మహర్థి మేదహాభు ప్రణీత 


శ్రీమద్భాగవతము 


శ్‌ జీ అతో 





స్వామి తత్త్వవిదానంద సరస్వతి 





మహర్షి వేదవ్యాస ప్రణీత 


శ్రీమద్భాగవతము 


(సప్తమ, అష్టమ స్కంధములు) 
ఐదవ సంపుటము 


స్వామితత్త్వవిదానంద సరస్వతి 
(బహ్మవిద్యాకుటీర్‌, పాతఅల్వాల్‌, సికింద్రాబాదు) 
గారిచే రచింపబడిన ““తత్త్వప్రకాశిక' 'అనే 
తెలుగు టీకతో కూడినది 





' ప్రచురణ 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2007 


ఆ9గ|[%4ఉషదంిఠ8ి[1డషిఆతి/డిగడి గిల 
౪/10 161406౮ దబ౦గ౧౧౧ఆ౧1౧/ 
595ఓ8డగిడగడ ౪41 - ౪11 


ర౫/ 
9*/తిగి॥! 7477౮/64౪/104ిసడిగ10కి 54౧45 ళ/డి?! 


10. ౧౪||౮౦౮5 ౧4౦104110౧95 56/65 గం :735 


(అ 4॥ ౧|ం౧19 ౧ఆ9౪౧/ఆ౦1 


౧|/౧5186౬01110౧ 2007 


౧౦౦౧1౪5 : ౫2౦00 


గాటరి/5/౧69ర6 €)/ 

9౧|| గ.౪. గడికి గదిసి షం డగ, 1... 
6౬౫౭౦౮౬116 0గ106ఆగ 

నక =. - కక = అ వ క లా. 
౪౫౧4౪ --- 517 507. 


శాగగ[ంరో ఉగ 
41౧౧౭414 1౧౮౧౬11 0౪౪౬9ఆ0౧2౧౬గ౧౫5 ౧౧౪55 
1౯4౧౬11 - 517 507 


ముందు మాట 


ఖారతీయ వాబ్బయంలో పురాణాలు ఆత్యంత విశిష్టమైనవి. అవి 
లోకానికి వి్యతంలవలె హతాన్ని ఉపదేశిస్తాంయ. కాబట్టి, “వింత 
సమ్మితములు"”'గా ప్రఖ్యాతి వహించాయి. పురాణాలు (ప్రాచీనమైనవైనా 
ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా (ప్రకాశిస్తూ వుంటాయి. అవి మన పురాతన 
విజ్ఞాన సర్వస్వాలు (౬౧ ౮/10౧266135) అటువంటి పదునెనిమిది పురాణాల్లో 
అ(గ్రగణ్యమైనది శ్రీమద్భాగవతము. 

“భాగవత'మంటే భగవంతుని గూర్చి వివరించే గ్రంథమని భావం. 
ఇలాగే 'ఫగవత్‌' శబ్దంతో సంబంధించిన నామధేయం కలమరొక ప్రసిద్ధ గంథం 
“ఖగవద్గీత'. భగవంతుడు చెప్పింది భగవధ్గీత; ఆ భగవంతుని గూర్చి చెప్పేది 
బాగవతము. ఇది ఈ రెంటికి గల అవినాభావ సంబంధం. 

వేర్వేరు పురాణాలను, ఇతిహాసాలను రచియించిన వేదవ్యాసుడు 
బదరికావనంలో సరస్వతీనదీ తీరాన గల తన ఆశ్రమంలో ఒకప్పుడు చింతిస్తూ 
కూర్చొని ఉండినాడు. ఆ సమయంలో అక్కడకు విచ్చేసిన నారదమహర్తి, 
విషయం తెలిసికొని, వ్యాసునితో ఇలా అన్నాడు 'మునీంద్రా! నీవు ఇంతవరకు 
ఎన్నో (గ్రంధాలను రచించినప్పటికీ, భగవానుడైన శ్రీమహావిష్ణువు యొక్క 
గుణగణాలను, మహిమలను, అవతారలీలలను వెల్లడించే కథలతో గూడిన 
సవు(గ్ర గ్రంథాన్ని ప్రత్యేకంగా రచింపలేదు. కావున, అలాంటి ఉత్కృష్ట 
(గంధాన్ని రచిస్తే నీకు పరిపూర్ణమైన వమునశ్శాంతి ఏర్పడుతుంది' -అని, ఆ 
విధంగా నారదుని ఆదేశాన్ని పాటించి, వేదవ్యాస వఎంహాముని రచించిన 
ఉదాత్తగ్రంథమే శ్రీమద్భాగవత మహాపురాణం! 

మంత్రాలన్నింటిలోనూ ఉత్తమమైన మంత్రం'గాయత్రి' అటువంటి 
గాయుత్రీవుంత్రాన్ని ఆధారంచేసికొని ఈ (గ్రంథం విస్తరిల్లినట్లు ఇందలి 
అవతారికలో పేర్కొనబడి ఉంది. ఈ (గ్రంథానికి 'భక్తిశాస్త్ర' మని, 'సాత్వత 
సంహిత” అని, 'మోక్షగ్రంథ'ముని, 'హయాగ్రీవ బ్రహ్మవిద్య" అని- అనేక 
నామాంతరాలు పూర్వంనుండీ వాడుకలో ఉన్నాయి. ఇవన్నీ ఈ భాగవత 
(గ్రంథానికి గల ప్రశస్తిని చక్కగా చాటుతూ వున్నాయి. 

వేదవ్యాసుడు తొలుదొల్త భాగవత పురాణాన్ని కుమారుడైన శుకునిక్తీ, 
శిష్యుడైన రోమ హర్షణునికీ ఉపదేశించాడు. రోమహర్షణుని కుమారుడైన 
ఉఊగ్రత్రవసుడు నైమిశారణ్యంలో వెయ్యేండ్ల సత్రయాగాన్ని నిర్వహిస్తూవున్న 


శౌనకాది మహామునుల వద్దకు వెళ్లి, భాగవత పురాణాన్ని ప్రవచనం చేశాడు. 
ఆ విధంగా ఉగశ్రవసుడనే సూతుడు అలనాడు నైవిశారణ్యంలో 
ఆరంభించిన భాగవత కథా ప్రవచనం నేటికీ దేశంలో ఎక్కడో ఒకచోట 
అవిచ్చిన్నంగా కొనసాగుతూనే వస్తున్నది. 

ఈ సుప్రసిద్ధ గ్రంథానికి “తత్తప్రకాశిక' - అనే తెలుగు టీక 
సమకూర్చబడి ఉండటం ప్రస్తుత ప్రచురణలోని ముఖ్య వేషం! ప్రతిపదార్థ, 
తాత్పర్యాలతో కూడిన ఈ తెలుగు టీక సరళమైన భాషలో, సులభశైలిలో, 
సామాన్య పాఠకులను సైతం ఆకట్టుకొనే రీతిలో సముచితంగా కొనసాగింది. 
సార్ధక నావువఎయిన ఈ టీకను రచించిన సహృదయులు, సుగృహీత 
నావంధేయులు, (బహ్మవిద్యానిధఎలు, బహు(గ్రంథ కర్తలు పూజ్యశ్రీ 
తత్త్వవిదానంద సరస్వతీ స్వామివారికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు. 

చివరగా నొక్కమాట: పద్మపురాణంలో శ్రీవుద్భాగవతం సాక్షాత్తు 
భగవంతుని స్వరూపంగా నిరూపింపబడింది. తదనుగుణంగా భాగవతంలోని 
వెలుదటి, రెండు స్కంధాలు భగవంతుని పాదాలు; వమూడు నాలుగు 
స్కంధాలు ఊరువులు; ఐదవ స్కంధం నాభి ప్రదేశం; ఆరవ స్కంధం 
హృదయం; ఏడు, ఎనిమిది స్కంధాలు బాహువులు; తొమ్మిదవ స్కంధం 
కంఠం; పదవ స్కంధం ముఖం; పదకొండవది లలాటం; పండ్రెండవ స్కంధం 
శిఖ. 

పద్మపురాణంలోని పై వరసను బట్టి, షష్టస్కంధం పృాదయం,సప్తమ, 
అష్టవు స్కంధాలు బాహువులు ఆవిష్కరింపబడినట్లుగా భావించాలి! 
అందులో ఇవి ఏడవ, ఎనిమిదవ స్కంధాలు. ఇలాగే, తరువాతి 
స్కంధాలను కూడ త్వరలో ప్రచురించే ప్రయత్నాలు చురుకుగా 
కొనసాగుతున్నాయి. అలవేల్మంగా శ్రీనివాసుల అను[గ్రహ విశేషంతో 
ఆయా సంపుటాలూ అచిరకాలంలోనే వెలుగుచూడగలవని ఆశిస్తున్నాము. 

ఆస్తిక మహాశయులెల్లరకు ఈ ధార్మిక ప్రచురణ అఆనందదాయి 
కాగలదని ఆకాంక్షిస్తున్నాము. 

“భాగవత వురాణ ఫల రనాన్వాదన 
వదవిం గనంయడు/ రనికబావవిదులు/ "౯ 


కార్యనిర్వహణాధికారి, 


తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


మా అమ్మ 
మమ్ములనాశీర్వదించుటకు అవతరించిన దేవత 
ఆ దేవునిలో లీనమైన పుణ్యమూర్తి 


శ్రీమతి రాణి సీతమ్మ 


పవిత్ర స్మృతికి 
భక్తిపూర్వకముగా అంకితము. 


విషయ సూచిక 


సప్తమ స్కంధము 
1. ప్రహ్లాదుని చరితమునకు ఉపక్రమము  ------------------ | 
2. ప్రహ్లాదుని చరితము - దితిని హిరణ్యకశిపుడు ఓదార్చుట ---- 23 
3. ప్రహ్లదుని చరితము - హిరణ్యకశిపుడు వరములను కోరుట --- 51 
4. ప్రహ్లాదుని చంతము - ప్రహ్లాదుని గుణములను వర్ణించుట --- 69 
5. ప్రహ్లాదుని చితము - తొమ్మిది విధముల భక్తి ----------- 90 
6. ప్రహ్లాదుని చరితము - ప్రహ్లాదుని ఉపదేశము ---------- 116 
7. ప్రహ్లాదుని చరికము - ప్రహ్లాదుని జన్మ వృత్తాంతము ------- 131 
8. ప్రహ్లాదుని చరిళము - నరసింహావతారము --------------- 156 


9. ప్రహ్లాదుని చరితము - ప్రహ్లాదుడు నృసింహుని స్తుతించుట --- 189 
10. ప్రహ్లాద చరితము - ప్రహ్లాదుని నిష్కామ భక్తి, త్రిపుర దహనము 226 


11. వివిధ ధర్మముం వర్ద్షనము -------------౭ ఆఆఅ ఆఅ ంంంం 257 
12. బ్రహ్మచర్య-వాశప్రస్థ ధర్మముల వర్ణనము -------------- 273 
13. యతి ధర్మములు - ప్రహ్లాద దత్తాత్రేయ సంవాదము -------- 288 
14. గృహస్థుల ధ్ముములు ------------౨౨౨౭౦ అలం ఆలం 310 
15. సదాచార నిరూపణము  ---------------౨౨ ౨౨వ అవ చలంంం 320 


అష్టమ స్కంధము 


1. మన్వంతరము వర్ణనము . -----------౦౭౭అ౭అంంలంంంం 367 
2. గజేంద్రోపాఖాన్రము - గజేంద్రుని మొసలి పట్టుకొనుట ------- 383 
3. గజేంద్రోపాఖ్యాము - గబేంద్రునకు విముక్తి లభించుట ------ వ్రం9 
4. గజేంద్రోపాఖ్యాము - గజేంద్రుని పూర్వజన్మపృత్తాంతము ---- 414 
5, సముద్ర మథనష - విరాట్‌ పురుషుని స్తుతి ------------- 430 
6. సముద్ర మథనవూ - మందర పర్వతమును తీసుకువచ్చుట --- 456 
7. సముద్ర మథనమం-శివుడు విషపానము చేసి జగత్తును కాపాడుట 474 


8. సముద్ర మధనము - లక్ష్మి, ధన్వంతరుల ఆవిర్భావము ------ 499 
9. సముద్ర మథనము - శ్రీహరి మోహినీ రూపమును దాల్చుట -- 520 


10. 
[1. 
12. 
13. 
]4, 
కేక, 
16. 
క్షే, 
18. 
కేం, 
20. 


21. 
22. 
23. 
వై4. 


సముద్ర మథనము - దేవాసుర సంగ్రామము ------------- 5పె4 
సముద్ర మథనము - ఇంద్రుడు నముచిని సంహరించుట ---- 559 
సముద్ర మథనము - శివుడు మోహినిని చూచి మోహపడుట 580 


రాబోయే మున్వంతరముల వర్ణనము --------------=--= 604 
మనువుల పాలనను వర్ణించుట  ----------------=-- 618 
వామనావతారము - బలి స్వర్గముమై విజయమును పొందుట 623 


వామనావతారము-కశ్యపుడు అదితికి వ్రతమును ఉపదేశించుట 640 


వామనావతారము - అదితికి శ్రీహరి దర్శనమిచ్చుటి ------ 667 
వామనావతారము - వామనుని ప్రాదుర్భావము ----------- 682 
వామనావతారము - వామనుడు బలిని భూమిని కోరుట ----- 698 
వామనావతారము - వామనుడు త్రివిక్రముడై 

రెండు అడుగులలో జగత్తును ఆక్రమించుట ----------- 7109 
వామనావతారము - బలి చక్రవర్తి బంధితుడగుట ----------- 737 
వామనావతారము - బలిమై శ్రీహరి ప్రసన్నుడగుట --------- 752 
వామనావతారము - బలి సుతలమునధిష్టించుట ----------- 770 
మత్స్యావతార వృత్తాంతము. ------౮౭౭౭౭ంంం లలా 785 


యయ లి యి ఖు 


శ్రీగణేశాయ నమః 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
శ్రీ మహర్షి వేదవ్యాస ప్రణీతం 
శ్రీమద్భాగవత మహాపురాణమ్‌ 
తత్త్వ ప్రకాశికా సంయుతమ్‌ 


సప్తమః స్కంధః 
ర 


అథ ప్రథమోోధ్యాయః 
ప్రహ్లాదుని చరితమునకు ఉపక్రమము 





రాజోవాచ |! 
సమః పియస్సుహృదృ్రహ్మన్‌ భూతానాం భగవాన్‌ స్వయమ్‌ | 
ఇంద్రస్యార్ధే కథం దైత్యానవధీద్విషమో యథా || 1 


బ్రహ్మన్‌ - ఓ శుక మహర్షీ!, సమః - నావాడు మైవాడు అనే తేడా 
లేనివాడు, ప్రియః - ప్రేమస్వరూపుడు, భూతానామ్‌ - ప్రాణులకు, 
సుహృత్‌ - హితమును చేయువాడు అగు, భగవాన్‌ - భగవానుడు, 
స్వయమ్‌ - స్వయముగా, విషమః యథా - సముడు కానివాడు వలె 
ఇంద్రస్య - ఇంద్రుని, అర్థే - ప్రయోజనము కొరకు, దైత్యాన్‌ - రాక్షసుల 
ను, కథమ్‌ - ఎట్లు, అవధీత్‌ - సంహరించెను? 


2 శ్రీమద్భాగవతము 





పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను -- ఓ శుక మహర్షీ! సకలప్రా 
ణులకు హితమును చేసే భగవానుడు ్రేమస్వరూప్పుడు. ఆయనకు 
నావాడు పైవాడు అనే తేడా లేదు గదా! అట్టి భగవానుడు భేదబుద్ది గల 
వాని వలె ఇంద్రుని ప్రయోజనము కొరకు రాక్షసులను సంహరించుట ఎట్లు 
పొసగును? 
న హ్యస్యార్థస్సురగణైస్సాక్షాన్నిశేయసాత్మనః | 
నైవాసురేభ్యో విద్వేషో నోద్వేగశ్చాగుణస్య హి || 2 
హి - ఎందుకంటే, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, నిశ్సేయస-ఆత్మనః - 
పరమానందమే స్వరూపముగా గలిగినట్టియు, అగుణస్య - నిర్దుణుడగు, 
అస్య - ఈ భగవానునకు, సురగణైః - దేవతాగణములలతో, అర్థః - ప్రయో 
జనము, నహి - నిశ్చయముగా లేదు, అసురేభ్యః - రాక్షసుల వలన, 
ఉద్వేగః - భయము, విద్వేషః - ద్వేషము, న ఏవ - లేనే లేదు. 


ఎందుకంటే -- పరమానందస్వరూప్పుడు, నిర్గుణుడు అగు భగవా 
నునకు దేవతాగణముల సహకారముతో పొందదగిన ప్రయోజనము గావి, 
రాక్షసుల వలని భయము గాని, వారి యెడల ద్వేషభావము గాని లేనే 
లేవు గదా! 


ఇతి నస్పుమహాభాగ నారాయణగుణాన్‌ ప్రతి | 
సంశయస్సుమహాన్‌ జాతస్తదృవాం శ్చేత్తుమర్హతి || తె 
సుమహాభాగ - సౌభాగ్యసంపన్నుడా!, నః - మాకు, ఇతి - ఈ 
విధముగా, నారాయణగుణాన్‌ ప్రతి - నారాయణుని గుణములనుద్దేశించి, 
సుమహాన్‌ - చాల పెద్ద, సంశయః - సందేహము, జాతః - కలిగినది, తత్‌ 
- దానిని, భవాన్‌ - నీవు, ఛేత్తుమ్‌ - ఛేదించుటకు, అర్హతి - తగుదువు. 
భగవద్భక్తి అనే గొప్ప భాగ్యము గల ఓ మహర్షీ! మాకు నారాయ 
ణుని గుణములను గురించి ఈ విధముగా పెద్ద సందేహము కలిగినది. 
దానిని తొలగించుటకు నీవే అర్హుడవు. 


సప్తమ స్కంధము - అధ్యాయము | తె 
శ్రీశుక ఉవాచ | 
సాధు పృష్టం మహారాజ హరేశ్చరితమద్భుతమ్‌ | 
యద్భాగవతమాహాత్మ్యం భగవద్భక్తివర్ధనమ్‌ | క! 
మహారాజ - ఓ మహారాజా!, హరేః - శ్రీహరియొక్క, అద్భుతమ్‌ 
- అశ్చర్యమును గొల్పే, చరితమ్‌ - వృత్తాంతమును గురించి, సాధు - 
చక్కగా, పృష్టమ్‌ - ప్రశ్నించబడినది, యత్‌ - ఏలయనగా (దేనియందైతే), 
భాగవతమాహాత్మ్యమ్‌ ఆ భగవద్భక్తుల మహిమ, భగవద్‌-భక్తివర్ధనమ్‌ - 
భగవానునియందలి భక్తిని వరిల్ల జేయునది. 

ఓ పరీక్షిన్మహారాజా! నీవు శ్రీహరియొక్క ఆశ్చర్యమును గొల్పే 
గాథను గురించి చక్కగా ప్రశ్నించితివి. శ్రీహరి గాథలో భగవద్భక్తిని వర్డిల్ల 
జేసే భగవద్భక్తుల మహిమ వర్ణించబడును. 

గీయతే పరమం పుణ్యమృషిభిర్నారదాదిభిః | 
నత్వా కృష్ణాయ మునయే కథయిష్యే హరేఃకథామ్‌ || 5 
పరమం పుణ్యమ్‌ - పరమపవిత్రమగు భగవానుని గాథ, నారద- 
అదిభిః - నారదుడు మొదలుగా గల, బుషిభిః - మహర్షులచే, గీయతే - 
గానము చేయబడును, కృష్ణాయ మునయే - వేదవ్యాస మహర్షి కొరకు, 
నత్వా - నమస్కరించి, హరేః - శ్రీహరియొక్క, కథామ్‌ - గాథను, కథ 
యిష్య్యే - చెప్పగలను. 





పరమపవిత్రమగు శ్రీహరి గాథను నారదుడు మొదలగు మహ 
రులు గానము చేయుచుందురు. నేను వేదవ్యాస మహర్షికి నమస్కరించి 
అట్టి గాథను చెపె ఎదను. 
నిర్గుణో5పి హ్యజో5వ్యక్షో భగవాన్‌ ప్రకృతేః పరః | 
స్వమాయాగుణమావిశ్య బాధ్యబాధకతాం గతః 1! 6 
అజః - పుట్టుక లేనివాడు, అవ్యక్తః - దేహేంద్రియాదులు లేనివా 


డు, ప్రకృతేః - మాయాశక్తికంటె, పరః - అతీతుడు అగు, భగవాన్‌ - భగవా 
నుడు, నిర్గుణ: అపి - నిర్గుణుడే అయిననూ, స్వమాయాగుణమ్‌ - తన 


శ్రీమద్భాగవతము 
మాయాశక్తియొక్క గుణములను, ఆశ్రిత్య - ఆశ్రయించి. బాధ్యబాధక 
తామ్‌ - బాధించబడుట బాధించుట అనే భావము (స్థితి) ను, గతః - 
పొందినవాడు. 


మాయాశక్తికి అతీతుడైన భగవానుడు నిర్గుణుడు. పుట్టుక లేని 
ఆయనకు దేహేంద్రియాదులు లేవు. అయిననూ, ఆయన తన మాయాశక్తి 
యొక్క గుణములకు అధిస్టానమై యుండుటచే, దేవతలు రాక్షసులు పర 
స్పరము బాధించుకుంటూ ఉంటే అదంతా ఆయనకు సంక్రమించినది. 


సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః | 
న తేషాం యుగపద్రాజన్‌ హైస ఉల్లాస ఏవవా |! 77 


సత్త్వమ్‌ - సత్త్వము, రజః - రజస్సు, తమః - తమస్సు, ఇతి - 
అనెఎ, ప్రకృతేః - మాయాశక్తియొక్క, గుణాః - గుణములు, ఆత్మనః - 
ఆత్మవి, న - కాదు, రాజన్‌ - ఓ మహారాజా!, తేషామ్‌ - వాటికి యుగపత్‌ 
- ఒకే సారి, హ్రైాసః - క్షయము గాని, ఉల్లాసః ఏవ వా - పృద్ధి గానిన - 
కలుగదు. 

ఓ మహారాజా! సత్త్వము, రజస్సు, తమస్సు అనేవి మాయాశక్తి 
గుణములే గాని, ఆత్మవి కావు. అవి అన్నీ ఏకకాలములో క్షయమును గాని, 
వృద్ధిని గాని పొందవు. 

జయకాలే తు సత్త్వస్య దేవర్డీన్‌ రజసోుసురాన్‌ |! 
తమసో యక్షరక్షాంసి తత్కాలానుగుణోంభజత్‌ || 8 
సత్త్వస్య ఆ సత్త్వగుణముయొక్క, జయకాలేతు - వర్ధిల్లే కాలము 
నందైతే, దేవర్డీన్‌ - దేవతలను మహర్షులను, రజసః - రజోగుణము 
యొక్క (వృద్ధికాలమునందు), అసురాన్‌ - అసురులను, తమసః - తమో 
గుణముయొక్క, యక్షరక్షాంసి - యక్షులను రాక్షసులను, తత్‌-కాల-అను 
గుణః - ఆ కాలమునకు తగినవాడై, అభజత్‌ - సేవించెను. 


భగవానుడు ఆయా కాలములకు తగ్గట్లుగా, సత్త్వగుణము వర్ధిల్లే 
కాలమునందు దేవతలను మహరులను, రజోగుణము వర్షిల్లే కాలము 


సప్తమ స్కంధము - అధ్యాయము 1 


నందు భోగపరాయణులగు అసురులను, తమోగుణము వరిల్లే కాలము 
నందు యక్షులను రాక్షసులను అనుగ్రహించును. 


జ్యోతిరాదిరివాభాతి సంఘాతాన్న వివిచ్యతే | 
విదంత్యాత్మానమాత్మస్టం మథిత్వా కవయోంతతః || 9 


జ్యోతిః:-ఆదిః ఇవ - అగ్ని మొదలగునది వలె, ఆభాతి - అనేకరూ 
పములుగా ప్రకాశించుచున్నాడు, సంఘాతాత్‌ - దేహేంద్రియమనస్పము 
దాయమునుండి, న వివిచ్యతే - వివేకముతో తెలియబడుట లేదు, కవయః 
- జ్ఞానులు, మథిత్వా - మథించి, అంతతః - నిషేధముగా, ఆత్మస్థమ్‌ - 
బుద్ధియందున్న భగవానుని, ఆత్మానమ్‌ - ఆత్మరూపునిగా, విదంతి - 
పొందుచున్నారు. 


నిప్పు: నీరు మొదలైన పంచభూతములు వలె భగవానుడు అనేక 
రూపములలో ప్రకాశించుచున్నాడు. కాని, దేహేంద్రియమనస్పంఘాత 
ములయందు ఆత్మరూపముగానుండే ఆయనను మానవులు దేహాదుల 
కంటె విలక్షణముగా తెలియకున్నారు. కట్టెలోని నిప్పు మథధించినచో ప్రకట 
మగును. అదే విధముగా, జ్ఞానులు ఆత్మవిచారమును చేసి అనాత్మను 
నిషేధిస్తూ, భగవానుని బుద్ధియందలి ఆత్మ చైతన్యరూపముగా తెలుసుకొ 
ని ఆయనలో ఐక్యమగుచున్నారు. 
యదా సిసృక్షుః పుర ఆత్మనః పరో 
రజస్సృజత్యేష పృథక్‌ స్తమాయయా | 
సత్త్వం విచిత్రాసు రిరంసురీశ్వరః 
శయిష్యమాణస్తమ ఈరయత్యసౌ || కేం 
యదా - ఏ కాలమునందైతే, ఏషః - ఈ, పరః - పరమేశ్వరుడు, 
ఆత్మనః - తనకు, పురః - నగరములను, సిసృక్షుః - సృష్టించ గోరువాడో 
అప్పుడు, స్వమాయయా - తన మాయాశక్తిచే, రజః - రజోగుణముసు, 
విచిత్రాసు - రకరకములైన ఆ పురములయందు, రిరంసుః - రమించ 
గోరువాడై, సత్త్వమ్‌ - సత్త్వగుణమును, పృథక్‌ - వేరుగా , సృజతి - 
సృష్టించుచున్నాడు, అసౌ - ఈ, ఈశ్వరః - పరమేశ్వరుడు, శయిష్య 


శ్రీమద్భాగవతము 
మాణః - నిద్రించబోవువాడై, తమః - తమోగుణమును, ఈరయతి - ్రేరే 
పించుచున్నాడు. 


ఈ పరమేశ్వరుడు తనకు రకరకముల పురములవంటి దేహము 
లను సృష్టించగోరి, సత్త్వరజస్తమోగుణముల సామ్యమైన తన మాయాశక్తి 
చే రజోగుణమును వేరుగా సృష్టించును. ఆయనయే ఆ పురములయందు 
రమించగోరువాడై సత్త్వగుణమునకు ఆధిక్యమును కల్పించును. ఆయ 
నయే నిద్రించబోవువాడై తమోగుణమును ్రేరేపించును. 


కాలం చరంతం సృజతీశ ఆశయం 

ప్రధానపుంభ్యాం నరదేవ సత్యకృత్‌ | 
య ఏష రాజన్నపి కాల ఈశితా 

సత్త్వం సురానీకమివైధయత్యతః | 
తత్ప్రత్యనీకానసురాన్‌ సురప్రియో 

రజవ్తహస్కాన్‌ ప్రమిణోత్యురుశ్రవాః || శ 


నరదేవ - ఓ మహారాజా!, ప్రధానపుంభ్యామ్‌ - ప్రకృతి పురు 
షులు నిమిత్తములుగా, సత్యకృత్‌ - నామరూపకర్మాత్మకముగు జగత్తును 
సృష్టించే, ఈశః - పరమేశ్వరుడు, ఆశ్రయమ్‌ - వాటికి ఆశయమైనట్టియు, 
చరంతమ్‌ - ప్రవహిస్తూ ఉండే, కాలమ్‌ - కాలమును, సృజతి - సృష్టించు 
ను, రాజన్‌ - ఓ మహారాజా! యః - ఏ, ఏషః - ఈ, కాలః - కాలము. 
సత్త్వమ్‌ - సత్త్వగుణమును, ఏధయతి - వర్ధిల్లదేయునో, అతః - ఇందు. 
లన, ఈశః అపి - కాల నియామకుడగు ఈశ్వరుడు కూడ, సుర-అనీక.. 
- దేవతల సమూహమును, విధయతి ఇవ - వర్చిల్ల జేయుచున్నాల” 
యన్నట్లు ఉండును, సురప్రియః - దేవతలు ప్రియులైనవాడు, ఉరుశ్రవాః 
- గొప్ప కీర్తి గల ఆ శ్రీహరి, తత్‌-ప్రత్యనీకాన్‌ - వారికి శత్రువులైనట్టియు, 
రజః-తమస్కాన్‌ - రజస్తమోగుణములు ప్రధానముగా గల, అసురాన్‌ - 
అసురులను, ప్రమిణోతి - సంహరించును. 


ఓ మహారాజా! ప్రకృతి-పురుషులు (తన స్వభావమైన మాయాశ 
క్తి తన స్వరూపమైన చైతన్యము) నిమిత్తము కాగా నామరూపకర్మాత్మక 


సప్తమ స్కంధము - అధ్యాయము 1 


మగు జగత్తును సృష్టించే పరమేశ్వరుడు వాటికి ఆశయమై నిరంతరము 
ప్రవహించే కాలమును సృష్టించును. ఆ కాలము జగత్తునందు సత్త్వగుణ 
మును వర్ధిల్ల జేయగా, కాలనియామకుడగు ఈశ్వరుడు కూడ సత్త్వగుణ 
ణమును పర్ధిల్ల జేయుచున్నాడా యన్నట్లు ఉండును. ఓ రాజా! దేవతల 
యందు ప్రీతి గల శ్రీహరి కీర్తి చాల గొప్పది. ఆయన ఆ స్టితికాలములో 
రజస్తమోగుణములు ప్రధానముగా గలవారై దేవతలమై శత్రుత్వమును 
నెరపే అసురులను సంహరించును. (ఈశ్వరుడు వాస్తవములో స సముడే). 


అత్రైవోదాహృతః పూర్వమితిహాసస్సురర్షిణా | 
ప్రీత్యా మహాక్రతౌ రాజన్‌ పృచృతేంజాతశత్రవే || 2 
రాజన్‌ - ఓ మహారాజా! అత్ర ఏవ - ఈ విషయమునందే, సుర- 
బుషిణా - దేవర్షియగు నారదునిచే, పూర్వమ్‌ - పూర్వము, మహాక్రతా - 
గొప్ప యజ్ఞమునందు, పృచ్చతే - ప్రశ్నించిన, అజాతశత్రవే - ధర్మరాజు 
కొరకు, ప్రీత్యా - ప్రేమతో, ఇతిహాసః - గాథ, ఉదాహృతః - వివరించబడి 
నది. 


ఓ రాజా! ఈ అంశములో ఒక గాథ గలదు. పూర్వము అజాతశ 


త్రువు (శత్రువులు లేనివాడు) అగు ధర్మరాజు రాజసూయమనే గొప్ప 
యజ్ఞములో ప్రశ్నించగా, దీనిని దేవర్షియగు నారదుడు డ్రేమతో చెప్పెను. 


దృష్ట్వా మహాద్భుతం రాజా రాజసూయే మహాక్రతౌ | 
వాసుదేవే భగవతి సాయుజ్యం చేదిభూభుజః ! | క్షే 
తత్రాసీనం సురబుషిం రాజా పాండుసుతః క్రతౌ | 
పప్రచ్చ విస్మితమనా మునీనాం శృణ్వతామిదమ్‌ | క్లేశ 
పాండుసుతః - పాండుపుత్రుడగు, రాజా - ధర్మరాజు, మహాక్రతా 
గొప్ప యజ్ఞ మైన, రాజసూయే - రాజసూయమునందు, చేదిభూభుజు 
- చేదిదేశప్పు పరు శిశుపాలునియొక్క, వాసుదేవే భగవతి - వాసుదేవ 


భగవానునియందు, మహా-అద్భుతమ్‌ - గొప్ప ఆశ్చర్యకరమైన, సాయు 
జ్యమ్‌ - ఐక్యమగుటను, దృష్ట్వా - చూచి, విస్మితమనాః - ఆశ్చర్యపడిన 


2 


శ్రీమద్భాగవతము 

మనస్సు గల, రాజా - ధర్మరాజు, తత్ర - ఆ, క్రతౌ - యజ్ఞమునందు, అఆసీ 
నమ్‌ - కూర్చుండియున్ను సురబుషిమ్‌ - దేవర్షియగు నారదుని, మునీ 
నామ్‌ - మహర్షులు, శృణ్వతామ్‌ - వినుచుండగా, ఇదమ్‌ - ఈ మాటను, 
పప్రచ్చ - ప్రశ్నించెను. 

రాజసూయ మహాయజ్ఞమునందు చేదిదేశపు రాజగు శిశుపాలుడు 
వాసుదేవ భగవానునియందు ఐక్యమయ్యెను. ఆ గొప్ప అద్భుతమును 
చూచి, పాండుపుత్రుడగు ధర్మరాజుయొక్క మనస్సు ఆశ్చర్యముతో నిండి 
పోయెను. ఆ సమయములో యజ్ఞశాలలో దేవర్షియగు. నారదుడు 
కూర్చుండియుండెను. ఇతరమహర్షులు వినుచుండగా ఆ మహారాజు 
ఆయనను ఇట్లు ప్రశ్నించెను. 


యుధిష్టిర ఉవాచ | 
అహో అత్యద్భుతం హ్యేతద్దుర్ల భైకాంతినామపి | 
వాసుదేవే పరే తత్త్వే ప్రాప్తి శ్చైద్యస్య విద్విషః 11 క్షే5్‌ 
అహో - ఆహా!, ఏతత్‌ - ఇది, అతి-అద్భుతం హి - గొప్ప ఆశ్చ 
ర్యము సుమా, విద్విషః - అధికముగా ద్వేషించిన, చైద్యస్య - చేదిదేశపు 
రాజగు శిశుపాలునకు, పరే తత్తే - పరబ్రహ్మయగు, వాసుదేవే - వాసుదే 
వునియందు, ప్రాప్తిః - ఐక్యమగుట, ఏికాంతినాం అపి - ఏకాంతభక్తులకు 
కూడ, దుర్లభా - పొంద శక్యము కానిది. 
ధర్మరాజు ఇట్లు పలికెను --- ఆహా! ఇది అత్యద్భుతము సుమా! 
చేదిదేశపు రాజగు శిశుపాలుడు అధికముగా ద్వేషించి కూడ వాసుదేవ పర 
బ్రహ్మయందు ఐక్యమైనాడు. ఇది ఏకాంతభక్తులకు కూడ పొంద శక్యము 
కానిది. 
ఏతద్వేదితుమిచ్చామస్పర్వ ఏవ వయం మునే! 
భగవన్నిందయా వైన ద్విజైస్తమసి పాతితః !| 16 
మునే - ఓ మహర్షీ! వయమ్‌ - మేము, సర్వే ఏవ - అందరము 
కూడ, ఏతత్‌ - దీనిని, వేదితుమ్‌ - తెలియుటకు, ఇచ్చామః - కోరుచున్నా 


సప్తమ స్కంధము - అధ్యాయము 1 


ము, వేనః - వేనుడు, భగవత్‌-నిందయా - భగవానుని నిందించుటచే, 
ద్విజైః - వేదవేత్తలచే, తమసి - నరకమునందు, పాతితః - పారవేయబడి 
నవాడు. 


ఓ మహర్డీ! మేమందరము ఈ విషయమును తెలియగోరుచున్నా 
ము. భగవంతుని నిందించిన వేనుని వేదవేత్తలు నరకములో పారద్రోసిరి. 


దమఘోషసుతః పాప ఆరభ్య కలభాషణాత్‌ | 
సంప్రత్యమర్డీ గోవిందే దంతవక్త్రృశ్చ దుర్మతిః || క్ష7 


పాపః - పాపి, దమఘోషసుతః - దమఘోషుని పుత్రుడు అగు 
శిశుపాలుడు, కలభాషణాత్‌ - ముద్దు పలుకులనాటినుండి, ఆరభ్య _ 
మొదలుపెట్టి, సంప్రతి - ఈనాడు, గోవిందే - శ్రీకృష్ణ్టునియందు, అమర్జీ - 
కోపము గలవాడు, దుర్మతిః - దుర్చుద్దియగు, దంతవక్త్రః చ - దంతప 
క్తుండు కూడా. 


దమఘోషుని పుత్రుడు, పాపి అగు శిశుపాలుడు ముద్దు పలుకుల 
నాటినుండి ఈ నాటి వరకు గోవిందునిమై కోపమును కలిగియే యున్నాడు. 
దుర్చుద్ధియగు దంతవక్తుుడు కూడ అంతే. 


శపతోరసకృద్విష్టుం యదృ్రహ్మ పరమవ్యయమ్‌ |! 
శ్విత్రో న జాతో జిహ్వాయాం నాంధం వివిశతుస్తమః || 18 


యత్‌ - ఏ, అవ్యయమ్‌ - అవినాశియగు, పరం బ్రహ్మ - పర 
బ్రహ్మ గలదో ఆ, విష్టుమ్‌ - విష్ణువును, అసకృత్‌ - మాటిమాటికీ, శపతోః 
- తిట్టుచున్న వారిద్దరికి, జిహ్వాయామ్‌ - నాలుకపై, శ్విత్రః - తెల్ల మచ్చ, 
న జాతః - కలుగ లేదు, అంధమ్‌ - అంధకారమయమైన, తమః - నరక 
మును, న వివిశతుః - ప్రవేశించలేదు. 


అవినాశియగు పరబ్రహ్మయే శ్రీమహావిష్ణువు. ఆయనయే శ్రీక్కు 
ష్టుడు. ఆయనను మాటిమాటికీ తిట్టుచున్న వీరిద్దరు అంధకారమయమగు 
నరకములో పడుట మాట అటుంచి, వారికి నాలుకమై తెల్లని మచ్చ కూడ 
పడలేదు. 


10 శ్రీమద్భాగవతము 
కథం తస్మిన్‌ భగవతి దురవగ్రాహధామని | 
పశ్యతాం సర్వలోకానాం లయమీయతురంజసా || క్షం 


దురవగ్రాహధామని - పొంద శక్యము కాని స్వరూపము గల, 
తస్మిన్‌ - ఆ, భగవతి - భగవానునియందు, సర్వలోకానామ్‌ - సకలప్రజ 
లు, పశ్యతామ్‌ - చూచుచుండగా, అంజసా - సాక్షాత్తుగా, లయమ్‌ - ఐక్య 
మును, కథమ్‌ - ఎట్లు, ఈయతుః - పొందిరి? 


భగవానుని స్వరూపమును పొందుట చాల కష్టము. జనులందరు 
చూచుచుండగా వీరిద్దరు సాక్షాత్తుగా ఆ భగవానునియందు ఐక్యమగుట 
ఎట్లు సంభవమయ్యెును? 
ఏతద్భాామ్యతి మే బుద్ధిర్జీపార్చిరివ వాయునా | 
బూహ్యేతదద్భుతతమం భగవాంస్తత్ర కారణమ్‌ || _ 20 
ఏతత్‌ - దీనిని గురించి, మే - నాయొక్క, బుద్ధిః - బుద్ధి, 
వాయునా - గాలిచే, దీప-అర్చిః ఇవ - దీప జ్వాల వలె, భ్రామ్యతి - 
భ్రమను పొందుచున్నది, ఏతత్‌ - ఇది, అద్భుతతమమ్‌ - మిక్కిలి అద్భుత 
ము, భగవాన్‌ - పూజనీయుడవగు నీవు, తత్ర - దానియందలి, కారణమ్‌ - 
కారణమును, బ్రూహి - చెప్పుము. 
ఇది మిక్కిలి అద్భుతము. దీని విషయములో నా బుద్ధి, గాలిలోని 
దీపజ్వాల కదలాడినట్లు, భ్రమను పొందుచున్నది. పూజనీయుడవగు నీవు 
అట్లు జరుగుటకు గల కారణమును చెప్పుము. 


శ్రీశుక ఉవాచ | 
రాజ్ఞస్తద్వచ ఆకర్ణ్య నారదో భగవానృషిః | 
తుష్టః ప్రాహ తమాభాష్య శృణ్వత్యాస్తత్సదః కథాః || 21 
భగవాన్‌ - పూజనీయుడగు, నారదః బుషిః - నారద మహర్షి, 
రాజ్ఞః - ధర్మరాజుయొక్క, తత్‌ - ఆ, వచః - మాటను, ఆకర్ష్య - విని, 
తుష్టః - సంతోషించినవాడై. తమ్‌ - ఆయనను, ఆభాష్య - సంబోధించి, 


సప్తమ స్కంధము - అధ్యాయము 1 11 





తత్‌-సదః - ఆయన సభ, శృణ్వత్యాః - వినుచుండగా, కథాః - గాథలను, 
ప్రాహ - చెప్పెను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను - పూజనీయుడగు నారద మహర్డి 
ధర్మరాజుయొక్క ఆ మాటను విని సంతోషించెను. ఆయన ధర్మరాజును 
సంబోధించి, సభాసదులందరు వినుచుండగా, గాథలను చెప్పెను. 


నారద ఉవాచ |! 
_ నిందనస్తవసత్కారన్యక్కారార్థం కలేవరమ్‌ | 
ప్రధానపరయో రాజన్నవివేకేన కల్పితమ్‌ | 22 
రాజన్‌ - ఓ మహారాజా! ప్రధానపరయోః - ప్రకృతి పరమాత్మల, 
అవివేకేన - తేడా తెలియకుండుటచే, నిందనస్తవసత్కారన్యక్కార-అర్థమ్‌ 
- నింద స్తుతి సత్కారము తిరస్కారముల కొరక్రై కలేవరమ్‌ - శరీరము, 
కల్పితమ్‌ - కల్పించబడినది. 


ఓ మహారాజా! ప్రకృతికి, పరమాత్మకు మధ్యలో ఉండే తేడా తెలి 


యని కారణముగా ఈ దేహము కల్పితమై. నిందాస్తుతులకు, సత్కారతిర 
స్కారములకు యోగ్యమై యున్నది. 


హింసా తదభిమానేన దండపారుష్యయోర్యథా | 
వైషమ్యుమిహ భూతానాం మమాహమితి పార్టి || _ 23 


యన్నిబద్ధోంభిమానోఃయం తద్వధాత్పాాణినాం వధః | 

తథా న యస్య కైవల్యాదభిమానోంఖిలాత్మనః | 

పరస్య దమకర్తుర్ణి హింసా కేనాస్య కల్చ్యతే || 24 

పార్థివ - ఓ మహారాజా! యథా - ఏ విధముగానైతే. తద్‌-అభి 

మానేన - ఆ దేహమునందలి అభిమానముచే, ఇహ - ఈ లోకమునందు, 
భూతానామ్‌ - ప్రాణులకు, మమ - నాది, అహమ్‌ - నేను, ఇతి - అనే, 
వైషమ్యమ్‌ - భ్రాంతి కలుగుచున్నదో, దండపారుష్యయోః - కొట్టుట పరు 
షముగా మాటలాడుటలు కలుగుచుండగా, హింసా - పీడయో, అయమ్‌ - 
ఈ అభిమానః - అభిమానము, యత్‌-నిబద్ధః - దేనియందు కట్టివేయబడి 


12 శ్రీమద్భాగవతము 





యున్నదో, తద్‌-వధాత్‌ - దాని వధ వలన, ప్రాణినామ్‌ - పాణులయొక్క, 
వధః - వధయో, తథా - ఆ విధముగా, అఖిల-ఆత్మనః - సర్వమునకు 
ఆత్మ మైనట్టియు, దమకర్తుః - శిక్షను వేస్కే యస్య - వ, అస్య - ఈ, 
పరస్య - పరమేశ్వరునకు, కైవల్యాత్‌ - రెండవది లేకుండుట వలన, అభి 
మానః- అభిమానము, న - లేదు, కేన - ఎవనిచే, హింసా - హింస, 
కల్ప్యతే హి - కల్పించబడును? 


ఓ మహారాజా! ఈ లోకములో మానవులు భాంతిచే దేహము 
నందు నేను-నాది అనే అభిమానము గలవారై కొట్టుకొనుట మరియు పరు 
షముగా తిట్టుకొనుటల వలన కలిగే పీడకు గురియగుచుందురు. మాన 
వులు దేహమే ఆత్మ అనే దృఢమగు అభిమానము గలవారై 
దేహముయొక్క వినాశము తమ మరణమేనని స్వీకరించెదరు. కాని సకల 
ప్రాణులను వారి కర్మలకనురూపముగా శిక్షించే పరమాత్మ అద్వితీయుడు, 
సర్వాత్మస్వరూపుడు. ఆయనయందు ఇట్టి అభిమానమునకు తావు లేదు. 
ఆయన విషయములో హింసయొక్క కల్పననైననూ ఎవడు చేయగలడు? 


తస్మా ద్వైరానుబంధేన నిర్వైరేణ భయేనవా | 
స్నేహాత్కామేన వా యుంజ్యాత్కథంచిన్నేక్షతే పృథక్‌ |125 


తస్మాత్‌ - అందువలన, వైర-అనుబంధేన - వైరమును బూను 
టచే గాని, నిర్వైరేణ - వైరమునెరుంగని భక్తిచే గాని భయేన వా - భయ 
ముతో గాని, స్నేహాత్‌ - మైత్రి వలన, కామేన వా - కామనచే గాని, 
యుంజ్యాత్‌ - మనస్సును నిలుపవలెను, కథంచిత్‌ - ఏ విధముగనైననూ, 
పృథక్‌ - వేరుగా, న ఈక్షతే - చూచుట లేదు. 

కావున, వైరమును బూని గాని, వైరమునెరుంగని భక్తితో గాని, 
భయముతో గాని, మైత్రితో గాని, కామనచే గాని భగవానునియందు మన 
స్పును గట్టిగా నిలుపవలెను. ఈ ఉపాయములలోని భేదమును భగవా 
నుడు సరకు చేయడు. 


యథా వైరానుబంధేన మర్త శిస్తన్మయతామియాత్‌ | 
న తథా భక్తియోగేన ఇతి మే నిశ్చితా మతిః || 26 


సప్తమ స్కంధము - అధ్యాయము ] క్ష 





మర్త్యః - మానవుడు, వైర-అనుబంధేన - గట్టిగా వైరమును 
బూనుటచేే యథా - ఏ విధముగా, తత్‌-మయతామ్‌ - ఆ భగవానుని 
సాయుజ్యమును (తన్మయత్వమును), ఇయాత్‌ - పొందునో, తథా - ఆ 
విధముగా భక్తియోగేన - భక్తియోగముచే, న - పొందడు, ఇతి - అని, మే 
- నాయొక్క, నిశ్చితా - నిశ్చితమైన, మతిః - అభిప్రాయము. 


మానవుడు గట్టిగా వైరమును బూని తన్మయుడై భగవానునితో 
సాయుజ్యమును పొందిన విధముగా భక్రియోగముతోనైననూ పొందలేడని 
నా సిశ్చితమైన అభిప్రాయము. 


కీట; పేశసృతా రుద్ధః కుడ్యాయాం తమనుస్మరన్‌ | 
సంరంభభయయోగేన విందతే తత్సరూపతామ్‌ |] _ 27 


పేశస్కృతా - తుమ్మెదచే, కుడ్యాయామ్‌ - గోడచిల్లునందు. 
రుద్ధః - అడ్డుకొనబడిన, కీటః - పురుగు, సంరంభభయయోగేన - 
ద్వేషము భయముల కారణముగా, తమ్‌ - దానిని, స్మరన్‌ - స్మరించుచు 
న్నదై, తత్‌-సరూపతామ్‌ - దానితో సమానమైన రూపమును, విందతే - 
పొందును. 


తుమ్మెద గ్రుడ్డునుండి వచ్చిన పురుగు (లార్వా) ను గోడచిల్లులో 
బంధించును. అది ద్వేషము-భయములతో తుమ్మెదనే స్మరిస్తూ, తుమ్మెద 
రూపమునే పొందును. 


ఏవం కష్టే భగవతి మాయామనుజ ఈశ్వరే | 
వైరేణ పూతపాప్మానస్తమాపురనుచింతయా || 28 


ఏవమ్‌ - ఈ విధముగా, మాయామనుజే - మాయచే మానవుడై 
నట్టియు, ఈశ్వరే - పరమేశ్వరుడగు, కృష్ణే భగవతి - శ్రీకృష్ణ భగవానుని 
యందు, వైరేణ - వైరముతో, అనుచింతయా - ధ్యానముచే, పూతపా 
ప్మానః - తొలగించబడిన పాపములు గలవారై, తమ్‌ - ఆయనను, ఆప్పుః 
- పొందిరి. 


14 శ్రీమద్భాగవతము 
శ్రీకృష్ణ భగవానుడు మాయచే మానవరూపమును దాల్చిన పర 
మేశ్వరుడు. కొందరు ఆయనను ఆ పరుగు వలె వైరముతో ధ్యానించి, 
దానిచే పాపములు తొలగి ఆయనను పొందిరి, 


కామాద్ద్వేషాదృయాత్‌ స్నేహాద్యథా భక్ష్యేశ్వరే మనః | 
ఆవేశ్య తదఘం హిత్వా బహవస్తద్గతిం గతాః || 29 


భక్త్యా యథా - భక్తితో వలె, కామాత్‌ - కామన వలన, ద్వేషాత్‌ - 
ద్వేషము వలన, భయాత్‌ - భయము వలన, స్నేహాత్‌ - మైత్రి వలన, 
మనః - మనస్సును, ఈశ్వరే - ఈశ్వరునియందు, ఆవేశ్య - గట్టిగా నిలబె 
ట్టి, బహవః - చాలమంది, తద్‌-అఘమ్‌ - ఆ పాపమును, హిత్వా - విడిచి 
పెట్టి, తద్‌-గతిమ్‌ - ఆయన సాయుజ్యమును, గతాః - పొందిరి. 


భక్తులు భక్తితో భగవానుని పొందినట్లుగానే, చాల మంది కామనతో 
గాని, ద్వేషముతో గాని, భయముతో గాని, మైత్రితో గాని మనస్సును భగ 
వానునియందు గట్టిగా నిలిపి, ఆయా దోషములను వదిలించుకొని, భగవా 
నుని సాయుజ్యమును పొందిరి. 


గోప్యః కామాదృయాత్కంసో ద్వేషాచ్చైద్యాదయో నృపాః | 
సంబంధాద్వృష్టయ స్సేహాద్యూయం భక్త్యా వయం విభో |130 


విభో - ఓ మహారాజా!, గోష్యః - గోపికలు, కామాత్‌ - కామన 
వలన, కంసః - కంసుడు, భయాత్‌ - భయము వలన, చైద్య-ఆదయః - 
చేదిదేశపు రాజగు శిశుపాలుడు మొదలగు, నృపాః - రాజులు, ద్వేషాత్‌ - 
ద్వేషము వలన, వృష్ణయః - యాదవులు, సంబంధాత్‌ - బంధుత్వము 
వలన, యూయమ్‌ - మీరు, స్నేహాత్‌ - మైత్రి వలన, వయమ్‌ - మేము, 
భక్త్యా - భక్తితో. 


ఓ మహారాజా! గోపికలు కామనచే, కంసుడు భయముచే, చేదిదేశ 
ప్రభువగు. శిశుపాలుడు మొదలగు రాజులు ద్వేషముచే, యాదవులు 
బంధుత్వముచే, మీరు మైత్రిచే, మేము భక్తిచే మనస్సును ఈశ్వరుని 
యందు నిలిపితిమి. 


సప్తమ స్కంధము - అధ్యాయము 1 కేక్‌ 





కతమోపి న వేనస్స్యాత్పంచానాం పురుషం ప్రతి | 
తస్మాత్కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్‌ 1 31 


పురుషం ప్రతి - పూర్ణుడగు పరమేశ్వరుని ఉద్దేశించి, పంచానామ్‌ 
- అయిదుగురిలో, వేనః - వేనుడు, కతమః అపి - ఏ రకము వాడైననూ, 
న స్యాత్‌ - కాడు, తస్మాత్‌ - అందువలన, కేన - ఏ, ఉపాయేన అపి - 
ఉపాయముచేనైననూ, మనః - మనస్సును, కృష్ణే - శ్రీకృష్టునియందు, 
నివేశయేత్‌ - గట్టిగా నిలబెట్టవలెను. 


పరమేశ్వరుని యెడల చేసే (ఫైన చెప్పినవాటిలో కామనను మిన 
హాయించి) అయిదు రకముల భావనలలో దేనినైననూ వేనుడు చేయలేదు 
(కావుననే, నరకమును పొందెను). కావున, సాధకుడు ఏ ఉపాయముచేనై 
ననూ మనస్సును శ్రీకృష్ణునియందు గట్టిగా నిలుపవలెను. 
మాతృష్వసేయో వశ్షైద్యో దంతవక్త్రశ్చ పాండవ | 
పార్లదప్రవరౌ విష్ణోర్విప్రశాపాత్పదాచ్చ్యుతా || తె2ై 
పాండవ - పాండువంశీయుడవగు ఓ రాజా! వః - మీ, మాతృ 
ష్యసేయః - పినతల్లి కొడుకు, చైద్యః - చేదిదేశ ప్రభువు అగు శిశుపాలు 
డు, దంతవక్త్రః చ - దంతవక్తుడు కూడ, విష్ణోః - విష్ణువుయొక్క, పార్షద 
ప్రవరౌ - అనుచరులలో ేష్టులు, విప్రశాపాత్‌ - బ్రహ్మవేత్తల శాపము వల 
న, పదాత్‌ - పదవినుండి, చ్యుతా - జారినవారు. 
పాండువంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! చేదిదేశప్రభుడగు 
శిశుపాలుడు మీ పినతల్లి కొడుకు. ఆతడు, దంతవక్తుుడు విష్ణువుయొక్క 


అనుచరులలో ప్రముఖులు. బ్రహ్మవేత్తలగు సనకాదుల శాపముచే వారు 
తమ పదవినుండి జారిపోయిరి. 


యుధిష్టిర ఉవాచ | 
కీదృశః కస్య వా శాపో హరిదాసాభిమర్శనః | 
అశ్రద్ధేయ ఇవాభాతి హరేరేకాంతినాం భవః || 33 


16 శ్రీమద్భాగవతము 





కస్య _ ఎవని, కీదృశః - ఎటువంటి, హరిదాస-అభిమర్శన:ః - 
శ్రీహరి భక్తులను తిరస్కరించే, శాపః వా - శాపము?, హరేః - శ్రీహరి 
యొక్క, ఏకాంతినామ్‌ - ఏకాంతభక్తులకు, భవః - సంసారము, అడ్రద్ధేయః 
ఇవ - నమ్మదగ్గది కాదా యన్నట్లు, అభాతి - భాసించుచున్నది. 


ధర్మరాజు ఇట్లు పలికెను --- శ్రీహరియొక్క భక్తులను తిరస్క 
రించే ఆ శాపమెట్టిది? ఎవరి శాపము? శ్రీహరియొక్క ఏకాంతభక్తులకు 
కూడ సంసారము కలుగుట నమ్మ శక్యము కాకుండా నున్నది. 


దేహేంద్రియాసుహీనానాం వైకుంఠపురవాసినామ్‌ । 
దేహసంబంధసంబద్ధమేతదాఖ్యాతుమర్హసి [| ఏ4 


దేహ-ఇంద్రియ-అసుహీనానామ్‌ - శరీరము ఇంద్రియములు 
ప్రాణములు లేని, వైకుంఠపురవాసినామ్‌ - వైకుంఠపురములో నివసించే 
వారలకు, దేహసంబంధసంబద్ధమ్‌ -  దేహముతోడి సంబంధమునకు 
చెందిన, ఏతత్‌ - ఈ వృత్తాంతమును, ఆఖ్యాతుమ్‌ - చెప్పుటకు, అర్హసి - 
తగుదువు. 


వైకుంఠపురములో నివసించువారలకు ప్రాక్సృతములైన దేహము 
లు, ఇంద్రియములు, ప్రాణములు ఉండవు. అట్టివారికి దేహముతోడి 
సంబంధము (జన్మనెత్తుట) ఎట్లు కలిగినదో, ఆ ఈ వృత్తాంతమును నీవు 
చెప్ప తగుదువు. 
నారద ఉవాచ | 
ఏకదా బ్రహ్మణః పుత్రా విష్ణోర్లోకం యదృచ్చయా | 
సనందనాదయో జగ్ముశ్చరంతో భువనత్రయమ్‌ |! వె5్‌ 
ఏకదా - ఒకనాడు, బ్రహ్మణః - బ్రహ్మగారి, పుత్రాః - పుత్రులైన, 
సనందన-ఆదయః - సనందనుడు మొదలైనవారు, భువనత్రయమ్‌ - 
ముల్లోకములను, చరంతః - సంచరించుచున్నవారై యదృచ్చయా - 
అనుకోకుండా, విష్ణోః - విష్టువుయొక్క, లోకమ్‌ - లోకమును గురించి, 
జగ్ముః - వెల్లిరి. 


సప్తమ స్కంధము - అధ్యాయము 1 క్షే 





నారదుడిట్లు పలికెను --- బ్రహ్మగారి పుత్రులగు సనందనుడు 
మొదలగువారలు ముల్లోకములను సంచరిస్తూ అనుకోకుండా (ఈశ్వరేచ్భ 
చే) ఒకనాడు విష్ణ్టులోకమునకు వెళ్లిరి, 


పంచషడ్డాయనార్భాభాః పూర్వేషామపి పూర్వజాః | 
దిగ్వాససశ్శిశూన్‌ మత్వా ద్వాఃస్థా తాన్‌ ప్రత్య షేధతామ్‌! 136 


పంచషట్‌-హాయన-అర్భ- ఆభాః - అయిదారు సంవత్సరముల 
వయస్సు కలిగిన పిల్లలను పోలినట్టియు, పూర్వేషాం అపి - అందరికంటె 
ముందటివారైన మరీచి మొదలగు ప్రజాపతులకు కూఢ, పూర్వజాః - 
ముందు జన్మించినట్టియు, దిగ్వాససః - దిగంబరులైన, తాన్‌ - వారిని, 
శిశూన్‌ - పిల్లలుగా, మత్వా - తలచి, ద్వాఃస్తా - ఇద్దరు ద్వారపాలకులు, 
ప్రత్యషేధతామ్‌ - అడ్డుకొనిరి. 


అయిదారు సంవత్సరముల వయస్సు గల పిల్లలవలె కన్పట్టే 
దిగంబరులైన ఆ సనందనాదులు అందరికంటె ముందటివారైన మరీచి 
మొదలగు ప్రజాపతులకు కూడ ముందు జన్మించినవారు. వారు పిల్లలేనని 
తలపోసి, ఇద్దరు వైకుంఠ ద్వారపాలకులు వారిని అడ్డుకొనిరి. 


అశపన్‌ కుపితా ఏవం యువాం వాసం న చార్జథః | 
ర రహితే పాదమూలే మధుద్విషః | 
పాపిస్ట్థామాసురీం యోనిం బాలిశౌ యాతమాశ్వతః || 37 


ఏవమ్‌ - ఈ విధమగు ఆటంకముచే, కుపితౌ - కోపించిన వారు, 
అశపన్‌ - శపించిరి, యువామ్‌ - మీరిద్దరు, రజః-తమోభ్యామ్‌ - రజస్తమో 
గుణములచే, రహితామ్‌ - విరహితమైన, మధుద్విషః - మధువైరియగు 
శ్రీహరియొక్క, పాదమూలే - చరణముల వద్ద, వాసమ్‌ - నివాసమును, 
న చ అర్హథః - తగరు, బాలిశౌ - ఓ మూర్థులారా! ఆశు - వెంటనే, అతః 
- ఇక్కడనుండి, పాపిస్టామ్‌ - అతిశయించిన పాపము గల, ఆసురీమ్‌ - 
అసురులకు చెందిన, యోనిమ్‌ - జన్మను, యాతమ్‌ - పొందుడు. 


18 శ్రీమద్భాగవతము 
ఈ విధమగు ఆటంకముచే కోపించిన ఆ సనకాదులు ఇట్లు శపిం 
చిరి -- మధువైరియగు శ్రీహరి చరణముల వద్ద రజస్తమోగుణములకు 
తావు లేదు. కావున, మీరిచట నివసించుటకు తగరు. ఓ మూర్థులారా! 
మీరు వెంటనే ఇక్కడనుండి జారిపోయి, పాపభూయిష్టమగు అసురజ 
న్మను పొందుడు. 
ఏవం శప్తా స్వభవనాత్పతంతా జైః కృపాలుభిః | 
పోక్తా పునర్జన్మభిర్వాం త్రిభిర్లోకోయ కల్పతామ్‌ || 38 
ఏవమ్‌ - ఈ విధముగా, శప్తా - శపించబడినవారు, స్వభవనాత్‌ - 
తమ భవనమునుండి, పతంతా - పడిపోవుచున్న వారిద్దరు, కృపాలుభిః - 
దయామయులైన, తైః - వారిచే, పునః - మరల, ప్రోక్తా - పలుకబడిరి, 
వామ్‌ - మీకిద్దరికి, త్రిభిః - మూడు, జన్మభిః - జన్మలచే, లోకాయ - 
వైకుంఠలోకము కొరకు, కల్పతామ్‌ - (శాపము) సమాప్తమగు గాక! 
ఈ విధముగా శపించబడి వారిద్దరు తమ భవనమునుండి పడిపో 


వుచుండగా, సనకాదులు వారితో మరల ఇట్లనిరి -- మూడు జన్మల తరు 
వాత శాపము సమాప్తమై మీరు వైకుంఠలోకమును పొందగలరు. 


జజ్ఞాతే తౌ దితేః పుత్రా దైత్యదానవవందితౌ | 
హిరణ్యకశిపు ర్ట్యేస్టో హిరణ్యాక్షో5నుజస్తతః || ఏం 
తౌ - వారిద్దరు, దైత్యదానవవందితౌ - దితి దను వంశములకు 
చెందిన రాక్షసులచే నమస్కరించబడే, దితేః - దితియొక్క, పుత్రౌ - పుత్రు 
లై జజ్ఞాతే - జన్మించిరి, హిరణ్యకశిపుః - హిరణ్యకశిపుడు, జ్యేష్టః - పెద్ద 
వాడు, తతః - వాని, అనుజః - తమ్ముడు, హిరణ్యాక్షః - హిరణ్యాక్షుడు. 
వారిద్దరు దితి పుత్రులై జన్మించి, దితిదానవవంశములకు చెందిన 
రాక్షసుల మన్ననలను పొందిరి. వారిలో పెద్దవాడు హిరణ్యకశిపుడు; హిర 
ణ్యాక్షుడు వాని తమ్ముడు. 
హతో హిరణ్యకశిపుర్హరిణా సింహరూపిణా | 
హిరణ్యాక్షో ధరోద్ధారే బిభ్రతా సౌకరం వపుః || 4 


సప్తమ స్కంధము - అధ్యాయము 1 క్షం 





సింహరూపిణా - సింహము రూపమును దాల్చిన, హరిణా - 
శ్రీహరిచే, హిరణ్యకశిపుః - హిరణ్యకశిపుడు, సౌకరమ్‌ - వరాహమునకు 
చెందిన, వపుః - దేహమును, బిభ్రతా - దాల్చిన, హరిణా - శ్రీహరిచే, 
ధరా-జఉద్ధారే - భూమిని మైకి తీసుకువచ్చుచుండగా, హిరణ్యాక్షః - హిర 
ణ్యాక్షుడు, హతః - సంహరించబడినాడు. 
శ్రీహరి నరసింహరూపమును దాల్చి హిరణ్యకశిపుని, వరాహరూ 
పమును దాల్చి భూమిని ఫైకి తీసుకువస్తూ హిరణ్యాక్షుని సంహరించెను. 
హిరణ్యకశిపుః పుత్రం ప్రహ్లాదం కేశవప్రియమ్‌ | 
జిఘాంసురకరోన్నానా యాతనా మృత్యుహేతవే 11 41 


హిరణ్యకశిపుః - హిరణ్యకశిపుడు, కేశవప్రియమ్‌ - శ్రీహరి 
భక్తుడు (శ్రీహరికి ప్రియుడు) అయినట్టియు, పుత్రమ్‌ - తన పుత్రుడగు, 
ప్రహ్లాదమ్‌ - ప్రహ్లాదుని, జిఘాంసుః - చంపగోరువాడై, మృత్యుహేతవే - 
మరణమును కలిగించుట కొరకై నానా - అనేకవిధములగు, యాతనాః - 
తీవ్రమగు పీడలను, అకరోత్‌ - చేసెను. 

హిరణ్యకశిపుని పుత్రుడగు ప్రహ్లాదుడు శ్రీహరి భక్తుడు, శ్రీహరికి 
ప్రియమైనవాడు. ఆతనిని హిరణ్యకశిపుడు చంపగోరెను. ప్రహ్లాదుని చంపు 
టకై హిరణ్యకశిపుడాతనిని అనేకములైన తీవ్రవేదనలకు గురి చేసెను. 


సర్వభూతాత్మభూతం తం ప్రశాంతం సమదర, శనమ్‌ | 
భగవత్తేజసా స్పష్టం నాశక్నోద్ధంతుముద్య మై: 11 శై 


సర్వభూత-ఆత్మభూతమ్‌ - సకలప్రాణులకు ఆత్మరూప్పుడైనట్టి 
యు, ప్రశాంతమ్‌ - ద్వేషాదులు లేనట్టియు, సమదర్శనమ్‌ - అన్నింటి 
యందు వ్యాపించియున్న పరబ్రహ్మను దర్శించునట్టియు, భగవత్‌-తేజసా 
- భగవానుని తేజస్సుచే, స్పృష్టమ్‌ - వ్యాపించబడియున్ను తమ్‌ - ఆ 
ప్రహ్లాదుని, ఉద్యమైః - శస్త్రాఘాతములు మొదలగువాటిచే, హంతుమ్‌ - 
సంహరించుటకు, న అశక్నోత్‌ - సమర్థుడు కాలేదు. 


20 శ్రీమద్భాగవతము 





ప్రహ్లాదుడు సర్వవ్యాపకమైన పరబ్రహ్మను దర్శించే జ్ఞాని యగు 
టచే, ఆతని మనస్సులో రాగద్వేషములకు తావు లేదు. సర్వప్రాణులకు 
ఆత్మరూపుడైయున్న ఆతనిని భగవానుని తేజస్సు వ్యాపించి యుండెను, 
కావుననే శస్త్రాఘాతములు మొదలగు ప్రయత్నములను చేసిననూ, హిర 
ణ్యకశిపుడు ప్రహ్లాదుని సంహరించలేక పోయెను. 
తతస్తా రాక్షసా జాతా కేశిన్యాం విశవస్సుతా | 
రావణః కుంభకర్ణశ్చ సర్వలోకోపతాపనా || 43 
తతః - తరువాత, తౌ - వారిద్దరు, కేశిన్యామ్‌ - కేశినియందు 
విశ్రవః-సుతా - విశ్రవసుని పుత్రులైనట్టియు, సర్వలోకప-ఉపతాపనౌ - సక 
లప్రాణులకు పీడను కలిగించే, రావణః - రావణుడు, కుంభకర్ణః చ - కుంభ 
కర్ణుడు అనే, రాక్షసా - రాక్షసులుగా, జాతా - జన్మించిరి. 
తరువాత వారిద్దరు విశ్రవసునకు కేశినియందు రావణకుంభక 
ర్హులనే రాక్షసులై జన్మించి, సకలప్రాణులకు పీడను కలిగించిరి. 
తత్రాపి రాఘవో భూత్వా న్యహన చ్భాపముక్తయే | 
రామవీర్యం శ్రోష్యసి త్వం మార్కండేయముఖాత్ప్రభో | 144 
ప్రభో - ఓ మహారాజా! తత్ర అపి - వారి ఆ రాక్షసజన్మయందు 
కూడ, రాఘవః - శ్రీరాముడుగా, భూత్వా - అవతరించి, శాపముక్తయే - 
శాపమునుండి విముక్తి కొరకు, న్యహనత్‌ - సంహరించెను, త్వమ్‌ - నీవు, 
రామవీర్యమ్‌ - శ్రీరాముని పరాక్రమమును గురించి, మార్కండేయము 
ఖాత్‌ - మార్కండేయమహర్షియొక్క నోటినుండి, శ్రోష్యసి - వినగలవు. 
ఓ మహారాజా! వారిద్దరి ఆ జన్మయందు కూడ శ్రీహరి శ్రీరా 


ముడై అవతరించి వారిని సంహరించి శాపవిముక్తిని కలిగించెను. నీకు 
శ్రీరాముని పరాక్రమమును గురించి మార్కండేయ మహర్షి చెప్పగలడు. 


తావేవ క్షత్రియౌ జాతా మాతృష్వస్రాత్మజా తవ |! 
అధునా శాపనిర్ముక్తా కృష్ణచక్రహతాంహసా || శక్‌ 


సప్తమ స్కంధము - అధ్యాయము 1 21 
తొ ఏవ - వారిద్దరే, తవ - నీకు, మాతృష్వసృ-ఆత్మజౌ - పిన 
తల్లి కుమారులు, క్షత్రియౌ - క్షత్రియులుగా, జాతా - జన్మించిరి, అధునా 
- ఇప్పుడు, కృష్ణచక్రహత-అంహసౌ - శ్రీకృష్ణుని చక్రముచే నశింపజేయ 
బడిన పాపములు గలవారై శాపనిర్ము క్తా - శాపవిముక్తిని పొందిరి, 
వారిద్దరే ఇప్పుడు క్షత్రియకులములో నీ పినతల్లి కుమారులై 
జన్మించిరి. శ్రీకృష్ణుని చక్రముచే వారి పాపములు నశించగా, వారిప్పుడు 
శాపవిముక్తిని పొందిరి. 


వైరానుబంధతీవ్రేణ ధ్యానేనాచ్యుతసాత్మతామ్‌ | 
నీతా పునర్హరేః పారం జగ్మతుర్విష్టుపార్షదౌా || 46 
వైర-అనుబంధతీవేణ - గట్టిగా వైరమును పూనుటచే తీవ్రమైన, 
ధ్యానేన - ధ్యానముచే, అచ్యుతసాత్మతామ్‌ - శ్రీహరియందు తన్మయత్వ 
మును, నీతౌ - పొందించబడిన వారిద్దరు, పునః - మరల, విష్ణుపార్లదౌ - 
శ్రీహరి అనుచరులై హరేః - శ్రీహరియొక్క, పార్శ్వమ్‌ - సమీపస్టానము 
ను, జగ్మతుః - చేరుకొనిరి. 
వారిద్దరు శ్రీహరియందు గట్టిగా వైరమును బూని ఆయననే 
ధ్యానిస్తూ ఆయనలో తన్మయులైనారు. ఆ ధ్యానఫలముగా వారు మరల 
శ్రీహరికి అనుచరులై ఆయన సన్నిధిని చేరుకొనిరి. 
యుధిష్టిర ఉవాచ | 
విద్వేషో దయితే పుత్రే కథమాసీన్మహాత్మని | 
బ్రూహి మే భగవన్‌ యేన ప్రహ్రైాదస్యాచ్యుతాత్మతా || 47 
ఇతి శ్రీమద్భాగవతే మహాప్పురాణే సప్తమస్కంధే 
ప్రహాదచరితోపక్రమే ప్రథమోంధ్యాయః || 
భగవన్‌ - పూజనీయుడవగు ఓ పహర్షీ!, మహాత్మని - మవాత్ము 
డైనట్టియు, దయితే - ప్రియుడైన, పుత్రే - పుత్రునియందు, విద్వేషః - 
అధికమగు ద్వేషము, కథమ్‌ - ఎట్లు, ఆసీత్‌ - కలిగెను?, మే - నా కొరకు, 


22 శ్రీమద్భాగవతము 
బూహి - చెప్పుము, యేన - దేనిచే, ప్రహ్రాదస్య - ప్రహాదునకు, అచ్యుత 
-ఆత్మతా - శ్రీహరియందు తన్మయత్వమో. 

పూజనీయుడవగు ఓ మహర్షీ! తనకు ప్రియమైన పుత్రుడు 
మరియు మహాత్ముడు అగు ప్రహాదునియందు హిరణ్యకశిపునకు అధిక 
మగు విద్వేషము కలుగుటకు కారణమేమి? ప్రహ్లాదుడు ఏ ఉపాయముచే 
శ్రీహరియందు తన్మయుడు కాగలిగెను? నాకీ విషయమును చెప్పుము. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
ప్రహాదచరితమునకు ఉపక్రమించే మొదటి 
అధ్యాయము ముగిసినది (1). 





కలల లల 


అథ ద్వితీయోశధ్యాయః 
ప్రహ్లాదుని చరితము - దితిని హిరణ్యకశిపుడు ఓదార్చుట 


నారద ఉవాచ | 
భ్రాతర్యేవం వినిహతే హరిణా క్రోడమూర్తినా। 
హిరణ్యకశిపూ రాజన్‌ పర్యతప్యద్రుషా శుచా || క్షే 


రాజన్‌ - ఓ మహారాజా! ఏవమ్‌ - ఈ విధముగా, క్రోడమూర్తినా 
- వరాహరూపమును దాల్చిన, హరిణా - శ్రీహరిచే, భ్రాతరి - తమ్ముడు, 
వినిహతే - సంహరించబడగా, హిరణ్యకశిపు: - హిరణ్యకశిపుడు, రుషా - 
కోపముతో, శుచా - దుఃఖముతో, పరి-అతప్యత్‌ - అధికమగు తాపమును 
పొందెను. 


ఓ మహారాజా! ఈ విధముగా శ్రీహరి వరాహరూపమును దాల్చి 
తన సోదరుడగు హిరణ్యాక్షుని సంహరించగా, ఆ హిరణ్యకశిపుడు కోప 
ముతో మరియు దుఃఖముతో అధికమగు తాపమును పొందెను. 


ఆహ చేదం రుషా ఘూర్ణస్సందష్టదశనచ్చద: | 
కోపోజలద్భా శం చక్షర్భ్యాం నిరీక్షన్‌ ధూమమంబరమ్‌ |12 


రుషా - కోపముతో, ఘూర్దః - వణకుచున్నవాడై. సందష్టదశన 
చృదః - కొరుకబడిన పెదవి గలవాడై, కోప-ఉత్‌-జ్వలద్భ్యామ్‌ - కోప 
ముతో మండి పడుచున్న చక్షుర్భ్యామ్‌ - కన్నులతో, ధూమ్రమ్‌ - పొగ 
నిండిన, అంబరమ్‌ - ఆకాశమును, నిరీక్షన్‌ - చూచువాడై, ఇదం చ - ఈ 
మాటను, ఆహ - పలికెను. 
తే 





24 . శ్రీమద్భాగవతము 

హిరణ్యకశిపుని శరీరము కోపముతో వణుకుచుండెను. ఆతడు 
పెదవిని కొరుకుచుండగా కోపముతో కన్నులు మండి పడుచుండెను. 
పొగతో నిండిన ఆకాశముకేసి చూస్తూ, ఆతడిట్లు పలికెను. 


కరాలదంష్టోగ్రదృష్ట్యా దుష్ప్రక్ష్య[భుకుటీముఖ: | 
శూలముద్యమ్య సదసి దానవానిదమబ్రవీత్‌ || వ్ర 


కరాలదంష్ట్రా-ఉగ్రదృష్ట్యా - భయంకరమగు కోరలతో క్రూరమైన 
చూపుతో, దుష్ప్రేక్ష్యభ్రుకుటీముఖ: - చూడ శక్యము కాని కనుబొమల 
ముడి గల ముఖము గలవాడై, సదసి - సభయందు. శూలమ్‌ - శూలము 
ను, ఉద్యమ్య - పైకి యెత్తి, దానవాన్‌ - రాక్షసులనుద్దేశించి, ఇదమ్‌ - ఈ 
మాటను, అబ్రవీఠ్‌ - పలికెను. 

హిరణ్యకశిపుని కోరలు భయమును గొల్పుచుండెను. ఆతని 
చూపు క్రూరముగా నుండెను. కనుబొమలు ముడివడిన ఆతని ముఖము 
చూడ శక్యము కాకుండ నుండెను. ఆతడు సభలో శూలమును మైకెట్టి రాక్ష 
సులనుద్దేశించి ఇట్లు పలికెను. 


భో భో దానవదైతేయా ద్విమూర్థంస్త ఖ్యక్ష శంబర | 


శతబాహో హయగ్రీవ నముచే పాఠ ఇల్వల || డీ 
విప్రచిత్తే మమ వచః పులోమన్‌ శకునాదయ:ః | 
శృణుతానంతరం సర్వే క్రియతామాశు మాచిరమ్‌ | 5 


భోః భోః దానవదైతేయాః - దను దితి వంశములకు చెందిన ఓ 
రాక్షసులారా!, ద్విమూర్ధన్‌ - ద్విమూర్ధా! త్య్యక్ష - త్య్యక్షా! శంబర - 
శంబరాఓ శతబాహో - శతబాహూ!, హయగ్రీవ - హయగ్రీవా!, నముచే - 
నముచీ! పాఠక - ఓ పాకాసురాఓ ఇల్వల - ఇల్వలా!, విప్రచిత్తే - విప్రచిత్తీ!, 
పులోమన్‌ - పులోమా!, శకునాదయః - శకుని మొదలైన రాక్షసులారా! 
సర్వే - అందరు, మమ - నా, వచః - మాటను, శృణుత - వినుడు, అనం 
తరమ్‌ - తరువాత, ఆశు - వెంటనే, క్రియతామ్‌ - చేయబడుగాక! మా 
చిరమ్‌ - విలంబము వద్దు. 


వస్తవేక స్కంధవ - అధ్యాయము 2 25 


దను-దితి వంశములకు చెందిన ఓ రాక్తసులారా! ఓ ద్విమూర్థా 
(రెండు తలలవాడు)! త్య్యక్షా (మూడు కన్నులవాడు)! ఓ శంబరా! ఓ శత 
బాహూ (వంద చేతులవాడు)! హయగ్రీవా (గుర్రపు తలవాడు)! నముచీ! 
ఓ పొకాసురా! ఐల్వలా! విప్రచిత్తీ! పులోమా! శకునీ! ఇతర రాక్షసులారా! 
మీరందరు నా మాటను వినుడు. వెంటనే నేను చెపి ఎనట్లు చేయుడు. విలం 
బముసు చేయకుడు. 





సపత్తైర్ణాతిత: క్షు ద్రైర్భా9తా మే దయితస్సుహృత్‌ | 
పార్‌స్టిగ్రాహేణ హరిణా సమేనాప్యుపధావనైః || 6 
దయితః - మిక్కిలి ప్రియుడు, సుహృత్‌ - హితకారి అగు, మే - 
నా, ఖ్రాతా - సోదరుడు, క్లుదైః - అల్పులైన, సపత్షైః - శత్రువులచే, 
ఉపధావనైః - సేవల ద్వారా, పార్‌ష్టిగ్రాహేణ - సహాయకుడైన, హరిణా - 
శ్రీహరిచే, సమేన అపి - సముడే అయినప్పటికీ, ఘాతితః - సంహరింప 
చేయబడినాడు. 
నా సోదరుడు నాకు మిక్కిలి ప్రియుడు, హితకారి. అల్పులగు నా 
శత్రువులు (దేవతలు) సేవలతో శ్రీహరిని సంతోషపెట్టి సర్వులయందు 
సమభావము గల ఆయనను తమ వైపుకు త్రిప్పుకొని ఆయనచే నా సోద 
రుని సంహరింప జేసినారు. 


తస్య త్య క్రస్వభావస్య ఘృణేర్మాయావనౌకసః | 
భజంతం భజమానస్య బాలస్యేవాస్టిరాత్మనః || 77 
మచ్చూలభిన్నగ్రీవస్య భూరిణా రుధిరేణవై | 
రుధిరప్రియం తర్పయిష్యే భాతరం మే గతవ్యథః || 8 
త్యక్తస్వభావస్య - విడిచిపెట్టబడిన స్వభావము గలిగినట్టియు, 
ఘృణేః - తేజశ్శాలిమయైనట్టియు, మాయావన-ఓకసః - మాయభచే 
అడవిజంతువు రూపు కలిగినట్టియు, భజంతమ్‌ - సేవించువానిని, భజమా 
నస్య - సేవించునట్టియు, బాలస్య ఇవ - చిన్నపిల్లవానికి వలె, అస్టిర-ఆ 
త్మనః - చంచలమగు మనస్సు కలిగినట్టియు, మత్‌-శూలభిన్నగ్రీవస్య - 


26 శ్రీమద్భాగవతము 





నా శూలముచే తెగగొట్టబడిన మెడగల, తస్య - ఆ శ్రీహరియొక్క, 
భూరిణా - అధికమగు, రుధిరేణ - రక్తముతో, వై - నిశ్చయముగా, రుధిర 
ప్రియమ్‌ - రక్తము ప్రియమైన, మే - నా, భ్రాతరమ్‌ - సోదరుని, గతవ్యథః 
- తొలగిన పీడగల నేను, తర్పయిష్యే - తృప్తి పరచెదను. 


తేజశ్శాలియగు ఆ శ్రీహరి తన సమస్వభావమును విడిచిపెట్టి 
మాయను పన్ని అడవి మృగము (వరాహము) రూపు దాల్చినాడు. తనను 
భజించువారల వెంటబడే (అనుగ్రహించే) ఆతని మనస్సు బాలుని 
మనస్సు వలె చంచలమైనది. నేను నిశ్చయముగా నా శూలముతో వాని 
మెడను తెగగొట్టి ఆ అధికమగు రక్తముతో నా సోదరునకు తర్పణమిచ్చి, 
నా మనోవ్యథను దూరము చేసుకొనెదను. నా సోదరునకు రక్టమునందు 
ప్రీతి మెండు. 


తస్మిన్‌ కూటేంహితే నష్టే కృత్తమూలే వనస్పతౌ | 
విటపా ఇవ శుష్యంతి విష్ణుప్రాణా దివౌకసః || ఫ్ర 
కూటే - మోసగాడు, అహితే - అపకారి అగు, తస్మిన్‌ - ఆ శ్రీహ 
రి, నష్టే - నశించగా, వనస్పతౌ - చెట్టు, కృత్తమూలే - తెగగొట్టబడివ 
మొదలు గలది కాగా, విటపాః ఇప - కొమ్మలు వలె, విష్టుప్రాణాః - విష్ణువే 
ప్రాణమైన, దివౌకసః - స్వర్గవాసులగు దేవతలు, శుష్యంతి - శుష్కించెద 
రు. 
చెట్టు మొదలు నరికినచో, కొమ్మలు ఎండిపోవును. అదే విధము 


గా మోసగాడు మరియు అపకారి అగు ఆ శ్రీహరి నశించగానే, ఆయనయే 
జీవనమై స్వర్గములో నివసించే దేవతలు శుష్కించి పోయెదరు. 


తావద్యాత భువం యూయం విప్రక్షత్రసమేధితామ్‌ ! 
సూదయధ్వం తపోయజ్జస్వాధ్యాయవ్రతదానినః || శే0 
తావత్‌ - అంతలో, యూయమ్‌ - మీరు, విప్రక్షత్రసమేధితామ్‌ - 


వేదవేత్తలచే మరియు క్షత్రియులచే వర్ధిల్ల జేయబడిన, భువమ్‌ - భూలోక 
మును గురించి, యాత - వెళ్లుడు, తపః-యజ్ఞస్వాధ్యాయదవ్రతదానినః - 


సస్తమ స్కంధము ఎ అధ్యాయము 2 27 





తవస్సు యజ్ఞము వేదాధ్యయనము వ్రతము దానము గలవారలను, సూద 
యధ్వమ్‌ - సంహరించుడు. 


అంతలో (నేను శ్రీహరిని తుదముట్టించే లోప్పులో) మీరు వేదవేత్త 
లచే మరియు క్షత్రియులచే వర్టిల్ల జేయబడిన భూలోకమునకు వెళ్లుడు. 
అచట తపస్సు, యజ్ఞము, వేదాధ్యయనము, వ్రతములు మరియు దాన 
ములను'చేయువారిని సంహరించుడు. 


విష్ణుర్ద్విజక్రియామూలో యజ్ఞో ధర్మమయః పుమాన్‌ | 
దేవర్షిపితృభూతానాం ధర్మస్య చ పరాయణమ్‌ |! శ 


విష్ణుః - విష్ణువు, ద్విజక్రియామూలః - వేదవేత్తల కర్మలే మూల 
ముగా గలవాడు, యజ్ఞః - యజ్ఞస్వరూపుడు, ధర్మమయః - ధర్మమే రూ 
పముగా గల, పుమాన్‌ - పురుషుడు, దేవ-బుషిపితృభూతానామ్‌ - దేవ 
తలు మహర్షులు పితృదేవతలు మరియు ప్రాణులకు, ధర్మస్య చ - ధర్మ 
మునకు కూడ, పర-అయనమ్‌ - సర్వోత్కృష్టమగు ఆశ్రయము, 


వేదవేత్తలు చేసే వైదికకర్మలే యజ్ఞస్వరూపుడగు విష్ణువునకు 
మూలము. ధర్మరూపుడగు ఆ పురుషోత్తముడు దేవతలకు, పితృదేవతల 
కు; మహర్షులకు, సకలప్రాణులకు మరియు ధర్మమునకు కూడ సర్వోత్తమ 
మైన ఆశ్రయమై ఉన్నాడు. 


యత్ర యత్ర ద్విజా గావో వేదా వర్ణాశ్రమాః క్రియాః | 
తం తం జనపదం యాత సందీపయత వృశ్చత !| [2 


యత్ర యత్ర - ఎక్కడెక్క డైతే, ద్విజాః - వేదవేత్తలు, గావః - 
గోవులు, వేదాః - వేదములు, వర్ణ-ఆశ్రమాః - వర్ణములు ఆశ్రమములు, 
క్రియాః - వైదికకర్మలు గలవో, తం తమ్‌ - ఆయా, జనపదమ్‌ - దేశమును 
గురించి, యాత - వెళ్లుడు, సందీపయత - బాగా తగుల బెట్టుడు, వృశ్చత 
- చెటను నరుకుడు. 


28 శ్రీమద్భాగవతము 


ఏయే దేశములయందైతే వేదవేత్తలు వర్దాశ్రుధర్శ్మములను 
పాటిస్తూ కర్మలను చేయుచుందురో, గోవులు ఉండునో, ఆయా దేశము 
లకు వెళ్లి, వాటిని పూర్తిగా తగులబెట్టుడు. చెట్లను నరుకుడు. 


ఇతి తే భర్తృనిర్దేశమాదాయ శిరసా5కందృతాః | 
తథా ప్రజానాం కదనం విదధుః కదనప్రియాః || క్షే 
కదనప్రియాః - పీడించుట ప్రియమైన, తే - వారు, ఇతి - ఈ విధ 
ముగా, భర్తృనిర్దేశమ్‌ - ప్రభువుయొక్క ఆదేశమును, ఆదృతాః - ఆదరము 


గలవారై శిరసా - శిరస్సుతో, ఆదాయ - స్వీకరించి, తథా - అదే విధము 
గౌ, ప్రజానామ్‌ - ప్రజలకు, కదనమ్‌ - పీడను, విదధుః - కలిగించిరి. 





వారికి ఇతరులను పీడించుట సరదా. వారు ఈ తమ ప్రభువు ఆదే 
శమును సాదరముగా శిరస్సు వంచి స్వీకరించి, ఆ విధముగనే ప్రజలకు 
పీడను కలిగించిరి. 


పురగ్రామవ్రజోద్యాన క్షే త్రారామాశ్రమాకరాన్‌ | 
ఖేటఖర్వటఘోషాంశ్చ దదహుః పత్తనాని చ || క్షత 
పురగ్రామవ్రజ- ఉద్యాన క్షే త్ర-ఆరామ-ఆశ్రమ-ఆకరాన్‌ - నగర 
ములు గ్రామములు గొల్లపల్లెలు ఉద్యానములు పంటపాలములు సత్ర 
ములు ఆశ్రమములు గనులను, ఖేటఖర్వటఘోషాన్‌ చ - రైతుల పల్లెలు 
కొండపల్లెలు అడవిపల్లెలను, పత్తనాని చ - పట్టణములను కూడు దదహుః 
- తగులబెట్టిరి. 
నగరములు, గ్రామములు, గొల్లపల్లెలు, ఉద్యానములు, పంట 
పొలములు, సత్రములు, ఆశ్రమములు, గనులు, రైతుల పల్లెలు, కొండపల్లె 
లు, అడవిపల్లెలు మరియు పట్టణములను వారు తగులబెట్టిరి. 


కేచిత్టని జ్రైర్చిభిదు స్సేతుప్రాకారగోపురాన్‌ | 
ఆజీవ్యాంశ్చిచ్చిదుర్వృక్షాన్‌ కేచిత్సరశుపాణయః 
ప్రాదహన్‌ శరణాన్యన్యే ప్రజానాం జ్వలితోల్ము కైః 


క్షేక5్‌ 


సప్తమ స్కంధము - అధ్యాయము 2 29 


కేచిత్‌ - కొందరు, ఖనిత్రైః - గునపములతో, సేతుప్రాకారగోపు 
రాన్‌ - వంతెనలను ప్రహరీలను గోపురములను, బిభిదుః - పగుల గొట్టిరి, 
పరశుపాణయః - గొడ్డళ్లు చేతులయందు గల, కేచిత్‌ - కొందరు, ఆజీ 
వ్యాన్‌ - జీవికను కల్పించే, వృక్షాన్‌ - చెట్లను, చిచ్చిదుః - నరికిరి, అన్యే - 
ఇతరులు, ప్రజానామ్‌ - ప్రజల, శరణాని - ఇళ్లను, జ్వలిత-ఉల్ము కైః - 
మండించబడిన కొరవిలతో, ప్రాదహన్‌ - పూర్తిగా తగులబెట్టిరి. 


కొందరు గొడ్డళ్లతో వంతెనలను, ప్రహరీలను, గోపురములను 
కూలగొట్టిరి. ఇంకొందరు జనులకు జీవికలను కల్పించే కొబ్బరి మొదలగు 
చెట్లను నరికిరి. మరికొందరు మండే కొరవిలతో జనుల ఇళ్లను పూర్తిగా 
తగుల బెట్టిరి. 


ఏవం విప్రకృతే లోకే దైత్యేంద్రానుచరైర్ముహుః | 
దివం దేవాః పరిత్యజ్య భువి చేరురలక్షితాః || 16 


ఏవమ్‌ - ఈ విధముగా, దైత్య-ఇంద్ర-అనుచరైః - రాక్రసరాజగు 
హిరణ్యకశిపుని అనుచరులచే, లోకే - లోకము, ముహుః - పలుమార్లు, 
విప్రకృతే - ఉపద్రవము చేయబడగా, దేవాః - దేవతలు, దివమ్‌ - స్వర్గ 
మును, పరిత్యజ్య - విడిచిపెట్టి, భువి - భూలోకమునందు, అలక్షితాః - 
కనబడనివారై, చేరుః - తిరుగాడిరి. 


ఈ విధముగా రాక్షసరాజగు హిరణ్యకశిపుని అనుచరులు లోకము 
నకు పలుమార్లు ఉపద్రవమును కలిగించిరి. దేవతలు స్వర్గమును విడిచిపె 
ట్టి భూలోకమునందు కానరాకుండా తిరుగాడిరి. 








హిరణ్యకశిపుర్సాాంతుసంంపరేతసం దుఃఖితః | 
ట్ర ₹లిర్భాాలుల్సు గ్‌ 


కృత్వా కటోదకాదీని భ్రాతృపుత్రానసాంత్వయత్‌ |] 17 
శకునిం శంబరం ధృష్టం భూతసంతాపనం వృకమ్‌ | 
కాలనాభం మహానాభం హరిశ్మశ్రుమథోత్కచమ్‌ |] 18 


దుఃఖితః - దుఃఖమును పొందియున్ను హిరణ్యకశిపుః న హిరణ్య 
కశిపుడు, సంపరేతస్య - మరణించిన, భ్రాతుః - సోదరునకు, కట-ఉదక- 


30 శ్రీమద్భాగవతము 





ఆదీని - ప్రేతమునకు తర్పణములనిచ్చుట మొదలగు కర్మలను, కృత్వా - 
చేసి, భ్రాతృపుత్రాన్‌ - సోదరుని పుత్రులను, శకునిమ్‌ - శకునిని, శంబరమ్‌ 
- శంబరుని, ధృష్టమ్‌ - ధృష్టుని భూతసంతాపనమ్‌ - భూతసంతాపనుని, 
వృకమ్‌ - వృకుని, కాలనాభమ్‌ - కాలనాభుని, మహానాభమ్‌ - మహానాభు 
ని, హరిశ్మశ్రుమ్‌ - హరిశ్మశ్రుని, అథ - మరియు, ఉత్కచమ్‌ - ఉత్కచుని, 
అసాంత్వయత్‌ - ఓదార్బెను. 


సోదరుని మరణమునకు దుఃఖమును పొందియున్న హిరణ్యకళి 
పుడు ప్రేతకార్యములను చేసి, సోదరుని పుత్రులగు శకుని, శంబరుడు, 
ధృష్టుడు, భూతసంతాపనుడు, వృకుడు, కాలనాభుడు, మహానాభుడు, 
హరిశ్మశ్రువు, ఉత్కచుడు అనువారలను ఓదార్బెను. 


తన్మాతరం రుషాభానుం దితిం చ జననీం గిరా | 
శ్లక్‌ష్ణయా దేశకాలజ్ఞ ఇదమాహ జనేశ్వరః || శం 


దేశకాలజ్జః - దేశకాలములనెరింగిన, జన-ఈశ్వరః - హిరణ్యక 
శిప్లు మహారాజు, తత్‌-మాతరమ్‌ - వారి తల్లియగు, రుషాభానుమ్‌ - రుషా 
భానువును, జననీమ్‌ - తల్లియగు, దితిం చ - దితిని కూడ, శ్లక్‌ష్ణ్టయా - 
మధురమగు, గిరా - వాక్కుతో, ఇదమ్‌ - ఈ మాటను, ఆహ - పలికెను. 
హిరణ్యకశిపు మహారాజు దేశకాలములనెరింగిన వాడు. వారి తల్లి 
యగు రుషాభానువును, తన తల్లియగు దితిని ఉద్దేశించి, ఆతడు మధుర 
మగు స్వరముతో నిట్లు పలికెను. 
సంపదలయందలి లోభమునకు హిరణ్యాక్షుడు, ఆ సంపదలచే 
పొందబడే భోగములయందలి తృష్ణకు హిరణ్యకశిపుడు, భేదబుద్ధికి దితి, 
కోధమునకు రుషాభానువు, బ్రహ్మానందమగ్నుడైన ఆత్మజ్ఞానికి ప్రహ్లా 
దుడు, సకలప్రాణుల ఏకత్వమునకు నృసింహుడు ప్రతీకలు. 
హిరణ్యకశిపురువాచ | 
అంబాంబ హే వధూః పుత్రా వీరం మార్తథ శోచితుమ్‌ | 
రిపోరభిముఖే శాఘ్యశ్యూరాణాం వధ ఈప్పితః !| 20 


సప్తమ స్కంధము - అధ్యాయము 2 వశే 





అంబ అంబ - అమ్మా అమ్మా! హే వధూః - ఓ సోదరపత్నీ!, 
పుత్రాః - పుత్రులారా! వీరమ్‌ - వీరుడగు హిరణ్యాక్షుని గురించి, శోచి 
తుమ్‌ - శోకించుటకు, మా అర్హథ - తగరు, శూరాణామ్‌ - శూరులకు, 
రిపోః - శత్రువునకు, అభిముఖే - ఎదురుగా, వధః - వధ, శ్లాఘ్యః - కొని 
యాడ దగినది, ఈప్పితః - అభీష్టము. 


అమ్మా! అమ్మా! ఓ సోదరపత్నీ! ఓ పుత్రులారా! వీరుడగు హిర 
ణ్యాక్షుని గురించి మీరు శోకించుట తగదు. శూరులు శత్రువునెదుర్కుంటూ 
మరణించుట కొనయాడదగినది. అట్టి మరణమును శూరులు కోరెదరు. 


భూతానామిహ సంవాసః ప్రప్రాయామివ సువ్రతే | 
దైవేనైకత్ర నీతానామున్నీతానాం స్వకర్మభిః || 21 


సువ్రతే - గొప్ప నిష్ట గలదానా! దైవేన - దైవముచే, ఏకత్ర - ఒక 
చోటికి, నీతానామ్‌ - తీసుకురాబడినట్టియు, స్వకర్శభిః - తమ కర్మలచే, 
ఉన్నీతానామ్‌ - విడగొట్టబడే, భూతానామ్‌ - ప్రాణులకు, ఇహ - ఈ లోక 
మునందు, సంవాసః - కలిసి నివసించుట, ప్రపాయాం ఇవ - చలిపందిరి 
పద్దవలె. 


గొప్ప నిష్ట గల ఓ తల్లీ! ప్రాణులు ప్రారబ్బపశముచే ఒకచోట కలు 
సుకొని, మరల విడిపోవుచుందురు. ఈ లోకములో వ్యక్తులు కలిసి జీవిం 
చుట చలిపందిరి వద్ద వ్యక్తులు కొద్ది సేపు కలియుట వంటిది మాత్రమే. 


నిత్య ఆత్మావవ్యయశ్యుద్ధసృర్వగస్సర్వవిత్పరః | 
ధత్తేసావాత్మనో లింగం మాయయా విసృజన్‌ గుణాన్‌ | 122 


ఆత్మా - ఆత్మ, నిత్యః - నిత్యము, అవ్యయః - వినాశము లేనిది, 
శుద్ధః - శుద్దమైనది, సర్వగః - సర్వమును వ్యాపించి యుండునది, సర్వ 
విత్‌ - సర్వము తెలిసినది, పరః - ప్రకృతికి అతీతమైనది, అసౌ - ఈ 
ఆత్మ ఆత్మనః - తన, మాయయా - మాయాశక్తిచే. గుణాన్‌ - గుణకార్య 
ములను, విసృజన్‌ - విరివిగా సృష్టించుచున్నదై. లింగమ్‌ - సూక్ష్మదేహ 
మును, ధత్తే - ధరించుచుండును. 


32 శ్రీమద్భాగవతము 
ఆత్మ కాలమునకు అతీతమైనది, వినాశము లేనిది, పాపపుణ్య 
ములు లేనిది, సర్వవ్యాపకము, సర్వజ్ఞము, మరియు ప్రకృతికి అతీతమైన 
ది. అట్టి యాత్మ తన మాయాశక్తిచే సత్త్వరజస్తమోగుణముల కార్యములగు 
దేహములను విరివిగా సృష్టించి, సూక్ష్మశరీరమును ధరించుచుండును. 


యథాంభసా ప్రచలతా తరవోంపి చలా ఇవ | 
చక్షుషా భామ్యమాణేన దృశ్యతే చలతీవ భూః !1 23 


ఏవం గుజైర్భామ్యమాణే మనస్యవికలః పుమాన్‌ | 
యాతి తత్సామ్యతాం భద్రే హ్యలింగో లింగవానివ 1 24 


భదే- ఓ కల్యాణీ! యథా - ఏ విధముగానైతే, ప్రచలతా - 
బాగా కదలాడుచున్ను అంభసా - నీటిచే, తరవః అపి - చెట్లు కూడ, చలాః 
ఇవ - కదలుచున్నట్లు ఉండునో, భ్రామ్యమాణేన - తిరుగుచున్ను చక్షుషా 
- కంటితో, భూః - భూమి, చలతీ ఇవ - కదలుచున్నది వలె, దృశ్యతే - 
కన్పట్టునో, ఏవమ్‌ - ఇదే విధముగా, మనసి - మనస్సు, గుతైః - సత్త్వర 
జస్తమోగుణములు కారణముగా, భ్రామ్యమాణే - తిరుగుచుండగా, అవి 
కలః - వికారములు లేని, పుమాన్‌ - పురుషుడు, తత్‌-సామ్యతామ్‌ - ఆ 
మనస్సుతో సమానమగు స్థితిని యాతి - పొందుచున్నాడు, అలింగః హి 
- దేహము లేనివాడే అయిననూ, లింగవాన్‌ ఇవ - దేహము కలవాడు 
వలె. 


ఓ కల్యాణీ! నీరు బాగా కదులుతూ ఉంటే, దానిలో ప్రతిఫలించిన 
చెట్లు కూడ కదులుచున్నట్లు కానవచ్చును. కన్నులు తిరిగినప్పుడు భూమి 
కూడ తిరుగుచున్నట్లు కనబడును. అదే విధముగా, గుణకార్యములగు విష 
యముల కారణముగా మనస్సు విచలితము కాగా, వికారములు లేనిదే 
అయిననూ ఆత్మ మనస్సుతో సమానముగా వికారములు కలది వలె 
భాసించును. వాస్తవములో ఆత్మకు దేహాదులతో సంసర్గము లేకున్ననూ, 
ఉన్నట్లే భాసించును. 


ఏష ఆత్మవిపర్యానో హ్యలింగే లింగభావనా |! 
ఏష ప్రియాప్రియైర్యోగో వియోగః కర్మ సంసృతిః || 25 


సప్తమ స్కంధము - అధ్యాయము 2 33 


సంభవశ్చ వినాశశ్చ శోకశ్చ వివిధస్ప తః | 
అవివేకశ్చ చింతాచ వివేకాస్మృతి రేవ చ! 26 


అలింగే - దేహాదులతో సంసర్గము లేని ఆత్మయందు, లింగభా 
వనా - దేహాదులతో నేను-నాది అనే ధారణ, ఏషః హి - ఇదియే, ఆత్మవి 
పర్యాసః - ఆత్మ తన స్వరూపమునకు విరుద్ధముగా భాసించుట, ప్రియ 
-అప్రిమైః - ప్రియము అప్రియములతోడి, ఏషః - ఈ యోగః - 
సంసర్గము, వియోగః - వియోగము, కర్మ - కర్మ, సంసృతిః - సంసార 
ము, సంభవః చ - పుట్టుక, వినాశ చ - మరణము, వివిధః - పలువిధము 
లగు, శోకః చ - శోకము, అనివేకః చ - తేడా తెలియకుండుట చింతా చ 
- చింత, వివేక-అస్కృతిః ఏవ చ - వివేకము స్మరణమునకు రాకుండుట, 
స్మృతః - చెప్పబడినది. 


ఆత్మకు దేహాదులతో వాస్తవమగు సంసర్గము లేకున్ననూ, అజ్ఞాన 
ముచే ఉన్నట్లు భాసించును. ఇట్టి అధ్యాస వలననే అత్మ తన స్వరూపము 
కంటె భిన్నముగా, ప్రియ-అప్రియములగు పదార్థములతో సంయోగ-వి 
యోగములు గలదిగా, కర్మలను చేసేదిగా, కర్మఫలమగు సంసారమును 
అనుభవించేదిగా, పుట్టుక-మరణములు గలదిగా, పలువిధముల శోకమున 
నుభవించునదిగా, శోకము అవివేకములు కలదిగా, వివేకముయొక్క స్మర 
ణము లేనిదిగా అగుచున్నది అని మహాత్ములు చెప్పెదరు. 





అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనమ్‌ | 
యమస్య పేతబంధూనాం సంవాదం తం నిబోధత || 27 


అత్ర - ఈ విషయమునందు, ఇమమ్‌ - ఈ, పురాతనమ్‌ - ప్రాచీ 
నమగు, ఇతిహాసం అపి - వృత్తాంతమును కూడ, ఉదాహరంతి - ఉటంకిం 
చెదరు, యమస్య - యమునకు, (ేతబంధూనామ్‌ - మరణించినవాని 
బంధువులకు, తమ్‌ - ఆః సంవాదమ్‌ - సంభాషణమును, నిబోధత - 
తెలుసుకొనుడు. 


34 శ్రీమద్భాగవతము 





ఈ విషయములో ఒక ప్రాచీనమైన వృత్తాంతమును కూడ పెద్దలు 
ఉటంకించెదరు. ఒక మరణించిన వ్యక్తియొక్క బంధువులకు యమునితో 
జరిగిన ఆ సంభాషణమును గురించి మీరు తెలుసుకొనుడు. 


ఉశీన రేష్వభూద్రాజా సుయజ్ఞ ఇతి విశ్రుతః | 


సపత్సైర్నిహతో యుద్ధే జ్ఞాతయస్తముపాసత || 28 
విశీర్ణరత్నకవచం విభ్రష్టాభరణస్రజమ్‌ | 
శరనిర్భిన్నహృదయం శయానమసృగావిలమ్‌ || 29 


ప్రకీర్ణకేశం ధ్వస్తాక్షం రభసా దష్టదచ్చదమ్‌ | 
రజఃకుంఠముఖాంభోజం ఛిన్నాయుధభుజం మృధే! 30 


ఉశీనరేషు - ఉశీనర దేశమునందు, సుయజ్ఞః - సుయజ్ఞుడు, ఇతి 
- అని, విశ్రుతః - ప్రసిద్ది గాంచిన, రాజా - రాజు, అభూత్‌ -' ఉండెను, 
యుద్దే - యుద్దమునందు, సపత్తైః - శత్రువులచే, నిహతః - సంహరించ 
బడినాడు, జ్ఞాతయః - జ్ఞాతులు, విశీర్ణరత్నకపచమ్‌ - ముక్క లైన రత్న 
ములు పొదిగిన కవచము కలిగినట్టియు, విభ్రష్ట-ఆభరణస్రజమ్‌ - చెల్లాచె 
దరైన ఆభరణములు మాలలు కలిగినట్టియు, శరనిర్భిన్నహృదయమ్‌ ఒం 
బాణములచే కోసివేయబడిన గుండెకాయ కలిగినట్టియు, మృధే - యుద్ద 
భూమియందు, శయానమ్‌ - పడి ఉన్నట్టియు, అసృక్‌-ఆవిలమ్‌ - రక్త 
ముచే వ్యాకులమైనట్టియు, ప్రకీర్ణకేశమ్‌ - చెల్లాచెదరైన జుట్టు కలిగినట్టి 
యు, ధ్వస్త-అక్షమ్‌ - ధ్వస్తమైన కన్నులు కలిగినట్టియు, రభసా - కోపము 
తో, దష్టదచ్చదమ్‌ - కొరుకబడిన పెదవి కలిగినట్టియు, రజఃకుంఠముఖ 
-అంభోజమ్‌ - దుమ్ము కొట్టుకొనియున్న పద్మమువంటి ముఖము కలిగిన 
ట్టియు, ఛిన్నుఆయుధభుజమ్‌ - ముక్కలైన ఆయుధములు భుజములు 
కలిగిన, తం ఉప - వాని చుట్టూ, ఆసత - కూర్చుండిరి. 


ఉశీనర దేశములో సుయజ్ఞుడు అని ప్రసిద్ధి గాంచిన రాజు ఉండె 
ను. ఆయనను యుద్దములో శత్రువులు సంహరించిరి. రత్నకవచము 
ముక్కలు కాగా, ఆభరణములు మాలలు చెల్లాచెదరు కాగా బాణములు 
గుండెకాయను కోసివేయగా ఆయన యుద్ధభూమిలో పడియుండెను. 


సప్తమ స్కంధము - అధ్యాయము 2 ఏక్‌ 





ఆయన శరీరమంతా రక్తము వ్యాకులముగా నుండెను. జుట్టు చెల్లాచెదరై, 
కన్నులు ధ్వస్తమై యుండెను. ఆయన పెదవి కోపముతో కొరుకబడి 
యుండెను. పద్మమును పోలిన ఆయన ముఖము దుమ్ముతో నిండియుం 
డెను. ముక్క లైన ఆయుధములు, చేతులు గల ఆయన దేహము చుట్టూ 
జ్ఞాతులు కూర్చుని యుండిరి. 


ఉశీన రేంద్రం విధినా తథా కృతం 
పతిం మహిష్యః ప్రసమీక్ష్య దుఃఖితాః | 
హతాస్స్మ నాథేతి కరైరురో భృశం 
ఘ్నంత్యో ముహుస్తతృదయోరుపాపతన్‌ || వ. 
విధినా - దైవముచే, తథా - ఆ విధముగా, కృతమ్‌ _ చేయబడిన 
ట్టియు, ఉశీనర-ఇంద్రమ్‌ - ఉశీనర దేశపు రాజైన, పతిమ్‌ - తమ భర్తను, 
ప్రసమీక్ష్య - దగ్గరగా చూచి, దుఃఖితాః - దుఃఖమును పొందిన, మహిష్యః 
- భార్యలు, నాథ - ఓ నాథా! హతాః స్మ - చంపబడితిమి, ఇతి - అని, 
కరైః - చేతులతో, ఉరః - వక్షఃస్థలమును, ముహుః - పలుమార్లు, భృశమ్‌ 
- గట్టిగా, ఘ్నంత్యః - కొట్టుకొనువారై, తత్‌-వదయోః - ఆయన పాదము 
ల, ఉప - సమీపమునందు, ఆ అపతన్‌ - అంతటా పడిరి. 


దైవము ఉశీనర దేశపు రాజైన తమ భర్తకు కలిగించిన ఆ ఫ్థీతిని 
దగ్గరగా చూచిన ఆయన ఖార్యలు దుఃఖిస్తూ -- ఓ నాథా! చంపబడితిమి 
--. అంటూ, చేతుఅతో పలుమౌర్షు గట్టిగా గుండెలపై బాదుకుంటూ, 
ఆయన పాదముల చుట్టూ నేలకై వడిం. 


రుదత్య ఉవచ్చైర్దయితాంఘి పంకజం 
సించంత్య అమైః కుచకుంకుమారుణైః | 
విస్రస్త కేశాభరణాశ్ళుచం నృణాం 


సృజంత్య ఆక్రందనయా నిలేపిరే || 32 


ఉద్చైః - చిగ్గరగా, రుదత్యః - ఏడ్చుచున్నవారై. దయిత-అంఘి 
పంకజమ్‌ - ప్రియుని పద్మమువంటి పాదమును, కుచకుంకుమ-అరుణైః - 


36 శ్రీమద్భాగవతవణ 
స్తనములయందలి కుంకుమతో ఎర్రనైన, అమై9: - కన్నీళ్లతో, సించంత్యః - 
తడుపుచున్నవారై, విస్రస్తకేశ-ఆభరణా:ః - చెల్లాచెదరైన జుట్టు ఆభరణ 
ములు గలవారై, నృణామ్‌ - జనులకు, ఆక్రందనయా - బిగ్గరగా రోదించు 
టచే, గుచమ్‌ - దుఃఖమును, సృజంత్యః - కలిగించుచున్నవారై, విలేసిలే 
- విలపించిరి. 


వారు తమ ప్రియుని పాదపద్మములను స్తనములమైని కుంకు 
మతో ఎగర్రవైన కన్నీటితో తడుపుతూ బిగ్గరగా రోదింఛిరి. చెల్లాచెదరైన 
జుట్టు, ఆభరణములు కలిగి బిగ్గరగా విలపిస్తున్న ఆ భారిలను చూచిస 
జనులకు కూడ దుఃఖము కలుగుచుండెను. 


అహో విధోత్రాంకరుణేన నః ప్రభో 
ఖవాన్‌ ప్రణీతో దృగగోచరాం దశామ్‌ | 
ఉశీనరాణామసి వృత్తిదః పురా 
కృతోధునా యేన శుచాం వివర్ధన: || వ 


అహో - అయ్యో!, ప్రభో - ఓ ప్రభూ! అకరుణేన - దయ లేని, 
విధాత్రా - విధాతచే, భవాన్‌ - నీవు, నః - మాకు, దృగ్‌-అగోచరామ్‌ - 
కళ్లకు కానరాని, దశామ్‌ - స్టితిని, ప్రణీతః - పొందించబడితివి, యేన - ఏ 
విధాతచే, పురా - పూర్వము, ఉశీనరాణామ్‌ - ఉశీనర దేశమునకు, 
వృత్తిదః - జీవికను కల్పించినవాడవుగా, కృతః - చేయబడితివో, అధునా - 
ఇప్పుడు, శుచామ్‌ - దుఃఖములకు, వివర్ధనః - వృద్ధిని చేయువాడవు, అపీ 
- అగుచున్నావు. 

అయ్యో! ప్రభూ! విధాత దయ లేనివాడు. పూర్వములో నిన్ను 
ఉసీనర దేశవాసులకు రక్షకునిగా చేసిన ఆ విధాతయే ఇప్పుడు నిన్ను మా 
కంటికి కానరాని స్థితిని పొందించినాడు. అట్టి నీవు మాకు అధికమగు దుఃఖ 
మును మిగిల్చి దూరమైనావు. 

త్వయా కృతజ్ణేన వయం మహీపతే 
కథం వినా స్యామ సుహృత్తమేనతే | 


సస్తమ స్కంధము - అధ్యాయము 2 ఏ7 


తత్రానుయానం తవ వీర పాదయోః 
శుశ్రూషతీనాం దిశ యత్ర యాస్యసి || వశీ 


మహీపతే - నేలను కౌగిలించుకున్న ఓ రాజా! కృతజ్ణేన - కృత 
జ్ఞుడవైనట్టియు, సుహృత్‌-తమేన - మిక్కిలి హితకారివగు, త్వయా వినా 
- నీవు లేకుండా, తే - నీ, వయమ్‌ - మేము, కథమ్‌ - ఏ విధముగా, 
స్యామ - జీవించెదము?, వీర - ఓ వీరుడా! తవ - నీ, పాదయోః - 
రెండు పాదములకు, శుశూషతీనామ్‌ - సేవను చేసే మాకు, తత్ర - అచ 
టకు, అనుయానమ్‌ - వెంట వచ్చుటను, దిశ - ఆదేశించుము, యత్ర - 
ఎచ్చటకైతే. యాస్యసి - వెళ్లబోవుచున్నావో. 

నేలను కౌగిలించుకొనియున్న ఓ మహారాజా! కృతజ్ఞ్జుడపవు, గొప్ప 
హితకారివి అగు నీవు లేకుండా నీ వారలమగు మేము ఎట్లు జీవించగ 


లము? ఓ వీరా! మేము నీ రెండు కాళ్లను సేవించే వారము. నీవు వెళ్లే 
చోటకు మేము కూడ నీ వెంట వచ్చుటకు అనుమతినిమ్ము. 


ఏవం విలపతీనాం వై పరిగృహ్య మృతం పతిమ్‌ । 
అనిచృతీనాం నిర్హారమర్కోకస్తం సన్న్యవర్తత 1 వెక్‌ 


ఏవమ్‌ - ఈ విధముగా, మృతమ్‌ - మరణించిన, పతిమ్‌ - భర్త 
ను, పరిగృహ్య వై - గట్టిగా కౌగిలించుకొని, నిర్దారమ్‌ - శవమును మోసు 
కొనిపోవుటను, అనిచ్చతీనామ్‌ - ఇష్టపడని ఆ రాణులు, విలపతీనామ్‌ - 
దుఃఖించుచుండగా, అర్కః - సూర్యుడు, అస్తం సన్న్యవర్తత - అస్తమించె 
ను. 


ఆ రాణులీ విధముగా భర్త శవమును గట్టిగా కౌగిలించుకొని 
దుఃఖించుచుండిరి. శవమును తీసుకువెళ్లుటకు వారు అంగీకరించలేదు. 
ఇంతలో సూర్యుడు అస్తమించెను. 


తత్ర హ ప్రేతబంధూనామాశ్రుత్య పరిదేవితమ్‌ | 
ఆహ తాన్‌ బాలకో భూత్వా యమస్స్వయముపాగతః ! 136 


38 శ్రీమద్భాగవతము 





పేతబంధూనామ్‌ - మరణించిన రాజుయొక్క బంధువుల, పరిదే 
వితమ్‌ - రోదనమును, ఆశ్రుత్య - విని తత్ర - అచటకు, స్వయమ్‌ - 
స్వయముగా, యమః - యముడు, బాలకః - చిన్న పిల్లవాడు, భూత్వా - 
అయి, ఉపాగతః - వచ్చినవాడై, తాన్‌ - వారిని ఉద్దేశించి ఆహ హ - సలి 
కెనట. 


మరణించిన రాజుయొక్క బంధువుల రోదనమును విని, 
యముడు స్వయముగా పిల్లవాని రూపములో అచటకు వచ్చి, వారితో 
ఇట్లు పలికెనట. 


యమ ఉవాచ |! 


అహో అమీషాం వయసాధికానాం 
విపశ్యతాం లోకవిధిం విమోహః | 
యత్రాగతస్తత్ర గతం మనుష్యం 
స్వయం సధర్మా అపి శోచంత్యపార్దమ్‌ 11 ఏ7 


అహో - ఆశ్చర్యము!, వయసా - వయస్సుచే, అధికానామ్‌ - 
పెద్దవారైనట్టియు, లోకవిధిమ్‌ - జనుల విధానమును, విపశ్యతామ్‌ - విశే 
షముగా చూస్తూ ఉండే, అమీషామ్‌ - వీరలకు, విమోహః - అధికమగు 
వ్యామోహము, స్వయమ్‌ - తాము, సధర్మాః అపి - మృత్యువు అనే లక్ష 
ణము సమానముగా గలవారే అయిననూ, తత్ర - అచటకు, గతమ్‌ - వెల్లి 
న, మనుష్యమ్‌ - మనిషిని గురించి, అపార్థమ్‌ - వ్యర్థముగా, శోచంతి - 
దుఃఖించుచున్నారు. యత్ర - ఎచటనుండైతే, ఆగతః - వచ్చినాడో. 


యముడిట్లు పలికెను -- ఆశ్చర్యము! వీరు వయస్సులో పెద్దవా 
రు; లోకములోని జన్మమరణములను విశేషముగా చూచినవారు. అయి 
ననూ, వీరలకు వ్యామోహము మెండు. తాము స్వయముగా మరణించే 
వారే. ఒక మనిషి ఎక్కడ (ఈశ్వరుడు) నుండి వచ్చెనో అక్కడికే వెళ్లిపో 
యినప్పుడు, వీరా మనిషిని గురించి వ్యర్థముగా దుఃఖించుచున్నారు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 2 వం 


అహో వయం ధన్యతమా యదత్ర 
త్యక్తాః పితృభ్యాం న విచితయామః | 
అభక్ష్యమాణా అబలా వృకాదిభిః 
స రక్షితా రక్షతి యో హి గర్భే || 38 


అహో - ఆహా! వయమ్‌ - మేము, ధన్యతమాః - మిక్కిలి ధన్యు 
లము, యత్‌ - ఎందువలననగా, పితృభ్యామ్‌ - తల్లిదండ్రులచే, త్యక్తాః - 
విడిచిపెట్ట బడినవారము, అబలాః - బలహీనులము, వృక-ఆదిభిః - 
తోడేలు మొదలగువాటిచే, అభక్ష్యమాణాః - భక్షించబడని వారము, న 
విచితయామః - చింతిల్లుట లేదు, హి - ఏలయనగా, సః - వాడు, రక్షితా 
- రక్షించగలడు, యః - ఎవడైతే, గర్భే - గర్భమునందు, రక్షతి - రక్షించు 
చున్నాడో. 





ఆహా! మేము మిక్కిలి ధన్యులము. ఎందుకంటే, తల్లిదండ్రులు 
వదిలిపెట్టిన దుర్చలులమే అయినా, మమ్ములను తోడేళ్లు మొదలగునవి 
తినివేయలేదు. మాకు చింతయే లేదు. ఎందుకంటే, గర్భములో ఉండగా 
రక్షించిన దేవుడే రక్షించగలడు. 


య ఇచ్చయేశసృజతీదమవ్యయో 
య ఏవ రక్తత్యవలుంపతే చయః | 
తస్యాబలాః క్రీడనమాహురీశితుః 
చరాచరం నిగ్రహసంగ్రహే ప్రభుః 11 పం 


అబలాః - ఓ అబలలారా! అవ్యయః - వినాశము లేని, యః - 
ఏ. ఈశః - ఈశ్వరుడు, ఇచ్చయా - ఇచ్చచేః ఇదమ్‌ - ఈ జగత్తును, 
సృజతి - సృష్టించుచున్నాడో, యః ఏవ - ఏ ఈశ్వరుడే, రక్షతి - రక్షించు 
చున్నాడో, చ - మరియు, యః - ఏ ఈశ్వరుడు, అవలుంపతే - సంహరిం 
చుచున్నాడో, తస్య - ఆ, ఈశితుః - సర్వేశ్వరునకు, చర-అచరమ్‌ - 
కదిలే కదలని ప్రాణులతో కూడిన జగత్తును, క్రీడనమ్‌ - ఆట వస్తువుగా, 
ఆహుః - చెప్పెదరు, నిగ్రహసంగ్రహే - సంహరించుటయందు పాలించు 
టయందు, ప్రభుః - సమర్థుడు. 
శీ 


40 శ్రీమద్భాగవతము 





ఓ అబలలారా! అవినాశియగు ఈశ్వరుడే స్వేచ్భగా ఈ జగత్తును 
సృష్టించి రక్షించి ఉపసంహరించుచున్నాడు. ఆ సర్వేశ్వరునకు ఈ స్థావర 
జంగమాత్మకమగు జగత్తు ఆటవస్తువు అని మహాత్ములు చెప్పెదరు. 
ఆయన పాలించుటయందు, సంహరించుటయందు కూడ సమర్థుడు. 


పథిచ్యుతం తిష్టతి దిష్టరక్షితం గృహే స్టితం తద్విహతం వినశ్యతి, 
జీవత్యనాథోంపి తదీక్షితో వనే గృహేపి గుప్తోోస్య హతో న జీవతి. 


పధి - దారియందు, చ్యుతమ్‌ - జారిపోయినది. దిష్టరక్షితమ్‌ - 
దైవముచే రక్షించబడినదై, తిష్టతి - చక్కగా ఉండును, గృహే - ఇంటి 
యందు, స్టితమ్‌ - ఉన్నది, తద్‌-విహతమ్‌ - ఆ ఈశ్వరునిచే ఉపేక్షించబ 
డినదై. వినశ్యతి - నశించుచున్నది, వనే - అడవియందు, అనాథః అపి - 
అనాథుడు కూడ, తద్‌-ఈక్షితః - ఆ ఈశ్వరునిచే రక్షించబడినవాడై, జీవతి 
- జీవించుచున్నాడు, అస్య - ఈ ఈశ్వరునకు, హతః - ఉపేక్షించబడినవా 
డు, గృహే - ఇంటియందు, గుప్తః అపి - రక్షించబడినవాడే అయిననూ, 
న జీవతి - జీవించుట లేదు. 


దారిలో పడి ఉన్న వస్తువైనా ఈశ్వరునిచే రక్షించబడినదై చక్కగా 
ఉండును. ఇంటిలో భద్రము చేసిన వస్తువైననూ ఈశ్వరునిచే ఉపేక్షించబ 
డినచో నశించిపోవును. అడవిలో అనాథుడైన వ్యక్తి కూడ ఈశ్వరుని అను 
గ్రహముచే జీవించును. ఈశ్వరునిచే ఉపేక్షించబడిన వ్యక్తి ఇంటిలో రక్షణ 
ఉన్ననూ మరణించును. 


భూతాని లై స్రైర్నిజయోనికర్మభిర్భవంతి కాలేన భవంతి సర్వశః | 
న తత్ర హత్మా ప్రకృతావపి స్పితస్తస్యా గుతైరన్యతమో నిబధ్యతే || 
సర్వశః - అన్ని భూతాని - ప్రాణులు, తైః తైః - ఆయా, నిజయో 
నికర్మభిః - తమ జన్మలకు కారణమైన కర్మలచే, కాలే - ఒక కాలమునం 
దు, భవంతి - జన్మించును, న భవంతి - నశించును, తత్ర హ - అట్టి, 
ప్రకృతౌ - ప్రకృతికార్యమగు దేహమునందు, స్థితః అపి - ప్రకటమగుచున్న 
నూ, అన్యతమః - మిక్కిలి విలక్షణమగు, ఆత్మా - ఆత్మ, తస్యాః - ఆ 
ప్రకృతియొక్క. గుణైః - గుణములచే, న నిబధ్యతే - బంధించబడుటలేదు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 2 తే 





ప్రాణులన్నీ తమ తమ కర్మలకు అనురూపమగు దేహములతో 
ఒక కాలములో జన్మించి మరియొక కాలములో నశించును. ప్రకృతికార్య 
మగు అట్టి దేహమునందు ప్రకటమగుచున్ననూ, ఆత్మ మిక్కిలి విలక్షణమై 
నదగుటచే ప్రకృతిగుణములచే బంధించబడుట లేదు. 
ఇదం శరీరం పురుషస్య మోహజం 
యథా పృథగ్భౌతికమీయతే గృహమ్‌ | 
యథౌదక్రైః పార్టివజైజసైర్దనః 
కాలేన జాతో వికృతో వినశ్యతి || శై 
పురుషస్య - వ్యక్తికి మోహజమ్‌ - వ్యామోహము వలన పుట్టిన, 
ఇదమ్‌ - ఈం శరీరమ్‌ - శరీరము, గృహం యథా - ఇల్లు వలె, భౌతికమ్‌ - 
పంచభూతములతో నిర్మితమైనది, పృథక్‌ - వేరుగా, ఈయతే - తెలియబ 
డుచున్నది, బొదకైః - నీటి అంశములతో, పార్థివైజమైః - పృథివి అగ్ని 
అంశములతో, జాతః యథా - పుట్టినది వలె, జనః - వ్య క్తి కాలేన - కాల 
ముచ్చే జాతః - పుట్టినవాడై, వికృతః - మార్పులు గలవాడై, వినశ్యతి - 
మరణించును. 


వ్యక్తికి దేహమే తాను అనే వ్యామోహము వలన ఈ జన్మ కలిగిన 
ది. పంచభూతములతో తయారైన ఇంటిలో నివసించినా వ్యక్తి ఇంటికంటె 
వేరుగా ఉన్నాడు. అదే విధముగా వ్యక్తి తన స్వరూపములో దేహముకంటె 
విలక్షణుడై యున్నాడు. నీటి అంశములతో పుట్టే బుడగ మొదలగు పదార్థ 
ములు, అటులనే పృథివి అగ్ని అంశలతో పుట్టే పదార్థములు ఒక కాల 
ములో పుట్టి మార్పులు చెంది మరియొక కాలములో నశించును. అదే విధ 
ముగా వ్యక్తి కూడ ఒక కాలములో పాంచభౌతికముగు దేహముతో 
జన్మించును. ఆ దేహములో మార్పులు రాగా ఆ వ్యక్తి మరియొక కాల 
ములో మరణించును. 


యథా5నలో దారుషు భిన్న ఈయతే 
యథాంనిలో దేహగతః పృథక్‌ స్థితః | 


42 శ్రీమద్భాగవతము 
యథా నభస్సర్వగతం న సజ్జతే 
తథా పుమాన్‌ సర్వగుణాశ్రయః పరః || త 


యథా - ఏ విధముగానైతే, దారుషు - కట్టెలయందలి, అనలః - 
నిప్పు, ఖిన్నః - విలక్షణముగా, ఈయతే - తెలియబడుచున్నదో, యథా - 
ఏ విధముగానైతే, దేహగతః - దేహమును వ్యాపించియున్న అనిలః - 
వాయువు, పృథక్‌ - విలక్షణమై, స్థితః - ఉన్నదో, యథా - ఏ విధముగానై 
తే, సర్వగతమ్‌ - సర్వవ్యాపకమగు, నభః - ఆకాశము, న సజ్జతే - సంగ 
మును పొందదో, తథా - అదే విధముగా, పుమాన్‌ - పురుషుడు, సర్వగు 
ణ-ఆశ్రయః - అన్ని గుణ (కార్య) ములకు ఆశ్రయుడై, పరః - అతీతుడు. 


కట్టెలలో వ్యాపించియుండే నిప్పు కట్టెలకంటె విలక్షణముగనుండు 
నని మనకు తెలియుచుండును. దేహమును వ్యాపించియుండే వాయువు 
దేహముకంటె విలక్షణముగనే యున్నది. సర్వవ్యాపకమైననూ ఆకాశము 
నకు దేనితోనైననూ సంగము లేదు. అదే విధముగా, పూర్ణ-ఆత్మ సత్త్వరజ 
స్తమోగుణములకు, గుణకార్యములగు దేహాదులకు ఆశ్రయమే అయిన 
నూ, వాటన్నింటికీ అతీతమే. 


సుయజ్ఞో నన్వయం శేతే మూఢా యమనుశోచథ | 
యశ్శోంతా యో5నువక్తేహ స న దృశ్యేత కర్షిచిత్‌ || 44 


మూఢాః - ఓ మూఢలారా!, అయమ్‌ - ఈ, సుయజ్ఞః నను - 
సుయజ్ఞుడైతే, శేతే - పడి యున్నాడు, యమ్‌ - ఎవనిగురించైతే, అనుశో 
చథ - మీరు దుఃఖించుచున్నారో, యః - ఎవడైతే, శోతా - వినువాడో, 
యః - ఎవడైతే, అనువక్తా - సమాధానమును చెప్పువాడో, సః - ఆ జీవు 
డు, ఇహ - ఈ లోకమునందు, కర్షివిత్‌ - ఏ కాలమునందైననూ, న 
దృశ్యేత - కానరాడు. 


ఓ మూఢలారా! మీరు ఎవనికొరకైతే దుఃఖిస్తున్నారో, ఆ ఈ 
సుయజ్ఞుడు (దేహము) ఇక్కడనే పడియున్నాడు. ఇతరుల మాటలను విని 
వాటికి సమాధానమును చెప్పే జీవుడు (సూక్ష్మశరీరి)ి ఈ లోకములో ఏ 
కాలమునందైననూ కంటికి కానరాడు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 2 త 


న శ్రోతా నానువక్తాయం ముఖ్యోంప్యత్ర మహానసుః | 
యస్త్విహేంద్రియవానాత్మా స చాన్యః ప్రాణదేహయోః | 145 


అత్ర - ఈ దేహమునందు, మహాన్‌ - గొప్పదియగు, అసుః - ప్రా 
ణము, ముఖ్యః అపి - ప్రముఖమైనదియే అయిననూ, అయమ్‌ - ఇది, 
శోతా - వినేది, న - కాదు, అనువక్తా - సమాధానమును చెప్పేది, న - 
కాదు. తు - దీనికి భిన్నముగా, ఇహ - ఈ దేహమునందు, ఇంద్రియవాన్‌ 
- ఇంద్రియములు గలు యః - ఏ, ఆత్మా - ఆత్మ గలదో, సః చ - ఆ 
ఆత్మ, ప్రాణదేహయోః - ప్రాణము దేహములకు, అన్యః - విలక్షణమైనది. 


ఈ దేహములో సకలచేష్టలకు ఆశ్రయమైన ప్రాణము గొప్పది, 
ప్రముఖమైనది (ముఖనాసికలయందు సంచరించేది). కాని, ఇతరుల మాట 
లను విని సమాధానము చెప్పేది ఈ ప్రాణము కాదు. ఈ దేహములోని 
ఇంద్రియముల ద్వారా సర్వమును సాక్షి యై దర్శించే ఆత్మ దేహముకంటె, 
ప్రాణము కంటె విలక్షణమైనది. 


భూతేంద్రియమనోలింగాన్‌ దేహానుచ్చావచాన్‌ విభుః | 
భజత్యుత్సృజతి హ్యన్యస్తచ్చాపి స్వేన తేజసా || 46 
భూత-ఇంద్రియమనః-లింగాన్‌ - పంచభూతములు ఇంద్రియ 

ములు మనస్సులచే నిర్ధారించబడే, ఉచ్చావచాన్‌ - గొప్ప తక్కువవియ 
గు, దేహాన్‌ - దేహములను, విభుః - సర్వవ్యాపకము, అన్యః - విలక్షణ 
ము అగు ఆత్మ, భజతి - స్వీకరించుచున్నది, ఉత్సృజతి హి - విడిచి 
పెట్టుచున్నది కూడ, తత్‌ చ అపి - అట్టి ఆవరణమును కూడ, స్వేన - 
తన, తేజసా - వివేకబలముచే, ఉత్సృజతి - విడిచిపెట్టును. 


పంచభూతముల కలయికయగు దేహముయొక్క ఉనికిని నిర్ధారిం 
చేది జ్ఞానేంద్రియములు, మనస్సు మాత్రమే. ఇట్టి దేహములలో కొన్ని 
గొప్పవి కాగా, మరికొన్ని నికృష్ణములైనవి. సర్వవ్యాపకమగు ఆత్మ ఆయా 
దేహములను ఉపాధిగా స్వీకరించుచున్ననూ, దేహముకంటె విలక్షణము 
గనే యుండును. కావుననే వివేకముయొక్క బలముచే, జీవభావమును 
పొందియున్న ఆత్మ దేహాదులతోడి సంసర్గమును కూడ విడిచిపెట్టును. 





. శ్రీమద్భాగవతము 
యావల్లింగాన్వితో హ్యాత్మా తావత్‌ కర్మ నిబంధనమ్‌ |! 
తతో విపర్యయః క్లేశో మాయాయోగోకనువర్తతే || శా 


ఆత్మా - ఆత్మ, యావత్‌ - ఎంతవరకైతే, లింగ-అన్వితః - లింగ 
దేహముతో కూడియుండునో, తావత్‌ హి - అంతవరకు మాత్రమే, కర్మ - 
కర్మ, నిబంధనమ్‌ - బంధహేతువు, తతః - దానివలన, విపర్యయః - 
ఆత్మ స్వరూపముకంటె భిన్నముగా గోచరించుట, క్లేశ - క్లేశము, మాయా 
యోగః - అవిద్యతోడి సంయోగము, అనువర్తతే - కొనసాగుచుండును. 


ఎంతవరకైతే ఆత్మకు లింగశరీరము (మనస్సు ఇత్యాది) తో తాదా 
త్మ్యము ఉండునో, అంతవరకు మాత్రమే కర్మబంధము, దాని వలన ఆత్మ 
యందు దేహము మొదలగు అనాత్మల ధర్మముల అధ్యారోపము, దుఃఖ 
ము, అవిద్యతోడి సంయోగము కొనసాగుచునే యుండును. 


వితథాభినివేశోోయం యద్గుణేష్వర్దదృగ్వచః | 
యథా మనోరథస్ప్వప్నస్పర్వ మైంద్రియకం మృషా || 48 


అయమ్‌ - ఇది, వితథ-అభినివేశః - మిథ్య అయిన (వ్యర్థమైన) 
పట్టుదల, యత్‌ - ఏదనగా, గుణేషు - గుణకార్యములయందు, అర్ధద్భక్‌ - 
వాస్తవమనే దృష్టి. వచః - వచనము, మనోరథః - మనోరథము, స్వప్నః 
యథా - కల వంటిది, ఐంద్రియకమ్‌ - ఇంద్రియములనుండి పుట్టే, సర్వమ్‌ 
- అంతా, మృషా - మిథ్య. 

సత్త్వరజస్తమోగుణకార్యములగు సుఖదుఃఖాదులు సత్యమనే 
దృష్టి మరియు వచనము కూడ మిథ్య, వ్యర్థము అయిన పట్టుదల మాత్ర 
మే. మనోరథములోని కల్పితవస్తువులు వలె, స్వప్నములోని ప్రపంచము 
వలె, ఇంద్రియముల వలన కలిగే జ్ఞానము (ఇంద్రియములచే గ్రహించబడే 
జగత్తు) అంతా మిథ్యయే. 


అథ నిత్యమనిత్యం వా నేహ శోచంతి తద్విదః | 
నాన్యథా శక్యతే కర్తుం స్వభావశో ఫచతామితి || శతం 


సప్తమ స్కంధము - అధ్యాయము 2 డ్‌ 





అథ - కావున, ఇహ - ఈ లోకమునందు, నిత్యమ్‌ - నిత్యమగు 
ఆత్మను గురించి గాని, అనిత్యం వా - అనిత్యమగు దేహమును గురించి 
గాని, తద్‌-విదః - ఆ నిత్యానిత్యములనెరింగిన వారలు, న శోచంతి - 
దుఃఖించరు, గనోచతామ్‌ - శోకించువారలకు కూడ, స్వభావః - స్వభావ 
ము, అన్యథా కర్తుమ్‌ - మరియొక విధముగా మార్చుటకు, న శక్యతే - 
సంభవము కాదు, ఇతి - అని. 


కావున, ఈ లోకములో నిత్యానిత్యవస్తువివేకము గల వారలు 
నిత్యమగు ఆత్మను గురించి గాని, అనిత్యమగు దేహాదులను గురించి గాని 
శోకించరు. వాటిగురించి శోకించు వారలైననూ శోకించుటయే గాని, దేహా 
దుల స్వభావమగు అనిత్యత్వమును మార్చి నిత్యముగా చేయలేరు. కావు 
న శోకించుట వ్యర్థమని వివేకము గలవారికి తెలియును. 


లుబ్దకో విపినే కశ్చిత్పక్షిణాం నిర్మితోఃంతకః | 
వితత్య జాలం విదధే తత్ర తత్ర ప్రలోభయన్‌ || 50 


పక్షిణామ్‌ - పక్షులకు, అంతకః - మారకుడై, నిర్మితః - సృష్టించబ 
డిన, లుబ్ధకః - వేటగాడు, కశ్చిత్‌ - ఒకడు, విపినే - అడవియందు, తత్ర 
తత్ర - అక్కడక్కడ, ప్రలోభయన్‌ - ఆశ పెట్టుచున్నవాడై, జాలమ్‌ - వల 
ను, వితత్య - పన్ని విదధే - విశేషముగా పట్టి యుంచెను. 

వేటగాడొకడు అడవిలో అక్కడక్కడ పక్షులను ప్రలోభపెట్టే నూక 


లను చల్లి, వాటిమై వలను పన్ని ఆ వలను గట్టిగా పట్టి యుంచెను. వేటగా 
ళ్లను భగవంతుడు పక్షులను సంహరించుటకే సృష్టించినాడు కాబోలు! 


కులింగమిథునం తత్ర విచరత్సమదృశ్యత ! 
తయోః కులింగీ సహసా లుబ్ధకేన ప్రలోభితా || క్‌ 


తత్ర - అచట, కులింగమిథునమ్‌ - వడ్రంగి పిట్టల జంట విచరత్‌ 
- తిరుగాడుచున్నదై. సమదృశ్యత - కానవచ్చెను, తయోః - ఆ 'రెంగింటి 
లో, కులింగీ - ఆడు పిట్టు సహసా - వెంటనే, లుబ్ధకేన - వేటగానిచే, ప్రలో 
భితా - ప్రలోభపెట్ట బడినది. 


46 శ్రీమద్భాగవతము 
ఆ అడవిలో ఒకచోట వడ్రంగి పిట్టల జంట తిరుగాడుతూ కనిపిం 
చెను. వాటిలోని ఆడు పిట్ట వేటగాడు చూపిన ఆశకు వెంటనే ప్రలోభమును 
పొందెను. 


సాాసజ్జ్ఞత శిచస్తంత్యాం మహిషీ కాలయంత్రితా | 
కులింగస్తాం తథాకంపన్నాం నిరీక్ష $ భృశదుఃఖితః | 
స్నేహాదకల్పః కృపణః కృపణాం పర్యదేవయత్‌ || క్‌2 


శిచః - వలయొక్క, తంత్యామ్‌ - త్రాటియందు, కాలయంత్రితా - 
మృత్యువుచే ప్రేరితమైన, సా - ఆ, మహిషీ - ఆడు పిట్ట, అసజ్జత - 
చిక్కుకొనెను, తథా - ఆ విధముగా, ఆపన్నామ్‌ - ఆపదలోనున్నట్టియు, 
కృపణామ్‌ - దీనమైన, తామ్‌ - ఆ పిట్టను, నిరీక్ష $ - చూచి, భృశదుఃఖితః 
- అధికమగు దుఃఖమును పొందినది, అకల్పః - ఏమీ చేయలేనిది, 
కృపణః - దీనమైనది అగు, కులింగః - మగ పిట్ట, స్నేహాత్‌ - ప్రేమ వలన, 
పర్యదేవయత్‌ - పరితపించెను. 


ఆ ఆడు పిట్ట మృత్యువుచే ప్రేరేపించబడి వల త్రాటియందు 
చిక్కుకొనెను. ఆ విధముగా ఆపదలో పడి దీనమైయున్న ఆ వడ్రంగి 
పిట్టను చూచి మగ పిట్ట చాల దుఃఖమును పొందెను. తాను ఏమీ చేయలేక 
దీనముగానున్న ఆ మగ పిట్ట (పేమ వలన పరితపించెను. 


అహో అకరుణో దేవః స్ప్రియాం5కరుణయా విభుః | 
కృపణం మాునుశోచంత్యా దీనయా కిం కరిష్యతి || 53 


అహో - అయ్యో! అకరుణః - దయ లేనివాడు, విభుః - సర్వ 
వ్యాపకుడు అగు, దేవః - దేవుడు, ఆకరుణయా - మిక్కిలి దయ చూపదగి 
నట్టియు, కృపణమ్‌ - దీనుడనగు, మా - నన్ను గురించి, అనుశోచంత్యా - 
శోకించుచున్నట్టియు, దీనయా - దీనురాలైన, స్త్రియా - ఆడు పక్షితో, 
కిమ్‌ - ఏమి, కరిష్యతి - చేయ బోవుచున్నాడు? 


సప్తమ స్కంధము - అధ్యాయము 2 శ 





అయ్యో! దేవుడు సర్వవ్యాపకుడే అయినా దయ లేనివాడు. దీను 
డనగు నా గురించి దీనముగా దుఃఖిస్తూ ఉన్న ఈ నా ప్రియురాలు మిక్కిలి 
దయ చూపదగిన పక్షి. అట్టి ఈ పక్షిని దేవుడు ఏమి చేయబోవుచున్నాడో? 


కామం నయతు మాం దేవః కిమర్దేనాత్మనో హి మే | 
దీనేన జీవతా దుఃఖమనేన విధురాయుషా || కశ 


దేవః - దేవుడు, మామ్‌ - నన్ను, కామమ్‌ - యథేచ్చగా, 
నయతు - తీసుకొనిపోవు గాకు హి - ఏలయనగా, ఆత్మనః - నాయొక్క, 
అగర్ధేన - సగము అయినట్టియు, దీనేన - దీనమైనట్టియు, దుఃఖమ్‌ - దుఃఖ 
ముగా, జీవతా - జీవించే, అనేన - ఈ దేహముతో, విధుర-ఆయుషా - 
భార్య లేని జీవితముతో, మే - నాకు, కిమ్‌ - ఏమి ప్రయోజనము? 


దేవుడు తన ఇచ్చవచ్చిన విధముగా నన్ను కూడ తీసుకొనిపోవు 
గాక! నా భార్య లేకుంటే నాలో సగము లేనల్లే. భార్య లేకుండా దుఃఖ 
ముగా జీవించే దీనమైన ఈ దేహముతో గాని, భార్య తోడు లేని ఆయుర్దా 
యముతో కాని నాకు పని యేమున్నది? 


కథం త్వజాతపక్షాంస్తాన్‌ మాతృహీనాన్‌ బిభర్మ్శ్య్యహమ్‌ | 
మందభాగ్యాః ప్రతీక్షంతే నీడే మే మాతరం ప్రజాః! 55 


అజాతపక్షాన్‌ - మొలవని రెక్కలు గలిగినట్టియు, మాతృహీనాన్‌ 
- తల్లి లేని, తాన్‌ - ఆ పిల్లలను, అహమ్‌ - నేను, కథమ్‌ - ఏ విధముగా, 
బిభర్మి - పోషించెదను? మే - నా, మందభాగ్యాః - దురదృష్టవంతులగు, 
ప్రజాః - పిల్లలు, నీడే - గూటియందు, మాతరమ్‌ - తల్లి గురించి, ప్రతీ 
క్షంతే - వేచి చూచుచున్నారు. 


నా పిల్లలకింకనూ రెక్క లైననూ మొలవకుండానే తల్లికి దూరమై 
నారు. వారిని నేను ఎట్లు పోషించవలెను? నా పిల్లలు దురదృష్టవంతులు. 
వాళ్లు గూటిలో తల్లి కొరకు ఎదురు చూచుచుందురు. 


ఏవం కులింగం విలపంతమారాత్‌ 
ప్రియావియోగాతురమశ్రుకంఠమ్‌ | 


48 శ్రీమద్భాగవతము 
స ఏవ తం శాకునికశ్ళరేణ 
వివ్యాధ కాలప్రహితో విలీనః || 5్‌౮ 


ఏవమ్‌ - ఈ విధముగా, విలపంతమ్‌ - దుఃఖించుచున్నట్టియు, 
ప్రియావియోగ-ఆతురమ్‌ - ప్రియురాలి వియోగముచే పీడను పొందిన 
ట్టియు, అశ్రుకంరమ్‌ - కన్నీటిచే బొంగురువోయిన కంరము కలిగిన, తమ్‌ 
- ఆ, కులింగమ్‌ - వడ్రంగి పిట్టను, కాలప్రహితః - మృత్యువుచే పంపబడి 
నవాడు, విలీనః - దాగియున్నవాడు అగు, సః - ఆ, శాకునికః ఏవ - పిట్టల 
వేటగాడే, అరాత్‌ - దగ్గరలో, శరేణ - బాణముతో, వివ్యాధ - కొట్టెను. 


ఈ విధముగా ప్రియురాలి వియోగముచే పీడించబడిన ఆ వడ్రంగి 
పిట్ట కన్నీటితో బొంగురవోయిన కంరముతో విలపించుచుండెను. ఇంతలో 
మృత్యుదేవతచే పంపించబడిన అదే వేటగాడు దగ్గరలోనే దాగియుండి ఆ 
పిట్టను కూడ బాణముతో కొట్టెను. 


ఏవం యూయమపశ్యంత్య ఆత్మాపాయవుబుద్ధయః | 
నైనం ప్రాపష్యథ శోచంత్యః పతిం వర్షశత్రెరపి || వ్‌ 


అబుద్దయః - ఓ మూఢలారా!, ఏవమ్‌ - ఇదే విధముగా, ఆత్మా 
పాయమ్‌ - తమ మృత్యువును, అపశ్యంత్యః - తెలుసుకోని, యూయమ్‌ 
- మీరు, పతిమ్‌ - భర్తను గురించి, శోచంత్యః ఆ దుఃఖించుచున్నవారై, 
ఏనమ్‌ - వీనిని, వర్షశతైః అపి - వందల సంవత్సరములచేనైననూ, న 
ప్రాొపష్ట్యథ - పొందబోరు. 

ఓ మూఢస్త్రీంలారా! మీరు కూడ అదే విధముగా భర్తను గురించి 
దుఃఖిస్తున్నారే గాని మీకు కూడ మృత్యువు వేచి ఉన్నదని తెలుసుకొనలే 
కున్నారు. మీరిట్లు వందల సంవత్సరములు దుఃఖించినా, ఈతడు మీకు 
అభించడు. 


హిరణ్యకశిపురువాచ | 
బాల ఏవం ప్రవదతి సర్వే విస్మితచేతసః | 
జ్ఞాతయో మేనిరే సర్వమనిత్యమయథోట్ధితమ్‌ || 5్‌8 


సప్తమ స్కంధము - అధ్యాయము 2 తం 





బాలే - పిల్లవాడు, ఏవమ్‌ - ఈ విధముగా, ప్రవదతి - గొప్పగా 
చెప్పగా, విస్మితచేతసః - ఆశ్చర్యమును పొందిన మనస్సులు గల, 
జ్ఞాతయః - బంధువులు, సర్వే - అందరు, సర్వమ్‌ - సర్వమును, అని 
త్యమ్‌ - అనిత్యముగా. అయథా-ఉత్ధితమ్‌ - వాస్తవముగా లేకున్ననూ కన 
బడేదిగను, మేనిరే - తెలుసుకొనిరి. 


హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను --- చిన్న పిల్లవాడు ఇట్లు 
గొప్పగా చెప్పుచుండగా, బంధువులందరు తమ మనస్సులో ఆశ్చర్య 
మును పొందిరి. ఈ సర్వము అనిత్యము; వాస్తవముగా లేకున్ననూ, 
ఉన్నట్లు కనబడును -- అని వారు తెలుసుకొనిరి. 


యమ ఏతదుపాఖ్యాయ తత్రైవాంతరధీయత | 
జ్ఞాతయోపి సుయజ్ఞస్య చక్రుర్యత్సాంపరాయికమ్‌ || 59 
యమః - యముడు, ఏతత్‌ - ఈ విధముగా, ఉపాఖ్యాయ - 
ఉపాఖ్యానమును చెప్పి, తత్ర వీవ.= అక్కడనే, అంతరధీయత - అంతర్థా 
నమయ్యెను. జ్ఞాతయః అపి - బంధువులు కూడ, సుయజ్ఞస్య ల సుయజ్ఞు 
నకు, సాంపరాయికమ్‌ - పరలోకమునకు చెందిన క్రియాకలాపము, యత్‌ 
- ఏది గలదో దానిని, చక్రుః - చేసిరి. 


యముడీ విధముగా ఈ ఉపాఖ్యానమును చెప్పి అక్కడనే అంత 
ర్ధానమాయెను. సుయజ్ఞుని బంధువులు ఆయన పరలోకప్రాప్తికి కావలసిన 
కర్మలను చేసిరి. 
తతశ్యోచత మా యూయం పరం చాత్మానమేవ చ| 
క ఆత్మా కః పరో వాఃత్ర స్వీయః పారక్య ఏవవా | 
స్వపరాభినివేశేన వినాజ్ఞానేన దేహినామ్‌ || 60 
తతః - కావున, యూయమ్‌ - మీరు, పరమ్‌ - ఇతరుని గురించి, 
ఆత్మానం ఏవ చ - తన గురించి కూడు మా గోచత - దుఃఖించకుడు, 
దేహినామ్‌ - ప్రాణులలో, స్వపర-అభినివేశేన - తాను పరాయి అనే దురా 
గ్రహము అనే, అజ్ఞానేన వినా - అజ్ఞానము లేకుండా, ఆత్మా - తాను, కః 


క్‌0 శ్రీమద్భాగవతము 





- ఎవడు?, పరః - పరాయి వాడు, కః వా - ఎవడు?, స్వీయః - తనది 
గాని, పారక్యః ఏవ వా - ఇతరులది గాని. 


కాబట్టి, మీరు మీ గురించి గాని, ఇతరుల గురించి గాని శోకించకు 
డు. తాను, పరాయి అనే దురభిమానము జనులలో ఉండును. అదియే 
అజ్ఞానము. అదే లేకున్నచో, తాను ఎవరు? పరాయి ఎవరు? తన సొత్తు 
ఎయ్యది? ఇతరుల సొత్తు ఎయ్యది? 


నారద ఉవాచ | 

ఇతి దైత్యపతేర్వాక్యం దితిరాకర్ట్య సస్నుషా | 

పుత్రశోకం క్షణాత్త్య క్త్వా తత్త్వే చిత్తమధారయత్‌ !| 61 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే 
దితిశోకాపనయనం నామ ద్వితీయోంధ్యాయః || 

ఇతి - ఈ విధముగా, దైత్యపతేః - రాక్షసరాజగు హిరణ్యకశిపుని, 
వాక్యమ్‌ - వాక్యమును, ఆకర్ష్య - విని, సస్నుషా - కోడలితో కూడియున్న 
దితిః - దితి, క్షణాత్‌ - క్షణములో, పుత్రశోకమ్‌ - పుత్రుని గురించి శోకము 
ను, త్యక్త్వా - విడిచిపెట్టి, తత్తే - ఆత్మతత్త్వమునందు, చిత్తమ్‌ - మన 
స్పును, అధారయత్‌ - నిలిపెను. 

ఈ విధముగా రాక్షసరాజగు హిరణ్యకశిపుని వాక్యమును విని దితి 
కోడలుతో సహా పుత్రుని గురించి శోకించుటను క్షణములో విడిచిపెట్టెను. 
ఆమె ఆత్మతత్త్వముపై తన మనస్సును నిలిపెను. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
ప్రహ్లాదచరితమునందు దితిని హిరణ్యకశిపుడు ఓదార్చుట 
అనే రెండవ అధ్యాయము ముగిసినది (2). 


కలం లలు ల 


అథ తృతీయోశ్‌ధ్యాయః 


ప్రహ్లాదుని చరితము - హిరణ్యకశిపుడు 
వరములను కోరుట 


నారద ఉవాచ | 
హిరణ్యకశిపూ రాజన్నవేయమజరామరమ్‌ | 
ఆత్మానమప్రతిద్వంద్వమేకరాజం వ్యధిత్సత || క్ష 


రాజన్‌ - ఓ మహారాజా! హిరణ్యకశిపుః - హిరణ్యకశిపుడు, 
ఆత్మానమ్‌ - తనను, అజేయమ్‌ - జయింప శక్యము కానట్టియు, అజర-అ 
మరమ్‌ - వృద్ధాప్యము మరణము లేనట్టియు, అప్రతిద్వంద్వమ్‌ - ప్రతిపక్షి 
లేని, ఏకరాజమ్‌ - ఏకైక చక్రవర్తినిగా, వ్యధిత్సత - చేయగోరెను. 


ఓ మహారాజా! హిరణ్యకశిపుడు తాను ఇతరులు జయించ 
శక్యము కాని ఏక్రైక చక్రవర్తి కాగోరెను. తనకు వృద్ధాప్యము గాని మరణము 
గాని ఉండరాదనియు, తనకు ఎదురుగా నిలిచే ప్రతిపక్షి ఉండకూడదనియు 
ఆతని ఆకొంక్ష. 


సేపే మందరద్రోణ్యాం తపః పరమదారుణమ్‌ |! 
ఊర్థ సబాహుర్నభోదృష్టిః పొదాంగుస్టాశ్రితావనిః || 2 


మందరద్రోణ్యామ్‌ - మందర పర్వతముయొక్క లోయయందు, 
ఊర్థ్వబాహుః - వైకి చేతులు గలవాడు, నభః-దృష్టిః - ఆకాశమునందు 
చూప్పు గలవాడు, పాద-అంగుష్ట-ఆశ్రిత-అవనిః - కాలి బొటనవ్రేలిచే ఆశ్ర 
యించబడిన నేల గలవాడు అగు, సః - ఆతడు, పరమదారుణమ్‌ - 
మిక్కిలి కఠినమగు, తపః - తపస్సును, తేపే - చేసెను. 


క్‌2 శ్రీమద్భాగవతము 





ఆతడు మందరపర్వతలోయయందు కాలి బొటనవేలిని మాత్రమే 
నేలపై అన్ని నిలబడి, చేతులు పెకెత్తి ఆకాశము వైపు చూస్తూ, మిక్కిలి 
కఠినమగు తపస్సును చేసెను. 
జటాదీధితిభీ రేబే సంవర్తార్క ఇవాంశుభిః | 
తస్మింస్తపస్తప్యమానే దేవాః స్పానాని భేజిరే || వె 
జటాదీధితిభిః - జటల కాంతులచే, అంశుఖిః - కిరణములచే, 
సంవర్త-అర్కః ఇవ - ప్రళయకాల సూర్యుడు వలె, రేజే - ప్రకాశించెను, 
తస్మిన్‌ - ఆతడు, తపః - తపస్సును, తప్యమానే - చేయుచుండగా, 
దేవాః - దేవతలు, స్టానాని - స్థానములను, భేజిరే - పొందిరి. 
ఆతని జటల కాంతులు ప్రళయకాల సూర్యుని కిరణములను 


పోలి ప్రకాశించెను. ఆతడు తపస్సును చేయుచుండగా, దేవతలు తిరిగి 
తమ తమ స్టానము (పదవ) లను పొందిరి. 


తస్య మూర్ధ ఇసృముద్భూతస్పధూమోగ్నిస్తపోమయః 
తిర్యగూర్థ శమధో లోకానతపద్విష్వగీరితః || తీ 
తస్య - వాని, మూర - తలనుండి, సముద్భూతః - పుట్టినది, 
సధూమః - పొగతో కూడియున్నది, తపోమయః - తపస్సుచే వర్గిల్ల జేయ 
బడినది అగు, అగ్నిః - అగ్ని విష్వక్‌ - అంతటా, ఈరితః - వ్యాపించినదై, 
తిర్యక్‌ - అడ్డముగా, ఊర్థ్వమ్‌ - ఫైన అధః - క్రింద, లోకాన్‌ - లోకముల 
ను, అతపత్‌ - తపింప జేసెను. 
వాని తలనుండి తపస్సుచే వర్దిల్ల చేయబడిన అగ్ని పొగతో 
బాటుగా బయల్వెడలెను. అది అంతటా భూలోకమును మాత్రమే గాక 
ఊర్జ్వలోకములను, పాతాళమును కూడ వ్యాపించి తపింప జేసెను. 
చుక్షుభుర్నద్యుదన్వంతస్పద్వీపాద్రిశ్చచాల భూః | 
నిపేతుస్సగ్రహాస్తారా జజ్వలుశ్చ దిశో దశ || వ్‌ 


సప్తమ స్కంధము - అధ్యాయము 3 వ్‌ 


నదీ-ఉదన్వంతః - నదులు సముద్రములు, చుక్షుభుః - కలచి 
వేయ బడినవి, సద్వీప-అద్రిః - ద్వీసములతో పర్వతములతో కూడియు 
న్న భూః - భూమి, చచాల - కంపించెను, సగ్రహాః - గ్రహములతో కూడి 
యున్ను తారాః - తారలు, నిపేతుః - నేల గూలినవి, దశ - పది, దిశః చ 
- దిక్కులు కూడ, జజ్వలుః - మండినవి. 


నదులు, సముద్రములు కలచివేయ బడినవి. ద్వీపములతో 
మరియు పర్వతములతో సహా భూమి కంపించెను. గ్రహములు, తారలు 
నేల గూలినవి. పది దిక్కులు కూడ మండజొచ్చెను. 


తేన తప్తా దివం త్యక్త్వా బ్రహ్మలోకం యయుస్సురాః | 
ధాత్రే విజ్ఞాాయామాసుర్దేవదేవ జగత్పతే || 6 


దైత్యేంద్రతపసా తప్పా దివి స్థాతుం న శక్నుమః | 
తస్య చోపశవమం భూమన్‌ విధేహి యది మన్యసే | 
లోకా న యావన్నంక్ష్యంతి బలిహారాస్తవాభిభూః || ౯ 


తేన - దానిచే, తప్తాః - తపింప జేయబడిన, సురాః - దేవతలు, 
దివమ్‌ - స్వర్గమును, త్యక్త్వా - విడిచిపెట్టి, బ్రహ్మలోకమ్‌ - బ్రహ్మలోక 
మును గురించి యయుః - వెళ్లిరి, ధాత్రే - బ్రహ్మగారి కొరకు, విజ్ఞాాయా 
మాసుః - విన్నవించు కొనిరి, దేవదేవ - ఓ దేవదేవా! జగత్‌-పతే - జగ 
న్నాథా! దైత్య-ఇంద్రతపసా - రాక్షసప్రభుడగు హిరణ్యకశిపుని తపస్సుచే, 
తప్తాః - తపింప చేయబడినవారము, దివి - స్వర్గమునందు, స్టాతుమ్‌ - 
నిలుచుటకు, న శక్నువముః - సమర్దులము కాము, భూమన్‌ - ఓ అనం 
తుడా[ అభిభూః - సర్వేశ్వరా! మన్యసే యది - నీవు తలచుకునే పక్ష 
ములో, తస్య - ఆ తాపమునకు, ఉపశమమ్‌ - శాంతిని, విధేహి - చేయు 
ము, తవ - నీకు, బలిహారాః - పూజలనందించే, లోకాః - జనులు, 
యావత్‌ న నంక్ష్యంతి - ఎంతలో నశించిపోకుందురో. 


ఆ అగ్నిచే తపింప జేయబడిన దేవతలు స్వర్గమును విడిచిపెట్టి 
బ్రహ్మలోకమునకు వెల్లి బ్రహ్మగారితో ఇట్లు విన్నవించు కొనిరి -- ఓ దేవ 
దేవా! జగన్నాథా! రాక్షసరాజగు హిరణ్యకశిపుని తపస్సుచే తపింప జేయ 


క్క శ్రీమద్భాగవతము 
బడిన మేము స్వర్గములో నిలువ లేకున్నాము. ఓ అనంతా! సర్వేశ్వరా! 
నీకు పూజలనందించే జనులు నశించే లోపులోనే, నీవు తలచుకున్నచో, ఆ 
అగ్నిని శాంతింప జేయుము. 


తస్యాయం కిల సంకల్పశ్చరతో దుశ్చరం తపః | 
శ్రూయతాం కిం న విదితస్తవాథాపి నివేదితః || 8 


దుశ్చరమ్‌ - చేయ శక్యము కాని, తపః - తపస్సును, చరతః - 
చేయుచున్ను తస్య - వానియొక్క, సంకల్పః - సంకల్పము, అయం కిల 
- ఇది సుమా! శూయతామ్‌ - వినబడు గాక! తవ - నీకు, న విదితః కిమ్‌ 
- తెలియదా యేమి?, అథాపి - అయినప్పటికీ, నివేదితః - విన్నవించ 
బడినది. 


చేయ శక్యము కాని తపస్సును చేయుటలో వానికి ఒక సంక 


ల్పము గలదు. అది మీకు తెలియకుండునా యేమి? అయినూ, మేము 
విన్నవించెదము. వినుడు. 


సృష్ట్వా చరాచరమిదం తపోయోగసమాధినా |! 
అధ్యాస్తే సర్వధి ప్ట్యేభ్యః పరమేష్టీ నిజాసనమ్‌ || 0 
చర-అచరమ్‌ - స్థావరజంగమాత్మకమగు, ఇదమ్‌ - ఈ జగత్తు 
ను, తపః-యోగసమాధినా - తపస్సు అనే ఉపాయమునందలి నిష్టచే, 
సృష్ట్వా - సృష్టించి, పరమేష్టీ - బ్రహ్మగారు, సర్వధిస్ట్యేభ్యః - ధామముల 
న్నింటికంటె శ్రేష్టమైన, నిజ-ఆసనమ్‌ - తన స్థానమును, అధ్యాస్తే - అధి 
స్థించి యున్నాడు. 
బ్రహ్మగారు తపోయోగమును నిష్టగా అనుష్టించి స్థావర జంగమా 
త్మకమగు ఈ జగత్తును సృష్టించి, ధామములన్నింటిలో ్రేష్టమగు తన 
సత్యలోకమును అధిష్టించి యున్నాడు. 
తదహం వర్ధమానేన తపోయోగసమాధినా | 
కాలాత్మనోశ్చ నిత్యత్వాత్సాధయిష్యే తథాత్మనః || 10 


సప్తమ స్కంధము - అధ్యాయము 3 క్‌5్‌ 





అహమ్‌ - నేను, తథా - అదే విధముగా, వర్ధమానేన - వర్ధిల్లుచు 
న్నృ తపః-యోగసమాధినా - తపోయోగమునందలి నిష్టచే, కాల-ఆత్మనోః 
- కాలము ఆత్మలు, నిత్యత్వాత్‌ - నిత్యములగుట వలన, తత్‌ - ఆ స్థాన 
మును, ఆత్మనః - నాకు, సాధయిష్యే - సాధించుకొనెదను. 


నేను కూడ అదే విధముగా వర్దిల్లే తపోయోగమునందలి నిష్టచే 
నాకు ఆ ప్రజాపతి స్థానమును సంపాదించుకొనెదను. ఎందుకంటే, 
దేహము నశించినా, ఆత్మ నశించదు. కాలము కూడ నిరంతరముగా 
ముందుకు పోతూనే ఉంటుంది. కావున, ఎంత కాలము పట్టినా, ఎన్ని 
జన్మలు వచ్చినా, ఆ స్థానమును సంపాదించెదను. 


అన్యథేదం విధాస్యేేహమయథాపూర్వమోజసా | 
కిమనై్వైః కాలనిర్ధూత్రైః కల్పాంతే వైష్ణవాదిభిః || క్ష 


అహమ్‌ - నేను, ఓజసా - శక్తితో, ఇదమ్‌ - ఈ జగత్తును, అయ 
థాపూర్వమ్‌ - ఇదివరలో లేని విధముగా, అన్యథా - మరియొక విధము 
గా విధాస్యే - చేయగలను, కల్ప- అంతే - కల్పముయొక్క అంతమునం 
దు, కాలనిర్ధూతైః - కాలముచే వినష్టమయ్యే, వైష్ణవ-ఆదిభిః - విష్ణులో 
కము మొదలగు, అన్నైః - ఇతరములైన ధామములచే, కిమ్‌ - ఏమి 
ప్రయోజనము? 


నేనునా తపశ్శక్తి కితో ఈ జగత్తును మరియొక విధముగా ఇదివ 
రలో ఎన్నడూ లేని విధముగా వ్యవస్థ చేసెదను (అనగా పాపము చేసినవా 
రికి స్వర్గము, పుణ్యము చేయువారలకు నరకము కలుగునట్లు చేయుట 
ఇత్యాది). విష్ణులోకము, ధువలోకము మొదలగు ధామములు కూడ 
కల్పము అంతమయ్యేసరికి కాలగర్భములో కలిసిపోయేవే. అట్టి ధామము 
లతో నాకు పని యేమి? 


ఇతి శుశ్రుమ నిర్బంధం తపః పరమమాస్థితః | 
విధత్స్యానంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర 11 12 


క్‌ శ్రీమద్భాగవతము 





ఇతి - ఈ విధమైన, నిర్బ్భంధమ్‌ - హఠమును గురించి, శుశుము 
- విని యున్నాము, పరమమ్‌ - సర్వాధికమైన, తపః - తపస్సును, ఆస్థితః 
- అనుష్టించినవాడు, త్రిభువన-ఈశ్వర - ముల్లోకములకు ప్రభువగు ఓ 
బ్రహ్మా! అనంతరమ్‌ - తరువాతి, యుక్తమ్‌ - యోగ్యమగు కార్యమును, 
స్వయమ్‌ - స్వయముగా, విధత్స్వ - చేయుము. 


ఆతడు ఈ విధమైన హఠమును కలిగియున్నాడని మేము విని 
యుంటిమి. ఆతడు సర్వాధికమైన తపస్సును చేసినాడు. ఓ బ్రహ్మా! నీవు 
ముల్లోకములకు ప్రభుడవు. ఈ విషయములో తరువాత చేయదగిన 
యోగ్యమగు కార్యమును నీవే స్వయముగా చేయుము. 


తవాసనం ద్విజగవాం పారమేష్ట్యం జగత్పతే . 
భవాయ (శ్రేయసే భూత్యై క్రేమాయ విజయాయ చ || 13 


జగత్‌-పతే - ఓ జగన్నాథా! తవ - నీ పారమేష్ట్యమ్‌ ప సర్వ్రేష్ట 
మగు, ఆసనమ్‌ - స్థానము, ద్విజగవామ్‌ - వేదవేత్తలకు గోవులకు, 
భవాయ - వృద్ధి కొరకు, (శ్రేయసే - కల్యాణము కొరకు, భూత్ర్యై - సంపత్తి 
కొరకు, క్రేమాయ - క్షేమము కొరకు, చ - మరియు, విజయాయ - విజ 
యము కొరకు. 


ఓ జగన్నాథా! సర్వ్రేష్టమగు నీ సత్యలోక ధామము వేదవేత్తలకు 
మరియు గోవులకు వృద్ధిని, కల్యాణమును, సంపత్తిని, క్షేమమును, విజయ 
మును సమకూర్చుటకై ఉన్నది. 


ఇతి విజ్ఞాపితో దేవైర్భగవానాత్మభూర్నృప | 
పరీతో భృగుదక్షా ద్యైర్యయౌ దైత్యేశ్వరాశ్రమమ్‌ || క్షే4 


నృప - ఓ మహారాజా! దేవైః - దేవతలచే, ఇతి - ఈ విధముగా, 
విజ్ఞాపితః ఆ విన్నవించబడిన, ఆత్మభూః - స్వయంభువుడగు, భగవాన్‌ - 
బ్రహ్మ భగవానుడు, భృగుదక్ష-ఆద్యైః - భృగువు దక్షుడు మొదలగువారి 
చే, పరీతః - చుట్టువారబడినవాడై, దైత్య-ఈశ్వర-ఆశ్రమమ్‌ - రాక్షసరా 
జగు హిరణ్యకశిపుని ఆశ్రమమును గురించి, యయౌ - వెళ్లను. 


సప్తమ స్కంధము - అధ్యాయము 3 వ్‌7 





ఓ మహారాజా! దేవతలీ విధముగా విన్నవించగా, స్వయంభువు 
డగు బ్రహ్మభగవానుడు, భృగువు దక్షుడు మరీచి మొదలగు ప్రజాప 
తులతో గూడి, రాక్షసరాజగు హిరణ్యకశిపుని ఆశ్రమమునకు వెళ్లెను. 

న దదర్శ ప్రతిచ్చన్నం వల్మీకతృణకీచకైః | 
పిపీలికాభిరాచీర్ణమేదస్త్రజ్మాంసశోణితమ్‌ || శ్షేవ్‌ 
వల్మీకతృణకీచకైః - పుట్టలు గడ్డి వెదురు డొంకలచే, ప్రతిచ్ళ 
న్నమ్‌ - కప్పివేయబడినట్టియు, పిపీలికాభిః - చీమలచే, ఆచీర్ధమేదః-త్వక్‌ 
-మాంసశోణితమ్‌ - అంతటా తినివేయబడిన క్రొవ్వు చర్మము మాంసము 
రక్తము కలిగిన హిరణ్యకశిపుని, న దదర్శ - కానలేదు. 
హిరణ్యకశిపుని పుట్టలు, గడ్డి, వెదురు డొంకలు కప్పి వేసినవి. 


ఆతని దేహములోని క్రొవ్వు, చర్మము, మాంసము, రక్తములను చీమలు 
అంతటా తినివేసినవి. ఆతడు బ్రహ్మగారికి కనబడనే లేదు. 


తపంతం తపసా లోకాన్‌ యథాంభ్రాపిహితం రవిమ్‌ |! 
విలక్ష్య విస్మితః ప్రాహ ప్రహసన్‌ హంసవాహనః [| 16 
అభ-అపిహితమ్‌ - మేఘములచే కప్పివేయబడిన, రవిం యథా 
- సూర్యుని వలె, తపసా - తపస్సుచే, లోకాన్‌ - లోకములను, తపంతమ్‌ 
- తపింప జేయుచున్న హిరణ్యకశిపుని, విలక్ష్య - చూచి, విస్మితః - ఆశ్చ 
ర్యపోయిన, హంసవాహనః - హంస వాహనముగా గల బ్రహ్మగారు, ప్రహ 
సన్‌ - నవ్వుచున్నవాడై ప్రాహ - పలికెను. 
మేఘములచే కప్పివేయబడిన సూర్యుడు వలె తన తపస్సుచే 
లోకములను తపింప జేయుచున్న హిరణ్యకశిపుని చూచి, హంసవాహను 
డగు బ్రహ్మగారు ఆశ్చర్యపోయి నవ్వుతూ ఇట్లు పలికెను. 
బ్రహ్మోవాచ |! 
ఉత్తిస్టోత్తిష్ట భద్రం తే తపస్సిద్ధోంసి కాశ్యప | 
వరదోుహమనుప్రొప్తో వ్రియతామీప్సితో వరః || క్షే? 


క్రి శ్రీమద్భాగవతము 
కాశ్యప - కశ్యపుని పుత్రుడవగు ఓ హిరణ్యకశిపూ!, ఉత్‌-లిష్ట - 
లెమ్ము, ఉత్తిష్ట - లెమ్ము, తే - నీ కొరకు, భద్రమ్‌ - మంగళమగు గాక 
తపః-సిద్ధః - తపస్సునందు సిద్ధిని పొందినవాడవు, అసి - అగుదువు, 
వరదః - వరములనిచ్చే, అహమ్‌ - నేను, అనుప్రాప్తః - వచ్చియున్నవాడ 
ను, ఈప్పితః - అభీష్టమైన, వరః - వరము, వ్రియతామ్‌ - కోరబడు గాక! 


ఓ కశ్యప నందనా! లెమ్ము, లెమ్ము. నీకు మంగళమగు గాక! నీ 
తపస్సు సిద్ధించినది. వరములనిచ్చే నేను విచ్చేసినాను. నీకు ఇష్టమైన వర 
మును కోరుకొనుము. 


అద్రాక్షమహమేతత్తే హృత్సారం మహదద్భుతమ్‌ | 
దంశభక్షితదేహస్య ప్రాణా హ్యస్దిషు శేరతే || 18 


అహమ్‌ - నేను, ఏతత్‌ - ఈ, తే - నీయొక్క, మహత్‌ - గొప్పు 
అద్భుతమ్‌ - ఆశ్చర్యమును గొల్పే, హృత్‌-సారమ్‌ - హృదయమునందలి 
బలమును, అద్రాక్షమ్‌ - చూచితిని, హి - ఏలయనగా, దంశభక్షితదేహస్య 
- అడవి ఈగలు మొదలగువాటిచే భక్షించబడిన దేహము గల నీ, ప్రాణాః 
- ప్రాణములు, అస్టిషు - ఎముకలయందు, శేరతే - నిలిచియున్నవి. 


గొప్ప ఆశ్చర్యమును గొల్చే న్‌ హృదయమునందలి బలమును 
నేను చూచితిని. ఎందుకంటే, అడవి ఈగలు మొదలగునవి దేహమును 
తినివేసినవి. అయిననూ, నీ ప్రాణములు ఎముకలయందు నిలిచియున్నవి. 


నైతత్ప్చూర్వర్ణయశ్చక్రుర్న కరిష్యంతి చాపరే | 
నిరంబుర్ధారయేత్సాణాన్‌ కో వై దివ్యసమాశ్శతమ్‌ || 19 
పూర్వ-బుషయః - పూర్వమునందలి మహర్షులు, ఏతత్‌ - ఇట్టి 
తపస్సును, న చక్రుః - చేయలేదు, అపరే చ - ఇతరులగు మహర్షులు 
కూడ, న కరిష్యంతి - భవిష్యత్తులో చేయలేరు, కః వై - ఎవ్వాడు, శతమ్‌ 
- వంద, దివ్యసమాః - దివ్యసంవత్సరములను, నిరంబుః - నీరు త్రాగని 
వాడై, ప్రాణాన్‌ - ప్రాణములను, ధారయేత్‌ - నిలిపియుంచ గల్గును? 


సప్తమ స్కంధము - అధ్యాయము 3 వ్‌ఫి 
పూర్వమునందలి మహర్షులు ఇట్టి తపస్సును చేయలేదు, భవిష్య 
త్తులో ఇతరులు చేయబోరు. వంద దివ్యసంవత్సరముల కాలము నీటినై 
నసూ త్రాగకుండా ప్రాణములను ఎవరు నిలిపి యుంచగలరు? 


వ్యవసాయేన తేకనేన దుష్కరేణ మనస్వినామ్‌ | 
తపోనిష్టేన భవతా జితోఃహం దితినందన || 20 


దితనందన - ఓ దితిపుత్రా! మనస్వినామ్‌ - థైర్యశాలురకు, 
దుష్కరేణ - చేయ శక్యము కాని, తే - నీయొక్క, అనేన - ఈ, వ్యపసా 
యేన - సాధనచే, తపః-నిష్టేన - తపస్సునందు నిష్ట గల, భవతా - నీచే, 
అహమ్‌ - నేను, జితః - జయించ బడితిని. 





దితిపుత్రుడవగు ఓ హిరణ్యకశిపూ! ధైర్యశాలురగు మహర్షులు 
మైతము చేయ శక్యము కాని గొప్ప తపస్సును నీవు చేసితివి. నీ తపోని 
స్టచే నేను నీకు వశుడనైతిని. 
తతస్త ఆశిషస్పర్వా దదామ్యసురపుంగవ | 
మర్త్యస్య తే అమర్శ్యస్య దర్శనం నాఫలం మమ ||! 21 
అసురపుంగవ - ఓ రాక్షసగ్రేష్టాః తతః - అందువలన, తే -నీ 
కొరకు, సర్వాః - సకలములైన, ఆశిషః - కామనలను, దదామి - ఇచ్చెద 
ను, మర్త్యస్య - మరణించే స్వభావము గల, తే - నీకు, అమర్హ్యస్య - 
మరణించని, మమ - నాయొక్క, దర్శనమ్‌ - దర్శనము, అఫలమ్‌ - 
ఫలము లేనిది, న - కాదు. 


ఓ రాక్షస్రేస్టా! కావున, నేను నీ కోరికలనన్నింటినీ తీర్చెదను. 


మరణించే స్వభావము గల మానవుడవు నీవు. మరణము లేని దేవుడను 
నేను. నీకు నా దర్శనమైనది. అట్టి నీకు నా దర్శనము వృథా కాబోదు. 


నారద ఉవాచ | 
ఇత్యు క్త్వా5ందిభవో దేవో భక్షితాంగం పిపీలికైః | 
కమండలుజలేనాక్త ద్ధి వ్యేనామోఘరాధసా || 22 


60 శ్రీమద్భాగవతము 





ఆదిభవః - సృష్ట్యాదియందు ప్రకటమైన, దేవః - బ్రహ్మదేవుడు, 
ఇతి - అని, ఉక్త్వా - పలికి, పిపీలిక్షై - చీమలచే, భక్షిత-అంగమ్‌ - తినివే 
యబడిన అవయవములు గల హిరణ్యకశిపుని, దివ్యేన - దివ్యమైనట్టి 
యు, అమోఘరాధసా - అమోఘమగు ప్రభావము గల, కమండలుజలేన 
- కమండలమునందలి నీటితో, బెక్షత్‌ - చల్లెను. 


నారదుడిట్లు పలికెను --- సృష్ట్యాదియందు ప్రకటమైన ఆ బ్రహ్మ 
దేవుడు ఈ విధముగా పలికెను. హిరణ్యకశిపుని దేహమును చీమలు తిని 
వేసెను. అపుడాయన తన కమండలమునందలి దివ్యజలమును ఆతనిమై 
చల్లెను. ఆ నీటియొక్క ప్రభావము అమోఘమైనది. 


స తత్కీచకవల్మీకాత్‌ సహఓజోబలాన్వితః | 
సర్వావయవసంపన్నో వజ్రసంహననో యువా | 
ఉల్దితస్తప్తహేమాభో విభావసురివైధసః || 23 


తత్‌ - దానివలన, సహః-ఓజః-బల-అన్వితః - మనశ్శక్తి ఇంద్రి 
యశక్తి దేహశక్తులతో కూడియున్నవాడు, సర్వ-అవయవసంపన్నః - అన్ని 
అవయవములతో ఒప్పారువాడు, వజసంహననః - వజ్రమువలె గట్టిదైన 
శరీరము గలవాడు, యువా - యువకుడు, తస్తహేమ-ఆభః - పుటము 
పెట్టిన బంగారముయొక్క ప్రకాశము గలవాడు అగు, సః - ఆతడు, కీచకవ 
ల్మీకాత్‌ - వెదురు డొంకలచే కప్పివేయబడిన చీమల పుట్టనుండి, ఏధసః - 
కట్టెనుండి, విభావసుః ఇవ - అగ్నివలె, ఉత్తితః - లేచినాడు. 


ఆయన నీటిని చల్లుట వలన హిరణ్యకశిపుడు వెదురుడొంకలతో 
కప్పివేయబడియున్న చీమల పుట్టనుండి, కట్టెనుండి అగ్నివలె, లేచి నిలబ 
డెను. అన్ని అవయవములతో ఒప్పారే ఆతని దేహము వజ్రము వలె దృఢ 
ముగ నుండెను. ఆతనియందు మనశ్శక్తి, ఇంద్రియశక్తి దేహశక్తి నిండుగా 
నుండెను. ఆతడు పుటము పెట్టిన బంగారము వలె ప్రకాశించెను. 


స నిరీక్ష్యాంబరే దేవం హంసవాహమవస్థితమ్‌ | 
ననామ శిరసా భూమౌ తద్దర్శనమహోత్సవః [| 24 


సప్తమ స్కంధము - అధ్యాయము 3 61 





తద్‌-దర్శనమహా-ఉత్సవః - ఆ బ్రహ్మగారిని దర్శించుటచే 
గొప్ప ఉత్సాహము గల, సః - ఆ హిరణ్యకశిపుడు, అంబరే - ఆకాశము 
నందు, అవస్థితమ్‌ - ఉన్నట్టియు, హంసవాహమ్‌ - హంస వాహనముగా 
గల, దేవమ్‌ - బ్రహ్మదేవుని, నిరీక్ష్య - చూచి, భూమౌ - నేలమై, శిరసా - 
శిరస్సుతో, ననామ - నమస్కరించెను. 

ఆ హిరణ్యకశిపుడు ఆకాశములో హంసవాహనముపెనున్న 
బహ్మదేవుని చూచి గొప్ప ఉత్సాహమును పొందెను. అపుడాతడు నేలమై 
తలను ఆన్చి నమస్కరించెను. 

ఉత్తాయ ప్రాంజలిః ప్రహ్వ ఈక్షమాణో దృశా విభుమ్‌ | 
హర్షాశ్రుపులకోద్భేదో గిరా గద్దదయాంగృణాత్‌ || 25 
ప్రాంజలిః - చేతులు జోడించినవాడు, ప్రహ్వః - వినయముతో 
వంగినవాడు, దృశా - చూప్పుతో, విభుమ్‌ - బ్రహ్మదేవుని, ఈక్షమాణః - 
చూచుచున్నవాడు, హర్ష-అశ్రుపులక-ఉద్భేదః - గొప్ప హర్షముచే కన్నీరు 
గగుర్పాటు గలవాడు అగు హిరణ్యకశిపుడు, ఉత్తాయ - మైకి లేచి, గద్గ 
దయా - బొంగురువోయిన, గిరా - వాక్కుతో, అగృణాత్‌ - స్తుతించెను. 
బ్రహ్మదేవుని చూస్తూ ఉంటే హిరణ్యకశిపునకు గొప్ప హర్షముచే 
కన్నీరు స్రవించెను, ఒళ్లంతా గగుర్పాటు కలిగెను. ఆతడు మైకి లేచి 
చేతులు జోడించి, వినయముతో తలను వంచి బ్రహ్మగారికేసి చూస్తూ 
ఇట్లు స్తుతించెను. 


హిరణ్యకశిపురువాచ | 
కల్పాంతే కాలసృష్టేన యోంధేన తమసా5క5ంవృతమ్‌ | 
అభివ్యనగ్‌ జగదిదం స్వయంజ్యోతిస్స్వరోచిషా || 26 
ఆత్మనా త్రివృతా చేదం సృజత్యవతి లుంపతి 1 
రజస్సత్త్వతమోధామ్నే పరాయ మహతే నమః || 27 
కల్న-అంతే - కల్పముయొక్క అంతమునందు, కాలసృష్టేన - 
కాలముచే సృష్టించబడిన, అంధేన - దట్టని, తమసా - తమస్సుచే, ఆవృ 


రకాలని ననాచ యాత నరా నోము 

తమ్‌ - ఆవరించబడియున్ను ఇదమ్‌ - ఈ, జగత్‌ - జగత్తును, స్వయం 
జ్యోతిః - స్వయంప్రకాశ స్వరూపుడగు; యః - ఏ పరమాత్మ, స్వరోచిషా 
- తన చైతన్యప్రకాశముచే, అభివ్యనగ్‌ - అభివ్యక్తము చేసెనో, త్రివృతా - 
సత్త్వరజస్తమోగుణాత్మకమగు (పృథివి, జలము, తేజస్సుల రూపమగు), 
ఆత్మనా - తనచేతనే, ఇదమ్‌ - ఈ జగత్తును, సృజతి - సృష్టించుచున్నా 
డో, అవతి - రక్షించుచున్నాడో, లుంపతి చ - ఉపసంహారమును కూడ 
చేయుచున్నాడో, రజః-సత్త్వ-తమః-ధామ్నే - రజస్సత్త్వతమోగుణము 
లకు ఆశ్రయమైనట్టియు, మహతే - సర్వవ్యాపకుడగు, పరాయ - పరమే 
శ్వరుని కొరకు, నమః - నమస్కారము. 


కల్పము అంతమైనప్పుడు కాలముయొక్క ప్రభావముచే ఈ 
జగత్తు దట్టని తమోగుణముచే కప్పివేయబడి యుండెను. స్వయంప్రకాశ 
స్వరూపుడగు పరమేశ్వరుడు అట్టి జగత్తును తన చైతన్యప్రకాశముతో ప్రక 
టము చేసెను. ఆయన తన మాయాశక్షియొక్క సత్త్వరజస్తమోగుణముల 
ద్వారా తానే పృథివి-నీరు-తేజస్సుల రూపముగా ప్రకటమై, వాటి ద్వారా 
ఈ జగత్తును సృష్టించి, రక్షించి ఉపసంహారము చేయుచున్నాడు. సర్వ 
వ్యాపకుడగు అట్టి పరమేశ్వరుని కొరకు నమస్కారము. 


నమ ఆద్యాయ బీజాయ జ్ఞానవిజ్ఞానమూర్తయే | 
ప్రాణేంద్రియమనోబుద్ధివికా రైర్వ్యక్తిమీయుషే [| 28 


ఆద్యాయ - మొట్టమొదటి, బీజాయ - కారణమైనట్టియు, జ్ఞానవి 
జ్ఞానమూర్తయే - శుద్ధచైతన్యము దానియందు ప్రకటమయ్యే విశిష్టజ్ఞాన 
ములే స్వరూపముగా గలిగినట్టియు, ప్రాణ-ఇంద్రియమనః-బుద్ధివికారైః - 
ప్రాణము ఇంద్రియములు మనస్సు బుద్ధి అనే రూపముగా, వ్యక్తిమ్‌ - 
కార్యరూపమును, ఈయుషే - పొందియున్న పరమేశ్వరుని కొరకు, నమః 
- నమస్కారము. 

జగత్తునకు మూలకారణము పరమేశ్వరుడే. శుద్ధచైతన్యస్వరూపు 


డగు ఆయనయే ప్రాణుల అంతఃకరణములయందు వివిధములగు విశేష 
జ్ఞానముల రూపముగా ప్రకటమగుచున్నాడు. ప్రాణము, ఇంద్రియములు, 


సప్తమ స్కంధము - అధ్యాయము 3 6కి 
మనస్సు, బుద్ధి అనే కార్యముల రూపముగా ఆయనయే ప్రకటమై 
యున్నాడు. అట్టి పరమేశ్వరుని కొరకు నమస్కారము. 


త్వమీశిషే జగతస్తస్థుషశ్చ ప్రాణేన ముఖ్యేన పతిః ప్రజానామ్‌ | 
చిత్తస్య చిత్తేర్మనఇంద్రియాణాం పతిర్మహాన్‌ భూతగుణాశ యేశః। | 


జగతః - కదిలే ప్రాణికి, తస్టుషః చ - కదలని ప్రాణికి కూడ, 
ముఖ్యేన - సర్వాతిశాయియగు, ప్రాణేన - జగచ్భక్తి (సూత్రాత్మ) రూప 
ముగా, త్వమ్‌ - నీవు, ఈశిషే - నియంతవు అగుచున్నావు, ప్రజానామ్‌ - 
ప్రజలకు, పతిః - ప్రభుడవు, చిత్తస్య - చిత్తము (స్మరణము) నకు, చిత్తేః - 
బుద్ధికి, మనః-ఇంద్రియాణామ్‌ - మనస్సునకు ఇంద్రియములకు, పతిః - 
ప్రభుడవు, మహాన్‌ - సర్వాతిశాయివి, భూతగుణ-ఆశయ-ఈశః - పంచ 
భూతములకు వాటి గుణములైన శబ్దము మొదలగు విషయములకు వాటి 
సంస్కారములకు నియామకుడవు. 


సర్వజగద్వ్యాపకమగు మహాశక్తి (ముఖ్యప్రాణము, లేక సూ 
త్రాత్మ) రూపముగా నీవు స్పావరజంగమములగు ప్రాణులకు అంతర్యామివై 
యున్నావు. ప్రాణులకు ప్రభుడవు నీవే. ప్రాణులలోని స్మృతి, బుద్ధి మన 
స్పు, ఇంద్రియములకు ప్రభుడవు నీవే. సర్వోత్కృష్టుడవగు నీవే పంచభూ 
తములను, వాటి గుణములైన శబ్దాదులను, వాటి సంస్కారములను కూడ 
నియమించెదవు. 


త్వం సప్తతంతూన్‌ వితనోషి తన్వా 
తయ్యా చాతుర్లో త్రకవిద్యయా చ |! 
త్వమేక ఆత్మాం5త్మవతామనాదిః 
అనంతపారః కవిరంతరాత్మా || ఏ0 
త్వమ్‌ - నీవు, చాతుర్హో త్రకవిద్యయా - నల్గురు బుత్విక్కులచే 
చేయబడే యజ్ఞమును ప్రతిపాదించే విద్యమైన, త్రయ్యా - వేదమనే, 
తన్వా - దేహముతో, సస్తతంతూన్‌ - అగ్నిష్టోమము మొదలగు ఏడు 
యజ్ఞములను, వితనోషి - విస్తరింప జేయుచున్నావు, ఆత్మవతామ్‌ - 
ప్రాణులకు, ఏకః - ఒకే ఒక, అంతరాత్మా - అంతర్యామియగు, ఆత్మా - 


64 శ్రీమద్భాగవతము 


ఆత్మ, త్వమ్‌ - నీవే, అనాదిః - కారణము లేనివాడవు, అనంతపారః - 
కాలమునందు గాని దేశమునందు గాని సీమలు లేనివాడవు, కవిః - సర్వ 
జ్ఞుడవు. 
హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నల్గురు బుత్విక్కులచే 
నిర్వ ర్తించబడే యజ్ఞములను వేదము ప్రతిపాదించును. నీవు అట్టి వేదమే 
శరీరము కాగా -- అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్టము, షోడశి, 
వాజపేయము, ఆప్తోర్యామము, అతిరాత్రములనే ఏడు యజ్ఞములను విస్త 
రింప జేయుచున్నావు. సర్వజ్ఞుడవు, అంతర్యామివి అగు నీవే సకలప్రాణు 
ల అద్వయ-ఆత్మవు. సర్వకారణుడవగు నీకు దేశ-కాలపరిచ్భేదములు 
లేవు. 
త్వమేవ కాలోంనిమిషో జనానాం 
ఆయుర్లవాద్యవయవైః క్షిజోషి | 
కూటస్థ ఆత్మా పరమేష్ట్యజో మహాన్‌ 
త్వం జీవలోకస్య చ జీవ ఆత్మా || 31 


త్వం ఏవ - నీవే, అనిమిషః - రెప్పపాటు లేని, కాలః - కాలము, 
జనానామ్‌ - ప్రాణులయొక్క, ఆయుః - ఆయుర్దాయమును, లవ-ఆది-అ 
వయవైః - లవము క్షణము మొదలగు కాలఖండములచే, క్షిణోషి - 
క్షయింప జేయుచున్నావు, కూటస్టః - నిర్వికారమగు, ఆత్మా - ఆత్మవు, 
పరమేష్టీ - పరమేశ్వరుడవు, అజః - పుట్టుక లేనివాడవు, మహాన్‌ - 
సీమలు లేనివాడవు, చ - మరియు, త్వమ్‌ - నీవు, జీవలోకస్య - ప్రాణివర్గ 
ముయొక్క, జీవః - ప్రాణశక్తివి ఆత్మా - ఆత్మవు. 


నీవే రెప్పపాటునెరుగని కాలము రూపములో ప్రాణుల ఆయుర్దా 
యమును లవము, క్షణము మొదలైన కాలఖండముల ద్వారా క్షీణింప 
వేయుచున్నావు. పుట్టుక లేని పరమేశ్వరుడవగు నీవే సకలప్రాణులలో జీవ 
శక్తి రూపముగా, ఆత్మ చైతన్యరూపముగా ప్రకటమగుచున్నావు. నీకు పరి 
చ్భేదములు లేవు. 





సప్తమ స్కంధము - అధ్యాయము 3 65 








త్వత్తః పరం నాపరమప్యనేజదేజచ్చ కించిద్వ్య్యతిరిక్తమస్తి ! 
విద్యాః కలాస్తే తనవశ్చ సర్వా హిరణ్యగర్భోంసి బృహత్తింపృష్టః! | 
పరమ్‌ - కారణము గాని, అపరం అపి - కార్యము గాని, ఏజత్‌ - 
కదిలేది గాని, అనేజత్‌ చ - కదలనిది గాని, త్వత్తః - నీకంటె, వ్యతిరిక్తమ్‌ - 
భిన్నమైనది. కించిత్‌ - ఏదైననూ, న అస్తి - లేదు, సర్వాః - అన్ని విద్యాః 
- విద్యలు, కలాః - కళలు, తే - నీ, తనవః చ - శరీరములే, హిరణ్యగర్భ: 
- హిరణ్యగర్భుడవు, అసి - అగుచున్నావు, త్రిప్పష్టః - సత్త్వరజస్తమోగు 
ణములకు మూడింటికి అతీతమగు, బృహత్‌ - పరబ్రహ్మవు. 
కారణము గాని, కార్యము గాని, కదిలేది గాని, కదలనిది గాని 
నీకంటె భిన్నముగా ఏదీ లేదు. సకలవిద్యలు, కళలు నీ రూపములే. సర్వజ 
గత్తునకు మూలమునందలి మహాశక్తి నీ స్వరూపమే. సత్త్వరజస్తమోగుణా 
త్మకమగు మాయకు అతీతమైన పరబ్రహ్మవు నీవే. 


వ్యక్తం విభో స్టూలమిదం శరీరం 
యేనేంద్రియప్రాణమనోగుణాంస్త్వమ్‌ | 
భుంక్తే స్పితో ధామని పారమేష్ట్య 
అవ్యక్త అత్మా పురుషః పురాణః || న 
విభో - ఓ ప్రభూ! వ్యక్తమ్‌ - ప్రకటమైన, ఇదమ్‌ - ఈ జగత్తు, 
న్దూలమ్‌ - స్టూలమగు, శరీరమ్‌ - శరీరము, యేన - దేనిచే, పారమేష్ట్యే - 
సర్వోత్కృష్టమగు, ధామని - సత్యలోకమునందు, స్టితః - ఉండే, త్వమ్‌ - 
నీవు, ఇంద్రియప్రాణమనః-గుణాన్‌ - ఇంద్రియములు ప్రాణము అంతఃకర 
ణముల విషయములను, భుంక్తే - భోగించుచున్నావో, అవ్యక్తః - ఇంద్రి 
యగోచరము కాని, పురుషః - పూర్ణమగు, పురాణః - కాలాతీతమైన, 
ఆత్మా - ఆత్మవు. 
సర్వవ్యాపకుడవగు ఓ ప్రభూ! నీనుండి ప్రకటమైన ఈ జగత్తు నీ 
స్టూలశరీరమే. నీవు సర్వాతిశాయాియగు సత్యధామమునందుంటూనే, ఈ 
బ్రహ్మాండశరీరముతో ఇంద్రియములు, ప్రాణము, మనస్సుల విషయము 


66 శ్రీమద్భాగవతవణ 
లను భోగించుచున్నావు. ఇంద్రియగోచరము కానిది, పూర్ణము, ప్రాణిదేహ 
ములయందు ఉపలభ్యమయ్యేది, కాలాతీతము అగు ఆత్మతత్త్వము నీకే, 


అనంతావ్య క్రరూపేణ యేనేదమభఖిలం తమ్‌ |! 
చిదచిచ్చ క్రియుక్తాయ తమ్మై భగవతే నమః |! వశ 


అనంత - ఓ అనంతుడా! యేన - ఎవనిచే, అవ్యక్రరూపేణ - 
ఇంద్రియగోచరము కాని రూపముచే, ఇదమ్‌ - ఈ జగత్తు, అఖిలమ్‌ - 
అంతా, తతమ్‌ - వ్యాప్తమై యున్నదో, చిద్‌-అచిత్‌-శక్తియుక్తాయ - చైత 
న్యశక్తియగు జ్ఞానముతో మరియు జడమగు మాయాశక్తితో కూడియున్న 
తమ్మై - అట్టి, భగవతే - భగవానుని కొరకు, నమః - నమస్కారము. 


ఓ అనంతా! ఇంద్రియగోచరము కాని నీ రూపమే (చైతన్యము) 
ఈ జగత్తునంతనూ వ్యాపించి యున్నది. చైతన్యశక్షియగు జ్ఞానమునకు, 
జడశక్తియగు మాయకు నీవే అధిష్టానము. భగవానుడవగు అట్టి నీ కొరకు 
నమస్కారము. 


యది దాస్యస్యభిమతాన్‌ వరాన్న్మే వరదోత్తమ | 
భూతేభ్యస్త్వద్విసృష్టేభ్యో మృత్యుర్మా భూన్మమ ప్రభో 1135 
వరద-ఉత్తమ - వరములనిచ్చువారిలో డ్రేషస్టుడా ప్రభో- ఓ 
ప్రభూ! మే - నా కొరకు, అభిమతాన్‌ - అభీష్టములైన, వరాన్‌ - వరముల 
ను, యది దాస్యసి - ఇవ్వబోవుచున్నచో, త్వద్‌-విసృష్టేభ్యః - నీచే 
సృష్టించబడిన, భూతేభ్యః - ప్రాణుల వలన, మమ - నాకు, మృత్యుః ఆ 
మరణము, మా భూత్‌ - కలుగకుండు గాక! 
ఓ ప్రభూ! నీవు వరములనిచ్చువారిలో ఉత్తముడవు. నాకు ఇష్ట 
మైన వరములను నీవు ఈయబోయే పక్షములో -- నీచే సృష్టించబడిన 
ప్రాణుల వలన నాకు మరణము కలుగకుండు గాక! 


నాంతర్చహిర్దివా నక్తమన్యస్మాదపి చాయుథైః | 
న భూమౌ నాంబరే మృత్యుర్ననరైర్నమృగ్రెరపి | 36 


సప్తమ స్కంధము - అధ్యాయము 3 67 
వ్యసుభిర్వాాసుమద్భిర్వా సురాసురమహోరగ్రైః | 
అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపత్యం చ దేహినామ్‌ || 37 


అంతః - లోపల, బహిః - బయట, దివా - పగలు, నక్తమ్‌ - రాత్రి, 
అన్యస్మాత్‌ అపి - నీచే సృష్టించబడిన ప్రాణికంటె భిన్నమైన ప్రాణి వలన 
కూడ, ఆయుథైః చ - ఆయుధములచే, మృత్యుః - మరణము, న - కలుగ 
రాదు, భూమౌ - నేలమై, న - కలుగరాదు, అంబరే - ఆకాశమునందు, న 
- కలుగరాదు, నరైః - మానవులచే, న - కలుగరాదు, మృగైః అపి - మృగ 
ములచే కూడ, న - కలుగరాదు, వ్యసుభిః వా - ప్రాణము లేనివాటిచే 
గాని, అసుమద్భిః వా - ప్రాణము గలవాటిచే గాని, సుర-అసురమహా-ఉ 
రగ్రైః - దేవతలు రాక్షసులు గొప్ప నాగులచే గాని, యుద్ధే - యుద్ధమునం 
దు, అప్రతిద్వంద్వతామ్‌ - ఎదిరించి నిలబడే, ప్రతిపక్షి లేకుండుటను, చ - 
మరియు, దేహినామ్‌ - ప్రాణులకు, ఐకపత్యమ్‌ - ఏకచృత్రాధిపతి అగుట 
ను. 


లోపల గాని, బయట గాని, పగలు గాని, రాత్రి గాని, నేలపై గాని, 
ఆకాశమునందు గాని, మానవులచే గాని, మృగములచే గాని, నీచే సృష్టిం 
చబడని ప్రాణిచే ఆయుధములతో గాని, ప్రాణము లేనివాటిచే గాని, 
ప్రాణము ఉన్నవాటిచే గాని, దేవతలచే గాని, రాక్షసులచే గాని, గొప్ప 
నాగులచే గాని, నాకు మరణము కలుగరాదు. యుద్ధములో నా యెదుట 
నిలిచి పోరాడగలిగే ప్రతిపక్షి ఉండరాదు. ప్రాణులన్నింటికీ నేను ఏకచృత్రా 
ధిపతిని కావలెను. 


సర్వేషాం లోకపాలానాం మహిమానం యథాం5త్మనః | 
తపోయోగప్రభావాణాం యన్న రిష్యతి కర్షిచిత్‌ || 38 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే ప్రహాదచరితే 
హిరణ్యకశిపోర్వరయాచనం నామ తృతీయోోధ్యాయః || 
సర్వేషామ్‌ - అందరు, లోకపాలానామ్‌ - లోకపాలకులకు, యథా 


- ఏ విధముగానైతే, ఆత్మనః - నీయొక్క, మహిమానం - మహిమను, 
తపః-యోగప్రభావాణామ్‌ - తపోయోగముయొక్క ప్రభావము గలవారల, 


68 శ్రీమద్భాగవతము 
యత్‌ - ఏ మహిమ, కర్షిచిత్‌ - ఏ కాలమునందైననూ, న రిష్యతి - నశించ 
దో. 


లోకపాలకులందరిలో నీ మహిమయే గలదు. అటువంటి మహి 
మను నాకు కూడ ఇమ్ము. తపోయోగముయొక్క ప్రభావము గల సిద్ధపురు 
షులయందలి అక్షయమగు ఐశ్వర్యమును కూడ నాకు ఇమ్ము. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
ప్రహాదచరితమునందు హిరణ్యకశిపుడు వరములను కోరుట 
అనే మూడవ అధ్యాయము ముగిసినది (3). 


ర చ 


అథ చతుర్దోశధ్యాయః 
ప్రహ్లాదుని చరితము - ప్రహ్లాదుని గుణములను వర్ణించుట 


నారద ఉవాచ ! 
ఏవం వృతశ్శతధృతిర్దిరణ్యకశిపోరధ | 
ప్రాదాత్తత్తపసా ప్రీతో వరాంస్తస్య సుదుర్లభాన్‌ || క్షే 


అథ - తరువాత, ఏవమ్‌ - ఈ విధముగా, వృతః - వరములు 
కోరబడినవాడై, తత్‌-తపసా - వాని తపస్సుచే, ప్రీతః - ప్రీతిని పొందిన, 
శతధృతిః - బ్రహ్మగారు, తస్య - ఆ, హిరణ్యకశిపోః - హిరణ్యకశిపునకు, 
సుదుర్లభాన్‌ - మిక్కిలి పొంద శక్యము కొని, వరాన్‌ - వరములను, 
ప్రాదాత్‌ - ఇచ్చెను 
తరువాత హిరణ్యకశిపుని తపస్సుచే ప్రీతిని పొందిన బ్రహ్మగారు 
ఆతడీ విధముగా కోరగా, మిక్కిలి దుర్లభములైన ఆ వరములను ఆతనికి 
ఇచ్చెను 
బ్రహ్మోవాచ | 
తాలేమే దుర్లభాః పుంసాం యాన్‌ వృణీషే వరాన్‌ మమ | 
తధాపి వితరామ్యంగ వరాన్‌ యదపి దుర్లభాన్‌ || 2 


తాత - కుమారా! ఇమే - ఈ వరములు, పుంసామ్‌ - మానవుల 
కు, దుర్లభాః - పొంద శక్యము కానివి, యాన్‌ - ఏ, వరాన్‌ - వరములను, 
మమ - నానుండి, వృణీషే - కోరుచున్నావో, అంగ ఓయీ! తదాపి - 
అయినప్పటికీ, దుర్లభాన్‌ యదపి - పొంద శక్యము కానివే అయినప్పటికీ, 
వరాన్‌ - వరములను, వితరామి - ఇచ్చుచున్నాను 


70 శ్రీమద్భాగవతము 
వత్సా! నీప్లు నానుండి కోరిన వరములు మానవులకు పొంద 
శక్యము కానివి. ఓయీ! అయినప్పటికీ, నీకా వరములనిచ్చుచున్నాను. 


తతో జగామ భగవానమోఘానుగ్రహో విభుః | 
పూజితోంసురవ ర్యేణ స్తూయమానః ప్రజేశ్వ రః || వై 


తతః - తరువాత, అమోఘ-అనుగ్రహః - అమోఘమైన అనుగ్ర 
హము గలవాడు, విభుః - సర్వసమర్జుడు అగు, భగవాన్‌ - బ్రహ్మదేవుడు, 
అసురవ ర్యేణ - రాక్షసశ్రేష్టుడగు హిరణ్యకశిపునిచే, పూజితః - పూజించబ 
డినవాడై, ప్రజా-ఈశ్వ రైః - ప్రజాపతులచే, స్తూయమానః - కొనియాడబ 
డుచున్నవాడై. జగామ - వెళ్లెను. 

తరువాత, బ్రహ్మదేవుడు రాక్షసగ్రేస్టుడగు హిరణ్యకశిపుని పూజల 
నందుకొని, ప్రజాపతులు స్తుతించుచుండగా వెళ్లెను. సర్వసమర్థుడగు 
ఆయన అనుగ్రహము అమోఘమైనది. 


ఏపం లబ్ధవరో దైత్యో బిభ్రద్ధేమమయం వపుః | 
భగవత్యకరోద్ద్వేషం భ్రాతుర్వధమనుస్మరన్‌ || 4 


ఏవమ్‌ - ఈ విధముగా, లబ్ధవరః - పాొందబడిన వరములు గల, 
దైత్యః - ఆ రాక్షసుడు, హేమమయమ్‌ - బంగారము వలె మెరిసిపోయే, 
వప్పుః - శరీరమును, బిభ్రత్‌ - కలిగియున్నవాడై, భ్రాతుః - సోదరుని, 
వధమ్‌ - వధను, అనుస్మరన్‌ - గుర్తు చేసుకొనుచున్నవాడై, భగవతి - 
శ్రీహరి భగవానునియందు, ద్వేషమ్‌ - ద్వేషమును, అకరోత్‌ - చేసెను. 
ఈ విధముగా వరములను పొందిన ఆ రాక్షసుని శరీరము బంగా 
రము వలె మెరిసిపోయెను. ఆతడు తన సోదరుని వధను గుర్తు చేసుకొని, 
శ్రీహరి భగవానునియందు ద్వేషమును కలిగియుండెను. 
స విజిత్య దిశస్సర్వా లోకాంశ్చ త్రీన్‌ మహాసురః | 
దేవాసురమనుష్యేంద్రాన్‌ గంధర్వగరుడోరగాన్‌ !| క్‌ 


సప్తమ స్కంధము - అధ్యాయము 4 ౯7 
సిద్ధచారణవిద్యాధ్రానృషీన్‌ పితృపతీన్‌ మనూన్‌ | 





యణ 
యక్షరక్షఃపిశాచేశాన్‌ ప్రేతభూతపతీనథ || 6 
సర్వసత్త్వపతీన్‌ జిత్వా వశమానీయ విశ్వజిత్‌ | 
జహార లోకపాలానాం స్పానాని సహ తేజసా || గ్గ 


విశ్వజిత్‌ - జగత్తును జయించిన, సః - ఆ, మహా-అసురః - 
గొప్ప రాక్షసుడు, దిశః - దిక్కులను, సర్వాః - అన్నింటినీ, త్రీన్‌ - మూడు, 
లోకాన్‌ చ - లోకములను కూడ, దేవ-అసురమనుష్య-ఇంద్రాన్‌ - దేవ 
తలు రాక్షసులు మరియు మానవుల నాయకులను, గంధర్వగరుడ-ఉర 
గాన్‌ - గంధర్వులను గరుడులను నాగులను, సిద్దచారణవిద్యాధ్రాన్‌ - 
సిద్ధులను చారణులను విద్యాధరులను, బుషీన్‌ - మహర్షులను, పితృప 
తీన్‌ - పితృదేవతల నాయకులను, మనూన్‌ - మనువులను, యక్షరక్షఃపిశా 
చ-ఈశాన్‌ - యక్షులు రాక్షసులు పిశాచముల నాయకులను, ప్రేతభూతప 
తీన్‌ - ప్రేతములు భూతముల నాయకులను, అద - మరియు, సర్వసత్త్వ 
పతీన్‌ - సకలప్రాణుల అధిపతులను, జిత్వా - జయించి, వశమ్‌ - వశము 
ను, ఆనీయ - చేసుకొని, లోకపాలానామ్‌ - లోకపాలకుల, స్పానాని - స్పాన 
ములను, తేజసా సహ - శక్తితో బాటుగా, జహార - లాగుకొనెను. 


జగత్తును జయించిన ఆ గొప్ప రాక్షసుడు సకలదిక్కులను, 
మూడు లోకములను, దేవతలు రాక్షసులు మానవుల నాయకులను, గంధ 
ర్వులను, గరుడులను, నాగులను, సిద్ధులను, చారణులను, విద్యాధరుల 
ను, మహర్షులను, పితృదేవతల నాయకులను, మనువులను, యక్షులు 
రాక్షసులు పిశాచముల నాయకులను, డ్రేతములు భూతముల నాయకుల 
ను, మరియు సకలప్రాణుల అధిపతులను జయించి తన అధీనములో 
నుంచుకొని, లోకపాలకుల స్థానములను వారి శక్తులతో బాటుగా 
లాగుకొనెను. 


దేవోద్యానశ్రియా జుష్టమధ్యాస్తే స్మ త్రివిష్టపమ్‌ | 
మహేంద్రభవనం సాక్షాన్నిర్మితం విశ్వకర్శణా |! 
తైఎలోక్యలక్షా్భయతనమధ్యువాసాఖిలర్దిమత్‌ . 8 


2 శ్రీచుద్భాగవతము 

దేవ-ఉద్యానశ్రియా - దేవతల ఉద్యానముయొక్క శోభతో, 
జుష్టమ్‌ - కూడియున్న త్రివిష్టపమ్‌ - స్వర్గమును, అధ్యాస్తే స్మ - అధి 
ష్టించెను, సాక్షాత్‌ - సాక్షాత్తుగా విశ్వకర్మణా - విశ్వకర్మచే, నిర్మితమ్‌ - 
నిర్మించబడినట్టియు, తైైలోక్యలక్ష్మీ-ఆయతనమ్‌ - ముల్లోకముల సంప 
దకు నిధానమైనట్టియు, అఖిల-బుద్ధిమత్‌ - సకలములైన సంపదలను కలి 
గియున్ను మహేంద్రభవనమ్‌ - మహేంద్రుని భవనమును, అధ్యువాస - 
నివసించెను. 


దేవతల ఉద్యానముతో శోభిల్లే స్వర్గమునకు హిరణ్యకశిపుడు అధి 
పతి ఆయెను. సాక్షాత్తుగా విశ్వకర్మ నిర్మించిన మహేంద్రభవనములో 
ఆతడు నివసించెను. ముల్లోకములకు చెందిన సకలసంపదలు ఆ భవన 
ములో ఉన్నవి. 


యత్ర విద్రుమసోపానా మహామారకతా భువః |! 
యత్ర స్ఫాటికకుడ్యాని వైదూర్యస్తంభపంక్షయః || 9 
యత్ర - ఎక్కడనైతే, విద్రుమసోపానాః - పగడముల మెట్లు, 
మహామారకతాః - గొప్ప పచ్చలు పొదిగిన, భువః - నేలలో, యత్ర - 
ఎచ్చటనైతే, స్పాటికకుడ్యాని - సృటికములు పొదిగిన గోడలో, వైదూర్య 
స్తంభపంక్తయః - వైడూర్యములనే రత్నముల స్తంభముల వరుసలు గలవో. 


ఆ భవనమునందలి మెట్లు పగడములతోను, నేలలు గొప్ప పచ్చ 
లతోను, గోడలు సృటికములతోను, స్తంభముల వరుసలు వైడూర్యరత్న 
ములతోను పొదగబడెను. 


యత్ర చిత్రవితానాని పద్మరాగాసనాని చ | 
పయఃఫేననిభాశృయ్యా ముక్తాదామపరిచ్భదాః [| 10 
యత్ర - ఎక్కడనైతే, చిత్రవితానాని - రంగురంగుల మేలుకట్టులో, 
పద్మరాగ-ఆసనాని చ - పద్మరాగ మాణిక్యముల ఆసనములో, పయః ఫేన 
నిభాః - పాల నురుగును పోలియుండే, శయ్యాః - శయ్యలు, ముక్తాదామ 
పరిచ్చదాః - ముత్యాల హారములే కప్పే వస్త్రములుగా గలవియో. 


సప్తమ స్కంధము - అధ్యాయము 4 ౮ 


అక్కడ రంగురంగుల మేలుకట్టులు, పద్మరాగమణుల ఆసనము 
లు ఉండెను. పాల నురుగును పోలియుండే శయ్యలమై ముత్యాల హార 
ములే మైన కప్పే వస్త్రములాయెను. 
కూజద్భిర్నూపు రై ర్లేవ్యశ్శబ్బ్దయంత్య ఇతస్తతః | 
రత్నస్టలీషు పశ్యంతి సుదతీస్సుందరం ముఖమ్‌ !! క్ష 
సుదతీః - అందమైన పలువరుసలు గల, దేవ్యః - దేవతాస్త్రీీలు, 
కూజద్భిః - ధ్వనించుచున్న నూపురైః - కాలియందెలచే, ఇతః తతః - 
ఇటునటు, శబ్బ్దయంత్యః - శబ్దమును చేయుచున్నవారై. సుందరమ్‌ - 


అందమగు, ముఖమ్‌ - ముఖమును, రత్నస్టలీషు - రత్నముల నేలలయం 
దు, పశ్యంతి - చూచుకొనెదరు. 


అందమైన పలువరుసలు గల దేవతాస్త్రీలు ఇటునటు నడచుచుం 
డగా వారి కాలియందెలు మధురమగు ధ్వనులను చేయుచుండును. వారు 
రత్నముల నేలలయందు తమ అందమగు ముఖమును చూచుకొనెదరు. 


తస్మిన్‌ మహేంద్రభవనే మహాబలో 
మహామనా నిర్జితలోక ఏకరాట్‌ | 
రేమేభివంద్యాంఘియుగస్సురాదిభిః 
ప్రతాపితైరూర్జితచండశాసనః || క్షే2 


మహాబలః - గొప్ప బలశాలి, మహామనాః - గొప్ప స్వాభిమా 
నము గలవాడు, నిర్దితలోకః - జయించబడిన లోకములు గలవాడు, ఏక 
రాట్‌ - ఏకచృత్రాధిపతి. ప్రతాపితైః - తీవ్రమగు తాపమునకు గురి చేయబ 
డిన, సుర-ఆదిభిః - దేవతలు గంధర్వులు మొదలగువారిచే, అభివంద్య 
-అంఘ్రియుగః - నమస్కరించబడే రెండు కాళ్లు గలవాడు, ఊర్జితచండ 
శాసనః - మిక్కిలి తీవ్రమగు శాసనము గలవాడు అగు హిరణ్యకశిపుడు, 
తస్మిన్‌ - ఆః మహేంద్రభవనే - మహేంద్రుని భవనమునందు, రేమే - 
రమించెను. 


౯74 శ్రీమద్భాగవతము 


గొప్ప బలశాలియగు హిరణ్యకశిపుడు చాల స్వాభిమానము గల 
వాడు. ఆతడు ముల్లోకములను జయించి ఏకచృత్రాధిపతియై పాలించెను. 
ఆతని మిక్కిలి కఠినమగు శాసనముచే అధికమగు తాపమును పొందిన 
దేవతలు, గంధర్వులు మొదలగువారు ఆతని రెండు కాళ్లకు నమస్కరిం 
చుచుందురు. ఆ విధముగా ఆతడా మహేంద్రుని భవనములో రమించెను. 


తమంగ మత్తం మధునోరుగంధినా 
వివృత్తతామ్రాక్షమశేషధిష్ట్యపాః | 
ఉపాసతోపాయనపాణిభిర్వినా 
త్రిభిస్తపోయోగబలౌజసాం పదమ్‌! 13 


అంగ - ఓ రాజా! ఉరుగంధినా - తీవ్రమగు గంధము గల, 
మధునా - మద్యముచే, మత్తమ్‌ - మదించి ఉన్నట్టియు, వివృత్తతామ్ర-అ 
క్షమ్‌ - గిరగిర త్రిప్పబడే కన్నులు కలిగినట్టియు, తపః:-యోగబల-ఓజ 
సామ్‌ - తపోయోగము శరీరబలము మనోబలములకు, పదమ్‌ - నిధానమై 
ను తమ్‌ - ఆ హిరణ్యకశిపుని, త్రిభిః వినా - ముగ్గురు మినహాయించి, అశే 
షధిష్ట్యపాః - సకలలోకపాలకులు,  ఉపాయనపాణిభిః; - బహుమాన 
ములతో గూడియున్న చేతులతో, ఉపాసత - సేవించిరి. 


ఓ రాజా! ఆ హిరణ్యకశిపుడు తీవ్రమగు గంధము గల మద్య 
మును సేవించి మత్తెక్కి కన్నులను గిరగిర త్రిప్పుచుండగా, త్రిమూర్తులను 
మినహాయించి లోకపాలకులందరు చేతులలో బహుమానములను పట్టు 
కొని ఆతనిని సేవించిరి. ఆతడు తపోయోగమునకు, శరీర మనోబలము 
లకు నిధానముగా ఉండెను. 

జగుర్మ హేంద్రాసన మోజసా5ంస్టితం 
విశ్వావసుస్తుంబురురస్మదాదయః | 

గంధర్వసిద్ధా బుషయోస్తువన్ముహుః 
విద్యాధరా అప్పరసశ్చ పాండవ || క్షే4 





సప్తమ స్కంధము - అధ్యాయము 4 గౌట్‌ 





పాండవ - ఓ ధర్మరాజా! ఓజసా - శక్తిచే మహేంద్ర-ఆసనమ్‌ - 
మహేంద్రుని సింహాసనమును, ఆస్థితమ్‌ - అధిష్టించిన హిరణ్యకశిపుని, 
విశ్వావసుః - విశ్వావసువు, తుంబురుః - తుంబురుడు, అస్మదాదయః - 
నావంటివారలు, జగుః - గానము చేసిరి, గంధర్వసిద్ధాః - గంధర్వులు 
సిద్ధులు, బుషయః - మహర్షులు, విద్యాధరాః - విద్యాధరులు, అప్పరసః 
చ - అప్పరసలు కూడ, ముహుః - పలుమార్లు, అస్తువన్‌ - స్తుతించిరి. 

ఓ ధర్మరాజా! స్వశక్తిచే మహేంద్రుని సింహాసనమునధిష్టించిన 
హిరణ్యకశిపుని మహిమను విశ్వావసువు, తుంబురుడు, నావంటి వారలు 
గానము చేసిరి. గంధర్వులు, సిద్ధులు, మహర్షులు, విద్యాధరులు, అప్సర 
సలు కూడ ఆతనిని పలుమారు సుతించిరి. 


స ఏవ వర్దాశ్రమిభిః క్రతుభిర్భూరిదక్షి జః | 
ఇజ్యమానో హవిర్భాగానగ్రహీత్స్వేన తేజసా || క్షే5 


వర్ష-ఆగశ్రమిభిః - వర్ణములు ఆశ్రమములవారిచే, భూరిదక్షి తైః - 
అధికమగు దక్షిణలు గల, క్రతుభిః - క్రతువులచే, సః ఏవ - ఆ హిరణ్యకశి 
పుడే, ఇజ్యమానః - ఆరాధించబడుచున్నవాడై, స్వేన - తన, తేజసా - 
తేజస్సుచే, హవిర్చాగాన్‌ - హవిర్భాగములను, అగ్రహీత్‌ - స్వీకరించెను. 

వర్షములు, ఆశ్రమముల జనులు అధికమగు దక్షిణలు గల క్రతువు 
లచే ఆ హిరణ్యకశిపునే ఆరాధించగా, ఆతడు తన శక్తిచే హవిర్భాగము 
లను స్వీకరించెను. 


అకృష్ణపచ్యా తస్యాసీత్సప్తద్వీపవతీ మహీ! 
తథా కావముదుఘా ద్యాస్తు నానాశ్చర్యపదం నభః || 16 
తస్య - వానికి, సప్తద్వీపవతీ - ఏడు ద్వీపములు గల, మహీ - 
భూమి, అకృష్ణపచ్యా - దున్నకుండానే పండునది, తథా - అదే విధముగా, 
ద్యౌః తు - ద్యులోకమైతే, కామదుఘా - కోరికలనీడేర్చునది, నభః - 
అంతరిక్షము, నానా-ఆశ్చర్యపదమ్‌ - అనేకములైన ఆశ్చర్యములకు నిల 
యము. 


76 శ్రీమద్భాగవతము 





ఆతని పాలనలో భూమి దున్నకుండానే పంటలు పండెను. 
స్వర్గము కోరికలనన్నింటినీ ఈడేర్చెను. అంతరిక్షము అనేకములైన అద్భు 
తవస్తువులకు నిలయమాయెను. 


రత్నాకరాశ్చ రత్నాఘాంస్తతృత్న్యశ్చోహురూర్మిభిః | 
క్షారసీధుఘృతక్షౌ ద్రదధిక్షీరామృతోదకాః || క్షే 


క్షారసీధుఘృతక్షౌ ద్రదధిక్షీర-అమృత-ఉదకాః - ఉప్పునీరు ఆస 
వము నేయి తేనె పెరుగు పాలు తియ్యని నీరు గల, రత్నఆకరాః చ - 
రత్నములకు నిలయములైన సముద్రములు, తత్‌-పత్న్యః చ - వాటి 
భార్యలగు నదులు కూడ, ఊర్మిభిః - తరంగములతో, రత్న్మఓఘాన్‌ - 
రత్నముల గుట్టలను, ఊహుః - మోసుకు వచ్చినవి. 


ఉప్పునీరు, ఆసవము, నేయి, తేనె, పెరుగు, పాలు, తియ్యని 
నీరు గల సముద్రములు, వాటిలోకి ప్రవహించే నదులు కూడ తమ తరంగ 
ములతో రత్నములను గుట్టలను మోసుకు వచ్చినవి. 


శైలా ద్రోణీభిరాక్రీడం సర్వర్తుషు గుణాన్‌ ద్రుమాః | 
దధార లోకపాలానామేక ఏవ పృథగ్గుణాన్‌ 1! 18 


శైలాః - పర్వతములు, ద్రోణీభిః - లోయలచే, ఆక్రీడమ్‌ - ఆటల 
మైదానమును, ద్రుమాః - చెట్లు, సర్వ-బుతుషు - అన్ని బుతువులయం 
దు, గుణాన్‌ - పూలు పళ్లు మొదలగువాటిని, ఏకః ఏవ - ఒక్కడే, లోకపా 
లానామ్‌ - లోకపాలకుల, పృథక్‌ - వేర్వేరు, గుణాన్‌ - గుణములను, 
దధార - ధరించెను. 

పర్వతములు తమ లోయలతో వానికి ఆటల మైదానములను 
సమకూర్చినవి. చెట్లు అన్ని బుతువులయందు పూలు, పళ్లు మొదలగువా 
టిని సమర్పించినవి. ఆతడొక్కడే వేర్వేరు లోకపాలకుల గుణములనన్నిం 
టినీ తనయందు కలిగి యుండెను. 


స ఇత్ధం నిర్జితకకుబేకరాడ్‌ విషయాన్‌ ప్రియాన్‌ |! 
యథోపజోషం భుంజానో నాతృప్యదజితేంద్రియః |] 19 


సప్తమ స్కంధము - అధ్యాయము 4 ౮777 


ఆవ 





నిర్జితకకుబ్‌ - జయించబడిన దిక్కులు కలిగినవాడు, ఏకరాట్‌ - 
ఏకచ్చృత్రాధిపతి, అజిత-ఇంద్రియః - జయించబడని ఇంద్రియములు గల 
వాడు అగు, సః - ఆతడు, ఇత్సమ్‌ - ఈ విధముగా, ప్రియాన్‌ - అభీష్టము 
లగు, విషయాన్‌ - ఇంద్రియభోగములను, యథా-ఉపజోషమ్‌ - తన 
ప్రీతికి తగ్గట్లుగా, భుంజానః - అనుభవించుచున్నవాడై, న అతృప్యత్‌ - 
తృప్తిని చెందలేదు. 


ఆతడు దిక్కులను జయించి ఏకచృత్రాధిపతి అయినాడే గాని, 
తన ఇంద్రియములను జయించలేదు. ఆతడీ విధముగా తనకు అభీష్టము 
లైన ఇంద్రియభోగములను తన ఇచ్చవచ్చినట్లుగా అనుభవించెను. అయి 
ననూ, ఆతనికి తృప్తి కలుగలేదు. 


ఏవమైశ్వర్యమత్తస్య దృప్తస్యోచ్చాస్త్రవర్తినః | 
కాలో మహాన్‌ వ్యతీయాయ బ్రహ్మశాపముపేయుషః || 20 
ఏవమ్‌ - ఈ విధముగా, ఐశ్వర్యమత్తస్య - ఐశ్వర్యముచే మదించి 
ఉన్నట్టియు, దృషప్తస్య - గర్వితుడైనట్టియు, ఉత్‌-శాస్త్రవర్తినః - శాస్త్రము 
నుల్లంఘించి ప్రవర్తించునట్టియు, బ్రహ్మశాపమ్‌ - బ్రహ్మర్డులగు సనకా 
దుల శాపమును, ఉపేయుషః - పొందియున్న హిరణ్యకశిపునకు, మహాన్‌ 
- చాల, కాలః - కాలము, వ్యతీయాయ - గడిచిపోయెను. 
బ్రహ్మర్డులగు సనకాదుల శాపమును పొందిన హిరణ్యకశిపుడు 
ఈ విధముగా ఐశ్వర్యముచే మదించి గర్వించి శాస్త్రమర్యాదను ఉల్లం 
ఘించి ప్రవర్తించుచుండగా, చాల కాలము గడిచి పోయెను. 


తస్యోగ్రదండసంవిగ్నాస్సర్వే లోకాస్పపాలకాః | 
అన్యత్రాలబ్ధశరణాశ్శరణం య్‌యురచ్యుతమ్‌ || 2 
తస్య - వానియొక్క, ఉగ్రదండసంవిగ్నాః - కఠోరమగు శిక్షలచే 


చాల భయపడినవారు, సపాలకాః - పాలకులతో కూడియున్నవారు అగు, 
లోకాః - జనులు, సర్వే - అందరు, అన్యత్ర - మరియొకనివద్ద, అలబ్ధశ 


78 శ్రీమద్భాగవతము 





రణాః - పొందబడని రక్షణ గలవారై, అచ్యుతమ్‌ - శ్రీహరిని, శరణమ్‌ - 
శరణును, యయుః - పొందిరి. 


వాని కఠోరమగు శాసనముచే లోకపాలకులతో సహా సకలజనులు 
చాల భయపడిరి. వారికి మరియొకని వద్ద శరణు లభించలేదు. అప్పుడు 
వారు శ్రీహరిని శరణు వేడిరి, 


తమ్యై నమోస్తు కాస్టామయై యత్రాత్మా హరిరీశ్వరః | 
యద్గత్వాన నివర్తంతే శాంతాస్సన్న్యాసినోుమలాః 1122 
తమై - ఆ, కాష్టాయె - పరమధామము కొరకు, నమః - నమ 
స్కారము, అస్తు - అగుగాక! యత్ర - ఎచ్చటనైతే, ఆత్మా - ఆత్మ, 
ఈశ్వరః - ఈశ్వరుడు అగు, హరిః - శ్రీహరియో, శాంతాః - శాంతస్వభా 


వము గలవారు, అములాః - పవిత్రులు అగు, సన్నా్యాసినః - సర్వసంగపరి 
త్యాగులు, యత్‌ - దేనిని, గత్వా - చేరుకొని, న నివర్తంతే - తిరిగి రారో. 


సకలప్రాణులకు ఆత్మరూపుడు, సర్వేశ్వరుడు అగు శ్రీహరి నివ 
సించే పరమధామమునకు నమస్కారమగు గాక! శాంతస్వభావులు, పవి 
తులు, సర్వసంగపరిత్యాగులు అగు మహాత్ములు ఆ ధామమును పొంది 
మరలి రారు (మరల జన్మించరు). 


ఇతి తే సంయతాత్మానస్పమాహితధియోంమలాః | 
ఉపతస్టుర్భృషీ కేశం వినిద్రా వాయుభోజనాః || 23 


సంయత-ఆత్మానః - నిగ్రహించబడిన మనస్సులు గలవారు, 
సమాహితధియ:ః - ఏకాగ్రము చేయబడిన మనస్సులు గలవారు, అమలాః 
- నిర్మలులు, వినిద్రాః - నిద్ర లేనివారు. వాయుభోజనాః - వాయువుసు 
మాత్రమే భక్తించువారు అగు, తే - వారలు, ఇతి - ఈ విధముగా, హృషీకే 
శమ్‌ - ఇంద్రియాధిపతియగు శ్రీహరిని, ఉపతస్థుః - స్తుతించిరి, 

వారలు నిర్మలమగు తమ మనస్సులను నిగ్రహించి ఏకాగ్రము 
చేసి నిద్రను వీడి వాయువును మాత్రమే భక్తిస్తూ శ్రీహరిని ఈ (మై) విధ 
ముగా స్తుతించిరి. 


సప్తమ స్కంధము - అధ్యాయము 4 79 


తేషామావిరభూద్వాణీ అరూపా మేఘనిస్స్వనా |! 
సన్నాదయంతీ కకుభస్సాధూనామభయంకరీ || 24 
అరూపా - రూపము లేనిది, మేఘనిస్స్వనా - మేఘగర్జనను 
పోలియున్నది, కకుభః - దిక్కులను, సన్నాదయంతీ - ప్రతిధ్వనింప 
జేయుచున్నది, సాధూనామ్‌ - సత్పురుషులకు, అభయంకరీ - భయ 
మును పోగొట్టునది అగు, వాణీ - వాక్కు, తేషామ్‌ - వారికి, ఆవిః-అభూత్‌ 
- ఆవిర్భవించెను. 


మేఘగర్జనను పోలి దిక్కులలో ప్రతిధ్వనించిన ఆకాశవాణి వారికి 
వినవచ్చెను. ఆ వాణి సత్పురుషుల భయమును పోగొట్టునది. 


మా ఖైష్ట విబుధ[్రేస్టాస్సర్వేషాం భద్రమస్తు వః | 
మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే || 25 
విబుధగ్రేస్టాః - ఓ గొప్ప దేవతలారా! మా ఖైష్ణ్ట - భయపడకుడు, 
వః - మీకు, సర్వేషామ్‌ - అందరికి, భద్రమ్‌ - మంగళము, అస్తు - అగు 
గాకఓ హి - ఏలయనగా, భూతానామ్‌ - ప్రాణులకు, మద్‌-దర్శనమ్‌ - నా 
దర్శనము, సర్వశ్రేయః-ఉపపత్తయే - సకలకల్యాణములను పొందుట 
కొరకు. 

ఓ గొప్ప దేవతలారా! భయపడకుడు. మీకందరికి మంగళమగు 
గాక! ఏలయనగా, నా దర్శనము వలన (వాక్కును వినుట వలన) ప్రాణు 
లకు సకలకల్యాణములు లభించును. 

జ్ఞాతమేతస్య దౌరాత్మ్యం దైతేయాపసదస్య చ | 
తస్య శాంతిం కరిష్యామి కాలం తావత్ప్రతీక్షత 1 26 
దైతేయ-అపసదస్య - దితిపుత్రులలో అధముడగు, ఏతస్య - వీని, 
దౌరాత్మ్యమ్‌ - దుర్చుద్ధి, జ్ఞాతం చ - తెలిసినదియే, తస్య - దానిక్సి 
శాంతిమ్‌ - శాంతిని, కరిష్యామి - చేయగలను, తావత్‌ - అంతవరకు, 
కాలమ్‌ - కాలమును, ప్రతీక్షత - ఎదురు చూడుడు. 


80 శ్రీమద్భాగవతము 





దితిపుత్రులలో అధముడగు ఈ హిరణ్యకశిపుని దౌర్దన్యము నాకు 
తెలిసినదియే. నేను అది చల్లారునట్లు చేసెదను. మీరు కొంత కాలము 
వేచి చూడుడు. 


యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు | 
ధర్మే మయి చ విద్వేషస్స వా ఆశు వినశ్యతి || 27 


యదా - ఏ కాలమునందైతే ఎవనికైతే, దేవేషు - దేవతలయం 
దు, వేదేషు - వేదములయందు, గోషు - గోవులయందు, విశప్రేషు - వేద 
వేత్తలయందు, సాధుషు - సత్పురుషులయందు, ధర్మే - ధర్మమునందు, 
చ - మరియు, మయి - నాయందు, విద్వేషః - అధికమగు ద్వేషమో, సః 
- అట్టివాడు, వై - నిశ్చయముగా, ఆశు - శీఘ్రమే, వినశ్యతి - వినాశ 
మును పొందును. 


ఎవడైతే ఏ కాలమునందైతే దేవతలు, వేదములు, గోవులు, వేదవే 
త్తలు, సత్పురుషులు, మరియు ధర్మము అనువాటియందు, నాయందు 
కూడ అధికమగు ద్వేషమును పొందునో, అట్టి వ్యక్తి నిశ్చయముగా నశిం 
చును. 


నిర్వైరాయ ప్రశాంతాయ స్వసుతాయ మహాత్మనే | 
ప్రహాదాయ యదా ద్రుహ్యేద్ధనిష్యేంపి వరోర్ణితమ్‌ || 28 


నిర్వైరాయ - వైరము లేనట్టియు, ప్రశాంతాయ - మిక్కిలి శాంత 
స్వభావుడైనట్టియు, మహాత్మనే - మహాత్ము డైనట్టియు, స్వసుతాయ - 
తన కుమారుడగు, ప్రహాదాయ - ప్రహ్లాదుని కొరకు, యదా - ఏ కాలము 
నందైతే, ద్రుహ్యేత్‌ - ద్రోహమును చేయునో, వర-ఊర్జితం అపి - వరము 
లచే; బలము గలవాడే అయిననూ హిరణ్యకశిపుని, హనిషే ష్యే - సంహరిం 
చెదను. 

హిరణ్యకశిపుని పుత్రుడగు ప్రహ్లాదుడు వైరభావము లేని మహా 
త్ముడు. మిక్కిలి శాంతస్వభావుడగు ఆతనికి హిరణ్యకశిపుడు ఎప్పుడైతే 


సప్తమ స్కంధము - అధ్యాయము 4 81 


ద్రోహమును చేయునో, అప్పుడు వరముల బలము ఉన్నవాడే అయిసనూ, 
వానిని నేను సంహరించెదను. 


నారద ఉవాచ |! 
ఇత్యు కా లోకగురుణా తం ప్రణమ్య దివౌకసః | 
న్యవర్తంత గతోద్వేగా మేనిరే చాసురం హతమ్‌ [| 20 


లోకగురుణా - జగత్తునకు తండ్రియగు శ్రీహరిచే, ఇతి - ఈ విధ 
ముగా, ఉక్తాః - చెప్పబడిన, దివ-ఓకసః - స్వర్గలోకవాసులగు దేవతలు, 
తమ్‌ - ఆయనను, ప్రణమ్య - నమస్కరించి, గత-ఉద్వేగాః - తొలగిన 
భయము గలవారై, న్యవర్తంత - వెనుదిరిగిరి, అసురం చ - రాక్షసుని, 
హతమ్‌ - మరణించినవానినిగా, మేనిరే - తలపోసిరి. 


నారదుడిట్లు పలికెను --- జగత్తునకు తండ్రియగు శ్రీహరి ఇట్లు 
పలుకగా, స్వర్గలోకవాసులగు దేవతల భయము తొలగిపోయెను. వారాయ 
నకు నమస్కరించి, హిరణ్యకశిపుడు మరణించినల్లేనని భావిస్తూ వెనుకకు 
మరలిరి. 


తస్య దైత్యపతేః పుత్రాశ్చత్వారః పరమాద్భుతాః | 


ప్రహ్లాదోంభూన్మహాం స్తేషాం గుజైర్మహదుపాసకః [| ఏ0 
దైత్యపతేః - రాక్షసరాజగు, తస్య - ఆ హిరణ్యకశిపునకు, పరమ 
-అద్భుతాః - గొప్ప అచ్చెరువును గొలిపే, చత్వారః - నలుగురు, పుత్రాః 
- పుత్రులు, తేషామ్‌ - వారిలో, మహద్‌-ఉపాసకః - మహాత్ములను సేవిం 
చే, ప్రహ్లాదః - ప్రహ్లాదుడు, గుతైః - గుణములచే, మహాన్‌ - గొప్పవాడు, 
అభూత్‌ - ఆయెను. 
రాక్షసరాజగు ఆ హిరణ్యకశిపునకు గొప్ప అచ్చెరువును గొలిపే 
నలుగురు పుత్రులు ఉండిరి. మహాత్ములను సేవించే ప్రహ్లాదుడు గుణము 
లచే వారిలో గొప్పవాడుగా నుండెను. 
బ్రహ్మణ్యశ్శీలసంపన్నసృత్యసంధో జితేంద్రియః | 
ఆత్మవత్సర్వభూతానామేకః ప్రియసుహృత్తమః || వే 


82 శ్రీమద్భాగవతము 





బ్రహ్మణ్యః - వేదవేత్తల యెడల భక్తి గలవాడు, శీలసంపన్నః - 
నిండా సచ్చీలము గలవాడు, సత్యసంధః - సత్యమునకు కట్టుబడినవాడు, 
జిత-ఇంద్రియః - జయించబడిన ఇంద్రియములు గలవాడు, సర్వభూతా 
నామ్‌ - సకలప్రాణులకు, ఆత్మవత్‌ - ఆత్మవలె, ఏకః - ఒకే ఒకు ప్రియసు 
హృత్తమః - ప్రీతిపాత్రుడు మరియు హితకారి. 


నిండా సచ్చీలము గల ప్రహ్లాదునకు వేదవేత్తల యెడల భక్తి 
మెండు. ఇంద్రియములను జయించిన ఆతడు సత్యమునకు కట్టుబడి 
యుండెడివాడు. సకలప్రాణులకు ఆతడు ఆత్మవలె గొప్ప ప్రియమును, 
హితమును చేసెడివాడు. అట్టి హితకారి మరియొకడు లేడు. 


దాసవత్సంనతార్యాంఘిః పితృవద్దీనవత్సలః | 
భాతృవత్సదృశే స్నో గురుష్వీశ్వరభావనః | 
విద్యారరరూపజన్మాఢ్యో మానస్తంభవివర్దితః || ఏ2 


దాసవత్‌ - దాసుడు వలె, సంనత-ఆర్య-అంటఫఘ్రిః - నమస్కరించ 
బడిన మహాత్ముల పాదములు గలవాడు, పితృవత్‌ - తండ్రి వలె, దీనవ 
త్సలః - దీనులయందు (ప్రేమ గలవాడు, సదృశే - సాటివానియందు, 
భాతృవత్‌ - సోదరుని వలె, స్నిగ్ధ్గః - స్నేహము గలవాడు, గురుషు - 
గురువులయందు, ఈశ్వరభావనః ఈశ్వరుడు అనే భావన గలవాడు, 
విద్యా-అర్ధ్థరూపజన్మ-ఆఢ్యః - చదువు సంపద అందము వంశములచే 
సంపన్నుడు, మానస్తంభవివర్జితః - అభిమానము దంభము లేనివాడు. 


ఆతడు మహాత్ముల పాదములకు దాసుడు వలె నమస్కరించెడివా 
డు. దీనులను తండ్రి వలె ప్రేమించెడివాడు. సాటివారియందు సోదరుడు 
వలె స్నేహమును చూపెడివాడు. గురువుల యెడల ఈశ్వరభావనను 
చేసెడివాడు. ఆతనియందు చదువు, సంపద, అందము నిండా ఉండెను. 
పైగా ఆతడు గొప్ప వంశములో పుట్టెను. అయిననూ, ఆతనియందు అభి 
మానము గాని, గర్వము గాని లేవు. 


నోద్విగ్నచిత్తో వ్యసనేషు నిస్ప్పృహః 
శ్రుతేషు దృష్టేషు గుణేష్వవస్తుదృక్‌ | 


సప్తమ స్కంధము - అధ్యాయము 4 83 


దాంతేంద్రియప్రాణశరీరధీస్సదా 
ప్రశాంతకామో రహితాసురోంసురః || 33 


వ్యసనేషు - కష్టములయందు, ఉద్విగ్నవిత్తః - భయముతో 
నిండిన చిత్తము గలవాడు, న - కాదు, నిస్స్పృహః - కోరికలు లేనివాడు, 
క్రుతేషు - వినబడిన, దృష్టేషు - చూడబడిన, గుణేషు - గుణకార్యము 
లగు విషయభోగములయందు, అవస్తుదృక్‌ - అసత్యత్వమును చూచువా 
డు, సదా -. అన్ని కాలములయందు, దాంత-ఇంద్రియప్రాణశరీరధీః - నిగ్ర 
హించబడిన ఇంద్రియములు ప్రాణము దేహము బుద్ధి గలవాడు, ప్రశాంత 
కామః - చల్లారిన కామనలు గలవాడు, రహిత-ఆసురః - అసుర లక్షణ 
ములు లేని, అసురః - అసురుడు. 


ప్రహ్లాదుడు కష్టములయందు కూడ హృదయములో భయమును, 
కలవరపాటును పొందెడివాడు కాదు. కోరికలు లేని ఆయన, చూచిన 
మరియు. విన్న భోగములు (ఇహపరములయందలి భోగములు) 
మిథ్యయని తెలుసుకొనెడివాడు. సర్వకాలములలో ఇంద్రియములు, 
ప్రాణము దేహము, బుద్ధి వశములోనుండే ఆ ప్రహ్లాదుని హృదయములో 
కామనలన్నియు శాంతించుటచే, ఆతడు అసుర లక్షణము (భోగపరాయణ 
త్వము) లేని అసురుడుగా నుండెడివాడు. 


యస్మిన్‌ మహద్గుణా రాజన్‌ గృహ్యంతే కవిభిర్ముహు:ః | 
న తేకధునాపిధీయంతే యథా భగవతీశ్వరే || ఏ4 
రాజన్‌ - ఓ మహారాజా! ఈశ్వరే - సర్వేశ్వరుడగు, భగవతి 
యథా - భగవానునియందు వలె, యస్మిన్‌ - ఎవనియందలి, మహద్‌- 
గుణాః - గొప్పవారి గుణములు, కవిభిః - కవృలచే, ముహుః - పలుమా 
ర్లు, గృహ్యంతే - స్వీకరించబడుచున్నవో, అధునా - ఇప్పటికి కూడ, తే - 
అవి, న అపిధీయంతే - అంతర్జానమగుట లేదు. 
ఓ మహారాజా! సర్వేశ్వరుడగు భగవానునియందు వలె ఆ ప్రహ్లా 
దునియందు మహాత్ముల గుణములు చాల గలవు. కవులు ఆ గుణములను 


84 శ్రీమద్భాగవతము 
పలుమార్లు వర్ణించుచున్నారు. మహాత్ములు వాటిని తాము కూడ అలవర 
చుకున్నారు. ఆ గుణములు ఈ నాటికి కూడ అంతర్థానము కాలేదు. 


యం సాధుగాథాసదసి రిపవోంపి సురా నృప | 
ప్రతిమానం ప్రకుర్వంతి కిముతాన్యే భవాదృశాః || వె5్‌ 


నృప - ఓ మహారాజా! సాధుగాథాసదసి - సత్పురుషుల గాథల 
సభయందు, రిపవః - శత్రువులైన, సురాః అపి - దేవతలు కూడ, యమ్‌ - 
ఏ ప్రహ్లాదుని, ప్రతిమానమ్‌ - దృష్టాంతముగా, ప్రకుర్వంతి - చేసెదరో, 
భవాదృశాః - నీవంటి వారలు, అన్యే - ఇతరులు, కిం ఉత - చెప్పునదే 
మున్నది? 

ఓ మహారాజా! సత్పురుషుల గాథలను చెప్పే సభయందు శత్రు 
వులగు దేవతలు కూడ ప్రహ్లాదుని దృష్టాంతముగా ఉటంకించెదరు. అట్టిచో, 
నీవంటి అజాతశత్రువులు ఆయనను సమ్మానించెదరని వేరుగా చెప్పవల 
యునా? 


గుళైరలమసంభఖ్యే యైర్మాహాత్మ్యం తస్య సూచ్యతే | 
వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ రతిః 11 36 


అసంభ్యేయైః - లెక్కించ శక్యము కాని, గుడైః - గుణములచే, 
అలమ్‌ - చాలును, తస్య - ఆ ప్రహ్లాదుని, మాహాత్మ్యమ్‌ - మహిమ, 
సూచ్యతే - సూచించబడుచున్నది, యస్య - ఏ ప్రహ్లాదునకైతే, వాసుదేవే 
భగవతి - వాసుదేవ భగవానునియందు, నైసర్గికీ - సహజసిద్ధమైన, రతిః - 
పేమమయో. 
ప్రహాదునియందు లెక్కించ శక్యము కానన్ని గుణములు గలవు. 
వాటిని అట్లుండనిండు. ఆతని మహిమను సూచించుటకు ఒక్క విషయ 
మును చెప్పిన చాలును. ఆతనికి వాసుదేవ భగవానునియందు సహజసిద్ధ 
మగు (ప్రేమ ఉండెను. 
న్యస్తక్రీడనకో బాలో జడవత్తన్మనస్తయా | 
కృష్ణగ్రహగృహీతాత్మా న వేద జగదీదృశమ్‌ !! ఏ7 


సప్తమ స్కంధము - అధ్యాయము 4 85 


న్యస్తక్రీడనకః - విడిచిపెట్టబడిన ఆట వస్తువులు గల, బాలః - 
బాలకుడు, తత్‌-మనస్తయా - ఆ భగవానునియందు లగ్నమైన మనస్సు 
గలవాడగుటచే, జడవత్‌ - జడుడు వలె, కృష్ణగ్రహగృహీత-ఆత్మా - శ్రీకృ 
ష్టుడు అనే ఆకర్షకునిచే పట్టుకొనబడిన బుద్ధి గలవాడు, జగత్‌ - జగత్తును, 
ఈదృశమ్‌ - ఈ విధముగా, న వేద - తెలియడు. 


ప్రహ్లాదుడు బాల్యమునందే ఆటవస్తువులను విడిచిపెట్టి ఆ శ్రీకృ 
ష్టునియందు మనస్సును లగ్నము చేసెడివాడు. ఆతడు ఇతరులకు జడుని 
వలె కన్పట్టెడివాడు. ఆయన బుద్ధిని శ్రీకృష్ణుడు అనే ఆకర్షణ గట్టిగా పట్టు 
కొనుటచే, ఆయనకు ఈ జగత్తు విభిన్ననామరూపములుగా గాకు శ్రీకృష్ణ 
మయముగా కన్పట్టెడిది. 


ఆసీనః పర్యటన్నశ్నన్‌ శయానః ప్రపిబన్‌ బ్రువన్‌ | 
నానుసంధత్త ఏతాని గోవిందపరిరంభితః ! | 38 


ఆసీనః - కూర్చున్నవాడు, పర్యటన్‌ - ఇటునటు తిరుగుచున్నవా 
డు, అశ్నన్‌ - తినుచున్నవాడు, శయానః - పరున్నవాడు, ప్రపిబన్‌ - 
త్రాగుచున్నవాడు, బ్రువన్‌ - మాటలాడుచున్నవాడు, గోవిందపరిరంభితః - 
గోవిందునితో ఐక్యమైనవాడు, ఏతాని - వీటిని, న అనుసంధత్తే - తెలియ 
డు. 

ఆతడు కూర్చున్ననూ, ఇటునటు తిరుగుచున్ననూ, తినుచు 
న్ననూ, పరున్ననూ, నీటిని త్రాగుచున్ననూ, మాటలాడుచున్ననూ, గోవిం 
దునియందు పూర్తిగా లగ్నమైన మనస్సు గలవాడగుటచే, ఆయా సంగతు 
లను పట్టించుకొనెడివాడు కాదు. 


క్వచిద్రుదతి వైకుంఠచింతాశబలచేతనః | 
క్వచిద్ధసతి తచ్చింతాహ్లాద ఉద్దాయతి క్వచిత్‌ || ఏం 
వైకుంఠచింతాశబలచేతనః - శ్రీహరియొక్క ధ్యానముచే వ్యాకు 


లమైన మనస్సు గలవాడై: క్వచిత్‌ - ఒకప్పుడు: రుదతి - కన్నీటిని స్రవిం 
చును, తత్‌-చింతా-ఆహ్లాదః - ఆ శ్రీహరియొక ధ్యానముచే ఆనందము 


86 శ్రీమద్భాగవతము 





గలవాడై, క్వచిత్‌ - ఒకప్పుడు, హసతి - నవ్వును, క్వచిత్‌ - ఒకప్పుడు, 
ఉద్‌-గాయతి - బిగ్గరగా కీర్తించును. 

ప్రహ్లాదుడు ఒకప్పుడు శ్రీహరియొక్క ధ్యానముచే (శ్రీహరి నాకు 
దక్కలేదు అనే భావనతో) వ్యాకులమైన మనస్సుతో ఏడ్చెడివాడు. ఒక 
ప్పుడు ఆయననూ ధ్యానిస్తూ ఆనందముతో నవ్వెడివాడు. మరియొక 
ప్పుడు బిగ్గరగా కీర్తించెడివాడు. 


నదతి క్వచిదుత్కంఠో విలజ్ఞో నృత్యతి క్వచిత్‌ | 
క్వచిత్తద్భావనాయుక్తస్తన్మ యో5నుచకార హ!। తం 
క్వచిత్‌ - ఒకప్పుడు, ఉత్కంఠః - ఎలుగెత్తినవాడై, నదతి - నాద 
మును చేయును, క్వచిత్‌ - ఒకప్పుడు, విలజ్జః - బిడియము పడనివాడై, 
నృత్యతి - నాట్యము చేయును, క్వచిత్‌ - ఒకప్పుడు, తద్‌-భావనాయుక్తః 
- ఆ భగవానుని భావనతో కూడినవాడై, తత్‌-.మయః - ఆయనతో ఐక్యమై 
నవాడై, అనుచకార హ - అనుకరించెడి వాడట. 


ప్రహ్లాదుడు ఒకప్పుడు (భావనలో భగవానుని దర్శనమైనప్పుడు) 
నాదము చేసెడివాడు. మరియొకప్పుడు. బిడియము పడకుండా నాట్యము 
చేసెడివాడు. ఒకప్పుడు ఆ భగవానుని భావనతో నిండి ఆయనతో ఐక్యమై 
ఆయన లీలలను అనుకరించెడి వాడు. 


క్వచిదుత్పులకస్తూప్టీమాస్తే సంస్పర్శనిర్వృతః ! 
అస్పందప్రణయానందసలిలామీలితేక్షణః |! త 
క్వచిత్‌ - ఒకప్పుడు, సంస్పర్శనిర్వృతః - భగవానుని స్పర్శచే 
ఆనందము గలవాడై, ఉత్‌-పులకః - గగుర్పాటు గలవాడై, అస్పందప్రణ 
య-ఆనందసలిల-ఆమీలిత-ఈక్షణః - విచలితము కాని డ్రేమ వలని 
ఆనందముయొక్క కన్నీటిచే సగము మూయబడిన కన్నులు గలవాడై, 
తూష్టీం ఆస్తే - మిన్నకుండెడివాడు. 
ప్రహ్లాదుడు ఒకప్పుడు భావనలో భగవానుని స్పర్శను పొంది ఆ 
ఆనందముచే గగుర్చాటును పొంది మిన్నకుండెడివాడు. భగవానునియం 


సప్తమ స్కంధము - అధ్యాయము 4 87 


దలి ఆయన భక్తి విచలితము కానిది. దానిచే ఆయనకు ఆనందము కలిగి, 
ఆ ఆనందముచే కన్నీరు స్రవించి, చూపు సగము మూసుకుపోయెడిది. 


స ఉత్తమశ్షోకపదారవిందయోః 
నిషవయాకించనసంగలబ్ధయా . 

తన్వన్‌ పరాం నిర్చృతిమాత్మనో ముహుః 
దుస్పంగదీనాన్యమనశృమం వ్యధాత్‌ || 42 


సః - ఆ ప్రహ్లాదుడు, అకించనసంగలబ్ధయా - సర్వసంగపరిత్యా 
గులతోడి సంగము వలన పొందబడే, ఉత్తమశ్షోకపద-అరవిందయోః - 
పుణ్యకీర్తియగు శ్రీహరియొక్క పాదపద్మముల, నిషేవయా - నిష్టతో 
కూడిన సేవచే, ఆత్మనః - తనకు, పరామ్‌ - సర్వాతిశాయి యగు, నిర్వ 
తిమ్‌ - ఆనందమును, తన్వన్‌ - విస్తరింప జేయుచున్నవాడై, దుస్సంగదీన 
-అన్యమనః - దుష్టులతోడి సంగముచే దీనుళైయున్న ఇతరుల మనస్సు 
ను, ముహుః - పలుమార్లు, శమమ్‌ - శాంతముగా, వ్యధాత్‌ - చేసెను. 


సర్వసంగపరిత్యాగులతోడి సంగము వలన పుణ్యకీర్తియగు 
శ్రీహరి పాదపద్మములను నిష్టతో సేవించే భాగ్యము లభించును. ఆ ప్రహ్లా 
దుడు అట్టి సేవచే తనకు తాను సర్వాతిశాయియగు ఆనందమును విస్త 
రింప జేసుకొనుటయే గాక, దుష్టులతోడి సంగముచే దీనులైయున్న ఇత 
రుల మనస్సునకు కూడ పలుమార్లు శాంతిని కలిగించెను. 


తస్మిన్‌ మహాభాగవతే మహాభాగే మహాత్మని | 
హిరణ్యకశిపూ రాజన్నకరోదఘమాత్మజే || త్ర 
రాజన్‌ - ఓ మహారాజా! మహాభాగవతే - గొప్ప భగవదృ్భక్తుడు, 
మహాభాగే - గొప్ప భాగ్యవంతుడు, మహాత్మని - మహాత్ముడు అగు, 
తస్మిన్‌ - ఆ, ఆత్మజే - పుత్రుడగు ప్రహ్లాదునియందు, హిరణ్యకశిపుః - 
హిరణ్యకశిపుడు, అఘమ్‌ -,ద్రోహమును, అకరోత్‌ - చేసెను. 


88 శ్రీమద్భాగవతము 
ఓ మహారాజా! మహాభాగ్యశాలియగు ఆ ప్రహ్లాదుడు గొప్ప భగవ 
దృక్తుడైన మహాత్ముడు. హిరణ్యకశిపుడు అట్టి తన పుత్రునకు ద్రోహమును 
చేసెను. 
యుధిష్టిర ఉవాచ | 
దేవర్ష ఏతదిచ్చామో వేదితుం తవ సువ్రత | 
యదాత్మజాయ శుద్ధాయ పితాాదాత్సాధవే హ్యఘమ్‌ 1144 


దేవర్డే - ఓ దేవర్డీ[ సువ్రత - గొప్ప వ్రతము గలవాడా! తవ - 
నీనుండి, ఏతత్‌ - దీనిని, వేదితుమ్‌ - తెలియుటకు, ఇచ్చామః - కోరుచు 
న్నాము, యత్‌ - ఏదనగా, శుద్ధాయ - నిర్మలుడైనట్టియు, సాధవే - సతు 
రుషుడైన, ఆత్మజాయ - పుత్రుని కొరకు, పితా - తండ్రి, అఘమ్‌ - ద్రోహ 
మును, అదాత్‌ హి - ఇచ్చెనో గదా? 

ఓ దేవర్షీ! నీ భగవద్భక్తి అనే వ్రతము చాల గొప్పది. నీనుండి 
నేను ఒక విషయమును తెలియ గోరుచున్నాను. ప్రహ్లాదుడు నిర్మలస్వభా 
వుడు, సత్పురుషుడు. ఆతనికి తండ్రి ద్రోహము చేయుటకు కారణమేమి? 


పుత్రాన్‌ విప్రతికూలాన్‌ స్వాన్‌ పితరః పుత్రవత్సలాః | 
ఉపాలభంతే శీక్షార్థం నైవాఘమపరో యథా || 45 


పితరః - తండ్రులు, పుత్రవత్సలాః - పుత్రులయందు ప్రేమ 
గలవారు, విప్రతికూలాన్‌ - వ్యతిరేకులైన, స్వాన్‌ - తమ, పుత్రాన్‌ - పుత్రు 
లను, శిక్షా-అర్హమ్‌ - శిక్షణనిచ్చుట కొరక్రై ఉపాలభంతే - కోపపడెదరు, 
అపరః యథా - శత్రువు వలె, అఘమ్‌ - ద్రోహమును, న ఏవ - చేయనే 
చేయరు. 


తండ్రులకు కొడుకులమై ప్రేమ మెండు. తమకు వ్యతిరేకముగా 
ప్రవర్తించే కొడుకులనైననూ తండ్రులు కేవలము శిక్షణనిచ్చుట కొరకు 
మాత్రమే కోపపడెదరు. అంతేగాని, తండ్రి శత్రువు వలె కొడుకునకు ద్రోహ 
మును చేయనే చేయడు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 4 89 


కిముతానువశాన్‌ సాధూంస్తాదృశాన్‌ గురుదేవతాన్‌ | 
ఏతత్కాతూహలం బ్రహ్మన్నస్మాకం విధమ ప్రభో | 
పితుః పుత్రాయ యద్ద్వేషో మరణాయ ప్రయోజితః || 46 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే ప్రహ్లాదచరితే 
. ప్రహ్లాదగుణానువర్జనం నామ చతుర్జోధ్యాయః || 


బ్రహ్మన్‌ - ఓ మహర్షీ! ప్రభో - ఓ ప్రభూ! అనువశాన్‌ - అను 
కూలురైనట్టియు, సాధూన్‌ - సత్పురుషులైనట్టియు, గురుదేవతాన్‌ - పెద్ద 
లను దైవముగా భావించే, తాదృశాన్‌ - అట్టి పుత్రులను గురించి, కిం ఉత 
- చెప్పునదేమున్నది?, ఏతత్‌ - ఈ, కౌతూహలమ్‌ - సందేహమును, 
విధమ - పోగొట్టుము, యత్‌ - ఏదనగా, పుత్రాయ - పుత్రుని కొరకు, 
పితుః - తండ్రియొక్క, ద్వేషః - ద్వేషము, మరణాయ - మరణము కొర 
కు, ప్రయోజితః - కారణమైనది. 





ఓ మహర్షీ! తండ్రికి అనుకూలంగా ఉంటూ పెద్దలను దైవముగా 
భావించే సత్పురుషులైన పుత్రులకు తండ్రులు ద్రోహము చేయరని వేరుగా 
చెప్పవలయునా? ఓ ప్రభూ! కాని, తండ్రియగు హిరణ్యకశిపుడు పుత్రు 
నిమై చూపిన ద్వేషము ఆతని మరణమునకే నిమిత్తమైనది. ఈ విడ్డూరము 
నకు కారణమును తెలుసుకోవాలనే కుతూహలము, దీనిమై సందేహము 
నాకు గలవు. దానిని నీవు పోగొట్టుము. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
ప్రహాదచరితమునందు ప్రహ్లాదుని గుణములను వర్టించే 
నాల్గవ అధ్యాయము ముగిసినది (4). 


ర చ 


అథ పంచమోోధ్యాయః 
ప్రహ్లాదుని చరితము - తొమ్మిది విధముల 


నారద ఉవాచ | 
పౌరోహిత్యాయ భగవాన్‌ వృతః కావ్యః కిలాసురైః | 
శండామర్కొ సుతౌ తస్య దైత్యరాజగృహాంతికే!| 1 


అసురైః - రాక్షసులచే, పౌరోహిత్యాయ - పౌరోహిత్యము కొరకు, 
భగవాన్‌ - పూజనీయుడగు, కావ్యః - శుక్రుడు, వృతః కిల - వరించబడె 
ను తస్య - ఆయనయొక్క, సుతా - పుత్రులైన, శండ-అమర్కొౌ - 
శండుడు అమర్కుడు, దైత్యరాజగృహ-అంతికే - రాక్షసరాజగు హిరణ్యకశి 
పఫుని ఇంటికి సమీపమునందు. 


రాక్షసులు పూజనీయుడగు శుక్రుని పురోహితునిగా ఎన్నుకొనిరి. 
ఆయనకు శండుడు, అమర్కుడు అనే ఇద్దరు పుత్రులు గలరు. వారు రాక్ష 
సరాజగు హిరణ్యకశిపుని ఇంటికి సమీపములో నివసించిరి. 


తౌ రాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదమ్‌ | 
పాఠయామాసతుః పాఠ్యానన్యాంశ్చాసురబాలకాన్‌ 11 2 


రాజ్ఞా - రాజుచే, ప్రాపితమ్‌ - పంపబడినట్టియు, నయకోవిదమ్‌ - 
తత్త్యవిచారమునందు పండితుడైనట్టియు, బాలమ్‌ - ఫిల్లవాడైన, ప్రహ్లా 
దమ్‌ - ప్రహ్లాదుని, అన్యాన్‌ - ఇతరులగు, అసురబాలకాన్‌ చ - రాక్షసుల 
పిల్లలను కూడ, తొ - వారిద్దరు, పాఠ్యాన్‌ - పాఠములను, పొాఠయామా 
సతుః - చదివించిరి. 


సప్తమ స్కంధము - అధ్యాయము 5 9 





హిరణ్యకశిపు మహారాజు ప్రహ్లాదుని వారి వద్దకు పంపెను. ప్రహ్లా 
దుడు పిల్లవాడే అయినా, తత్త్వవిచారమునందు పండితుడే. వారు ప్రహ్లాదు 
ని, ఇతరరాక్షసబాలకులను కూడ పాఠములను చదివించిరి. 


యత్తత్ర గురుణా ప్రోక్తం శుశ్రువేనుపపాఠ చ | 
న సాధు మనసా మేనే స్వపరాసద్ధుహాశ్రయమ్‌ || తె 


“తత్ర - అచట, గురుణా - గురువుచే, స్వపర-అసద్‌-గ్రహ-ఆశ్ర 
యమ్‌ - తనవాడు పరాయివాడు అనే తప్పుడు ఆగ్రహమే ఆధారముగా 
గలది, యత్‌ - ఏదైతే, ప్రోక్తమ్‌ - బోధించబడినదో దానిని, శుశ్రువే - వినె 
ను, చ - మరియు, అను - తరువాత, పపాఠ - పఠించెను, మనసా - మన 
స్ఫుచే, సాధు - మంచిది అని, న మేనే - తలపోయలేదు. 


ఆ గురుకులమునందు గురువు బోధించిన పాఠమును ప్రహ్లాదుడు 
విని తరువాత చదివెను. కాని, ఆ బోధకు తనవాడు, పరాయివాడు అనే 
తప్పుడు పట్టుదలయే ఆధారముగా నుండుటచే, ఆతని మనస్సునకు ఆ 
బోధ మంచిది అనిపించలేదు. 


ఏకదాకసురరాట్‌ పుత్రమంకమారోప్య పాండవ | 
పప్రచ్భ కథ్యతాం వత్స మన్యతే సాధు యదృ్భవాన్‌ 11 4 


పాండవ - ఓ ధర్మరాజా! ఏకదా - ఒకనాడు, అసురరాట్‌ - రాక్ష 
సరాజగు హిరణ్యకశిపుడు, పుత్రమ్‌ - పుత్రుడగు ప్రహ్లాదుని, అంకమ్‌ - 
తొడను, ఆరోప్య - ఎక్కించుకొని, పప్రచ్చ - అడిగెను, వత్స - కుమారా! 
కథ్యతామ్‌ ఆ చెప్పబడుగాక! యత్‌ - దేనిని, భవాన్‌ - నీవు, సాధు - 
మంచిది అని, మన్యతే - తలంచెదవో. 

ఓ ధర్మరాజా! ఒకనాడు రాక్షసరాజగు హిరణ్యకశిపుడు పుత్రుడగు 
ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని, ఇట్లు ప్రశ్నించెను -- 
కుమారా! నీవు చదివినవాటిలో నీకు మంచిదని తోచినదానిని చెప్పుము. 

ప్రహ్లాద ఉవాచ |! 
తత్సాధు మన్యేకసురవర్య దేహినాం 


92 శ్రీమద్భాగవతము 
సదా సముద్విగ్నధియామసద్ద్ధహాత్‌ | 
హిత్వాంంత్మపాతం గృహమంధకూపం 
వనం గతో యద్ధరిమాశ్రయేత || క్‌ 


అసురవర్య - ఓ రాక్షసగ్రే్టాః అసద్‌-గ్రహాత్‌ - మిథ్యయందలి 
ఆగ్రహము వలన, సదా - ఎల్లవేళలా, సముద్విగ్నధియామ్‌ - మిక్కిలి 
భేదమును పొందే బుద్ధిగల, దేహినామ్‌ - మానవులకు, తత్‌ - అది, సాధు 
- మంచిది అని, మన్యే - తలంచెదను, యత్‌ - ఏదనగా, ఆత్మపాతమ్‌ - 
తనకు పతనమును కలిగించునట్టియు, అంధకూపమ్‌ - చీకటి నుయ్యివం 
టి, గృహమ్‌ - గృహమును, హిత్వా - విడిచిపెట్టి వనమ్‌ - అడవిని, గతః 
- పొందినవాడై, హరిమ్‌ - శ్రీహరిని, ఆశ్రయేత - శరణు పొందునో. 


ప్రహ్లాదుడిట్లు పలికెను --- ఓ రాక్షసడ్రేస్టా! మానవులు మిథ్య 
యగు విషయభోగములయందు ఆగ్రహము గలవారగుటచే, వారి అంతఃక 
రణము తీవ్రమగు ఫోదమును పొందుచుండును. విషయభోగములకు 
నిలయమగు గృహము చీకటి నుయ్యి వంటిది. అది మానవుని పతనము 
నకు హేతువు. అట్టి గృహము (విషయభోగములు) ను జనులు విడిచిపెట్టి, 
అడవి (సత్సంగము) ని చేరి, శ్రీహరిని శరణు పొందవలెను. ఇదియే వారికి 
క్షేమమును కలిగించునని నా అభిప్రాయము. 





నారద ఉవాచ | 
శ్రుత్వా పుత్రగిరో దైత్యః పరపక్షసమాహితాః | 
జహాస బుద్ధిర్భాలానాం భిద్యతే పరబుద్ధిభిః 11 6 
పరపక్షసమాహితాః - శత్రువగు విష్ణువునందు నిష్ట గల, పుత్రగిరః 
- పుత్రుని మాటలను, శ్రుత్వా - విని, దైత్యః - రాక్షసుడు, జహాస - నవ్వె 
ను, బాలానామ్‌ - పిల్లల, బుద్ధిః - బుద్ధి పరబుద్ధిభిః - శత్రువునందు బుద్ధి 
గలవారిచే, భిద్యతే - విపరీతము చేయబడును. 
తనకు శత్రువగు శ్రీహరియందు నిష్ట గల వచనములను తన 
పుత్రుడగు ప్రహ్లాదుడు పలుకగా విని, ఆ రాక్షసుడు నవ్వి ఇట్లు తలచెను -- 
శత్రువునందు నిష్ట గలవారలు పిల్లల బుద్ధిని చెడగొట్టుచున్నారు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 5 ఫె 





సమ్యుగ్విధార్యతాం బాలో గురుగేహే ద్విజాతిభిః | 
విష్ణుపక్షైః ప్రతిచ్చ న్నైర్న భిద్యేతాస్య ధీర్యథా || 7 
బాలః - పిల్లవాడు, గురుగేహే - గురువుగారి ఇంటియందు, 
ద్విజాతిభిః - వేదవేత్తలచే. సమ్యక్‌ - చక్కగా, విధార్యతామ్‌ - రక్షించబడు 
గాకఓ యథా - ఏ విధముగానైతే, ప్రభచ్య నై ఏ - కపటవేషధారులగు, 
విష్ణుపక్షైః - - విష్ణువు పక్షము వారిచే, అస్య - వీని, ధీః - బుద్ధి, న భిద్యేత ల 
చెడగొట్టబడకుండునో. 


గురువుగారింట్లో పిల్లవాడగు ప్రహ్లాదుని వేదవేత్తలగు గురువులు 
చక్కగా -- కపటవేషధారులగు విష్ణుపక్షీయులు వాని బుద్ధిని చెడగొట్టని 
విధముగా -- రక్షించవలెను (అని ఆతడు ఆదేశించెను). 
గృహమానీతమాహూయ ప్రహ్లాదం దైత్యయాజకాః | 
ప్రశస్య శ్లకష్ణయా వాచా సమపృచ్చంత సామభిః || 8 
గృహమ్‌ - ఇంటిని గురించి, ఆనీతమ్‌ - తీసుకురాబడిన, ప్రహ్లా 
దమ్‌ - ప్రహ్లాదుని, దైత్యయాజకాః - రాక్షస పురోహితులు, ఆహూయ - 
పిలిచి, శ్లక్‌ష్టయా - మధురమగు, వాచా - వాక్కుతో, ప్రశస్య - కొనియా 
డి, సామభిః - మంచిమాటలతో, సమపృచృంత - ప్రశ్నించిరి. 
తమ ఇంటికి కొనిరాబడిన ఆ ప్రహ్లాదుని రాక్షస పురోహితులు దగ్గ 
రకు పిలిచి, మధురమగు స్వరముతో మంచి మాటలతో ఇట్లు ప్రశ్నించిరి. 


వత్స ప్ర ప్రహాద భద్రం తే సత్యం కథయమామృషా 
బాలానతి  కుతస్తుభ్యమేష బుద్ధివిపర్యయః || 0 


వత్స - కుమారా!, ప్రహ్లాద - ప్రహ్లాదా!, తే - నీ కొరకు, భద్రమ్‌ - 
మంగళమగు గాకఓ సత్యమ్‌ - సత్యమును, కథయ - చెప్పుము, మృషా 
- అసత్యమును, మా - చెప్పవద్దు, బాలాన్‌ - పిల్లలను, అతి - అతిక్రమిం 
చి, తుభ్యమ్‌ - నీ కొరకు, ఏషః - ఈ, బుద్ధివిపర్యయః - చెడు బుద్ధి, కుతః 
- ఎక్కడిది? 


ఫశ శ్రీమద్భాగవతము 





ఓ వత్సా! ప్రహ్లాదా! నీకు మంగళమగు గాక! నీవు సత్యమునే 
చెప్పవలెను. అసత్యమును చెప్పవద్దు. పిల్లలెవ్వరికైననూ లేని ఈ చెడు 
బుద్ధి నీకు ఎక్కడనుండి వచ్చినది? 


బుద్ధిభేదః పరకృత ఉతాహో తే స్వతోంభవత్‌ | 
భణ్యతాం శోతుకామానాం గురూణాం కులనందన || 10 


బుద్ధిభేదః - చెడు బుద్ధి, పరకృతః - శత్రువులచే చేయబడినదా?, 
ఉత - అట్లు గాకు అహో - ఆశ్చర్యము! తే - నీకు, స్వతః - స్వయముగ 
నే, అభవత్‌ - కలిగెనా?, కులనందన - కులమువారిని సంతోషపెట్టు 
వాడా! శ్రోతుకామానామ్‌ - వినగోరే, గురూణామ్‌ - గురువులకు, భణ్య 
తామ్‌ - చెప్పబడుగాక! 

నీకు ఈ చెడు బుద్దిని శత్రువులెవరైనా కలిగించిరా? లేక, నీ 
అంతట నీకే కలిగినదా? ఆశ్చర్యము! మీ వంశీయుల ఆనందము నీ అధీన 
ములో నున్నది. గురువులమగు మేము వినగోరుచున్నాము. చెప్పుము. 


ప్రహ్లాద ఉవాచ | 
స్వః పరశ్చేత్యసద్దాహః పుంసాం యన్మాయయా కృతః | 
విమోహితధియాం దృష్టస్త ప్మై భగవతే నమః || 1 


యత్‌-మాయయా - ఎవని మాయచే, కృతః - చేయబడిన, స్వః 
- తనవాడు, పరః - పరాయి వాడు, ఇతి - అనే, అసద్‌-గ్రాహః - మిథ్య 
మైన ఆగ్రహము, విమోహితధియామ్‌ - వ్యామోహమును పొందిన బుద్ధి 
గల, పుంసామ్‌ - మానవులకు, దృష్టః - కానవచ్చునో, తమ్మై - అట్టి, భగ 
వతే - భగవానుని కొరకు, నమః - నమస్కారము. 

ప్రహ్లాదుడిట్లు పలికెను --- భగవానుని మాయచే వ్యామోహ 
మును పొందిన బుద్ధి గల మానవులలో తనవాడు - పరాయివాడు అనే 
ఆగ్రహము కానవచ్చును. ఈ భేదము వాస్తవము కాదు. అట్టి మాయాధీశు 
డగు భగవానునకు నమస్కారము. 


సప్తమ స్కంధము - అధ్యాయము 5 95 


స యదాంనువ్రతః పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే | 
అన్య ఏష తథాంన్యోహమితి భేదగతాంసతీ || 12 


సః - ఆ భగవానుడు, యదా - ఏ కాలమునందు, అనువ్రతః - 
అనుకూలుడో అప్పుడు, ఏషః - ఈతడు, అన్యః - వేరు, తథా - మరి 
యు, అహమ్‌ - నేను, అన్యః - వేరు, ఇతి - అనే, భేదగతా - భేదమును 
పొందిన, అసతీ - దుష్టమగు, పుంసామ్‌ - మానవుల, పశుబుద్దిః - అవివేక 
బుద్ధి, విభిద్యతే - తొలగిపోవును. 

నేను వేరు, ఈతడు వేరు అనే భేదబుద్దికి మూలము అవివేకము. 


ఈ అజ్ఞానము మానవులలో ఉన్నది. కాని, ఆ భగవానుని అనుగ్రహము 
కలిగినప్పుడు దుష్టమగు ఈ భేదబుద్ది తొలగిపోవును. 





సువష ఆత్మా స్వపరేత్యబుద్ధిభిః 
దురత్యయానుక్రమణో నిరూప్యతే। 
ముహ్యంతి యద్వ ర్శ్మని వేదవాదినో 
బహ్మాదయో హ్యేష భినత్తి మే మతిమ్‌ [| 13 


ఆత్మా - ఆత్మస్వరూప్పుడు, అబుద్ధిభిః - అవివేకులచే, దురత్య 
య-అనుక్రమణ: - ఘటిల్ల శక్యము కాని భజనము గలవాడు అగు, సః - 
ఆం ఏషః - ఈ భగవానుడు, స్వపర-ఇతి - తనవాడు పరాయివాడు అని, 
నిరూప్యతే - వర్ణించబడుచున్నాడు, యద్‌-వర్త్మని - ఎవ్వాని మార్గమునం 
దు, బ్రహ్మా-ఆదయః - బ్రహ్మగారు మొదలైన, వేదవాదినః హి - వేదవేత్త 
లు కూడ, ముహ్యంతి - వ్యామోహపడుచున్నారో, మే - నా, మతిమ్‌ - 
బుద్ధిని, భినత్తి - వేరు చేయుచున్నాడు (పాడు చేయుచున్నాడు). 


అట్టి ఈ భగవానుడు ఆత్మస్వరూపుడై యున్నాడు. తనవాడు, 
పరాయి వాడు అనే భేదబుద్ధి గల అవివేకులకు ఆయనను భజించుట చాల 
కఠినము. అజ్ఞానులు అద్వితీయమగు ఆత్మను తనవాడు - పరాయి వాడు 
అని వర్ణిస్తూ ఉంటారు. ఆ భగవానుని యథార్థస్వరూపము విషయములో 
బ్రహ్మగారు మొదలైన వేదవేత్తలు కూడ వ్యామోహపడుచున్నారు. నా 
బుద్ధిని చెడగొట్టినది (మీ బుద్ధికంటె విలక్షణముగా చేసినది) ఆయనయే. 


96 శ్రీమద్భాగవతము 
యథా భ్రామ్యత్యయో బ్రహ్మన్‌ స్వయమాకర్షసన్నిధా | 
తథామే భిద్యతే చేతశ్చక్రపాణేర్యదృచ్చయా || క్షే 


బ్రహ్మన్‌ - గురువుగారూ! యథా - ఏ విధముగానైతే, అయః - 
ఇనుము, ఆకర్షసన్నిధా -  అయస్కాంతముయొక్క సన్నిధియందు, 
స్వయమ్‌ - తనంత తాను, భ్రామ్యతి - కదులునో, తథా - అదే విధముగా, 
మే - నాయొక్క, చేతః - మనస్సు, చక్రపాణేః - చక్రము చేతియందు గల 
శ్రీహరియొక్క (సన్నిధియందు), యదృచ్చయా - తనంత తానుగా (ఈ 
శ్వరేచృచే), భిద్యతే - కరిగిపోవును (విలక్షణముగా నున్నది). 


గురువు గారూ! ఇనుము అయస్కాంతముయొక్క సన్నిధిలో 
తనంత తాను కదులును. అదే విధముగా నా మనస్సు చక్రపాణియగు 
శ్రీహరి సన్నిధిలో తనంత తానే (ఈశ్వ రేచృచే) కరిగిపోవును (మీ బుద్ధుల 
కంటె విలక్షణముగా నున్నది). లేదా, మీ మాటల్లో చెప్పాలంటే, తనంత 
తానే చెడిపోయినది. 


నారద ఉవాచ |! 
ఏతావద్భ్రాహ్మణాయోక్త్వా విరరామ మహామతిః | 
తం నిర్భ ర్త్యాథ కుపితస్స దీనో రాజసేవకః || కేక 
మహామతిః - గొప్ప వివేకియగు ప్రహ్లాదుడు, ఏతావత్‌ - ఇంత 
మాత్రము, బ్రాహ్మణాయ - వేదవేత్తయగు గురువు కొరకు, ఉక్తా - పలికి, 
విరరామ - విరమించెను, అథ - తరువాత, దీనః - దీనుడు, రాజసేవకః - 
రాజునకు బంటు అగు, సః - ఆ పురోహితుడు, తమ్‌ - ఆ ప్రహ్లాదుని, 
నిర్భ ర్త - అదలించి, కుపితః - కోపమును పొందినవాడు. 
గొప్ప వివేకియగు ప్రహ్లాదుడు పురోహితునితో ఇంత మాత్రమే 
పలికి విరమించెను. ఆ పురోహితుడు రాజునకు బంటు, దీనుడు. అపుడా 
యన కోపముతో ఆ ప్రహ్లాదుని అదిలించెను. 


అనీయతామరే వేత్రమస్మాకముయశస్కరః | 
కులాంగారస్య దుర్చుద్ధేశ్చతుర్జోకస్యోదితో దమః 1 16 


సప్తమ స్కంధము - అధ్యాయము క్‌ 07 





అరే - ఓరీ!, వేత్రమ్‌ - బెత్తము, ఆనీయతామ్‌ - తీసుకు రాబడు 
గాకఓ అస్మాకమ్‌ - మాకు, అయశః-కరః - చెడ్డ పేరును తెచ్చువాడు, 
కుల-అంగారస్య - వంశమునకు చిచ్చువంటిః దుర్చుద్ధేః - దుష్టబుద్ధి 
యగు, అస్య - వీనికి, చతుర్దః - నాల్గవ, దమః - దండము, ఉదితః - 
చెప్పబడినది. 


ఓరీ! బెత్తము తీసుకు రా! వంశమునకు చిచ్చువంటి ఈ దుర్చుద్ధి 
యగు ప్రహ్లాదుడు మాకు చెడ్డ పేరును తెచ్చినాడు. సామదానభేదదండ 
ములనే నాలుగు ఉపాయములలో వీనికి నాల్గవదియగు దండమే తగునని 
శాస్త్రము చెప్పుచున్నది. 
దైతేయచందనవనే జాతోోయం కంటకద్రుమః | 
యన్మూలోన్మూలపరశోర్విష్టోర్నాలాయితోంర్భ్ళకః || 17 


దైతేయచందనవనే - రాక్షసులు అనే గంధపు చెట్ల అడవియందు, 
అయమ్‌ - ఈ, కంటకద్రుమః - ముళ్ల చెట్టు, జాతః - పుట్టినది; యత్‌- 
మూల-ఉన్మూలపరశోః - దేని మొదలును తెగగొట్టే గొడ్డలియగు, విష్ణోః - 
విష్ణువునకు, అర్భకః - పిల్లవాడు, నాలాయితః - చేతిపిడివలె ఆచరించినా 
డో. 


రాక్షసులనే గంధపు చెట్ల అడవిలో ఈ పిల్లవాడు ముళ్ల చెట్టె పుట్టి 
నాడు. విష్ణువు ఆ చెట్లను మొదళ్లనుండి నరికే గొడ్డలి కాగా ఈ బుడతడు 
ఆ గొడ్డలికి చేతిపిడి యైనాడు. 


ఇతితం వివిధోపాయైర్చ్భీషయంస్తర్దనాదిభిః | 
ప్రహ్లాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనమ్‌ !! 18 
ఇతి - ఈ విధముగా, తమ్‌ - ఆ, ప్రహ్లాదమ్‌ - ప్రహ్లాదుని, తర్జన- 
ఆదిభిః - చూపుడు వ్రేలితో అదలించుట మొదలైన, వివిధ-ఉపాయైః - 
అనేకములగు ఉపాయములతో, భీషయన్‌ - భయపెట్టుచున్నవాడై. త్రివ 
ర్గస్య - ధర్మార్థకామములనే మూడు పురుషార్థములకు, ఉపపాదనమ్‌ - 
ప్రతిపాదించే శాస్త్రమును, గ్రాహయామాస - పఠింప జేసెను. 


98 శ్రీమద్భాగవతము 
ఆ పురోహితుడు ఈ విధముగా ప్రహ్లాదుని చూప్పుడు వ్రేలితో అద 
లించుట, కొట్టుట మొదలైన వివిధములగు ఉపాయములతో భయపెట్టెను. 
ఆయన ధర్మార్థకామములనే మూడు పురుషార్థములను మాత్రమే ప్రతిపా 
దించే శాస్త్రమును ఆతనిచే వల్లింప జేసెను. 


తత ఏనం గురుర్‌ జ్ఞాత్వా జ్ఞాతజ్ఞేయచతుష్టయమ్‌ | 
దైత్యేంద్రం దర్భయామాస మాతృమృష్టమలంకృతమ్‌ 1119 


తతః - తరువాత గురుః - గురువు, ఏనమ్‌ - ఈ ప్రహ్లాదుని, 
జ్ఞాతజ్జేయచతుష్టయమ్‌ - తెలియబడిన తెలియదగిన నాలుగు ఉపాయ 
ములు గలవానినిగా, జ్ఞాత్వా - గుర్తించి, మాతృమృష్టమ్‌ - తల్లిచే అభ్యం 
గనము చేయించబడి, అలంకృతమ్‌ - అలంకరించబడిన ప్రహ్లాదుని, దైత్య 
-ఇంద్రమ్‌ - రాక్షసరాజును, దర్భయామాస - చూపించెను. 


రాజకుమారుడు తెలియదగిన  సామదానభేదదండములనే 
నాలుగు ఉపాయములను ప్రహ్లాదుడు తెలుసుకొనెను. ప్రహ్లాదుని తల్లి ఆత 
నిచే అభ్యంగనస్నానము చేయించి భూషణములనలంకరింప జేసెను. 
తరువాత ఆ పురోహితుడు ప్రహ్లాదుని హిరణ్యకశిపునకు చూపించెను. 


పాదయోః పతితం బాలం ప్రతినంద్యాశిషాంసురః | 
పరిష్వజ్య చిరం దోర్భా 9 పరమామాప నిర్వృతిమ్‌ || 20 


పాదయోః - కాళ్లవద్ద, పతితమ్‌ - పడిన, బాలమ్‌ - పిల్లవానిని, 
ఆశిషా - ఆశీర్వచనముతో, ప్రతినంద్య - అభినందించి, అసురః - ఆ రాక్ష 
సుడు, చిరమ్‌ - చాలసేపు, దోర్భ్యామ్‌ - రెండు చేతులతో, పరిష్వజ్య - 
కౌగిలించుకొని, పరమామ్‌ - గొప్ప, నిర్చృతిమ్‌ - ఆనందమును, ఆప - 
పొందెను. 


హిరణ్యకశిపుడు తన పాదములకు నమస్కరించిన ప్రహ్లాదుని ఆశీ 
ర్వచనముతో అభినందించెను. ఆయన ఆ బాలుని రెండు చేతులతో చాల 
సేపు కౌగిలించుకొని గొప్ప ఆనందమును పొందెను. 





సప్తమ స్కంధము - అధ్యాయము 5 99 


ఆరోప్యాంకమవఘ్రాయ మూర్ధన్యశ్రుకలాంబుభిః | 
ఆసించన్‌ వికసద్వ క్రృమిదమాహ యుధిస్టిర 11 21 


యుధిష్టిర - ఓ ధర్మరాజా! అంకమ్‌ - తొడను, ఆరోప్య - ఎక్కిం 
చుకొని, మూర్ధని - నుదుటిపై అవఘ్రాయ - ముద్దాడి, అశ్రుకలా-అం 
బుభిః - కన్నీటి బిందువులతో, ఆసించన్‌ - తడుపుచున్నవాడై వికసద్‌-వ 
క్త్రమ్‌ - వికసించిన ముఖము గల ప్రహ్లాదుని ఉద్దేశించి, ఇదమ్‌ - ఈ 
మాటను, ఆహ - పలికెను. 

ఓ ధర్మరాజా! ఆతడు వికసించిన ముఖము గల ప్రహ్లాదుని తన 


ఒడిలో కూర్చుండ బెట్టుకొని నుదుటిమై ముద్దాడి కన్నీటి బిందువులతో ఆత 
నిని తడుపుతూ ఇట్లు పలికెను. 


హిరణ్యకశిపురువాచ | 
ప్రహైాదానూచ్యతాం తాత స్వధీతం కించిదుత్తమమ్‌ | 
కాలేనైతావతాకకయుష్మన్‌ యదశిక్షద్గురోర్భవాన్‌ | _ 22 
తాత - కుమారా! ఆయుష్మన్‌ - చిరంజీవీ! ప్రహ్రాద - ఓ 
ప్రహ్లాదా! ఏతావతా - ఇంతటి, కాలేన - కాలముచే, సు-అధీతమ్‌ - 
చక్కగా అధ్యయనము చేయబడిన, ఉత్తమమ్‌ - ఉత్తమమైన, కించిత్‌ - 
ఏదో ఒకటి, అనూచ్యతామ్‌ - వల్లించినట్లుగా చెప్పబడుగాక! భవాన్‌ - 
నీవు, యత్‌ - దేనినైతే, గురోః - గురువునుండి, అశిక్షత్‌ - నేర్చితివో. 
హిరణ్యకశిపుడిట్లు పలికెను --- ఓ కుమారా! ప్రహ్లాదా! చిరంజీవీ! 
ఇంత కాలము నీవు గురువు వద్ద చక్కగా అధ్యయనము చేసి వల్లించిన 
పాఠములలో ఏదో ఒక ఉత్తమమైన పారమును అప్పజెప్పుము,. 


ప్రహాద ఉవాచ | 
శ్రవణం కీర్తనం విష్ణోస్స్మరణం పాదసేవనమ్‌ | 
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్‌ 11 23 


100 శ్రీమద్భాగవతము 
ఇతి పుంసార్చితా విష్ణా భక్తిశ్చేన్నవలక్షణా ! 
క్రియతే భగవత్యద్ధా తన్మన్యేకధీతముత్తమమ్‌ 1 24 


విష్ణోః - విష్ణువుయొక్క, శ్రవణమ్‌ - వినుట, కీర్తనమ్‌ - కీర్తించుట, 
స్మరణమ్‌ - స్మరించుట, పాదసేవనమ్‌ - పాదములను సేవించుట, అర్బ 
నమ్‌ - పూజించుట, వందనమ్‌ - నమస్కరించుట, దాస్యమ్‌ - దాసభా 
వము, సఖ్యమ్‌ - మైత్రి, ఆత్మనివేదనమ్‌ - తనను తాను సమర్చించుకొను 
ట, ఇతి - అనే, నవలక్షణా - తొమ్మిది లక్షణములు గల, భక్తిః - భక్తి, విష్ణా 
భగవతి - విష్ణు భగవానునియందు, అర్చితా - అర్పించబడినదై, పుంసా - 
మానవునిచే, అద్ధా - సాక్షాత్తుగా, క్రియతే చేత్‌ - చేయబడే పక్షములో, 
తత్‌ - అది, ఉత్తమమ్‌ - ఉత్తమమైన, అధీతమ్‌ - చదువు అని, మన్యే - 
తలచెదను. 


ప్రహ్లాదుడిట్లు పలికెను --- శ్రీహరియొక్క లీలలను వినుట, కీర్తిం 
చుటు స్మరించుట, శ్రీహరి పాదములను సేవించుట పూజించుట, నమ 
స్కరించుట, శ్రీహరి యెడల దాసభావము, మైత్రి, శ్రీహరికి తనను తాను 
సమర్పించుకొనుట అని భక్తి తొమ్మిది విధములుగా నున్నది. సాధకుడు 
ఇట్టి భక్తిని సాక్షాత్తుగా శ్రీహరియందు సమర్పణ భావముతో చేసినచో, 
అదియే ఉత్తమమైన అధ్యయనమని నా అభిప్రాయము. 


నిశమ్యైతత్సుతవచో హిరణ్యకశిపుస్తదా | 
గురుపుత్రమువాచేదం రుషా ప్రస్పురితాధరః || 25 


ఏతత్‌ - ఈ, సుతవచః - పుత్రుని మాటను, నిశమ్య - విని, తదా 
- అప్పుడు, హిరణ్యకశిపుః - హిరణ్యకశిపుడు, రుషా - కోపముతో, 
ప్రస్ఫురిత-అధరః - బాగా వణకుచున్న క్రింది పెదవి గలవాడై, గురుపు 
త్రమ్‌ - గురువుయొక్క పుత్రుని ఉద్దేశించి, ఇదమ్‌ - ఈ మాటను, ఉవాచ 
- పలికెను. 

అప్పుడు పుత్రుని ఈ మాటను విన్న హిరణ్యకశిపుని క్రింది పెదవి 
కోపముతో బాగా వణకజొచ్చెను. ఆతడు గురువుయొక్క పుత్రుని ఉద్దేశిం 
చి, ఇట్లు పలికెను. 


సప్తమ స్కంధము - అధ్యాయము 5 101 


బ్రహ్మబంధో కిమేతత్తే విపక్షం శయతాుంసతా |! 
అసారం గ్రాహితో బాలో మామనాదృత్య దుర్మతే 11 26 


బ్రహ్మబంధో - ఓ బ్రాహ్మణాధమా!, దుర్మతే - దుర్చుద్ధీ! ఏతత్‌ 
- ఇది, కిమ్‌ - ఏమిటి? విపక్షమ్‌ - శత్రుపక్షమును, శయతా - ఆశ్రయించి 
న, అసతా - దుష్టుడవగు, తే - నీచే, మామ్‌ - నన్ను, అనాదృత్య - కాద 
ని, బాలః - పిల్లవాడు, అసారమ్‌ - నిస్పారమును, గ్రాహితః - చదివింప 
జేసినాడు. 


ఓ బ్రాహ్మణాధమా! ఏమిటి ఇది? నీవు దుర్చుద్ధివి. నీవు నా శత్రు 
వుల పక్షములో చేరిన దుష్టుడవు. నా మాటను కాదని పిల్లవానికి సారము 
లేని చదువును నేర్చితివి. 


సంతి హ్యసాధవో లోకే దురై శతాశ్ళద్మవేషిణః | 
తేషాముదేత్యఘం కాలే రోగః పాతకినామివ || 27 
లోకే - లోకమునందు, దుర్‌-మైత్రాః - మోసపూరితమైన మైత్రి 
గలవారు, ఛద్మవేషిణః - కపటవేషము గలవారు అగు, అసాధవః - దుష్టు 
లు, సంతి హి - నిశ్చయముగా ఉన్నారు కాలే - సమయమునందు, 
తేషామ్‌ - వారియొక్క, అఘమ్‌ - పాపము, పాతకినామ్‌ - పాపులకు, 
రోగః ఇవ - రోగము వలె, ఉదేతి - ప్రకటమగును. 
లోకములో కపటవేషముతో మోసపూరితమైన మైత్రిని నెరపే 
దుష్టులకు లోటు లేదు. పాపుల పాపము సమయము వచ్చినప్పుడు 
రోగము రూసములో బయట పడును. అదే విధముగా, ఇట్టి దుష్టుల 
పాపము కూడ బయట పడును. 


గురుష్పత్ర ఉవాచ | 
న మత్ప్రణీతం న పరప్రణీతం 
సుతో వదత్యేష తవేంద్రశత్రో | 
నైసర్గికీయం మతిరస్య రాజన్‌ 
నియచ్చ మన్యుం కదదాస్స్మ మా నః || 28 





102 శ్రీమద్భాగవతము 
ఇంద్రశత్రో - ఇంద్రుని శత్రువైన ఓ హిరణ్యకశిపూ! ఏషః - ఈ, 
తవ - నీ, సుతః - పుత్రుడు, మత్‌-ప్రణీతమ్‌ - నాచే ్రేరితమైనదానిని, న 
వదతి - చెప్పుట లేదు, పరప్రణీతమ్‌ - ఇతరునిచే ్రేరితమైనదానిని, న - 
చెప్పుట లేదు, రాజన్‌ - ఓ రాజా! అస్య - వీనికి ఇయమ్‌ - ఈ, మతిః - 
బుద్ధి నైసర్గికీ - సహజసిద్ధముః మన్యుమ్‌ - కోపమును, నియచ్చ - 
నియంత్రించుము, నః - మాకు, కత్‌ - దోషమును, మా స్మ అదాః - అంట 
గట్టవద్దు. 
గురుపుత్రుడు ఇట్లు పలికెను --- ఓ రాజా! నీవు ఇంద్రుని శత్రుడ 
వు. నీ ఈ పుత్రుడు చెప్పేది నేను గాని, ఇతరులు గాని, ప్రేరేపించినది 
కాదు. ఈ బుద్ది వీనికి సహజముగానే కలిగినది. నీవు కోపమును నియం 
త్రించుము. మామై తప్పును రుద్దవద్దు. 
నారద ఉవాచ | 
గురుతైవం ప్రతిప్రోక్షో భూయ ఆహాాసురస్సుతమ్‌ | 
న చేద్దురుముఖీయం తే కుతోంభద్రాాసతీ మతిః | 29 


గురుణా - గురువుచే ఏవమ్‌ - ఈ విధముగా, ప్రతిప్రోక్షు - 
బదులు చెప్పబడిన, అసురః - రాక్షసుడు, సుతమ్‌ - పుత్రుని ఉద్దేశించి, 
భూయః - మరల, ఆహ - పలికెను, తే - నీ, ఇయమ్‌ - ఈ, అభద్రా - 
అమంగళకరము, అసతీ - దుష్టము అగు, మతిః - బుద్ధి గురుముఖీ - 
గురువు ఆధారముగా గలది, న చేత్‌ - కానిచో, కుతః - ఎక్కడిది? 

నారద మహర్షి ఇట్లు పలికెను --- గురుపుత్రుడు ఈ విధముగా 
బదులీయగా, హిరణ్యకశిపుడు మరల పుత్రునితో నిట్లనెను -- అమంగళక 
రము, దుష్టము అగు ఈ నీ బుద్ది గురువు నేర్చినది కానిచో, నీకు ఎట్లు 
అబ్బినది? 
ప్రహాద ఉవాచ ! 
మతిర్న కష్టే పరతస్స్వతో వా మిథోంభిపద్యేత గృహవ్రతానామ్‌! 
అదాంతగోభిర్విశతాం తమిస్రం పునః పునశ్చర్వితచర్వణానామ్‌ || 





సప్తమ స్కంధము - అధ్యాయము 5 103 


గృహవ్రతానామ్‌ ఆ ఇల్లే వ్రతముగా కలిగినట్టియు, అదాంతగోభిః - 
వశములో లేని ఇంద్రియములతో, తమిస్రమ్‌ - అంధకారముతో నిండిన 
సంసారమును, విశతామ్‌ - ప్రవేశించునట్టియు, పునః పునః - మరల మర 
ల, చర్వితచర్వణానామ్‌ - నమిలినదానినే నములు వారలకు, కష్టే - 
శ్రీకృష్టునియందు, మతిః - బుద్ధి, స్వతః - తనంత తానుగా గాని, పరతః 
వా - ఇతరుల ద్వారా గాని, మిథః - ఒకరికొకరు గాని, న అభిపద్యేత - 
లగ్నము కాదు. 


ప్రహ్లాదుడిట్లు పలికెను --- ఇల్లే వ్రతముగా కలిగి ఇంద్రియములు 
వశములో లేనివారై అంధకారముతో నిండిన సంసారములో మరల మరల 
ప్రవేశిస్తూ చేసిన కర్మలనే చేస్తూ అనుభవించిన భోగములనే అనుభవిస్తూ 
ఉండే లౌకికులకు బుద్ధి, తనంత తానుగా గాని, ఇతరుల ద్వారా గాని, పర 
స్పరము సత్సంగము వలన గాని, శ్రీకృష్ణ్టునియందు లగ్నము కాబోదు. 


నతే విదుస్స్వార్థ్ధగతిం హి విష్టుం 
దురాశయా యే బహిరర్దమానినః | 

అంధా యథాంధైరుపనీయమానా 
వాచీశతంత్యామురుదామ్ని బద్దాః || ప్రే 


దురాశయాః - కలుషితమైన అంతఃకరణము గలవారు, బహిః-అ 
ర్థమానినః - బాహ్యప్రపంచమునందు మాత్రమే పురుషార్థము గలవారిని 
ఆదర్శముగా స్వీకరించువారు, యే - ఎవరు గలరో, తే - వారు, అంధైెః - 
గ్రుడ్డివారిచే, ఉపనీయమానాః - నడిపించబడే, అంధాః యథా - గ్రుడ్డి 
వారు వలె, ఈశతంత్యామ్‌ - ఈశ్వరుని పెద్దత్రాడైనట్టియు, ఉరుదామ్ని - 
అనేకములగు చిన్నత్రాళ్లుగల, వాచి - వేదవాక్కునందు, బద్ధాః - కట్టబడి 
నవారై స్వ-అర్ధగతిమ్‌ - ఆత్మరూపుడగు శ్రీహరియే పురుషార్థముగా గల 
వారలు పొందే, విష్ణుమ్‌ - శ్రీహరిని, న హి విదుః - తెలియజాలరు. 


భోగవాసనలతో కలుషితమైన అంతఃకరణము గల జనులు 
బాహ్యప్రపంచమునందు మాత్రమే పురుషార్థము గలదని భావించి జీవించే 
లౌకికులను ఆదర్శముగా స్వీకరించెదరు. వీరిని గ్రుడ్డివానిచే నడిపించబడే 


8 


104 శ్రీమద్భాగవతము 
గ్రుడ్డివారితో పోల్చవచ్చును. ఇట్టివారిని కామ్యుకర్మలను బోధించే వేద 
భాగము పెద్దత్రాడై కొమనలను నెరవేర్చే ఆయా కర్మలే చిన్న చిన్న త్రాళ్లు 
కాగా బంధించి యుంచును. ఆ వేదభాగమును వెలయించినది కూడ ఆ 
శ్రీహరియే. ఇట్టివారు ఆ శ్రీహరిని తెలియలేరు. ఎవరైతే ఆత్మరూపుడగు 
శ్రీహరిని పరమపురుషార్థముగా గుర్తించెదరో, వారు శ్రీహరిని పొందెదరు. 


నైషాం మతిస్తావదురుక్రమాంఘిం 
స్పృశత్యనర్థాపగమో యదర్ధః | 
మహీయసాొం పాదరజోంభి షేకం 
నిష్కించనానాం న వృణీత యావత్‌ || ఏ2 


ఏషామ్‌ - వీరియొక్క, మతిః - బుద్ది, తావత్‌ - అంతవరకు, ఉరు 
క్రమ-అంఘ్రిమ్‌ - పెద్ద అడుగులు వేసిన శ్రీహరియొక్క పాదమును, న 
స్పృశతి - స్పృశించదు. యావత్‌ - ఎంతవరకైతే, నిష్కించనానామ్‌ - 
ఏమీ లేనట్టియు, మహీయసామ్‌ - మహాత్ము లైనవారి, పాదరజః-అభిషే 
కమ్‌ - పాదముల ధూళియొక్క అభిషేకమును, న వృణీత - వరించడో, 
యద్‌-అర్థః - దేని ప్రయోజనము, అనర్థ-అపగమః - అనర్థముల దూరమ 
గుటయో. 


ఏమీ లేనివారే అయిననూ మహాత్ము లైనవారి పాదముల ధూళితో 
అభిషేకమును సాధకులు కోరుకొనవలెను. ఎందుకంటే, అట్టి అభిషేకము 
జరిగినప్పుడు మాత్రమే సాధకుల బుద్ధి, వామనావతారములో పెద్ద అడు 
గులు వేసిన శ్రీహరియొక్క పాదమును స్మరించును. అంతవరకు వారి 
బుద్ధికి శ్రీహరి పాదముల స్మరణము కలుగదు. అనర్థములు దూరమగు 
టయే అట్టి సరణమునకు ప్రయోజనము. 


ఇత్యు క్ష్వోపరతం పుత్రం హిరణ్యకశిపూ రుషా | 
అంధీకృతాత్మా స్వోత్సంగాన్నిరస్యత మహీతలే || 33 
ఇతి - ఈ విధముగా, ఉక్త్వా - పలికి, ఉపరతమ్‌ - విరమించిన, 
పుత్రమ్‌ - పుత్రుని, రుషా - కోపముతో, అంధీకృత-ఆత్మా - గ్రుడ్డిదిగా 


సప్తమ స్కంధము - అధ్యాయము వ్‌ 105 


చేయబడిన బుద్ధి గల, హిరణ్యకశిపుః - హిరణ్యకశిపుడు, స్వ-ఉత్సంగాత్‌ 
- తన ఒడినుండి, మహీతలే - నేలమై, నిరస్యత - పారద్రోసెను. 


ఇట్లు పలికి విరమించిన పుత్రుని హిరణ్యకశిపుడు కోపముతో తన 
ఒడినుండి నేలమైకి పారద్రోసెను. ఆతని బుద్ధి కోపముచే గ్రుడ్డిది ఆయెను 
(వివేకమును కోల్పోయెను). 


ఆహామర్హరుషావిష్టః కషాయీభూతలోచనః | 
వధ్యతామాశ్వయం వధ్యో నిస్పారయత నైరృ్శతాః || 34 


అమర్హ్జరుషావిష్టః - అసహనముచే కోపముచే ఆవేశించబడినవా 
డు, కషాయీభూతలోచనః - ఎర్రగా తయారైన కన్నులు గలవాడు, ఆహ 
- పలికెను, నైర్భతాః - రాక్షసులారా వధ్యః - వధించదగిన, అయమ్‌ - 
వీడు, ఆశు - శీఘ్రముగా, వధ్యతామ్‌ - వధించబడు గాక! నిస్పారయత - 
తీసుకుపొండు. 


హిరణ్యకశిపుని అసహనము, కోపము ఆవేశించెను. ఆతని 
కన్నులు ఎరగా ఆయెను. ఆతడు ఇట్లు పలికెను -- ఓ రాక్షసులారా! వీడు 
వధించ దగినవాడు. వీనిని వెంటనే ఇచటనుండి తీసుకుపోయి వధించుడు. 


అయం మే భ్రాతృహా సోయం హిత్వా స్వాన్‌ సుహృదోకధమః | 
పితృవ్యహంతుర్యః పాదౌ విష్ణోర్ణాగవదర్భతి || ఏ5 

అయమ్‌ - ఈ, అధమః - అధముడు, మే - నాయొక్క, భ్రాతృహా 
- సోదరుని చంపినవాడు, సః - అట్టి, అయమ్‌ - ఈతడు, స్వాన్‌ - తనవా 
రైన, సుహృదః - హితకారులను, హిత్వా - విడిచిపెట్టి, పితృవ్యహంతుః - 
తండ్రి సోదరుని చంపిన, విష్ణోః - విష్ట్ణవుయొక్క, పాదౌ - పాదములను, 
దాసవత్‌ - దాసుడు వలె, అర్బతి - పూజించుచున్నాడు. 


ఈ అగముడే నా సోదరుని చంపినాడు. ఎందుకంటే, ఈతడు 
తనకు హితకారులగు తనవారిని విడిచిపెట్టి, తండ్రి సోదరుని చంపిన 
విష్ణువు పాదములను దాసుడు వలె పూజించుచున్నాడు. 


106 శ్రీమద్భాగవతము 
విజ్ణోర్వా సాధ్వసాౌకింను కరిష్యత్యసమంజసః | 
సౌహృదం దుస్త్యజం పిత్రోరహాద్యః పంచహాయనః 1! 36 
అసౌ - ఈ, అసమంజసః - దుష్టుడు, విష్ణోః వా - విష్టువుకైన 

నూ, కిం ను - ఏమి, సాధు - ఉపకారమును, కరిష్యతి - చేయగలడు?, 
పంచహాయనః - అయిదేళ్ల, యః - ఎవడైతే, దుస్త్యజమ్‌ - విడువ శక్యము 
కాని, పిత్రోః - తల్లిదండ్రుల, సొహృదమ్‌ - ్రేమను, అహాత్‌ - విడిచిపెట్టె 
నో. 





తల్లిదండ్రుల ్రేమను విడిచిపెట్టుట చాల కష్టము. కాని ఈ 
దుష్టుడు అయిదేళ్ల వయస్సులోనే దానిని విడిచిపెట్టెను. వీడు విష్ణువునకై 
ననూ చేసే ఉపకారమేమి ఉండును? 


పరోంప్యపత్యం హితకృద్యథాషధం 
స్వదేహజోుంప్యామయవత్సుతో5హితః | 
భింద్యాత్తదంగం యదుతాత్మనోుహితం 
శేషం సుఖం జీవతి యద్వివర్జనాత్‌ [1 ఏ7 


బొషధం యథా - మందు వలె, హితకృత్‌ - హితమును చేసే, 
పరః అపి - మైవాడే అయిననూ, అపత్యమ్‌ - సంతానమే, అహితః - అప 
కారమును చేసే, సుతః - కొడుకు, స్వదేహజః అపి - తన దేహమునుండి 
పుట్టినవాడే అయిననూ, ఆమయవత్‌ - రోగమువంటివాడు, అహితమ్‌ - 
పీడను కలిగించే, యత్‌ - ఏ, అంగమ్‌ - అవయవము గలదో, తత్‌ - 
దానిని, ఆత్మనః ఉత - తనదే అయిననూ, ఛింద్యాత్‌ - ఛేదించవలెను, 
యద్‌-వివర్జనాత్‌ - దేనిని విడిచిపెట్టుట వలన, శేషమ్‌ - మిగిలిన దేహ 
ము, సుఖమ్‌ - సుఖముగా, జీవతి - జీవించునో. 


మందు వలె మంచి చేసే వ్యక్తి మైవాడే అయినా కన్నవానితో 
సమానము. తన దేహమునుండి పుట్టే కొడుకే అయినా అపకారమును 
చేసేవాడైనచో, రోగము వంటివాడే. రోగగ్రస్తమై దేహమునకు అపకారము 
చేసే అవయవము తనదే అయిననూ, దానిని కోసివేయవలెను. ఎందుకం 


సప్తమ స్కంధము - అధ్యాయము 5 107 





టే, దానిని శస్త్రచికిత్స చేసి తీసివేసినచో, మిగిలిన దేహము సుఖముగా 
జీవించును. 


సర్వైరుపాయొర్దంతవ్యస్పంభోజశయనాసనైః | 


చ్‌ 


సుహృల్లింగధరశ్శత్రుర్మునేర్దుష్టమివేంద్రియమ్‌ 1 _ 38 


సుహృత్‌-లింగధరః - హితకారి వేషమును ధరించిన, శత్రుః - 
శత్రువు, సంభోజశయన-ఆసనైః - చక్కని భోజనము శయ్య ఆసనములు 
అనే, సర్వైః - సకలములైన, ఉపాయైః - ఉపాయములచే, మునేః - 
మహర్షికి, దుష్టమ్‌ - దుష్టమైన, ఇంద్రియం ఇవ - ఇంద్రియము వలె, 
హంతవ్యః - సంహరించ దగినవాడు. 


తపశ్శాలి తన వశములో లేని ఇంద్రియమును సర్వోపాయము 
లచే వశము చేసుకొనును. అదే విధముగా, హితకారి రూపములోనున్న 
శత్రువును సర్వోపాయములచే నివృత్తి చేసుకొనవలెను. భోజనము, నిద్ర, 
విశ్రాంతిగా కూర్చుండుట మొదలగు సందర్భములలో అట్టి శత్రువును విష 
ప్రయోగము మొదలగు ఉపాయములచే హతమార్చవలెను. 


నైరృతాస్తే సమాదిష్టా భర్తా? వై శూలపాణయః | 
తిగ్మదంష్ట్రకరాలాస్యాస్తామశ్శశ్రుశిరోరుహాః || ౩9 
శూలపాణయః - శూలము చేతియందు గలవారు, తిగ్మదంస్థ్రక 
రాల-ఆస్యాః - వాడి కోరలతో భయమును గొల్పు ముఖములు గలవారు, 
తామ్రశ్మశ్రుశిరోరుహాః - రాగి రంగు గెడ్డము మీసములు జుట్టు గల, తే - 
ఆ, నైరృతాః - రాక్షసులు, భర్తా - ప్రభువగు హిరణ్యకశిపునిచే, వై - నిశ్చ 
యముగా, సమాదిష్టాః - ఆదేశించ బడినవారు. 
శూలధారులగు రాక్షసులకు హిరణ్యకశిపు మహారాజు ఖచ్చిత 
మైన ఆదేశములను జారీ చేసెను. రాగిరంగు గెడ్డములు మీసములు జుట్టు 
గల వారి ముఖములు వాడి కోరలతో భయమును గొల్పుచుండెను. 


నదంతో ఖైరవాన్నాదాంశ్శింధి భింధీతి వాదినః |! 
ఆసీనం చాహనన్‌ శూలైః ప్రహ్రైాదం సర్వమర్శ్మసు | 40 


108 శ్రీమద్భాగవతము 





ఖైరవాన్‌ - భయంకరములగు, నాదాన్‌ - నాదములను, నదంతః 
- చేయుచున్నవారు, ఛింధి - కోసివేయుము, భింధి - పగులగొట్టుము, 
ఇతి - అని, వాదినః - పలుకుచున్నవారు, ఆసీనమ్‌ - కూర్చుండియున్ను 
ప్రహ్రాదమ్‌ - ప్రహ్లాదుని, శూలైః - శూలములతో, సర్వమర్శసు - అన్ని 
మర్మస్థానములయందు, అహనన్‌ - పొడిచిరి. 

వారు భయంకరములగు నాదములను చేస్తూ, కోసివేయుము 
పగులగొట్టుము అని పలుకుచుండిరి. ప్రహ్లాదుని కూర్చుండబెట్టి వారు 
మర్మస్థానములన్నిటియందు శూలములతో పొడిచిరి. 

పరే బ్రహ్మణ్య నిర్దేశ్యే భగవత్యభిలాత్మని | 
యుక్తాత్మన్యఫలా ఆసన్నపుణ్యస్యేవ సత్కిియాః || 41 

పరే బ్రహ్మణి - పరబ్రహ్మస్వరూపుడైనట్టియు, అనిర్జేశ్యే - శబ్ద 
ములకు అందనట్టియు, అఖిల-ఆత్మని - సకలప్రాణుల ఆత్మరూపుడైన, 
భగవతి - శ్రీహరి భగవానునియందు, యుక్త-ఆత్మని - లగ్నము చేయబ 
డిన మనస్సు గల ప్రహ్లాదునియందు, అపుణ్యస్య - పుణ్యము లేనివాని, 
సత్‌-క్రియాః ఇవ - మంచి పనులు వలె, అఫలాః - నిష్ఫృలములు, ఆసన్‌ 
- ఆయెను. 

పరబ్రహ్మస్వరూపుడగు శ్రీహరిని శబ్దములు నిర్దేశించలేవు. 
ఆయన ప్రాణులలో ఆత్మరూపముగా నున్నాడు. ఆయనమై ప్రహ్లాదుడు 
మనస్సును లగ్నము చేసియుండెను. ఆతనిమై వారు వేసిన ప్రహారములు, 
భాగ్యహీనుని గొప్ప ఉద్యమములు వలె, నిష్ఫలములాయెను. 


ప్రయాసేపహతే తస్మిన్‌ దైత్యేంద్రః పరిశంకితః | 
చకార తద్వధోపాయాన్నిర్భంధేన యుధిష్టిర || డై 
యుధిష్టిర - ఓ ధర్మరాజా! తస్మిన్‌ - ఆ, ప్రయాసే - పరిశ్రమ, 
అపహతే - వ్యర్థము కాగా, దైత్య-ఇంద్రః - రాక్షసరాజు, పరిశంకితః - 
చాల సందేహము గలవాడై నిర్చంధేన - హఠముతో, తద్‌-వధ-ఉపా 
యాన్‌ - ఆ ప్రహ్లాదుని వధించే ఉపాయములను, చకార - చేసెను. 


సప్తమ స్కంధము - అధ్యాయము 5 109 


ఓ ధర్మరాజా! ఆ పరిశ్రమ వ్యర్థము కాగా, రాక్షసరాజగు హిరణ్యక 
శిపునకు చాల సందేహము కలిగెను. ఆతడు హఠముతో ఆ ప్రహ్లాదుని 
చంపుటకైై అనేకములగు ఉపాయములను చేసెను. 


దిగ్గ జైర్ద్ణందశూకైశ్చ అభిచారావపాతనైః | 
మాయాభిస్సన్నిరోధైశ్చ గరదానైరభోజనైః || 4 


హిమవాయ్యగ్నిసలిలైః పర్వతాక్రమణైరపి ! 
న శశాక యదా హంతుమపాపమసురస్సుతమ్‌ |! 
చింతాం దీర్ణతమాం ప్రాప్తస్తత్కర్తుం నాభ్యపద్యత 1 44 


దిగ్గజైః - దిగ్గజములచే, దందశూకైః చ - పాములచే, అభిచార 
-అవపాతనైః - చేతబడులచే పైనుండి క్రిందకు పారవేయుటలచే, 
మాయాభిః - మాయలచే, సన్నిరోథధైః చ - బంధించుటలచే, గరదానైః - 
విషమును పెట్టుటలచే, అభోజనైః - ఆహారమును ఈయకుండుటలచే, 
హిమవాయు-అగ్నిసలిలైః - మంచు గాలి నిప్పు నీళ్లతో, పర్వత-ఆక్ర 
మణైః - బండరాళ్లను మీద పడవేయుటలచే, యదా - ఏ కాలమునందైతే, 
అసురః - ఆ రాక్తసుడు, అపాపమ్‌ - పాపమునెరుగని, సుతమ్‌ - పుత్రుని, 
హంతుమ్‌ - చంపుటకు, న శశాక - సమర్థుడు కాలేదో, దీర్ణతమామ్‌ ఆ 
నిరంతరమైన, చింతామ్‌ - బెంగను, ప్రాప్తః - పొందినవాడు, తత్‌ - ప్రహ్లా 
దుని చంపుటను, కర్తుమ్‌ - చేయుటకు, న అభ్యపద్యత - పొందలేదు. 


ఆ రాక్షసుడు పాపమునెరుగని ప్రహ్లాదుని దిగ్గజములచే తొక్కిం 
చెను; విషసర్పములచే కరిపించెను; చేతబడులను చేయించెను; కొండకొ 
మ్ములనుండి పారద్రోయించెను;: మాయలను పన్ని చంపుటకు ప్రయత్నిం 
చెను; గుహలు మొదలగుచోట్ల బంధించెను; పలురకముల విషమును 
పెట్టించెను; పస్తులుండునట్లు చేసెను మంచులో విడిచిపెట్టెను; గాలి 
తుఫానులలో పారవైచెను; నిప్పులలోనికి త్రోయించెను; నీళ్లలో ముంచి 
చంపే ప్రయత్నమును చేసెను; బండరాళ్లను మీద పారవేయించెను. అయి 
ననూ, ఆతడు ప్రహ్లాదుని చంపించలేకపోయెను. ఆతనికి నిరంతరమగు 


క్షే10 శ్రీమద్భాగవతము 


బెంగ అధికమయ్యెను. ప్రహ్లాదుని చంపుటకు ఆతనికి మరియొక ఉపాయ 
మేదీ తోచలేదు. 


ఏష మే బప హ్వసాధూక్షో వధోపాయాశ్చ నిర్మితాః | 
తైస్తెర్దో హైరసద్ధ . క్రస్స్వేనైవ తేజసా || 45 
మే -నాచేఏ ఈతడు, అసాధు - పరుషముగా, బహు - 


అనేకము, ఉక్తః - నా. తైః తైః - ఆయా, ద్రోమహైః - ద్రోహము 
లచే, అసద్‌-ధర్మైః - అపకారములచే, వధ-ఉపాయాః చ - వధించే ఉపా 
యములు కూడ, నిర్మితాః - చేయబడినవి, స్వేన - తన, తేజసా ఏవ - 
తేజస్సుచే మాత్రమే, ముక్తః - విడిపించ బడినవాడు. 


నేను వీనితో అనేకములగు పరుషవాక్యములను పలికితిని. అంతే 
కాదు. శూలములతో పొడుచుట మొదలగు ద్రోహములను, చేతబడులు 
మొదలగు అపకారములను చేసి చంపించుటకు ఉపాయములను పన్నితి 
ని. కాని ఈతడు తన తేజస్సు చేతనే వాటినుండి విముక్తు డైనాడు. 


వర్తమానోంవిదూరే వై బాలోంప్యజడధీరయమ్‌ । 
న విస్మరతి మే5నార్యం శునశ్శేప ఇవ ప్రభుః || డేగ 


అవిదూరే - దగ్గరలోనే, వర్తమానః - ఉన్నవాడు, బాలః అపి - 
పిల్లవాడే అయిననూ, అయమ్‌ - ఈతడు, అజడధీః - మందబుద్ధి కాడు, 
ప్రభుః - సమర్హుడు, శునశ్శేపః ఇవ - శునశ్మేపుడు వలె, మే - నాయొక్క, 
అనార్యమ్‌ - అపకారమును, న విస్మరతి - మరచిపోడు. 

ఈతడు నాకు దగ్గరలోనే ఉంటున్నాడు. పిల్లవాడే అయినా మంద 
బుద్ధి కాడు. ఈతడు సమర్థుడు. శునశ్శేపుడు తండ్రి చేసిన అన్యాయ 
మును మరచిపోకుండా తండ్రి శత్రువగు విశ్వామిత్రునితో జట్టు గట్టెను. 
అదే విధముగా ఈతడు కూడ నేను చేసిన అపకారమును మరువడు. 


అప్రమేయానుభావోయమకుతశ్చిదృ యోకమరః | 
నూనమేతద్విరోధేన మృత్యుర్మే భవితావానవా!! 47 


సప్తమ స్కంధము - అధ్యాయము 5 క్ష 


అయమ్‌ - ఈతడు, అప్రమేయ-అనుభావః - ఊహకు అందని 
మహిమ గలవాడు, అకుతశ్చిద్‌-భయః - దేనివలనైననూ భయము లేనివా 
డు, అమరః - మరణము లేనివాడు, ఏతద్‌-విరోధేన - వీనితోడి వైరముచే, 
మే - నాకు, నూనమ్‌ - నిశ్చయముగా, మృత్యుః - మరణము, భవితా - 
కలుగునా యేమి?, న వా - అట్లు గాదేమో? 


వీని మహిమ ఊహకు అందదు. వీనికి దేనివలనైనసూ భయము 
లేదు. వీనికి మృత్యువు లేదు. వీనితోడి విరోధముచే నిశ్చయముగా నాకు 
మరణము కలుగునేమో? బహుశః అట్లు కాకపోవచ్చును. 


ఇతి తం చింతయా కించిన్‌మానశ్రియమధోముఖమ్‌ | 
శండామర్కావాశనసౌ వివిక్త ఇతి హోచతుః || ఉరి 


ఇతి - ఈ విధముగా, చింతయా - బెంగచే, కించిత్‌-మ్లానశ్రి 
యమ్‌ - కొంచెము వాడిపోయిన శోభ గలిగినట్టియు, అధోముఖమ్‌ - తల 
దించుకొనియున్ను తమ్‌ - ఆ హిరణ్యకశిపుని ఉద్దేశించి, వివిక్తే - ఏకాంత 
మునందు, బెశనసౌ - శుక్రాచార్యుని పుత్రులగు, శండామర్కౌ - శండుడు 
అమర్కుడు, ఇతి - ఈ విధముగా, ఊచతుః హ - పలికిరట. 


ఈ విధమైన బెంగచే హిరణ్యకశిపుని ముఖము వాడిపోయను. 


ఆతడు తల దించుకొనియుండగా ఏకాంతములో శుక్రాచార్యుని పుత్రులగు 
శండ-అమర్కులు ఇట్లు పలికిరి. 


జితం త్వయైకేన జగత్త్ర్యయం భ్రువోః 
విజృంభణత్రస్తసమస్తధిష్ట్యపమ్‌ | 
న తస్య చింత్యం తన నాథ చక్ష్మహే 
న వై శిశూనాం గుణదోషయోః పదమ్‌ || డ్రి 
నాథ - ఓ ప్రభూ! భ్రువోః - కనుబొమలయొక్క, విజృంభణత్రస్త 
సమస్తధిష్ట్యపమ్‌ - విరుప్పులచే భయపడిన సకలలోకపాలకులు కలిగిన, 
జగత్‌-త్రయమ్‌ - ముల్లోకములు, త్వయా - నీచే, ఏకేన - ఒక్కనిచే, 
జితమ్‌ - జయించబడినది, తస్య - అట్టి, తవ - నీకు, చింత్యమ్‌ - చింతిం 


112 శ్రీమద్భాగవతము 
చదగినదానిని, న చక్ష్మహే - కానరాకున్నాము, శిశూనామ్‌ - పిల్లల (ప్రవ 
ర్తన) గుణదోషయోః - గుణదోషముల, పదమ్‌ - విషయము, న - కాదు, 
వై - నిశ్చయము. 

ఓ ప్రభూ! నీవు కనుబొమలను విరిచినచో లోకపాలకులందరు గడ 
గడలాడెదరు. ముల్లోకములను నీవు ఒక్కడివే జయించితివి. నీవు బెంగ 
పెట్టుకోదగిన విషయమేమియు మాకు కానరాదు. పిల్లల ప్రవర్తన గుణదోష 
ముల నిర్ణయములో విషయము కారాదు. ఇది నిశ్చయము. 


ఇమం తు పాశైర్వరుణస్య బద్ధ్వా 
నిధేహి భీతో న పలాయతే యథా | 
బుద్ధిశ్చ పుంసో వయసాం5ర్యసేవయా 
యావద్గురుర్భార్గవ ఆగమిష్యతి || క్‌0 


ఇమం తు - వీనినైతే, వరుణస్య - వరుణుని, పాతైః - పాశముల 
తో, బద్ధ్వా - బంధించి, నిధేహి - ఉంచుము, యథా - ఏ విధముగానైతే, 
భీతః - భయపడినవాడై. న పలాయతే - పారిపోకుండునో, యావత్‌ - 
ఎంతలోనైతే, గురుః - గురువగు, భార్గవః - శుక్రాచార్యుడు, ఆగమిష్యతి - 
రాగలడో, పుంసః - వ్యక్తికి వయసా - వయస్సుతో, ఆర్యసేవయా - 
పెద్దల సేవతో, బుద్ధిః చ - బుద్ధి కూడ కలుగును. 

వీనిని వరుణుని పాశములతో కట్టియుంచుడు. అట్లు చేసినచో, 
ఈతడు భయపడి పారిపోవుట సంభవము కాకుండును. ఇంతలో గురువు 
శుక్రాచార్యుడు రాగలడు. ఇంతేగాక, వ్యక్తి బుద్ధి వయస్సుతో బాటు, పెద్ద 
లను సేవించుచున్నవో వికసించును. 


తథేతి గురుపుత్రోక్సమనుజ్ఞాయేదమబ్రవీత్‌ | 
ధర్మా హ్యస్యోపదేష్టవ్యా రాజ్ఞాం యే గృహమేధినామ్‌ | 151 
తథా - అటులనే, ఇతి - అని, గురుపుత్ర-ఉక్తమ్‌ - గురుప్పుత్రులు 


చెప్పిన మాటను, అనుజ్ఞాయ - అంగీకరించి, ఇదమ్‌ - ఈ మాటను, అబ్ర 
వీత్‌ - పలికెను, అస్య - వీనికి, ధర్మాః - ధర్మములు, ఉపదేష్టవ్యాః హి - 


సప్తమ స్కంధము - అధ్యాయము 5 క్షే 





ఉపదేశించబడవలెను సుమా!, యే - ఏవైతే, రాజ్ఞామ్‌ - రాజులకు, గృహ 
మేధినామ్‌ - గృహస్థులకు (చెందునో), 


హిరణ్యకశిపుడు సరే అని ఆ గురుపుత్రుల సలహాను స్వీకరించి 
ఖారితోనిట్లనెను -- రాజులు, గృహస్థులు పాటించే ధర్మములను వీనికి ఉప 
దేశించుడు. 


ధర్మమర్ధం చ కామం చ నితరాం చానుపూర్వశః | 
ప్రహాదాయోచతూ రాజన్‌ ప్రశితావనతాయ చ || వ్‌2 


రాజన్‌ - ఓ ధర్మరాజా! ప్రశ్రిత-అవనతాయ - వినయవిధేయ 
తలు గల, ప్రహాదాయ - ప్రహ్లాదుని కొరకు, ధర్మమ్‌ ఒం ధర్మమును, అర్థం 
చ - అర్ధమును, కామం చ - కామమును, నితరామ్‌ - నిరంతరముగా, 
అనుపూర్వశః - క్రమముగా, ఊచతు:ః - చెప్పిరి. 


ఓ ధర్మరాజా! వారిద్దరు వినయవిధేయతలు గల ప్రహ్లాదునకు 
క్రమముగా ధర్మార్థకామములనే పురుషార్థములను నిరంతరముగా బోధిం 
చిరి, 


యథా త్రివర్గం గురుభిరాత్మనే ఉపశిక్షితమ్‌ | 
న సాధు మేనే తచ్చిక్షాం ద్వంద్వారామోపవర్ణితామ్‌ || 53 


గురుభిః - గురువులచే, ఆత్మనే - తన కొరకు, త్రివర్గమ్‌ - ధర్మా 
ర్థకామముల సముదాయము, యథా - యథాతథముగా, ఉపశిక్షితమ్‌ - 
బోధించబడినది, ద్వంద్వ-ఆరామ- ఉపవర్గితామ్‌ - ద్వంద్వములతో భోగ 
ములయందు రమించేవారి కొరకు ప్రతిపాదించబడే, తత్‌-శిక్షామ్‌ - ఆ 
ఉపదేశమును, సాధు - మంచిదిగా, న మేనే - తలచలేదు. 


గురువులు ప్రహ్లాదునకు ధర్మార్థకామములను బోధించిరి. ఇట్టి 
బోధలు సుఖదుఃఖముల ద్వంద్వములననుభవిస్తూ ఇంద్రియభోగముల 
యందు రమించే జనుల కొరకు వర్ణించబడినవి. అవి శ్రేయస్కరములని 
ప్రహ్లాదునకు అనిపించలేదు. 


114 శ్రీమద్భాగవతము 
యదా5:ంచార్యః పరావృత్తో గృహమేధీయకర్మసు | 
వయప్యైర్చాలకైస్తత్ర సోపహూతః కృతక్ష ణైః || వ్‌డీ 

యదా - ఎప్పుడైతే, ఆచార్యః - గురువు, గృహమేధీయకర్మసు - 
గృహస్థులకు చెందిన పనులయందు, పరావృత్తః - మరియొకచోటకు వెల్లి 
నవాడో, తత్ర - ఆ సమయమునందు, వయమ్యైః - సమవయస్కు లై 
నట్టియు, కృతక్ష ణైః - చేయబడిన ఉత్సవము గల, బాలకైః - పిల్లలచే, సః 
- ఆ ప్రహ్లాదుడు, ఉపహూతః - పిలువబడినవాడు. 
ఒకనాడు ఆచార్యుడు ఇంటిపనుల విషయములో బయటకు వెళ్లె 
ను. అది ప్రహ్లాదుడు సమవయస్కు లైన పిల్లలకు ఉత్సవమాయెను. వారు 
ఆ ప్రహ్లాదుని కూడ పిలిచిరి. 
అథ తాన్‌ శ్లక్‌ష్ణయా వాచా ప్రత్యాహూయ మహాబుధః | 
ఉవాచ విద్వాంస్తన్నిషస్టాం కృపయా ప్రహసన్నివ || ర్‌5్‌ 
అథ - తరువాత, మహాబుధః - గొప్ప జ్ఞాని, తత్‌-నిష్టామ్‌ - వారి 
నిష్టను, విద్వాన్‌ - తెలుసుకున్నవాడు అగు ప్రహ్లాదుడు, తాన్‌ - వారిని, 
శ్లక్‌ష్ణయా - మధురమగు, వాచా - వాక్కుతో, ప్రతి-ఆహూయ - దగ్గరకు 
పిలిచి, ప్రహసన్‌ ఇవ - చిరునవ్వు నవ్వుచున్నాడా యన్నట్లు, కృపయా - 
దయతో, ఉవాచ - పలికెను. 
ప్రహ్లాదుడు గొప్ప జ్ఞాని. తనమై తన సహాధ్యాయులకు ఉన్న నిష్ట 
ఆయనకు తెలిసినదియే. ఆయన వారిని మధురమగు వాక్కుతో తన దగ్గ 
రకు పిలిచి, చిరునవ్వు నవ్వుతూ దయతో వారితో నిట్లనెను. 


తేతు తద్గౌరవాత్సర్వే త్య క్రక్రీడాపరిచ్భదా: | 

బాలా నదూషితధియో ద్వంద్వారామేరితేహితైః: 1 56 
పర్యుపాసత రాజేంద్ర తన్న్యస్తహృదయేక్షణాః | 

తానాహ కరుణో మైత్రో మహాభాగవతోంసురః || క్‌7 


సప్తమ స్కంధము ఆ అధ్యాయము క్‌ క్షేే5్‌ 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే ప్రహాదచరితే 
నవధాభక్తివర్దనం నామ పంచమోోధ్యాయః: || 


రాజేంద్ర - ఓ మహారాజా! తద్‌-గౌరవాత్‌ - ఆతనియందలి ఆద 
రము వలన, త్యక్తక్రీడాపరిచ్చదాః - విడిచిపెట్టబడిన ఆటవస్తువులు గలవా 
రు, ద్వంద్వ-ఆరామ-ఈరిత-ఈహితైః - ద్వంద్వములతో భోగముల 
యందు రమించేవారి మాటలచే మరియు చేష్టలచే, నదూషితధియః - 
కలుషితము కాని బుద్ధులు గలవారు అగు, తే - ఆ, సర్వే - అందరు, 
బాలాః తు - పిల్లలైతే, తత్‌-న్యస్తహృదయ-ఈక్షణాః - ఆతనియందు 
ఉంచబడిన హృదయము చూపులు గలవారై, పరి-ఉపాసత - చుట్టూ 
కూర్చుండిరి, కరుణః - దయామయుడు, మైత్రః - స్నేహశీలి మహాభాగ 
వతః - గొప్ప భగవద్భక్తుడు, అసురః - అసురుల వంశములో పుట్టిన ప్రహ్లా 
దుడు, తాన్‌ - వారిని ఉద్దేశించి ఆహ - పలికెను. 


ఓ మహారాజా! సుఖదుఃఖములనే ద్వంద్వములననుభవిస్తూ భోగ 
ములలో తేలియాడే వారి మాటలు, చేష్టలు ఇంకనూ ఆ పిల్లల బుద్ధులను 
కలుషితము చేయలేదు. వారికి ప్రహ్లాదునిమై గౌరవము మెండు, కావుననే, 
వారందరు ఆటవస్తువులను విడిచిపెట్టి, ప్రహ్లాదుని చుట్టూ కూర్చుండిరి. 
ఆతడు అసురవంశములో పుట్టినా దయామయుడు, స్నేహశీలి, గొప్ప 
భగవద్భక్తుడు. వారు ఆతనినే చూస్తూ ఆతనిమై మనస్సు నిలిపిరి. ఆతడు 
వారితో నిట్లనెను. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
ప్రహాదచరితమునందు తొమ్మిది విధముల భక్తిని వర్దించే ఐదవ 
అధ్యాయము ముగిసినది (5). 


భల లి లి ల 


అథ షష్టోో్‌ధ్యాయః 
ప్రహ్లాద చరితము - ప్రహ్లాదుని ఉపదేశము 


ప్రహ్లాద ఉవాచ | 
కౌమార ఆచ రేత్చాజ్ఞో ధర్మాన్‌ భాగవతానిహ |! 
దుర్లభం మానుషం జన్మ తదప్యద్రువమర్దదమ్‌। | 1 


ప్రాజ్ఞః - వివేకి ఇహ - ఈ జన్మయందు, కౌమారే - 
బాల్యమునందు, భాగవతాన్‌ - భగవంతుని లభింపజేసే, ధర్మాన్‌ - ధర్మ 
ములను, ఆచరేత్‌ - అనుష్టించవలెను, అర్జదమ్‌ - పురుషార్థములనిచ్చేః 
మానుషం జన్మ - మనుష్య జన్మ, దుర్లభమ్‌ - పొందుటకు కఠినమైనది, 
అధ్రువం అపి - అనిత్యము కూడా. 


జీవునకు పురుషార్థము. లభించేది మానవజన్మలో మాత్రమే. 
మానవజన్మను పొందుట చాల కఠినము. పైగా ఈ జన్మ అనిత్యము. కావు 
న, వివేకి ఈ జన్మలోనే బాల్యమునందే భగవంతుని లభింపపేసే ధర్మము 
లను అనుష్టించవలెను. 
యథాహి పురుషస్యేహ విష్ణోః పాదోపసర్పణమ్‌ | 
యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వరస్సుహృత్‌ 112 
హి - ఎందుకంటే, ఇహ - ఈ జన్మయందు, పురుషస్య - మాన 
వునకు, విష్ణోః - విష్ణువుయొక్క, పాద-ఉపసర్పణమ్‌ - పాదములను ఆశ్ర 
యించుటు యథా - యోగ్యమైనది, యత్‌ - ఏలయనగా, ఏషః - ఈ 


శ్రీహరి, సర్వభూతానామ్‌ - సకలప్రాణులకు, ప్రియః - ప్రేమకు ఆలంబన 
మైన, ఆత్మా - ఆత్మ: ఈశ్వరః - అంతర్యామి, సుహృత్‌ - హితకారి. 


సప్తమ స్కంధము - అధ్యాయము 6 క్షే? 





ఎందుకంటే, ఈ మానవజన్మలో మానవుడు చేయదగిన యోగ్య 
మైన పని విష్ణువు పాదములను ఆశ్రయించుటయే. ఏలయనగా, శ్రీహరి 
సకలప్రాణులలో అంతర్యామియొ ప్రీతినిధానమగు ఆత్మమై హితమును 
చేయుచున్నాడు. 


సుఖమైంద్రియకం దైత్యా దేహయో'గేన దేహినామ్‌ | 
సర్వత్ర లభ్యతే దైవాద్యథా దుఃఖమయత్నత:ః || పె 


దైత్యాః - దితి వంశీయులారా!, దేహినామ్‌ - ప్రాణులకు, దేహ 
యోగేన - దేహముతోడి సంబంధముచే, ఐంద్రియకమ్‌ - ఇంద్రియముల 
వలన లభించే, సుఖమ్‌ - సుఖము, దుఃఖం యథా - దుఃఖము వఠె అయ 
త్నతః - ప్రయత్నము లేకుండగనే, దైవాత్‌ - దైవము నిమిత్తముగా, 
సర్వత్ర - అన్ని స్థానములయందు కాలములయందు జన్మలయందు, 
లభ్యతే - పొందబడును. 


దితివంశీయులారా! ప్రాణులకు అన్ని దేశకాలములలో అన్ని రక 
ముల జన్మలయందు దేహముతోడి సంయోగము (జన్మ) కలుగగానే 
ఇంద్రియముల వలన లభించే సుఖము, దుఃఖము వలెనే, ప్రారబ్ధకర్మాధీన 
ముగా ప్రయత్నము లేకుండగానే లభించుచుండును. 


తత్ప్రయాసో న కర్తవ్యో యత ఆయుర్వ్యయః పరమ్‌ | 
న తథా విందతే క్షేమం ముకుందచరణాంబుజమ్‌ !| డే 


తత్‌-ప్రయాసః - అట్టి ఇంద్రియసుఖము కొరకై ప్రయాస, న కర్త 
వ్యః - చేయదగినది కాదు, యతః - దేనివలనైతే, పరమ్‌ - కేవలము, 
ఆయుః-వ్యయః - ఆయుర్దాయము ఖర్చు అగుటయే, తథా - ఆ విధము 
గా, క్షేమమ్‌ - క్షేమమగు, ముకుందచరణ-అంబుజమ్‌ - మోక్షప్రదాత 
యగు శ్రీహరియొక్క పాదపద్మమును, న విందతే - పొందుట లేదు. 


అట్టి (తనంత తానుగా లభించే) ఇంద్రియసుఖము కొరకు ప్రయ 
త్నము చేయనక్కరలేదు. ఎందుకంటే, అట్టి ప్రయత్నమును చేయుట కేవ 
లము ఆయుర్దాయమును వృథా చేసుకొనుటయే యగును. ఇంద్రియభోగ 


118 శ్రీమద్భాగవతము 
ములవెంట బడే వ్యక్తి ఆత్యంతికమగు క్షేమము (మోక్షము) నిచ్చే మోక్ష 
వ్రదాతయగు శ్రీహరి పాదపద్మమును పొందజాలడు. 


తతో యతేత కుశలః క్రేమాయ భయమాళణ్రితః | 
శరీరం పౌరుషం యావన్న విపద్యేత పుష్కలమ్‌ [| క్‌ 


తతః - అందువలన, భయమ్‌ - భయహేతువగు సంసారమును, 
ఆశ్రితః - పొందియున్ను కుశలః - నేర్పరి, పుష్కలమ్‌ - నిండైన, పౌరు 
షమ్‌ - మనుష్యరూపము, యావత్‌ - ఎంతలో, న విపద్యేత - వినష్టము 
కాదో, క్షేమాయ - క్షేమము కొరకై యతేత - ప్రయత్నించవలెను. 

కావున, భయహేతువగు సంసారమును పొందియున్న నేర్పరి 


యగు మానవుడు ఈ నిండైన మానవదేహము రోగముల పాలై వినష్ట 
మయ్యే లోపులోనే ఆత్యంతికక్షేమమైన మోక్షము కొరకై యత్నించవలెను. 


పుంసో వర్షశతం హ్యాయుస్తదర్ధం చాజితాత్మనః | 
నిష్పలం యదసొ రాత్యాం శేతేంధం ప్రాపితస్తమః || 6 


పుంసః - మానవునకు, వర్షశతమ్‌ - వంద సంవత్సరములు, 
ఆయుః హి - ఆయుర్దాయము గదా! అజిత-ఆత్మనః - జయించబడని 
మనస్సు గలవానికి తద్‌- అర్ధమ్‌ - దానిలో సగము, నిష్ఫలమ్‌ - వ్యర్థము, 
యత్‌ - ఏలయనగా, అసౌ - ఈతడు, రాత్య్యామ్‌ - రాత్రియందు, 
అంధమ్‌ - చీకటిమైన, తమః - తమస్సును, ప్రాపితః - పొందించబడినవా 
డై, శేతే - నిద్రించును. 


మానవుని ఆయుర్దాయము వంద సంవత్సరములు. మనోజ 
యము లేనివానికి దానిలో సగము వ్యర్థమే యగును. ఎందుకంటే, మనిషి 
రాత్రియందు ఏమీ తెలియని తమోగుణప్రధానమైన నిద్రలో గడుపును. 
ముగ్గస్య బాల్యే కౌమారే క్రీడతో యాతి వింశతిః | 
జరయా గ్రస్తదేహస్య యాత్యకల్పస్య వింశతిః || / 


సప్తమ స్కంధము - అధ్యాయము 6 119 


బాల్యే - బాల్యమునందు, ముగ్గస్య - మూర్థుడుగా ఉండునట్టి 
యు, కౌమారే - కుమారావస్థయందు, క్రీడతః - ఆటలొడుకొనే మానవున 
కు, వింశతిః -. ఇరవై, యాతి - గడచును, జరయా - వృద్ధాప్యముచే, గ్రస్త 
దేహస్య - పట్టుకొనబడిన దేహము గలిగినట్టియు, అకల్పస్య - అసమర్థు 
డైన వానికి, వింశతిః - ఇరవై, యాతి - గడచును. 


మానవుడు బాల్యములో మూర్ధుడై యుండును. కుమారావస్థలో 
ఆటలాడుచుండును. ఈ విధముగా ఇరవై ఏళ్లు గడచిపోవును. పృద్ధాష్య 
ములో దేహము వడలిపోయి ఏ పనినైననూ చేయలేని స్థితిలో ఇంకో ఇరవై 
ఏళ్లు గడచిపోవును. 


దురాపూరేణ కామేన మోహేన చ బలీయసా । 
శేషం గృహేషు సక్తస్య ప్రమత్తస్యాపయాతి హి || 8 
గృహేషు - ఇంటియందు, సక్తస్య - తగుల్కొన్నట్టియు, దురాపూ 
రేణ - కష్టపడి పూర్తి చేయబడే, కామేన - కోరికతో, చ - మరియు, బలీ 
యసా - మిక్కిలి బలమైన, మోహేన - వ్యామోహముతో, ప్రమత్తస్య - 
ఆదమరచియున్న వానికి, శేషమ్‌ - మిగిలినది, అపయాతి హి - గడచి 
పోవును గదా! 


మానవుడు ఇంటికి సంబంధించిన విషయములలో ఆసక్తిని 


పెంచుకొని, తీర్చ శక్యము కాని కోరికలతో మరియు బలీయమైన వ్యామో 
హముతో ఆదమరచి యుండగా, మిగిలిన ఆయుర్దాయము గడచిపోవును. 
కో గృహేషు పుమాన్‌ సక్తమాత్మానమజితేంద్రియః | 
స్నేహపాశైర్చృథైర్బద్ధముత్సహేత విమోచితుమ్‌ || 9 
గృ పే సూషు - ఇంటియందు, సక్షమ్‌ - ఆసక్తి కలిగినట్టియు, దృథైః - 
గట్టి, స్నేహపాతైః - రాగము అనే త్రాళ్లతో, బద్దమ్‌ - 'కట్టివేయబడిన, 
ఆత్మానమ్‌ - తనను, అజిత-ఇంద్రియః - జయించబడని ఇంద్రియములు 
గల, కః - ఏ, ప్లుమాన్‌ - మానవుడు, విమోచితుమ్‌ - విడిపించుకొనుటకు, 
ఉత్సహేత - సమర్ధుడగును? 
ర 


120 శ్రీమద్భాగవతము 





ఎవడైతే ఇంటికి సంబంధించిన విషయములలో ఆసక్తిని పెంచుకొ 
ని రాగపాశములచే గట్టిగా బంధించబడి ఉండునో, అట్టి వ్యక్తి ఎవ్వాడు 
ఇంద్రియములను వశము చేసుకోకుండా తనను బంధవిముక్తునిగా చేసు 
కొన గల్గును? (చేసుకొనలేడు). 
కో న్వర్థతృష్ణాం విస బేత్చా భభో య ఈప్పితః | 
యం క్రిణాత్యసుఖిః ప్రేష్టెస్త స్తస్కరస్సేవకో వణిక్‌ || 10 
కః ను - ఎవ్వాడు, అర్హతృష్ణామ్‌ - ధనమునందలి పేరాసను, 
విసృజేత్‌ - విడిచిపెట్టును?, యః - ఏ ధనము, ప్రాణేభ్యః అపి - ప్రాణము 
లకంటె కూడ, ఈప్పితః - కోరబడినదో, యమ్‌ - ఏ ధనమును, తస్కరః - 
చోరుడు, సేవకః - సేవకుడు, వణిక్‌ - వ్యాపారి, పేష్టై స్టః - మిక్కిలి ప్రియ 
ములగు, అసుభిః - ప్రాణములతో, క్రీణాతి - కొనునో.. 
ధనమునందలి పేరాసను ఎవడు విడిచిపెట్టును? జనులకు 
ధనము ప్రాణములకంటె కూడ ప్రియమైనది. చోరుడు ధనము కొరకై ప్రాణ 
ములను పణము పెట్టును. సేవకుడు ధనము కొరకై తన శక్తిని ఇతరులకు 
ధారపోయును. వ్యాపారి ధనము కొరకై తన జీవితమును వెచ్చించును. 


కథం ప్రియాయా అనుకంపితాయాః 
సంగం రహస్యం రుచిరాంశ్చ మంత్రాన్‌ ! 
సుహృత్సు చ స్నేహసితశ్శిశూనాం 
కలాక్షరాణామనురక్తచిత్తః || |! 
పుత్రాన్‌ స్మరంస్తా దుహిత్తూర్చుదయ్యా 
భాత్యాన్‌ స్వస్థార్వా పితరౌ చ దీనా | 
గృహాన్‌ మనోజ్ఞోరుపరిచ్భదాంశ్చ 
వృత్తీశ్చ కుల్యాః పశుభృత్యవర్గాన్‌ || 12 
త్యబేత కోశస్కృదివేహమానః 
కర్మాణి లోభాదవితృప్తకామః | 


సప్తమ స్కంధము - అధ్యాయము 6 శ్ష21 





.బెపస్థ్య జైహ్వ ఖం బహు మన్యమానః 
కథం విరజ్యేత దురంతమోహః || శ 


సుహృత్సు - మిత్రులయందు, స్నేహసితః - రాగముచే బంధిం 
చబడినవాడు, కల-అక్షరాణామ్‌ - ముద్దు పలుకుల, శిశూనామ్‌ - పిల్లల 
కు, అనురక్తచిత్తః - అనురాగముతో కూడిన చిత్తము గలవాడు, పుత్రాన్‌ - 
పుత్రులను, స్మరన్‌ - స్మరించువాడు, కోశస్కృత్‌ ఇవ - పట్టుపురుగువలె, 
కర్మాణి - కర్మలను, ఈహమానః - చేయుచున్నవాడు, లోభాత్‌ - 
లోభము వలన, అవితృప్తకామః - తృప్తిని చెందని కోరికలు గలవాడు, బెప 
స్థ్య జైహ్వ్యమ్‌ - సంభోగము మరియు ఆహారముల సుఖమును, బహుము 
న్యమానః - అధికముగా ఆదరించువాడు, దురంతమోహః - అంతము 
లేని వ్యామోహము గలవాడు, అనుకంపితాయాః - ప్రేమ గల, 
ప్రియాయాః - ప్రియురాలియొక్క, రహస్యమ్‌ - ఏకాంతమునందలి, 
సంగమ్‌ - కలయికను, రుచిరాన్‌ - మధురములైన, మంత్రాన్‌ - గుసగుస 
లను, తాః - ఆ, హృదయ్యాః - హృదయమునకు ఆనందమునిచ్చే, 
దుహిత్యాః - కుమార్తెలను, భ్రాత్యాన్‌ - సోదరులను, స్వస్యాః వా - అక్క 
చెల్లెళ్లను గాని, దీనా - దీనులైన, పితరౌ చ-- తల్లిదండ్రులను కూడ, మనో 
జ్ఞ-ఉరుపరిచ్చదాన్‌ - మనస్సునకు ఉల్లాసమును కలిగించే అనేకములైన 
భోగసాధనములు గల, గృహాన్‌ - ఇంటిని, కుల్యాః - కులమునకు చెందిన, 
వృత్తీః తు - వృత్తులనైతే, పశుభృత్యవర్గాన్‌ - పశువులు మరియు సేవకుల 
సమూహములను, కథమ్‌ - ఏ విధముగా, త్యజేత - విడిచిపెట్టును?. 
కథమ్‌ - ఏ విధముగా, విరజ్యేత - విరక్తిని చెందును? 


మానవుడు స్నేహితులయందలి రాగముచే బద్ధుడై యుండును. 
వాని చిత్తములో ముద్దు పలుకుల పిల్లలయందు అనురాగము నిండియుం 
డును. ఆతడు తన పుత్రులను గుర్తు చేసుకుంటూ కర్మలను చేసి పట్టు 
పురుగు వలె తన కర్మలచే తానే బంధించబడును. లోభము గల ఆతనికి 
కోరికలు తీరుచున్ననూ తృప్తి కలుగదు. ఆతనికి సంభోగము, ఆహారములు 
ఇచ్చే సుఖమునందు ఆదరము మెండు. అంతము లేని వ్యామోహము గల 
ఇట్టి వ్యక్తి పేమపాత్రురాలగు ప్రియురాలితోడి ఏకాంత సమావేశమును, 


రంల హంతక రంగ ము 
ఆమెతోడి తియ్యని గుసగుసలను, హృదయమునకు ఆనందమునిచ్చే 
వివాహితలైన కూతుళ్లను, సోదరులను, అక్కచెల్లెళ్లను, దీనులైన తల్లిదం 
డ్రులనైననూ, మనస్సునకు ఉల్లాసమునిచ్చే భోగసాధనములతో నిండి 
యున్న ఇంటిని గాని, కులవృత్తులను గాని, పశుసంపదను గాని, దాసదాసీ 
జనమును గాని ఎట్లు విడిచిపెట్టును? అట్టి వ్యక్తికి వైరాగ్యమెట్లు కలు 
గును? (కలుగదు). 


కుటుంబపోషాయ వియన్‌ నిజాయుః 
న బుధ్యతే5ర్థం విహతం ప్రమత్తః 

సర్వత్ర తాపత్రయదుఃఖీతాత్మా 
నిర్విద్యతే న స్వకుటుంబరామః 11 క్షే4 


ప్రమత్తః - ఆదమరచియున్నవాడు, సర్వత్ర - అన్ని దేశకాలముల 
యందు, తాపత్రయదుఃఖిత- ఆత్మా - మూడు తాపములచే దుఃఖమును 
పొందియున్న మనస్సు గలవాడు, స్వకుటుంబరామః - తన కుటుంబము 
నందు ఆసక్తి గలవాడు, కుటుంబపోషాయ - కుటుంబమును పోషించుట 
కొరక్తై వియన్‌ - ఖర్చు అగుచున్న, నిజ-ఆయుః - తన ఆయుర్దాయము 
ను, విహతమ్‌ - భగ్నమైన, అర్థమ్‌ - పురుషార్థమును, న బుధ్యతే - తెలి 
యకున్నాడు, న నిర్విద్యతే - విరక్తిని పొందకున్నాడు. 


భోగములలో ఆదమరచియున్న వ్యక్తి మనస్సు దేశకాలముల 
న్నింటియందు ఆధ్యాత్మిక-ఆధిభౌతిక-ఆధిదైవికములనే మూడు విధముల 
తాపములతో దుఃఖమును పొందుచుండును. తన కుటుంబమునందు ఆసక్తి 
గల ఆ వ్యక్తి కుటుంబమును పోషించుటకై తన ఆయుర్దాయము ఖర్చు 
అయిపోవుచున్న సంగతిని గాని, తన పురుషార్థము (మోక్షము) భగ్నమైన 
దని గాని తఆలియకున్నాడు. ఇట్టి వ్యక్తికి వైరాగ్యము కలుగదు. 


విత్తేషు నిత్యాభినివిష్టచేతా విద్వాంశ్చ దోషం పరవిత్తహర్తుః | 
(ధేత్యేహ చాథాప్యజితేంద్రియస్తదశాంతకామో హరళతే కుటుంబీ।!| 


విత్తేషు - సంపదలయందు, నిత్య-అభినివిష్ట చేతాః - అన్ని కాల 
ములలో ఆగ్రహముతో కూడిన మనస్సు గలవాడు, అజిత-ఇంద్రియః - 


సప్తమ స్కంధము - అధ్యాయము 6 శ్ష2 


జయించబడని ఇంద్రియములు గలవాడు, అశాంతకామః - చల్లారని కోరి 
కలు గలవాడు, కుటుంబీ - కుటుంబము గలవాడు, పరవిత్తహర్హుః - ఇత 
రుల సొత్తును అపహరించినవానికి, ఇహ - ఈ లోకమునందు, ఫేత్య చ - 
మరణించిన తరువాత కూడ, దోషమ్‌ - దోషమును, విద్వాన్‌ - తెలిసినవా 
డు, అథాపి - అయినప్పటికీ, తత్‌ - దానిని, హరతే - అపహరించును. 


కుటుంబమునందు ఆసక్తి గల వ్యక్తికి ఇంద్రియములపై అజమా 
యిషీ లేదు గనుక, వాని కోరికలు చల్లారవు. ఆతనికి అన్ని కాలములలో 
సంపదలను పొందాలనే పట్టుదల మెండు. ఇతరుల సొత్తును అపహరించే 
వ్య క్తి ఇహపరములలో దుఃఖభాజనుడగునని ఆతనికి తెలియును. అయిన 
నూ, ఆతడు పరధనమును అపహరించును. 
విద్వానపీత్తం దనుజాః కుటుంబం పుష్ణన్స్వలోకాయ న కల్పతే వై 
యస్స్వీయపారక్యవిభిన్నభావస్తమః ప్రపద్యేత యథా విమూఢః। | 

దనుజాః - ఓ దనువంశీయులారా!, యః - ఎవడైతే, స్వీయపార 
క్యవిభిన్నభావః - నాది పరాయిది అనే భేదభావము గలవాడో, విద్వాన్‌ 
అపి - శాస్త్రజ్ఞుడే అయిననూ, ఇత్దమ్‌ - ఈ విధముగా, కుటుంబమ్‌ - 
కుటుంబమును, పుష్టన్‌ - పోషించుచున్నవాడై, విమూఢః యథా - అజ్ఞాని 
వలె, స్వలోకాయ - ఆత్మవిచారము కొరకు, న కల్పతే - సమర్థుడు కాడు, 
తమః - అజ్ఞానకార్యమగు సంసారమునే, ప్రపద్యేత - పొందును, వై - 
నిశ్చయము. 

ఓ దనువంశీయులారా! నాది పరాయిది అనే భేదభావన గలవాడై 
ఫైన చెప్పిన విధముగా తీవ్రమగు ఆసక్తితో కుటుంబమును పోషించే వ్యక్తి 
శాస్త్రజ్ఞుడే అయినా, ఆత్మవిచారమునకు నిశ్చయముగా సమర్థుడు కాడు. 
అట్టివాడు అజ్ఞానకృతమగు సంసారమునే పొందును. 


యతో న కశ్చిత్క్య్వ చ కుత్రచిద్వా 
దీనస్స్వమాత్మానమలం సమర్థః | 
విమోచితుం కామదృశాం విహార- 
క్రీడామృగో యన్నిగడో విసర్గః [| కే7 


కే శ్రీమద్భాగవతము 

యతః - ఎందుకంటే, అలమ్‌ - మిక్కిలి, దీనః - దీనుడు, కామ 
దృశామ్‌ - కామము చూపులయందు గల యువతులకు, విహారక్రీడా 
మృగః - విహారమునందు కోతివంటివాడు, కశ్చిత్‌ - ఎవ్వడైననూ, కచ 
- ఎక్కడనైననూ, కుత్రచిత్‌ వా - ఏ కాలమునందైననూ, స్వమ్‌ - తన, 
ఆత్మానమ్‌ - మనస్సును, విమోచితుమ్‌ - విముక్తము చేసుకొనుటకు, న 
సమర్థః ఆ సమర్థుడు కాడు, యత్‌ - ఏ యువతులయందు, విసర్గః - 
సంతానము, నిగడః - సంకెలయో. 


ఎందుకంటే, చూపులలో కామమును ఒలికించే యువతుల విహార 
మునకు కోతివంటి ఆటవస్తువు అయి మిక్కిలి దీనుడైయున్న ఎవ్వడైననూ 
ఏ కాలమునందైననూ ఏ చేశమునందైననూ తనను తాను విముక్తుని చేసు 
కొనుటకు సమర్థుడు కాజాలడు. వానికి అట్టి యువతులయందు కలిగే 
సంతానము వానికి సంకెల యగును. 


తతో విదూరాత్పరిహృత్య దైత్యా 
దైత్యేషు సంగం విషయాత్మకేషు | 
ఉపేత నారాయణమాదిదేవం 
విముక్తసం గ్రైరిషితోకపవర్గః || 18 


దైత్యాః - దితివంశీయులారా! తతః - అందువలన, విషయ-ఆ 
త్మకేషు - ఇంద్రియభోగములమై ఆసక్తి గల, దైత్యేషు - రాక్షసులయందు, 
సంగమ్‌ - సంగమును, విదూరాత్‌ - చాల దూరముగా, పరిహృత్య - 
తోసివేసి, ఆదిదేవమ్‌ - జగత్కారణుడు ప్రకాశస్వరూపుడు అగు, నారాయ 
ఇమ్‌ - నారాయణుని, ఉపేత - శరణు పొందుడు, విముక్తసంగైః - విడిచి 
పెట్టబడిన ఆసక్తి గలవారిచే, అపవర్గః - మోక్షము, ఇషితః - కోరబడునది. 


ఓ దితివంశీయులారా! కావున, మీరు ఇంద్రియభోగములయందు 
ఆసక్తిని చూపే రాక్షసులతోడి స్నేహమును చాల దూరముగా విడిచిపెట్టు 
డు. జగత్కారణుడు, ప్రకాశస్వరూపుడు అగు నారాయణుని శరణు పొందు 
డు. ఆసక్తిని విడిచిన మహాత్ములు కోరే మోక్షము అట్టి శరణాగతియే. 


సప్తమ స్కంధము - అధ్యాయము 6 125 





_ న హ్యచ్యుతం ప్రీజయతో బహ్వాయాసోోసురాత్మజాః | 
ఆత్మత్వాత్సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః ।॥ 19 
అసుర-ఆత్మజాః - అసురుల పుత్రులారా! సర్వభూతానామ్‌ - 
సకలప్రాణులకు, ఆత్మత్వాత్‌ - ఆత్మయగుట వలను ఇహ - ఈ లోకము 
నందు, సర్వతః - అంతటా, సిద్ధత్వాత్‌ - సిద్ధించియుండుట వలన, అచ్యు 
తమ్‌ - శ్రీహరిని, ప్రీణయతః - ప్రీతిని కలిగించువానికి బహు-ఆయాసః - 
అధికమగు.శ్రమ, న హి - లేదు సుమా! 


ఓ రాక్షస నందనులారా! శ్రీహరి సకలప్రాణులలోపల ఆత్మరూ 
పుడై బయట సర్వమునందు వ్యాపించి యున్నాడు. కావున, శ్రీహరికి 
ప్రీతిని కలిగించుటలో అధికమైన శ్రమ లేదు సుమా! 


పరావరేషు భూతేషు బ్రహ్మాంతస్టావరాదిషు | 


భౌతికేషు వికారేషు భూతేష్యథమహత్సుచ।|| 20 
గుణేషు గుణసామ్యే చ గుణవ్యతికరే తథా | 
ఏక ఏవ పరో హ్యాత్మా భగవానీశ్వరోకవ్యయః || 2 


బ్రహ్మా-అంతస్థావర-ఆదిషు - చెట్టుచేమలతో మొదలిడి బ్రహ్మ 
గారు వరకు గల, పర-అవరేషు - పెద్ద చిన్న భూతేషు - ప్రాణులయం 
దు, భౌతికేషు - పంచభూతములనుండి తయారైన, వికారేషు - పదార్థ 
ములయందు, అథ - మరియు, భూతేషు - పంచభూతములయందు, 
మహత్సు చ - సూక్ష్మభూతములయందు కూడ, గుణేషు - సత్త్వరజస్త 
మోగుణములయందు, గుణసామ్యే చ - గుణముల సామ్యావస్థయగు 
ప్రకృతియందు, తథా - అదే విధముగా, గుణవ్యతికరే - గుణములలోని 
వైషమ్యుము వలన ప్రకటమైన మహత్తత్త్వమునందు, ఏకః ఏవ - అద్వితీ 
యుడు, పరః - ఈ సర్వమునకు అతీతమైనవాడు, ఆత్మా - ఆత్మస్వరూ 
పుడు, భగవాన్‌ - భగవానుడు, ఈశ్వరః - సర్వాంతర్యామి, అవ్యయః - 
వినాశము లేనివాడు. 


126 శ్రీమద్భాగవతము 





చెట్టుచేమలతో మొదలిడి బ్రహ్మగారు వరకు ఉండే పెద్ద చిన్న 
ప్రాణులయందు, పంచభూతములనుండి నిర్మితమైన పదార్థములయందు, 
పంచభూతములయందు, సూక్ష్మతన్మాత్రలయందు, సత్త్వరజస్తమోగుణ 
ములయందు, వాటియందు వైషమ్యుము వచ్చి ప్రకటమైన మహత్తత్త్వము 
నందు, వాటి సామ్యావస్థయగు ప్రకృతియందు కూడ ఒకే ఒక భగవానుడు 
ఉన్నాడు. సర్వాంతర్యామి, అవినాశి, అద్వితీయుడు అగు ఆ భగవానుడు 
ఈ సర్వమునకు అతీతుడై యున్నాడు. 

ప్రత్యగాత్మస్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయమ్‌ | 
వ్యాష్యవ్యాపకని ర్దేశ్యో హ్యనిర్దేశ్యోంవికల్పితః || 22 

అనిర్జేశ్యః - నిర్వచింప శక్యము కాని పరమాత్మ, అవికల్పితః - 
నానాత్వము లేనివాడు అగు పరబ్రహ్మ, స్వయమ్‌ - స్వయముగా, ప్రత్యగ్‌ 
-ఆత్మస్వరూపేణ - వ్యక్తియొక్క అంతరతమ స్వరూపమైన ఆత్మరూప 
ముగా, దృశ్యరూపేణ చ - కంటికి కనబడే జగత్తు రూపముగా, వ్యాష్యవ్యా 
పకనిర్దేశ్యః - సత్తాస్ఫూర్తులచే వ్యాపించబడే దృశ్యముగా సత్తాస్ఫూర్తిస్వ 
రూప్పుడగు ద్రష్టగా వ్యవహరించబడువాడు. 

పరమేశ్వరునియందు. వివిధత్వము లేదు. అయిననూ, ఆయ 
నయే స్వయముగా వ్యక్తియొక్క అంతరతమమగు ఆత్మ (దృక్‌-చైతన్య 
ము) గా, దృశ్యమైన జగత్తుగా ప్రకటమైనాడు. ఆయనను నిర్దేశించుట 
సంభవము కాదు. అయిననూ, సత్తాస్ఫూర్తులచే వ్యాపించబడియుండే 
దృశ్యజగత్తుగా, సత్తాస్ఫూర్తిస్వరూప్పుడగు ద్రష్టగా నిర్దేశించబడుచున్నాడు. 


కేవలానుభవానందస్వరూపః పరమేశ్వరః | 
మాయయాంతర్జి తైశ్వర్య ఈయతే గుణసర్గ్ణయా || 23 


కేవల-అనుభవ-ఆనందస్వరూపః - కేవలము అనుభవము (జ్ఞాన 
ము) ఆనందము స్వరూపముగా గల పరమ-ఈశ్వరః - సర్వేశ్వరుడు, 
గుణసర్ణయా - త్రిగుణాత్మకమగు సృష్టిగా ప్రకటమయ్యే, మాయయా - 
మాయచే, అంతర్జిత-ఐశ్వర్య: - కప్పివేయబడిన ఐశ్వర్యము గలవాడు, 
ఈయతే - పొందబడుచున్నాడు. 


| 
/ 
స 


సప్తమ స్కంధము - అధ్యాయము 6 క్షే27 





పరమేశ్వరుడు చైతన్యఘన-ఆనందఘన స్వరూపుడు. త్రిగుణాత్మ 
కమగు జగత్తు రూపముగా ప్రకటమైన మాయాశక్తి ఆ సర్వేశ్వరుని ఈశ్వర 
భావమును కప్పివేయుచున్నది. నామరూపాత్మకమగు జగత్తును నిషేధిం 
చినచో, ఈశ్వరుని సాక్షాత్కారము ఆత్మరూపముగా కలుగును. 


తస్మాత్సర్వేషు భూతేషు దయాం కురుత సాహృదమ్‌ । 
ఆసురం భావమున్ముచ్య యయా తుష్యత్యధోక్షజః 11 24 


తస్మాత్‌ - అందువలన, ఆసురం భావమ్‌ - భోగపరాయణులు 
ఆలోచించే పద్ధతిని ఉన్ముచ్య - విడిచిపెట్టి సర్వేషు - సకలములైన, 
భూతేషు - ప్రాణులయందు, దయామ్‌ - దయను, సౌొహృదమ్‌ - టేమతో 
హితమును, కురుత - చేయుడు, యయా - దేనిచే, అధోక్షజః - ప్రత్య 
క్షాది ప్రమాణములకు అతీతుడైన శ్రీహరి, తుష్యతి - ప్రసన్నుడగునో. 


కావున, భోగపరాయణులు ఆలోచించే పద్ధతిని మీరు విడనాడి, 
సకలప్రాణులయందు దయను చూప్పుతూ, పేమతో ప్రాణులకు హితమును 
ఆచరించుడు. అట్లు చేయుట వలన, ప్రత్యక్షాది ప్రమాణములకు అతీతు 
డైన శ్రీహరి ప్రసన్నుడగును. 


తుష్టే చ తత్ర కిమలభ్యమనంత అద్యే 
కిం తైర్గుణవ్యతికరాదిహ యే స్వసిద్ధాః | 
ధర్మాదయః కిమగుణేన చ కాంక్షితేన 
సారంజుషాం చరణయోరుపగాయతాం నః || 25 


అనంతే - కాలమునకు అతీతుడైనట్టియు, ఆద్యే - సర్వజగత్కార 
ణుడగు, తత్ర - ఆ శ్రీహరి, తుష్టే చ - ప్రసన్నుడు కాగా, అలభ్యమ్‌ - 
పొంద శక్యము కానిది, కిమ్‌ - ఏది గలదు?, చరణయోః - రెండు పాద 
ముల, సారంజుషామ్‌ - సారమును సేవించునట్టియు, ఉపగాయతామ్‌ - 
కీర్తించే, నః - మాకు, గుణవ్యతికరాత్‌ - సత్త్వరజస్తమోగుణములయందు 
పరిణామము వలన, ఇహ - ఈ లోకమునందు, స్వసిద్ధాః - తమంత 
తాముగా సిద్ధించే యే - ఏ, ధర్మ-ఆదయః - ధర్మము మొదలగునవి 
గలవో, తైః - వాటితో, కిమ్‌ - ఏమి ప్రయోజనము?, కాంక్షితేన - అభీష్టమై 


128 శ్రీమద్భాగవతము 
న, అగుణేన చ - గుణములకు అతీతమైన మోక్షముచేనైననూ, కిమ్‌ - 
ఏమి ప్రయోజనము? 


కాలాతీతుడు, సర్వజగత్కారణుడు అగు శ్రీహరి ప్రసన్నుడైనచో 
పొంద శక్యము కానిది ఏది ఉండును? మేము శ్రీహరి రెండు పాదముల 
సారమును సేవిస్తూ ఆయన కీర్తిని గానము చేసెదము. ఈ జగత్తులో సత్త్వ 
రజస్తమోగుణముల పరిణామము వలన తమంత తాముగా లభించే ధర్మా 
ర్థకామములతో గాని, అందరు కోరే గుణాతీతమైన మోక్షముతో గాని, 
మనకు పని యేమున్నది? 
ధర్మార్ధకామ ఇతి యోభిహితస్త్రివర్గ 
ఈక్షా త్రయీ నయదమౌ వివిధా చ వార్తా | 
మన్యే తదేతదఖిలం నిగమస్య సత్యం 
స్వాత్మారృణం స్వసుహృదః పరమస్య పుంసః | 26 
ధర్మ-అర్ధకామః - ధర్మము అర్ధము కామము, ఇతి - అని, యః - 
ఏ, త్రివర్గః - మూడు పురుషార్ధముల సముదాయము, అభిహితః - చెప్ప 
బడినదో అది, ఈక్షా - ఆత్మవిద్య, త్రయీ - కర్మవిద్య, నయదమౌ - 
తర్కశాస్త్రము దండనీతి, చ - మరియు, వివిధా - అనేకవిధములైన, వార్తా 
- వృత్తివిద్య, తత్‌ - ఆ, ఏతత్‌ - ఈ, సర్వమ్‌ - సర్వము, నిగమస్య - వేద 
మునకు చెందినది, స్వసుహృదః - తనయందు హితకారియగు అంత 
ర్యామి రూపములోనున్న పరమస్య పుంసః - పురుషోత్తమునకు, స్వ-ఆ 
త్మార్పణమ్‌ - ఆత్మనివేదనము, సత్యమ్‌ - సత్యము అని, మన్యే - తలచె 


ధర్మార్థకామములు అనే మూడు పురుషార్థములు, ఆత్మవిద్య, 
కర్మవిద్య, తర్కశాస్త్రము, దండనీతి, అనేకవిధములైన వృత్తివిద్యలు అనే 
ఈ సర్వము మూడు గుణములకు లోబడి వేదముచే ప్రతిపాదించబడుచు 
న్నది. కాని, వ్యక్తి తనలో అంతర్యామిమై హితకారియగు పురుషోత్తము 
నకు తన సర్వస్వమును సమర్చించుటయే సత్యము (సార్థకము) అనినా 
అభిప్రాయము. 


సప్తమ స్కంధము - అధ్యాయము 6 129 


జ్ఞానం తదేతదమలం దురవాపమాహ 
నారాయణో నరసఖః కిల నారదాయ | 
ఏకాంతినాం భగవతస్తదకించనానాం 
పాదారవిందరజస్వాప్లుతదేహినాం స్యాత్‌ || 27 


నరసఖః - నరుని మిత్రుడగు, నారాయణః - నారాయణుడు, తత్‌ 
- అట్టి, ఏతత్‌ - ఈ, అమలమ్‌ - నిర్మలమైన, దురవాపమ్‌ - పొంద 
శక్యము కాని, జ్ఞానమ్‌ - జ్ఞానమును, నారదాయ - నారదుని కొరకు, ఆహ 
కిల - చెప్పెనట, తత్‌ - అది, భగవతః - భగవానుని, ఏకాంతినామ్‌ - అన 
న్యభక్తులైనట్టియు, అకించనానామ్‌ - సర్వసంగపరిత్యాగుల, పాద-అరవిం 
దరజసా - పాదపద్మముల ధూళిచే, ఆప్హుతదేహినామ్‌ - వ్యాప్తమైన 
దేహము గల వారలకు, స్యాత్‌ - కలుగును. 


నరుడు తోడుగానున్న నారాయణుడీ నిర్మలమగు జ్ఞానమును 
నారదునకు ఉపదేశించెనట. దీనిని పొందుట చాల కష్టము. భగవంతుని 
ఏకాంతభక్తులై: సర్వసంగపరిత్యాగుల పాదపద్మముల ధూళిచే వ్యాప్తమైన 
దేహము గలవారలకు మాత్రమే అది లభించును. 


శ్రతమేతన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞానసంయుతమ్‌ | 
ధర్మం భాగవతం శుద్ధం నారదాద్దేవదర్శనాత్‌ || 26 


విజ్ఞానసంయుతమ్‌ -  అనుభవముతో కూడిన, ఏతత్‌ - ఈ, 
జ్ఞానమ్‌ - జ్ఞానము, భాగవతమ్‌ - భగవదృ్భక్తులచే అనుష్టించబడే, ధర్మమ్‌ 
- ధర్మము: మయా - నాచే, పూర్వమ్‌ - పూర్వము, దేవదర్శనాత్‌ - భగ 
వానుని దర్శించిన నారదాత్‌ - నారదుని వలన, శ్రుతమ్‌ - వినబడినది. 

అనుభవముతో కూడిన నిర్మలమైన ఈ జ్ఞానమును, భగవద్భక్తుల 


నుష్టించే ధర్మమును, నేను పూర్వము నారదుని వలన చెనియుంటిని. నార 
దుడు భగవానుని దర్శించినవాడు. 


130 శ్రీమద్భాగవతము 





దైత్యపుత్రా ఊచుః | 
ప్రహ్లాద త్వం వయం చాపి నర్తేన్యం విద్మహే గురుమ్‌ | 
ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలానామపి హీశ్వరౌ || 29 
ప్రహ్లాద - ఓ ప్రహ్లాదా!, త్వమ్‌ - నీవు, వయం చ అపి - మేము 
కూడు ఏతాభ్యామ్‌ - ఈ, గురుపుత్రాభ్యాం బుతే - గురుపుత్రులను మిన 
హాయించి, అన్యమ్‌ - మరియొక, గురుమ్‌ - గురువును, న విద్మహే - 
ఎరుగము, అపి - మరియు, బాలానామ్‌ - పిల్లలకు, ఈశ్వరౌ - శాసకులు. 
రాక్షసుల పిల్లలు ఇట్లు పలికిరి --- ఓ ప్రహ్లాదా! నీవు గాని, మేము 
గాని, గురుపుత్రులగు వీరిద్దరిని మినహాయించి మరియొక గురువును 
యెొరుగము. పిల్లలమగు మనలను శాసించువారు వీరిద్దరే. 


బాలస్యాంతఃపురస్థస్య మహత్సంగో దురన్వయః | 
ఛింధి నస్సంశయం సౌమ్య స్యాచ్చేద్విశంభకారణమ్‌ 1130 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే ప్రహాదచరితే 
ప్రహ్లాదేన బాలానాముపదేశవర్జనం నామ షష్టోోధ్యాయః || 
అంతఃపురస్థస్య - అంతఃపురమునందున్ను బాలస్య - పిల్లవానికి, 
మహత్‌-సంగః - మహాత్మునితోడి సమావేశము, దురన్వయః - దుర్దటము, 
సౌమ్య - ఓయీ ప్రియదర్శనా!, విశంభకారణమ్‌ - విశ్వాసమునకు హేతు 
వు, చేత్‌ - ఉన్నచో, నః - మాయొక్క, సంశయమ్‌ - సందేహమును, 
ఛింధి - ఛేదించుము. 

ఓ ప్రియదర్శనా! అంతఃపురమునందు.. పెరిగిన నీకు 
మహాత్ముడగు నారదునితో సమావేశము దుర్లటము. ఈ విషయములో 
నిన్ను విశ్వసించుటకు తగిన కారణమున్నచో, మా ఈ సందేహమును 
నివృత్తి చేయుము. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
ప్రహాదచరితమునందు ఆరవ అధ్యాయము ముగిసినది (6). 


ఉజశటక 


అథ సప్తమోశధ్యాయః 
ప్రహ్లాద చరితము - ప్రహ్లాదుని జన్మవృత్తాంతము 


నారద ఉవాచ | 
ఏవం దైత్యసుతైః పృష్టో మహాభాగవతో5సురః | 
ఉవాచ స్మయమానస్తాన్‌ స్మరన్‌ మదనుభాషితమ్‌ || 1 


మహాభాగవతః - గొప్ప భగవద్భక్తుడు, అసురః - అసురుల వంశ 
ములో జన్మించినవాడు అగు ప్రహ్లాదుడు, దైత్యసుతైః - రాక్షసుల పుత్రుల 
చే, ఏవమ్‌ - ఈ విధముగా, పృష్టః - ప్రశ్నించ బడినవాడై, స్మయమానః ఆ 
మెల్లగా నవ్వుచున్నవాడై, మద్‌-అనుభాషితమ్‌ - నా ఉపదేశమును, 
స్మరన్‌ - స్మరించుచున్నవాడై, తాన్‌ - వారిని ఉద్దేశించి ఉవాచ - పలికె 
ను. 


నారద మహర్షి ఇట్లు పలికెను --- ప్రహ్లాదుడు రాక్షసుల వంశ 
ములో జన్మించిననూ, గొప్ప భగవద్భక్తుడు. ఆ రాక్షసపుత్రులీ విధముగా 
ప్రశ్నించగా ఆయన నా ఉపదేశమును స్మరిస్తూ, చిరునవ్వుతో వారిని ఉద్దే 
శించి ఇట్లు పలికెను. 


ప్రహ్లాద ఉవాచ |! 
పితరి ప్రస్థితేసస్మాకం తపసే మందరాచలమ్‌ | 
యుద్ధోద్యమం పరం చక్రుర్విబుధా దానవాన్‌ ప్రతి! 2 
అస్మాకమ్‌ - మౌ, పితరి - తండ్రి, తపసే - తపస్సు కొరకు, 
మందర-అచలమ్‌ - మందర పర్వతమును గురించి, ప్రస్థితే - పయనము 
కాగా, విబుధాః - దేవతలు, దానవాన్‌ ప్రతి - రాక్షసులనుద్దేశించి, పరమ్‌ - 


132 శ్రీమద్భాగవతము 
గొప్ప యుద్ధ-ఉద్యమమ్‌ - యుద్ధము కొరకు ఉద్యమమును, చక్రుః - 
ఖ 
చేసిరి. 
ప్రహ్లాదుడిట్లు పలికెను --- మా తండ్రి తపస్సు కొరకై మందర 
పర్వతమునకు వెల్లినప్పుడు, దేవతలు రాక్షసులకు వ్యతిరేకముగా యుద్ధ 
ము కొరకై పెద్ద ఉద్యమమును చేసిరి. 
పిపీలికైరహిరివ దిష్ట్యా లోకోపతాపనః | 
పాపేన పాపోోభక్షీతివాదినో వాసవాదయః || ఏ 
పిపీలికైః - చీమలచే, అహిః ఇవ - పాము వలె, లోక-ఉపతాపనః 
- జనులను హింస పెట్టే పాపః - పాపియగు హిరణ్యకశిపుడు, దిష్ట్యా - 
దైవవశముచే, పాపేన - పాపముచే, అభక్షి - భక్షించబడినాడు, వాసవ-ఆ 
దయః - ఇంద్రుడు మొదలగువారు, ఇతివాదినః - ఇట్లు పలుకువారు. 
ఇంద్రుడు మొదలగువారు ఇట్లు పలికిరి -- హిరణ్యకశిపుడు జను 
లను హింస పెట్టెను. చీమలు పామును భక్షించినట్లుగా, దైవవశముచే ఆ 
పాపిని వాని పాపమే భక్షించినది. 


తేషామతిబలోద్యోగం నిశమ్యాసురయూథపాః | 


వధ్యమానాస్సు రైర్భీతా దుద్రువుస్సర్వతోదిశమ్‌ || శీ 
కలత్రపుత్రమిత్రాప్తాన్‌ గృహాన్‌ పశుపరిచ్చ్భదాన్‌ 1 
నావేక్షమాణాస్త్వరితాస్సర్వే ప్రాణపరీప్సవః || క్‌ 


తేషామ్‌ - వారియొక్క, అతిబల-ఉద్యోగమ్‌ - మిక్కిలి బలమైన 
యుద్ధప్రయత్నమును, నిశమ్య - చూచి, అసురయూథపాః - రాక్షస సేనా 
నాయకులు, సర్వే - అందరు, సురైః - దేవతలచే, వధ్యమానాః - 
చంపబడుచున్నవారై, భీతాః - భయపడినవారై, కలత్రపుత్రమిత్ర-ఆప్తాన్‌ - 
భార్య పిల్లలు మిత్రులు అప్పులను, గృహాన్‌ - ఇళ్లను, పశుపరిచృదాన్‌ - 
పశువులను భోగసాధనములను, న-అవేక్తమాణా:ః - సరకు చేయనివారై 
త్వరితాః - వేగము గలవారై. ప్రాణపరీప్సవః - ప్రాణములను కాపాడుకొన 


సప్తమ స్కంధము - అధ్యాయము 7 క్ష 





గోరువారై. సర్వతః-దిశమ్‌ - అన్ని దిక్కులను ఉద్దేశించి, దుద్రువుః - పరు 
గులెత్తిరి. 


వారి మహాబలపూర్వకమగు యుద్ధప్రయత్నమును చూచిన రాక్షస 
సేనానాయకులు అందరు భయపడిరి. దేవతలు వారిని సంహరించ మొద 
లిడిరి. భార్య: పిల్లలు, మిత్రులు, ఆప్తులు, ఇళ్లు, పశువులు, భోగసాధన 
ములు అనువాటిని పట్టించుకోకుండా, వారు కేవలము ప్రాణములను 
మాత్రమే రక్షించుకొనగోరి, వేగముగా అన్ని దిక్కులకు పరుగులెత్తిరి, 


వ్యలుంపన్‌ రాజశిబిరమమరా జయకాంక్షిణః | 
ఇంద్రస్తు రాజమహిషీం మాతరం మమచాగ్రహీత్‌ 1 6 


జయకాంక్షిణః - విజయమును గోరే, అమరాః - దేవతలు, రాజశి 
బిరమ్‌ - రాజగృహమును, వ్యలుంపన్‌ - నాశము చేసిరి, ఇంద్రః తు - 
ఇంద్రుడైతే, రాజమహిషీమ్‌ - మహారాణియగు, మమ - నా, మాతరమ్‌ - 
తల్లిని, అగ్రహీత్‌ - చెరబట్టెను. 


విజయమును కోరే దేవతలు రాజనివాసమును తగులబెట్టిరి. 
ఇంద్రుడైతే మా తల్లియగు మహారాణిని చెరబట్టెను. 


నీయమానాం భయోద్విగ్నాం రుదతీం కురరీమివ | 
యదృచ్చయాక:గతస్తత్ర దేవర్షిర్దదృశే పథి || 7 
నీయమానామ్‌ - తీసుకుపోబడుచున్నట్టియు. భయ- ఉద్విగ్నామ్‌ 
- భయముతో కలవరపాటు చెందినట్టియు, కురరీం ఇవ - కురరి వలె, రుద 
తీమ్‌ - రోదించుచున్న ఆమెను, తత్ర - అచటకు. యదృచ్చయా - అను 
కోకుండా (ఈశ్వ రేచ్చచే, ఆగతః - వచ్చిన, దేవ-బుషిః - దేవర్షియగు 
నారదుడు, పథి - మార్గమునందు. దదృశే - చూచెను. 


భయముతో కలవరపాటు చెందియున్న ఆ మహారాణిని ఇంద్రుడు 
తీసుకొని పోవుచుండగా, ఆమె కురరి (లకుముకి పిట్ట) వలె రోదించుచుం 
డెను. ఆ సమయములో దేవర్షియగు నారదుడు అనుక బండా ఈశ్వరే 
చృచే అచటకు వచ్చి, దారిలో ఆమెను చూచెను. 


134 శ్రీమద్భాగవతము 
ప్రాహ మైనాం సురపతే నేతుమర్హస్యనాగసమ్‌ | 
ముంచ ముంచ మహాభాగ సతీం పరపరిగ్రహమ్‌ || 8 


ప్రాహ - పలికెను, సురపతే - ఓ దేవనాయకా! అనాగసమ్‌ - 
నిర్దోషియైనట్టియు, సతీమ్‌ - పతివ్రతయైనట్టియు, పరపరిగ్రహమ్‌ - పర 
భార్యయైన, ఏనామ్‌ - ఈమెను, నేతుమ్‌ - తీసుకుపోవుటకు, మా అర్హసి 
- తగవు, మహాభాగ - ఓ మహానుభావా! ముంచ - విడిచిపెట్టుము, 
ముంచ - విడిచిపెట్టుము. 

నారదుడు దేవనాయకుడగు ఇంద్రునితో ఇట్లు పలికెను -- ఓ 
మహానుభావా! పతివ్రతయగు ఈమె నిర్దోషి. పరభార్యయగు ఈమెను 
నీవు తీసుకొనిపోవుట తగదు. ఈమెను విడిచిపెట్టుము, విడిచిపెట్టుము. 


ఇంద్ర ఉవాచ | 
ఆస్తేంస్యా జఠరే వీర్యమవిషహ్యం సురద్విషః | 
ఆస్యతాం యావత్ప్రసవం మోక్షేంర్థపదనీం గతః! 9 
అస్యాః - ఈమెయొక్క, జఠరే - గర్భమునందు, సురద్విషః - 
దేవద్వేషియగు హిరణ్యకశిపుని, అవిషహ్యమ్‌ - సహించ శక్యము కాని, 
వీర్యమ్‌ - వీర్యము, ఆస్తే - ఉన్నది, ప్రసవం యావత్‌ - ప్రసవము వరకు, 
ఆస్యతామ్‌ - ఉండు గాక! అర్థపదవీమ్‌ - ప్రయోజనముయొక్క మార్గము 
ను, గతః - పొందినవాడనై, మోక్షే - విడిచిపెట్టగలను. 
ఇంద్రుడిట్లు పలికెను --- ఈమె గర్భములో దేవవిద్వేషియగు 
హిరణ్యకశిపుని వీర్యము ఉన్నది. భవిష్యత్తులో ఆ శిశువు పెరిగి పెద్దమైన 
చో, వాని ప్రతాపమును దేవతలు సహించలేరు. కావున, ప్రసవము అయ్యే 
వరకు ఈమె నా వద్దనే ఉండుగాక! నా ప్రయోజనము (గత్రుశేషము ఉండ 
కుండా చేయుట) సిద్ధించిన తరువాత, ఈమెను నేను విడిచి పెట్టెదను. 


నారద ఉవాచ |! 
అయం నిష్కిల్చిషస్సాక్షాన్మహాభాగవతో మహాన్‌ | 
త్వయా న ప్రాప్యతే సంస్త్థామనంతానుచరో బలీ | 10 


సప్తమ స్కంధము - అధ్యాయము 7 కేక్‌ 





అయమ్‌ - ఈ శిశువు, నిష్కిల్చిషః - దోషము లేనివాడు, సాక్షాత్‌ 
- సాక్షాత్తుగా మహాభాగవతః - గొప్ప భగవద్భక్తుడు, మహాన్‌ - గొప్పవా 
డు, అనంత-అనుచరః - శ్రీహరి సేవకుడు, బలీ - బలవంతుడు, త్వయా 
- నీచే, సంస్థామ్‌ - మరణమును, న ప్రాప్ఫ్యతే - పొందబోడు. 


నారదుడిట్లు పలికెను --- ఈ శిశువులో దోషము ఉండదు. 
ఈతడు సాక్షాత్తుగా గొప్ప భగవదృ్భక్తుడు, గొప్పవాడు, శ్రీహరి సేవకుడు 
కాగలడు. అట్టి ఈ బలశాలి కాబోయే పిల్లవానిని నీవు చంపలేవు. 


ఇత్యు క్రస్తాం విహాయేంద్రో దేవర్దేర్మానయన్‌ వచః | 
అనంతప్రియభ క్ష్యైనాం పరిక్రమ్య దివంయయౌ | శ 


ఇతి - ఈ విధముగా, ఉక్తః - పలుకబడిన, ఇంద్రః - ఇంద్రుడు, 
దేవ-బుషేః - దేవర్షియగు నారదుని, వచః - మాటను, మానయన్‌ - 
మన్నించువాడై, తామ్‌ - ఆమెను, విహాయ - విడిచిపెట్టి, అనంతప్రియ 
భక్త్యా - అనంతునకు ప్రియుడనగు నా భక్తిచే, ఏనామ్‌ - ఈమెను, పరి 
క్రమ్య - ప్రదక్షిణము చేసి, దివమ్‌ - స్వర్గమును గురించి యయౌ - వెళ్లా 
ను. 
దేవర్షియగు నారదుడు ఇట్లు చెప్పగా, ఇంద్రుడు ఆయన మాటను 
మన్నించి, మా తల్లిని విడిచిపెట్టెను. అనంతునకు ప్రియుడనైన నేను గర్భ 
మునందుండుటచే, ఇంద్రుడు మా తల్లికి ప్రదక్షిణము చేసి, స్వర్గమునకు 
వెళ్లెను. 
తతో నో మాతరమృషిస్సమానీయ నిజాశ్రమమ్‌ | 
ఆశ్వా స్యేహోష్యతాం వత్సే యావత్తే భర్తురాగమః || 12 
తతః - తరువాత, బుషిః - నారద మహర్షి, నః - మా, మాతరమ్‌ 
- తల్లిని, నిజ-ఆశ్రమమ్‌ - తన ఆశ్రమమును గురించి, సమానీయ - తీసు 
కువచ్చి, ఆశ్వాస్య - ఓదార్చి, వత్సే - అమ్మాయీ,, తే - నీ భర్తుః - భర్త 
యొక్క, ఆగమః యావత్‌ - రాక వరకు, ఇహ - ఇచటి, ఉష్యతామ్‌ - నిప 
సించబడు గాక! 
10 


136 శ్రీమద్భాగవతము 
తరువాత నారద మహర్షి మా తల్లిగారిని తన ఆశ్రమమునకు 
తీసుకు వచ్చి ఆమెను ఓదార్చి ఇట్లు పలికెను -- అమ్మాయీ! నీ భర్త 
వచ్చేవరకు నీవు ఇచట నివసించుము. 


తథేత్యవాత్సీద్దేవ ర్లేరంతి సాప్యకుతోభయా | 
యావద్దైత్యపతిర్జోరాత్తపసో న న్యవర్తత || క్షే 
తథా - సరే, ఇతి - అని, సా అపి - ఆమె కూడ, అకుతోభయా - 
దేనినుండిమయైననూ భయము లేనిదియొ, దేవ-బుషేః - దేవర్షియగు నార 
దునియొక్క, అంతి - సమీపమునందు, అవాత్సీత్‌ - నివసించెను, 
యావత్‌ - ఎంతవరకైతే, దైత్యపతిః - రాక్షసరాజగు హిరణ్యకశిపుడు, 
'ఘోరాత్‌ - కఠినమైన, తపసః - తపస్సునుండి, న న్యవర్తత - తిరిగి రాలే 
దో. 
ఆమె సరే అని పలికి, రాక్షసరాజగు హిరణ్యకశిపుడు కఠినమైన 


తపస్సును మాని తిరిగి వచ్చేవరకు, దేవర్షి నారదుని వద్ద నివసించెను. 
ఆమెకు అచట దేనినుండిమయైననూ భయము లేదు. 


బుషిం పర్యచరత్తత్ర భక్త్యా పరమయా సతీ | 
అంతర్వత్నీ స్వగర్భస్య క్షేమాయేచ్చాప్రసూతయే 11 14 
సతీ - పతివ్రత, అంతర్వత్నీ - గర్భిణి అగు ఆమె, స్వగర్భస్య - 
తన గర్భముయొక్క క్లేమాయ - క్షేమము కొరకు, ఇచ్చాప్రసూతయే ఖు 
కోరిన సమయములో ప్రసవము అగుట కొరక్తై తత్ర - అచట, పరమయా 
- గొప్ప భక్త్యా - భక్తితో, బుషిమ్‌ - నారద మహర్షిని, పరి-అచరత్‌ - 
సేవించెను. 
పతివ్రత, గర్భిణి అగు మా తల్లి అచట ఉంటూ, తన గర్భములోని 
శిశువుయొక్క క్రేమము కొరకు మరియు తాను కోరినప్పుడు ప్రసవము 
అగుట కొరకు, నారద మహర్షిని గొప్ప భక్తితో సేవించెను. 


బుషిః కారుణికస్తస్యాః ప్రాదాదుభయమీశ్వరః | 
ధర్మస్య తత్త్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలమ్‌ 11! 15 


సప్తమ స్కంధము - అధ్యాయము 7 క7 
కారుణికః - దయామయుడు, ఈశ్వరః - సమర్థుడు అగు, బుషి: 
- నారద మహర్షి మాం అపి - నన్ను కూడు ఉద్దిశ్య - ఉద్దేశించి, తస్యాః - 
ఆమెకు, నిర్మలమ్‌ - నిర్మలమైన, ధర్మస్య - ధర్మముయొక్క, తత్త్వమ్‌ - 
స్వరూపము, జ్ఞానం చ - జ్ఞానము అనే, ఉభయమ్‌ - రెండింటినీ, ప్రాదాత్‌ 
- ఇచ్చెను. 


నారద మహర్షి దయాళువు, సమర్థుడు. ఆయన తన మనస్సులో 
నన్ను కూడ పెట్టుకొని, ఆమెకు నిర్మలమైన ధర్మస్వరూపము మరియు 
జ్ఞానము అనే రెండింటినీ అనుగ్రహించెను. 
తత్తు కాలస్య దీర్ణత్వాత్‌ స్త్రీత్వాన్మాతుస్తిరోదధే | 
బుషిజానుగృహీతం మాం నాధునాప్యజహాత్‌ స్మృతిః 1116 
తత్‌ - ఆ ఉపదేశము, కాలస్య - కాలము, దీర్ణత్వాత్‌ ఒం దీర్ణము 
అగుట వలన, స్త్రీత్వాత్‌ - స్త్రీ యగుట వలన, మాతుః - తల్లికి తిరోదధే 
- మరపునకు వచ్చెను, బుషిణా - మహర్షిచే, అనుగృహీతమ్‌ - అనుగ్ర 
హించబడిను మాంతు - నన్నైతే, అధునా అపి - ఇప్పటికి కూడా, 
స్మృతిః - స్మృతి, న అజహాత్‌ - విడువలేదు. 


చాల కాలము అగుట వలన, స్త్రీకి ఉండే ఇబ్బందుల వలన, ఆ 
ఉపదేశమును మా తల్లి మరచెను. కాని, నేను నారదుని అనుగ్రహమును 
పొందినవాడనగుటచే, ఆ స్మృతి ఇప్పటికి కూడా నన్ను విడిచిపెట్టలేదు. 


భవతామపి భూయాన్నే యది శద్దధతే వచః |! 
వైశారదీ ధీశ్శుద్ధాతః స్త్రీబాలానాం చమేయథా!! 17 
మే - నా వచః - మాటను గురించి, యది శ్రద్దధతే - మీరు శ్రద్ధ 
పెట్టే పక్షములో, భవతాం అపి - మీకు కూడ, భూయాత్‌ - కలుగు గాక! 
వైశారదీ - దేహాభిమానమును పోగొట్టే, ధీః - బుద్ధి మే యథా - నాకు 
వలెనే, స్త్రీబాలానాం చ- స్త్రీలకు పిల్లలకు కూడ, శ్రద్ధాతః - శ్రద్ధ వలన, 


138 శ్రీమద్భాగవతము 


నా మౌటమై మీకు శ్రద్ధ ఉన్నవో, మీకు కూడ ఆ జ్ఞానము కలుగు 
గాక! శ్రద్ధ వలన దేహాభిమానమును పోగొట్టే వివేకబుద్ధి నాకు కలిగినట్లు 
గానే స్త్రీలకు పిల్లలకు కూడ కలుగును. 





జన్మాద్యాష్టడిమే భావా దృష్టా దేహస్య నొత్మనః | 
ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వరమూర్తినా || 18 


ఈశ్వరమూర్తినా - ఈశ్వరుని రూపమైన, కాలేన - కాలముచే, 
దేహస్య - దేహమునకు, వృక్షస్య - చెట్టుయొక్క, ఫలానాం ఇవ - పళ్లకు 
వలె, ఇమే - ఈ, జన్మ-ఆద్యాః - పుట్టుక మొదలైన, షట్‌ - ఆరు, భావాః - 
వికారములు, దృష్టాః - కనబడును, ఆత్మనః - ఆత్మకు, న - కాదు. 


ఈశ్వరుని రూపమే అయిన కాలముయొక్క ప్రభావముచే దేహ 
మునందు పళ్లయందు వలె పుట్టుక, ఉండుట, పెరుగుట, పరిణతి జెందు 
ట, క్షీణించుట నశించుట అనే ఆరు వికారములు మనకు అనుభవములో 
నున్న విషయములే. పండు వికారములు బెట్టుకు లేనట్లే, దేహముయొక్క 
వికారములు ఆత్మకు సంక్రమించవు. 


ఆత్మా నిత్యోఃవ్యయశ్శుద్ధ ఏకః క్షేత్రజ్ఞ ఆశ్రయ: | 
అవిక్రియస్ప్వదృగ్‌ హేతుర్వ్యాపకోంసంగ్యనావృతః || 19 


ఆత్మా - ఆత్మ, నిత్యః - కాలమునకు అతీతమైనది, అవ్యయః - 
క్షీణించనిది, శుద్ధః - రాగద్వేషములు లేనిది, ఏకః - రెండవది లేనిది, 
క్షేత్రజ్ఞ - క్షేత్రమును తెలుసుకొనేది, ఆశ్రయః - ఆధారము, అవిక్రియః - 
వికారములు లేనిది, స్వదృక్‌ - స్వయంప్రకాశము, హేతుః - సర్వకార 
ణము, వ్యాపకః - వ్యాపించి యుండునది, అసంగీ - సంగము లేనిది, 
అనావృతః - ఆవరణము లేనిది. 


కాలమునకు అతీతమైన ఆత్మయందు క్షీణించుట అనేది ఉండదు. 
ఆత్మకంటె భిన్నముగా రెండవది లేనందు వలన, ఆత్మయందు రాగద్వేష 
ఎలకు తావు లేదు. దేహేంద్రియమనస్సంఘాతము అనే క్షేత్రము విష 
ఎములో ఆత్మ నిత్యసాక్షియై ఉండును. సర్వజగత్తునకు ఆధారమైన 





సప్తమ స్కంధము ఆ అధ్యాయము ౯ క్రేం 


ఆత్మయందు వికారములేవియు ఉండవు. స్వయంప్రకాశమగు ఆత్మయే 
సర్వజగత్కారణము. ఆత్మ సర్వవ్యాపకమే అయిననూ, దానికి దేనితోనై 
ననూ సంగము లేదు. ఆత్మ ఆవరణములు లేని పూర్ణతత్త్వము. 


ఏతైర్ద్వాదశభిర్విద్వానాత్మనో లక్ష ఖైః పరైః | 
అహం మమేత్యసద్భావం దేహాదౌ మోహజం త్యబేత్‌ 1120 


ఏవైః - ఈ, పరైః - (శ్రేష్టములైన, ద్వాదశభిః - పన్నెండు, ఆత్మనః 
- ఆత్మయొక్క, లక్షణైః - లక్షణముల ద్వారా, విద్వాన్‌ - వివేకి దేహ- 
ఆదౌ - దేహము ఇంద్రియములు మొదలగువాటియందు, అహమ్‌ - 
నేను, మమ - నాది, ఇతి - అనే, మోహజమ్‌ - వ్యామోహము వలన 
పుట్టే అసద్‌-భావమ్‌ - మిథ్యాభిమానమును, త్యబేత్‌ - విడిచిపెట్టవలెను. 

వివేకి ఆత్మయొక్క స్వరూపమును సూచించే ఈ పన్నెండు శ్రేష్ట 
లక్షణములను అనుసంధానము చేయవలెను. దేహము ఇంద్రియముల 
యందలి వ్యామోహము వలన మనకు వాటియందు నేను, నాది అనే 
మిథ్యాభిమానము ఉండును. దానిని వివేకి పరిత్యజించవలెను. 


స్వర్ణం యథా గ్రావసు హేమకారః 
క్షేత్రేషు యోగ్రెస్తదభిజ్ఞ ఆప్పుయాత్‌ | 

క్షేత్రేషు దేహేషు తథాంంత్మయోగైః 
అధ్యాత్మవిదృృహ్మగతిం లఖేత || 2] 


యథా - ఏ విధముగానైతే, హేమకారః - బంగారమును 
తయారు చేయువాడు, క్షేత్రేషు - బంగారము దొరికే సలములయందలి, 
గ్రావసు - రాళ్లయందు, యోగః - ఉపాయములచే, తద్‌-అభిజ్జః - ఆ 
ఉపాయములు తెలిసినవాడై, స్వర్ణమ్‌ - బంగారమును, ఆప్పుయాత్‌ - 
సంపాదించునో, తథా - అదే విధముగా, అధ్యాత్మవిత్‌ - ఆత్మానాత్మవివే 
కము గల సాధకుడు, క్షేత్రేషు - క్షేత్రములైన, దేహేషు - దేహములయం 
దు, ఆత్మయోగైః -. ఆత్మజ్ఞానమునకు సహకరించే ఉపాయములతో, 
బ్రహ్మగతిమ్‌ - బ్రహ్మసాక్షాత్కారమును, లభేత - పొందవలెను. 


1 శ్రీమద్భాగవతము 
బంగారమును తయారుచేసే వ్యక్తి బంగారము దొరికే గనుల 
యందలి రాళ్లలో ని బంగారమును అనేకములైన ఉపాయములతో వెలికితీ 
యును. ఆ ఉపాయములన్నియు ఆతనికి ఎరుకయే. అదే విధముగా, 
ఆత్మానాత్మవివేకము గల సాధకుడు ఆత్మజ్ఞానమునకు సహకరించే 
ధ్యానము మొదలైన ఉపాయములననుష్టించి, చైతన్య క్షేత్రములనదగిన 
దేహములయందే బ్రహ్మను ఆత్మరూపముగా సాక్షాత్కరించుకొనవలెను. 


అష్టా ప్రకృతయః ప్రోక్తాస్త్ర్వయ ఏవ హి తద్గుణాః | 
వికారాష్టోడశాచారై్యైః పుమానేకస్పమన్వయాత్‌ || 22 


అష్టా - ఎనిమిది, ప్రకృతయః - ప్రకృతులు, ఆచార్ర్యైః - సాంఖ్యా 
చార్యులచే, ప్రోక్తాః - చెప్పబడినవి, తద్‌-గుణాః - ఆ ప్రకృతియొక్క గుణ 
ములు, త్రయః ఏవ హి - నిశ్చయముగా మూడు, వికారాః - వికారములు, 
షోడశ - పదహారు, సమన్వయాత్‌ - అనువృత్తమగుట వలన, పుమాన్‌ - 
పురుషుడు, ఏకః - ఒక్కడే. 
సాంఖ్యాచార్యుల పరిగణనమిట్లున్నది -- ప్రకృతులు (జగత్తునకు 
మూలమనందున్న తత్త్వములు) మూలప్రకృతి, మహత్తత్త్వము, అహంకా 
రము, పృథివి నీరు అగ్ని వాయువు ఆకాశము అనే అయిదు సూక్ష్మభూత 
ములు వెరసి ఎనిమిది. మూలప్రకృతి సత్త్వరజస్తమస్సులు అనే మూడు 
గుణములు గలది. అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియము 
లు, అంతఃకరణము, అయిదు సఘ్థూలభూతములు వెరసి పదహారు వికార 
ములు (మూలతత్త్వములనుండి ప్రకటమైన కార్యములు). దృశ్యమగు ఈ 
సర్వమునందు వ్యాపించియున్న చైతన్యస్వరూపుడగు పురుషుడు ఒక్కడే. 
దేహస్తు సర్వసంఘాతో జగత్తస్థురితి ద్విధా | 
అతైైవ మృగ్యః పురుషో నేతి నేతీత్యతత్త్యజన్‌ || 23 


అన్వయవ్యతిరే కేణ వివే కేనోశతాంంత్మనా | 
సర్గస్థానసమామ్నాయెర్విమృశద్భిరసత్వరై: 1 24 


సప్తమ స్కంధము - అధ్యాయము 7 శేతే 


సర్వసంఘాతః - ప్రకృతివికృతుల సమాహారమైన, దేహః తు - 
శరీరమైతే, జగత్‌ - కదిలేది, తస్థుః - కదలనిది, ఇతి - అని, ద్విధా - 
'రెండు రకములుగా నున్నది, న ఇతి - ఇది కాదు, న ఇతి - ఇది కాదు, 
ఇతి - ఈ విధముగా, అతత్‌ - పురుషుడు కానిదానిని, త్యజన్‌ - నిరాకరిం 
చువాడై; అత్ర ఏవ - ఈ దేహమునందు మాత్రమే, పురుషః - పూర్ణచైత 
న్యస్వరూపుడగు పరమాత్మ, విమృశద్భిః - ఆత్మవిచారమును చేసే, అస 
త్వరైః - అలజడి లేని మనస్సు గల సాధకులచే, అన్వయవ్యతి రేకేణ ఎ 
అన్వయవ్యతి రేకములచే ఉదయించే, వివేకేన - వివేకము ద్వారా, ఉశతా 
- పరిశుద్ధమైన, ఆత్మనా - మనస్సుతో, సర్గస్థానసమామ్నాయెః - సృష్టిస్థి 
తుల వేదవాక్యములచే, మృగ్యః - అన్వేషించ దగినది. 

ప్రకృతి-వికృతుల సమాహారమైన ఈ దేహము కదిలేది, కదలనిది 
అని రెండు విధములుగా నున్నది. పురుషుడు కాని దేహము, మనస్సు 
మొదలగువాటిని, ఇది కాదు, ఇది కాదు అంటూ నిరాకరించి పరమాత్మను 
ఈ దేహమునందు మాత్రమే అన్వేషించవలెను. కారణము కార్యప్రపంచ 
మునంతనూ వ్యాపించియున్ననూ (అన్వయము), కారణము కార్యము 
కంటె విలక్షణమైనది (వ్యతి రేకము) అనే వివేకమును ఆత్మవిచారమును 
చేసే సాధకులు ప్రసన్నమైన మనస్సుతో అభ్యసించవలెను. ఈ జగత్తు 
దేనినుండి ఉదయించి దేనియందు నిలిచి దేనియందు విలీనమగునో అట్టి 
పరబ్రహ్మ సకలప్రాణులలో ఆత్మరూపముగానున్నది అని చక్కగా బోధించే 
శ్రుతివాక్యములను సాధకులు పరిశుద్ధమగు అంతఃకరణముతో వివేచించవ 
లెను. ఈ విచారములో తొందరపాటు పనికి రాదు. 


బుద్ధేర్జాగరణం స్వప్నస్సుషుప్తిరితి వృత్తయః | 
తా యేనైవానుభూయంతే సోంధ్యక్షః పురుషః పరః || 25 


జాగరణమ్‌ - తెలివిగానుండుటు స్వప్న - కలలను గనుట, 
సుషుప్తి: - గాఢనిద్ర, ఇతి - అనేవి, బుద్ధేః - బుద్ధియొక్క, వృత్తయః - 
వ్యాపారములు, తాః - అవి, యేన ఏవ - దేనిద్వారా మాత్రమే, అనుభూ 
యంతే - అనుభవమునకు వచ్చుచున్నవో, సః - అట్టి, అధ్యక్షు - సాక్షి 
పరః - సర్వాతీతుడగు, పురుషః - పరమాత్మ. 


శ్లేత2 శ్రీమద్భాగవతము 





తెలివిగా నుండుట, కలలను గనుట, నిద్ర అనే మూడు అవస్థలు 
ఏ చైతన్యము ద్వారా అనుభవమునకు వచ్చుచున్నవో, అట్టి సాక్షి చైత 
న్యమే దేహేంద్రియాదులకంటె అతీతమైన పరమాత్మ. 
ఏభిస్త్రివైః పర్య స్పెర్భుద్ధిభేదైః క్రియోదృ్భవైః | 
స్వరూప మాత్మనో ముధ్యేధం వైర్వాయుమివాన్వయాత్‌ 1126 
తివర్షైః - _ సత్త్వరజస్తమోగుణరూపములైనట్టియు, క్రియా-ఉ 
దృవైః - కర్మల వలన కలిగే, ఏభిః - ఈ, బుద్ధిభేదైః - బుద్ధియొక్క అవ 
స్ధలు, పర్యసై స్తెః - నిరాకరించబడినవి కాగా, అన్వయాత్‌ - అనుగతమై 
యుండుట నిమిత్తముగా, గంథైః - గంధముల ద్వారా, వాయుం ఇవ - 
వాయువును వలె, ఆత్మనః - ఆత్మయొక్క, స్వరూపమ్‌ - స్వరూపమును, 
బుధ్యేత్‌ - తెలుసుకొనవలెను. 


సత్త్వగుణప్రాధాన్యముచే జాగ్రదవస్థ, రజోగుణముచే స్వప్నావస్థ, 
తమస్సుచే నిద్ర కర్మఫలరూపముగా బుద్ధియందు కలుగుచుండును. ఆ 
బుద్ధియందు ఆత్మ సాక్టి క్షి చైతన్యరూపముగా అనుగతమై యున్నది. బుద్ధి 
తోడి తాదాత్మ్యముచే ఈ అవస్థలు ఆత్మకేనా యని అనిపించును. అట్టి 
తాదాత్మ్యమును నిరాకరించి, గంధమును బట్టి దానికి ఆశ్రయమగు 
వాయువును తెలుసుకున్నట్లుగా, బుద్ధిలోని అవస్థలను ప్రకాశింపజేసే సాక్షి 
చైతన్యస్వరూపముగా పరమాత్మను తెలుసుకొనవలెను. 


ఏతద్ద్వారో హి సంసారో గుణకర్మనిబంధనః | 
అజ్ఞానమూలో5పార్టోపి పుంసస్స్వప్న ఇవేష్యతే 11 27 
పుంసః - వ్యక్తికి గుణకర్మనిబంధనః - త్రిగుణములు కర్మలచే 
స్థిరము చేయబడునది, అజ్ఞ్జానమూలః - అజ్ఞానమే మూలముగా గలది 
లస; సంసారః - సంసారము, ఏతద్‌-ద్వారః హి - ఈ బుద్ధియే ద్వార 
ముగా గలది, స్వప్నః ఇవ - కల వలె, అప-అర్థః అపి - తొలగిన వాస్తవికత 
గలదియే అయిననూ, ఇష్యతే - కనబడుచున్నది. 


సప్తమ స్కంధము - అధ్యాయము 7 143 


ఆత్మానాత్మవివేకము లేకుండా ఈ బుద్ధితోడి తాదాత్మ్య్యము వల 
ననే ఆత్మకు ఈ జననమరణప్రవాహరూపమగు సంసారము ప్రాప్తమై త్రిగు 
ణములచే మరియు కర్మలచే స్థిరము చేయబడుచున్నది. ఈ సంసారము 
కనబడుటయే గాని, వాస్తవము కాదు; ఇది కలవలె మిథ్య. 


తస్మాద్భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనామ్‌ | 
బీజనిర్హరణం యోగః ప్రవాహోపరమో ధియః || 28 


తస్మాత్‌ - అందువలన, త్రిగుణ-ఆత్మనామ్‌ - మూడు గుణముల 
పరిణామరూపములైన, కర్మణామ్‌ - కర్మలయొక్క, బీజనిర్హరణమ్‌ - బీజ 
మైన అజ్ఞానముయొక్క వినాశము, భవద్భిః - మీచే, కర్తవ్యమ్‌ - చేయబడ 
దగినది, ధియః - బుద్ధియొక్క, ప్రవాహ-ఉపరమః - ప్రవాహము చల్లారు 
టయే, యోగః - యోగము. 


కావున, సాధకులు మూడు గుణముల పరిణామరూపములైన 
కర్మల బీజము ఆత్మానాత్మవివేకము లేకపోవుటయేనని గుర్తించి, అజ్ఞాన 
మనే ఆ బీజమును నశింపజేయుటకు యత్నించవలెను. అదియే యోగ 
ము. బుద్ధియొక్క ప్రవాహము ఉపశమించుటయే యోగము. 


తత్రోపాయసహస్రాణామయం భగవతోదితః | 
యదీశ్వరే భగవతి యథా మైరంజసా రతిః || 29 


తత్ర - ఆ నిషయమునందు, ఉపాయసహస్రాణామ్‌ - వేలాది 
ఉపాయములలో, అయమ్‌ - ఇది, భగవతా - భగవానునిచే, ఉదితః - 
చెప్పబడినది, యత్‌ - దేనివలనైతే, మైః - ఏ సాధనములచే, ఈశ్వరే - 
జగన్నాథుడగు, భగవతి - భగవానునియందు, యథా - ఏ విధముగానైతే, 
అంజసొ - తేలికగా, రతిః - ప్రీతియో. 


అజ్ఞానమనే బీజమును నశింపజేసే విషయములో వేలాది ఉపా 
యములు గలవు. కాని, భగవానుడు ఒక్క ఉపాయమును చెప్పినాడు. 
దేనితో వివిధధర్మముల ననుష్టించుచుండగా, జగన్నాథుడగు భగవానుని 
యందు ప్రమ ఉదయించునో, అది (భక్తి) యే ఆ ఉపాయము. 


144 శ్రీమద్భాగవతము 
గురుశుత్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేన చ | 


సంగేన సాధుభక్తానామీశ్వరారాధనేన చ || 30 
శ్రద్ధయా తత్కథాయాం చ కీర్త నైర్గుణకర్మణామ్‌ | 
తత్పాదాంబురుహధ్యానాత్తల్లిం గేక్షార్హణాదిభిః || పే 


భక్త్యా - భక్తితో, గురుశుశ్రూషయా - గురువును సేవించుటచే 
సర్వలబ్ధ-అర్పణేన చ - సర్వమును లభించినదానిని అర్పించుటచే, 
సాధుభక్తానామ్‌ - సత్పురుషులైన భక్తులయొక్క, సంగేన - సంగముచే, 
ఈశ్వర-ఆరాధనేన చ - ఈశ్వరుని ఆరాధించుటచే, తత్‌-కథాయామ్‌ - ఆ 
భగవానుని గాథయందు, శ్రద్ధయా - శ్రద్ధచే, గుణకర్మణామ్‌ - గుణములు 
లీలలయొక్కు కీర్తనైః - కీర్తిచుటలచే, తత్‌-పాద-అంబురుహధ్యానాత్‌ - 
ఆ భగవానుని పాదపద్మములను ధ్యానించుట వలన, తత్‌-లింగ-ఈక్షా-అ 
ర్హణ-ఆదిభిః - ఆ భగవానుని మూర్తులయొక్క దర్శనము పూజించుట 
మొదలగువాటిచే (పేమ ఉదయించును). 


భక్తితో గురువును సేవించుట, తనకు లభించిన సర్వమును భగవా 
నునకు సమర్పించుట, సత్పురుషులైన భక్తులతో సత్సంగము, ఈశ్వరుని 
ఆరాధించుట, ఈశ్వరుని గాథలయందు శ్రద్ధను కలిగియుండుట, ఈశ్వ 
రుని గుణములను లీలలను కీర్తించుట, ఆ భగవానుని పాదపద్మములను 
ధ్యానించుట, ఆ భగవానుని మూర్తులను దర్శించి పూజించుట మొదలగు 
సాధనలచే భగవానునియందు (పేమ ఉదయించును. 


హరిస్సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వరః | 
ఇతి భూతాని మనసా కామైస్తెస్సాధు మానయేత్‌ || 32 
ఈశ్వరః - ఈశ్వరుడైన, హరిః - శ్రీహరి, సర్వేషు - సకలములై 
న, భూతేషు - ప్రాణులయందు, ఆస్తే - ఉన్నాడు, ఇతి - అని, భూతాని - 
ప్రాణులను, మనసా - మనస్సుతో, తైః - ఆ, కామైః - అభీష్టములగు వస్తు 
వులతో, సాధు - చక్కగా, మానయేత్‌ - ఆదరించవలెను. 


సప్తమ స్కంధము - అధ్యాయము? . 145 
సర్వేశ్వరుడైన శ్రీహరి సకలప్రాణులలో ఉన్నాడు అనే భావనతో 
ఆ ప్రాణులకు అభీష్టములగు వస్తువులను సాదరముగా సమర్పించవలెను. 
ఏవం నిర్జితషడ్న్వర్షైః క్రియతే భక్తిరీశ్వరే | 
వాసుదేవే భగవతి యయా సంలభతే రతిమ్‌ |! 33 
నిర్ణితషడ్వర్షైః - జయించబడిన ఆర్గురు శత్రువుల సముదాయము 
గలవారిచే, ఏవమ్‌ - ఈ విధముగా, ఈశ్వరే - జగన్నాథుడైన, వాసుదేవే 
భగవతి - వాసుదేవ భగవానునియందు, భక్తిః - భక్తి, క్రియతే - చేయబడు 
ను, యయా - దేనిచే, రతిమ్‌ - ప్రేమను, సంలభతే - చక్కగా పొందునో. 
సాధకులు కామక్రోధలోభమోహమదమాత్ప్సర్యములనే ఆర్గురు 
అంతశ్శత్రువులను జయించి జగన్నాథుడగు వాసుదేవ భగవానునియందు 
ఈ విధముగా భక్తిని చేసినచో, భగవానునియందు (ప్రేమ ఉదయించును. 


నిశమ్య కర్మాణి గుణానతుల్యాన్‌ 
వీర్యాణి లీలాతనుభిః కృతాని | 
యదాతిహర్జోత్పులకాశ్రుగద్గదం 
ప్రోత్కంఠ ఉద్దాయతి రౌతి నృత్యతి || ఏ4 
యదా గ్రహగ్రస్త ఇవ క్వచిద్ధస- _ 
త్యాక్రందతే ధ్యాయతి వందతే జనమ్‌ | 
ముహుశ్శ్వసన్‌ వక్తి హరే జగత్పతే 
నారాయణేత్యాత్మమతిర్గతత్రపః 1| క్‌ 
తదా పుమాన్ము క్రసమస్తబంధన స్తద్భావభావానుకృతాశయాకృతిః 
నిర్ణ గ్థబీజానుశయో మహీయసా భక్తిప్రయోగేణ సమేత్యధోక్షజమ్‌! 
అతుల్యాన్‌ - సాటిలేని, గుణాన్‌ - గుణములను, లీలాతనుభిః - 
లీలకొరక్రై స్వీకరించబడిన అవతారములచే, కృతాని - చేయబడిన, 
కర్మాణి - కర్మలను, వీర్యాణి - పరాక్రమములను, నిశమ్య - విని యదా - 
ఎప్పుడైతే, అతిహర్హ-ఉత్‌-పులక-అశ్రుగద్గదమ్‌ - గొప్ప హర్షముచే గగు 


కేశ6 శ్రీమద్భాగవతము 


ర్పాటు కన్నీరు డగ్గుత్తిక కలుగునట్లుగా, ప్ర-ఉత్‌-కంఠః - ఎలుగెత్తిన 
కంఠధ్వని గలవాడై, ఉద్‌-గాయతి - బిగ్గరగా పాడునో, రౌతి - శబ్దమును 
చేయునో, నృత్యతి - నాట్యమును చేయునో, యదా - ఎప్పుడైతే, క్వచిత్‌ 
- ఒకప్పుడు, గ్రహగ్రస్తః ఇవ - దెయ్యము పట్టినవాడు వలె హసతి - 
నవ్వునో, ఆక్రందతే - ఏడ్చునో, ధ్యాయతి - ధ్యానించునో, జనమ్‌ - జను 
ని, వందతే - నమస్కరించునో, ఆత్మమతిః - ఆత్మరూపుడగు ఈశ్వరుని 
యందు లగ్నమైన మనస్సు గలవాడై, గతత్రపః - తొలగిన బిడియము 
గలవాడై, ముహుః - పలుమార్లు, శ్వసన్‌ - నిట్టూర్పులను విడుచుచున్న 
వాడై హరే - ఓ హరీ, జగత్‌-పతే - ఓ జగన్నాథా! నారాయణ - ఓ 
నారాయణా! ఇతి - అని, వక్తి - పలుకునో, తదా - అప్పుడు, పుమాన్‌ - 
వ్యక్తి ముక్తసమస్తబంధనః - విడిచిపెట్టబడిన సకలబంధములు గలవాడై, 
తద్‌-భావభావ-అనుకృత-ఆశయ-ఆకృతిః - ఆ భగవానుని లీలయొక్క 
భావనచే అనురూపముగా చేయబడిన అంతఃకరణము దేహము గలవాడై, 
మహీయసా - గొప్ప, భక్తిప్రయోగేణ - భక్తిని చేయుటచే, నిర్ణర్ధబీజ-అను 
శయః - పూర్తిగా తగులపెట్టబడిన అజ్జానబీజము వాసనలు గలవాడై, అధో 
క్షజమ్‌ - ప్రమాణములకు అందని శ్రీహరిని, సమేతి - చక్కగా పొందును. 


భగవానుని సాటిలేని గుణములను, భగవానుడు లీల కొరకై అవ 
తారములనెత్తి చేసిన కర్మలను చూపిన పరాక్రమములను విని భక్తునకు 
గొప్ప హర్షముచే గగుర్పాటు కలిగి కన్నీరు ప్రవహించి కంఠము డగ్గుత్తికను 
పొందును. ఆతడు ఎలుగెత్తిన కంఠముతో బిగ్గరగా పాడి శబ్దమును చేసి 
నాట్యమాడును. భక్తుడు దెయ్యము పట్టినవాడు వలె నవ్వుతూ ఏడుస్తూ 
ఈశ్వరుని ధ్యానిస్తూ జనులకు నమస్కరించును. ఆతడు ఆత్మరూపుడగు 
ఈశ్వరునియందు లగ్నమైన మనస్సు గలవాడై బిడియమును విడనాడి, 
పదే పదే నిట్టూర్చులను విడుస్తూ, ఓ హరీ! జగన్నాథా! నారాయణా! అని 
పిలుచును. భక్తుడు ఇట్టి స్థితిని చేరుకున్నచో, ఆతని సకలబంధములు తొల 
గిపోవును. ఆతని అంతఃకరణము, దేహము కూడ భగవానుని లీలయొక్క 
భావనకు అనురూపముగా తయారగును. ఈ విధమైన గొప్ప భక్తిని చేయు 
టచే ఆతని అజ్ఞానబీజము, వాసనలు పూర్తిగా దగ్ధమగును. అట్టివాడు 
ప్రత్యక్షాది ప్రమాణములకు అందని శ్రీహరిలో శాశ్వతముగా ఐక్యమగును. 





సప్తమ స్కంధము - అధ్యాయము 7 147 
అధోక్షజాలంభమిహాశుభాత్మన:ః 
శరీరిణస్సంసృతిచక్రశాతనమ్‌ | 
తదృ్రహ్మ నిర్వాణసుఖం విదుర్చుధాః 
తతో భజధ్వం హృదయే హృదీశ్వరమ్‌ || ఏ7 


ఇహ - ఈ లోకమునందు, అశుభ-ఆత్మనః - అమంగళకరమగు 
మనస్సు గల, శరీరిణః - మానవునకు, అధోక్షజ-ఆలంభమ్‌ - శ్రీహరి 
యొక్క స్పర్శ (ప్రాప్తి, సంసృతిచక్రశాతనమ్‌ - సంసారచక్రమును నివా 
రణ చేయునది, తత్‌ - దానిని, బ్రహ్మ - పరబ్రహ్మగా, నిర్వాణసుఖమ్‌ - 
మోక్షసుఖముగా, బుధాః - మహాత్ములు, విదుః - తెలియుచున్నారు, తతః 
- అందువలన, హృదయే - హృదయమునందు, హృద్‌-ఈశ్వరమ్‌ - 
హృదయాధిపతియగు పరమాత్మను, భజధ్వమ్‌ - సేవించుడు. 


ఈ లోకములో అమంగళకరమగు మనోవాసనలు గల మానవు 
నకు సంసారచక్రమును నివారణ చేసేది ప్రత్యక్షాది ప్రమాణములకు 
అందని శ్రీహరిని పొందుటయే. ఆ శ్రీహరినే పరబ్రహ్మ అనియు, మోక్షా 
నందమనియు మహాత్ములు వర్ణించెదరు. మీరు మీ హృదయములో హృద 
యేశ్వరుడగు ఆ పరమాత్మను ఆరాధించుడు. 


కోంతిప్రయాసోంసురబాలకా హరేః 
ఉపాసనే స్వే హృది ఛిదవత్సతః! 
స్వస్యాత్మనస్సఖ్యుర శేషదేహినాం 
సామాన్యతః కిం విషయోపపాదనైః || 38 


అసురబాలకాః - అసురబాలకులారా! స్వే - తన, హృది - 
హృదయమునందు, ఛిద్రవత్‌ - ఆకాశమువలె, సతః - ఉన్నట్టియు, స్వస్య 
- తనకు, ఆత్మనః - స్వరూపమైనట్టియు, అశేషదేహినామ్‌ - సకలప్రాణు 
లకు, సామాన్యతః - సమానరూపముగా, సఖ్యుః - హితకారియగు, హరే? 
- శ్రీహరియొక్క, ఉపాసనే - ఉపాసించుటయందు, అతిప్రయాసః - పెద్ద 
ప్రయాస, కః - ఏమి గలదు?, విషయ-ఉపపాదనైః - భోగముల ఆర్జనల 
చే, కిమ్‌ - ఏమి ప్రయోజనము? 


148 శ్రీమద్భాగవతము 


ఓ అసురబాలకులారా! 1 శ్రీహరి సకలప్రాణుల హృదయములో 
క. ఉండి సమానరూపముగా హితమును చేయుచున్నాడు. ఆ 
విధముగా తనకు ఆత్మరూపుడే అయి ఉన్న శ్రీహరిని ఉపాసించుటలో 
పెద్ద ప్రయాస ఏమి గలదు? భోగములను ఆర్జించుటలో ప్రయోజనమేమి 
గలదు? 


రాయః కలత్రం పశవస్సుతాదయో 
గృహా మహీ 'కుంజరకోశభూతయః | 
సర్వే5ర్థకామాః క్షణభంగురాయుషః 
కుర్వంతి మర్త్యస్య కియత్ప్రిియం చలాః || ఏం 


చలాః - అస్టిరములైన, రాయః - ధనములు, కలత్రమ్‌ - భార్య, 
పశవః - పశువులు, సుత-ఆదయః - పుత్రుడు మొదలగువారు, గృహాః - 
ఇల్లు, మహీ - భూమి, కుంజరకోశభూతయః - ఏనుగులు ధనాగారము 
భోగసాధనములు, అర్ధకామాః - అర్ధకామములు, సర్వే - అన్నీ క్షణభంగు 
ర-ఆయుషః - క్షణములో నశించే ఆయుషు గలవి, మర్త్యస్య - మానవున 
కు, కియత్‌ - ఎంతటి, ప్రియమ్‌ - ప్రియమును, కుర్వంతి - చేయును? 


ధనములు అస్థిరములు. భార్య, సంతానము, ఇల్లు, పశుసంపద, 
భూమి, ఏనుగులు, ధనాగారము, భోగసాధనములు మొదలైన అర్హ్దకామ 
ములన్నింటియొక్క ఆయుష్షు క్షణకాలములో నశించేది మాత్రమే. ఇవి 
మానవునకు చేసే ప్రియము ఎంతటిది? (అల్పము). 
ఏవం హి లోకాః క్రతుభిః కృతా అమీ 
క్షయిష్టవస్సాతిశయా న నిర్మలాః | 
తస్మాదదృష్టశుతదూషణం పరం 
భక్ర్యైకయేశం భజతాత్మలబ్ధయే || 40 
ఏవమ్‌ - ఇదే విధముగా, క్రతుభిః - యజ్ఞములచే, కృతాః - 
సంపాదించబడే, అమీ - ఈ, లోకాః హి - లోకములు కూడ, క్షయిష్టవః - 
నశించే స్వభావము గలవి, స-అతిశయాః - ఒకదానిని మించి మరియొకటి 


సప్తమ స్కంధము - అధ్యాయము 7 క్లేశం 


ఉండునవి, న నిర్మలాః - దోషము లేనివి కావు, తస్మాత్‌ - అందువలన, 
ఆత్మలబ్ధయే - ఆత్మలాభము కొరకు, అదృష్టశ్రుతదూషణమ్‌ - కనబడని 
వినబడని దోషము కలిగిన, పరం ఈశమ్‌ - పరమేశ్వరుని, ఏకయా - అన 
న్యమైన, భక్త్యా - భక్తితో, భజత - భజించుడు. 


ఇదే విధముగా యజ్ఞములను చేసి సంపాదించే ఈ స్వర్గాది లోక 
ములు కూడ నశించే స్వభావము గలవియే. వాటిలో దోషములు లేవని 
చెప్పుటకు వీలులేదు. ఫైగా, వాటిలో ఒకదానిని మించి మరియొకటి 
ఉండుటచే అవి సాపేక్షములు. కావున, మీరు ఆత్మలాభము కొరక్ర అనన్య 
మగు భక్తితో ఆ పరమేశ్వరుని ఆరాధించుడు. ఆయనయందు దోషము కన 
బడదు; వేదములలో వినబడదు. 


యదధ్యర్థ్యేహ కర్మాణి విద్వన్మాన్యసకృన్నరః | 
కరోత్యతో విపర్యాసమమోఘం విందతే ఫలమ్‌ ।!| శ 


విద్వత్‌-మాౌనీ - తాను అన్నీ తెలిసినవాడననే అభిమానము గల, 
నరః - మానవుడు, ఇహ - ఈ లోకమునందు, యత్‌ - దేనిని, అధ్యర్థ్య ఒం 
సంకల్పించి, అసకృత్‌ - పదే పదే, కర్మాణి - కర్మలను, కరోతి - చేయు 
చున్నాడో, అతః - దీనికంటె, విపర్యాసమ్‌ - తల్లక్రిందులైన, ఫలమ్‌ - ఫల 
మును, అమోఘమ్‌ - అవశ్యముగా, విందతే - పొందుచున్నాడు. 


ఈ లోకములో మానవుడు తనకే అన్నీ తెలుసునని భావిస్తూ సుఖ 
మును కోరి పదే పదే కర్మలను చేయుచుండును. కాని వానికి అవశ్యముగా 
విపరీత ఫలము, అనగా దుఃఖము, లభించుచున్నది. 


సుఖాయ దుఃఖమోక్షాయ సంకల్ప ఇహ కర్మిణః | 
సదా5కంప్ప్నోతీహయా దుఃఖమనీహాయాస్సుఖావృతః || 42 


ఇహ - ఈ లోకమునందు, కర్మిణః - కర్మలను చేసే శ్యక్తిం 
సుఖాయ - సుఖము కొరకు, దుఃఖమోక్షాయ - దుఃఖమునుండి విముక్తి 
కొరకు, సంకల్పః - సంకల్పము, అనీహాయాః - కామన లేనందువలన. 
సుఖ-ఆవృతః - సుఖముచే వ్యాపించబడియున్న వ్యక్తి ఈహయా - 


150 శ్రీమద్భాగవతము 


కామనచే, సదా - సర్వకాలములయందు; దుఃఖమ్‌ - దుఃఖమును, 
ఆప్నోతి - పొంధుచున్నాడు. 


ఈ లోకములో మానవుడు సుఖమును, దుఃఖమునుండి విముక్తిని 
కోరి కర్మలను చేయుచుండును. కాని, అన్ని సందర్భములలో మానవుడు 
దుఃఖమునే పొందుచున్నాడు. వాస్తవములో కామనను ఆమై ఆ కామన 
కొరకై కర్మను చేయుటకు ముందే మానవుడు నిండా సుఖమును కలిగియు 
న్నాడు. 

కామాన్‌ కొమయతే కామ్యైర్యదర్థమిహ పూరుషః | 
స వై దేహస్తు పారక్యో భంగురో యాత్యుపైతిచ!| 43 


ఇహ - ఈ లోకమునందు, పూరుషః - మానవుడు, యద్‌-అర్థమ్‌ 
- ఏ దేహము కొరకై, కామ్యైః - కామ్యకర్మలచే, కామాన్‌ - భోగసాధనము 
లను, కామయతే - కోరుచున్నాడో, సః - ఆ, దేహః తు - దేహమైతే, వై - 
నిశ్చయముగా, పారక్యః - క్రిమికీటకాదులకు ఆహారమయ్యేది, భంగురః - 
నశించేదిః యాతి - పోవును, ఉమైతి చ - మరల వచ్చును కూడ. 


ఈ లోకములో మానవుడు దేహము కొరకై భోగసాధనములను 
కోరి కామ్యకర్మలను చేయుచుండును. కాని, ఆ దేహమైతే నిశ్చయముగా 
నశించి క్రిమికీటకాదులకు ఆహారము అగును. ఆ దేహము జీవుని విడిచిపె 
ట్టి మరల జీవునకు సంప్రాప్తమగును. 


కిము వ్యవహితాపత్యదారాగారధనాదయః | 
రాజ్యం కోశగజామాత్యభృత్యాప్తా మమతాస్పదాః || 44 


వ్యవహిత-అపత్యదార-ఆగారధన-ఆదయః - దేహమునకు బయ 
టనుండే సంతానము భార్య ఇల్లు ధనము మొదలైనవి, మమతా-ఆస్పదాః 
- నాది అనే అభిమానమునకు విషయములైనవి, రాజ్యమ్‌ - రాజ్యము, 
కోశగజ-అమాత్యభృత్య-ఆప్తాః - ధనాగారము ఏనుగులు అమాత్యులు 
సేవకులు ఆప్పులు, కిము - చెప్పునదేమున్నది? 





సప్తమ స్కంధము - అధ్యాయము 7 151 


దేహముయొక్క గతి ఇట్లుండగా, దేహమునకు బయట ఉండి, 
ఇది నాది అనే అభిమానములో 'విషయములయ్యే సంతానము, భార్య: 
ఇల్లు, ధనము, రాజ్యము, కోశాగారము, ఏనుగులు, అమాత్యులు, సేవకు 
లు, ఆస్తలైన బంధువులు కూడ దూరమయ్యేవే అని వేరుగ చెప్పవలెనా? 


కిమేతైరాత్మనస్తు చ్భైస్సహ దేహేన నశ్వరైః | 
అన రైరర్ధసంకాతైర్నిత్యానందమహోదధేః || 4్‌ 


నిత్య-ఆనందమహా-ఉదధేః - నిత్యమైన ఆనందమునకు మహాస 
ముద్రమైన, ఆత్మనః - ఆత్మకు, తుద్చైః - మిక్కిలి అల్పములైనట్టియు, 
దేహేన సహ - దేహముతో బాటుగా, నశ్వ రః - నశించునట్టియు, అర్జసం 
కాశైః - పురుషార్థములవలె భాసించే, ఏతైః - ఈ, అనరైః - 'అనర్థములతో, 
కిమ్‌ - పని యేమి? 


తుచ్చములగు ఈ ఇంద్రియభోగములు శరీరముతో బాటే నశించు 
ను. ఇవి పురుషునకు అభీష్టములుగా భాసించిననూ, వాస్తవములో ఆపద 
లను కొని తెచ్చును. సర్వకాలములలో ఆనందమునకు మహాసముద్రమై 
యున్న ఆత్మకు వీటితో పని యేమున్నది? 
న స్వార్థః కియాన్‌ దేహభృతోంసురాః | 
నిషే షకాదిష్వవస్థాను క్షిశ్యమానస్య కర్మభిః || 46 





అసురాః - అసుర బాలకులారా! ఇహ - ఈ లోకమునందు, నిషే 
క-ఆదిషు - గర్భాధానముతో మొదలైన, అవస్థాసు - అవస్థలయందు, 
కర్మభిః - కర్మ్శలచే, క్లిశ్యమానస్య - క్లేశమును పొందుచున్ను దేహభృతః - 
దేహధారికి, స్వ-అర్ధః - తనకు కలిగే ప్రయోజనము, కియాన్‌ - ఎంత 
టిది?, నిరూప్యతామ్‌ - ఆలోచించబడుగాక! 

ఓ అసుర బాలకులారా! మీరే ఆలోచించండి. తల్లి కడుపున పడు 
టతో మొదలు పెట్టి వేర్వేరు అవస్థలలో ప్రారబ్ధకర్మానుసారముగా కష్ట కష్ట 
లను పడుచున్న 'చేహధారికి ఈ లోకములో లభించే వాస్తవమైన హం 
నము (ఫలము) ఎంతటిది? 


11 


152 శ్రీమద్భాగవతము 
కర్మాణ్యారభతే దేహీ దేహేనాత్మానువర్తినా | 
కర్మభిస్తనుతే దేహముభయం త్వవివేకతః [| శ 


దేహీ - దేహధారియగు జీవుడు, ఆత్మానువర్తినా - తనకు వశమై 
యుండే, దేహేన - దేహముతో, కర్మాణి - కర్మలను, ఆరభతే - ఆరంభిం 
చును, కర్మభిః - కర్మలచే, దేహమ్‌ - దేహమును, తనుతే - పొందును, 
ఉభయం తు - రెండింటినీ కూడ, అవివేకతః - వివేకము లేకపోవుట వలన 
నే, 


దేహధారియగు జీవుడు తనకు వశమై యుండే దేహముతో కర్మ 
లను చేయును. ఆ కర్మలచే ఆ జీవుడు మరియొక దేహమును పొందును. 
ఈ విధముగా జీవుడు తన స్వరూపమునకు దేహాదులకు ఉండే తేడాను 
గుర్తించకపోవుటచే దేహము-కర్మలు అనే రెండింటినీ విస్తరింప జేసుకొను 
ను. 
తస్మాదర్దాశ్చ కామాశ్చ ధర్మాశ్చ యదపాశయాః | 
భజతానీహయాం5త్మానమనీహం హరిమీశ్వరమ్‌ 11 48 
తస్మాత్‌ - అందువలన, అర్థాః చ - సంపదలు, కామాః చ - కామ 
నలు, ధర్మాః చ - ధర్మములు కూడ, యద్‌-అపాశ్రయాః - ఎవనిని ఆశ్ర 
యించి ఉన్నవో, ఆత్మానమ్‌ - ఆత్మస్వరూపుడైనట్టియు, అనీహమ్‌ - 
కామనలు లేనట్టియు, ఈశ్వరమ్‌ - జగన్నాథుడైన, హరిమ్‌ - శ్రీహరిని, 
అనీహయా - నిష్కామముగా, భజత - సేవించుడు. 
కావున, మీరు జగన్నాథుడై ఆత్మస్వరూప్పుడుగా ఉన్న శ్రీహరిని 
నిష్కామముగా భజించుడు. ఆయన కామనలు లేని పూర్ణుడు. ధర్మార్థకా 
మములు ఆయననే ఆశ్రయించి ఉన్నవి. 
సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వరః ప్రియః | 
భూతైర్మహద్భిస్ప్వకృతైః కృతానాం జీవసంజ్జితః . త 
స్వకృతైః - తనచే సృష్టించబడిన, మహద్శిః భూత్రైః - మహాభూ 
తములచే, కృతానామ్‌ - నిర్మితమైన, సర్వేషామ్‌ - సకలములైన, 


సప్తమ స్కంధము - అధ్యాయము 7 కేక 
భూతానాం అపి - దేహములకు కూడ, హరిః - శ్రీహరి, జీవసంజ్ఞితః - 
జీవుడని పిలువబడే, ప్రియః - ప్రియమైన, ఆత్మా - ఆత్మ, ఈశ్వరః - 
అంతర్యామి. 


తనచే సృష్టించబడిన పృథివి మొదలైన మహాభూతములతో నిర్మి 
తమైన సకల దేహములకు జీవుడని పిలువబడే ప్రియమైన ఆత్మ శ్రీహరి 
యే. ఆయనయే ఆ జీవులలో అంతర్యామియై ఉన్నాడు. 


వోంసురో మనుష్యో వా యక్షో గంధర్వ ఏవచ 
భజన్ముకుందచరణం స్వస్తిమాన్‌ స్యాద్యథా వయమ్‌ |! 50 


దేవః - దేవత గాని, అసురః - అసురుడు గాని, మనుష్యః వా - 
మానవుడు గాని, యక్షః - యక్షుడు గాని, గంధర్వః ఏవచ - గంధర్వుడే 
గాని, ముకుందచరణమ్‌ - మోక్షప్రదాతయగు శ్రీహరియొక్క పాదమును, 
భజన్‌ - భజించువాడు, వయం యథా - మన వలెనే, స్వస్తిమాన్‌ - మంగ 
ళములు గలవాడు, స్యాత్‌ - అగును. 


దేవత గాని, అసురుడు గాని, మానవుడు గాని, యక్షుడు గాని, 
గంధర్వుడు గాని ఎవరైననూ మోక్షప్రదాతయగు శ్రీహరియొక్క పాద 
మును సేవించువాడు, మనవలఠెనే మంగళములను పొందును. 


నాలం ద్విజత్వం దేవత్వమృషిత్వం వాసురాత్మజాః | 


ప్రీణఐనాయ ముకుందస్య న వృత్తం నబహుజ్జతా | 51 
న దానం న తపో నేజ్యాన శౌచం న వ్రతానిచ ! 
ప్రీయతేకమలయా భక్త్యా హరిరన్యద్విడంబనమ్‌ !! క్‌2 


అసుర-ఆత్మజాః - అసుర బాలకులారా! ద్విజత్వమ్‌ - ఉపన 
యన సంస్కారమును పొందుట గాని, దేవత్వమ్‌ - దేవతయై ఉండుట 
గాని, బుషిత్వం వా - మహర్షి యగుట గాని, ముకుందస్య - మోక్షప్రదా 
తయగు శ్రీహరియొక్క, ప్రీఐనాయ - ప్రసన్నుని చేయుటకై న అలమ్‌ - 
సమర్ధము కాదు, వృత్తమ్‌ - నడవడి, న - సమర్థము కాదు, బహుజ్ఞతా - 
చాల తెలిసియుండుట, న - చాలదు, దానమ్‌ - దానము, న - చాలదు, 


154 శ్రీమద్భాగవతము 
తపః - తపస్సు, న - చాలదు, ఇజ్యా - యజ్ఞము, న - చాలదు, శౌచమ్‌ - 
శౌచము, న - చాలదు, వ్రతాని చ - వ్రతములు కూడ, న - చాలవు, హరిః 
- శ్రీహరి, అమలయా - నిర్మలమైన, భక్త్యా - భక్తిచే, ప్రీయతే - ప్రసన్ను 
డగును, అన్యత్‌ - ఇతరము, విడంబనమ్‌ - నటన మాత్రమే. 

ఓ అసుర బాలకులారా! మోక్షప్రదాతయగు శ్రీహరిని ప్రసన్నము 
చేసుకొనుటకు ఉపనయన సంస్కారము గాని, దేవతమై ఉండుట గాని, 
మహర్షి యగుట గాని, మంచి నడవడి గాని, అధికమగు విజ్ఞానమును కలిగి 
యుండుట గాని, దానము గాని, తపస్సు గాని, యజ్ఞము గాని, బాహ్యము 
నందు ఆంతరమునందు శౌచమును కలిగియుండుట గాని, వ్రతములు 
గాని సమర్థములు గావు. శ్రీహరి నిర్మలమైన (కామన అనే మాలిన్యము 
లేని) భక్తిచే ప్రసన్నుడగును. ఇతరము సర్వము అనుకరణము మాత్రమే. 


తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః | 
ఆత్మాపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే || 53 
దానవాః - అసురులారా!, తతః - అందువలన, సర్వత్ర - సర్వ 
ప్రాణులయందు, ఆత్మాపమ్యేన - తనతో సమానముగా నుండుటచే, సర్వ 
భూత-ఆత్మని - సకలప్రాణులకు ఆత్మస్వరూపుడైన, ఈశ్వ రే - జగన్నాథు 
డగు, హరౌ భగవతి - శ్రీహరి భగవానునియందు, భక్తిమ్‌ - భక్తిని, కురుత 
- చేయుడు. 

ఓ అసురులారా! కావున, సకలప్రాణులను తనతో సమానముగా 
(థేమించుట ద్వారా, సకలప్రాణులలో ఆత్మరూపుడై జగన్నాథుడైయున్న 
శ్రీహరి భగవానునియందు భక్తిని చేయుడు. 

దైతేయా యక్షరక్షాంసి స్త్రియశ్యూద్రా వ్రజౌకసః | 
ఖగా మృగాః పాపజీవాస్సంతి హ్యచ్యుతతాం గతాః! 54 
అచ్యుతతామ్‌ - శ్రీహరితో ఐక్యమును, గతాః - పొందినవారు. 
తేయా: - దితి వంశీయులు, యక్షరక్షాంసి - యక్షులు రాక్షసులు, 
యః - స్త్రీలు, శూద్రాః - శూద్రులు, వ్రజ-ఓకసః - గొల్లపల్లెలలో నివ 


లి ౧౬ 


సప్తమ స్కంధము - అధ్యాయము 7 క్షేక55్‌ 


సించువారు. ఖగాః - పక్షులు, మృగాః - పశువులు, పాపజీవాః - పాపజీవు 
లు, సంతి హి - ఉన్నారు సుమా! 


శ్రీహరితో ఐక్యమును పొందినవారు దితివంశీయులు, యక్షులు, 
రాక్షసులు, స్త్రీలు, శూద్రులు, గొల్లపల్లెలలో నివసించువారు, పక్షులు, పశు 
వులు, పాపజీవులు కూడ గలరు సుమా! (భక్తి మహిమ అట్టిది). 


ఏతావానేవ లోకే5స్మిన్‌ పుంసస్ప్వ్వార్థః పరస్ప్మృతః | 
ఏకాంతభక్తిర్లోవిందే యత్సర్వత్ర తదీక్షణమ్‌ || క్‌5్‌ 
ఇతి శ్రీమద్భాగవతే మహాప్పురాణే సప్తమస్కంధే ప్రహ్హాదచరితే 
ప్రహ్లాదకృతోపదేశో నామ సప్తమోంధ్యాయః || 
అస్మిన్‌ - ఈ లోకే - లోకమునందు, పుంసః - మానవునకు, 
పరః - సర్వోత్తమమైన, స్వ-అర్థః - పరమార్ధము, ఏతావాన్‌ ఏవ - ఇంత 
మాత్రమేనని, స్మృతః - చెప్పబడినది, యత్‌ - ఏదనగా, గోవిందే - గోవిం 
దునియందు, ఏకాంతభక్తిః - అనన్యమగు భక్తి సర్వత్ర - సర్వమునందు, 
తద్‌-ఈక్షణమ్‌ - ఆ గోవిందుని చూచుట. 


ఈ లోకములో మానవుడు పొందగలిగే సర్వోత్తమమైన పురుషా 
ర్థము గోవిందునియందు ఏకాంతభక్తిని చేయుటయేనని మహర్షులచే చెప్ప 
బడినది. సర్వకాలములలో సర్వదేశములలో సర్వమునందు శ్రీహరిని 
దర్శించుటయే ఆ భక్తియొక్క స్వరూపము. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
ప్రహ్లాదచరితమునందు ప్రహ్లాదుని ఉపదేశమును వర్ణించే 
ఏడవ అధ్యాయము ముగిసినది (7) . 


ర చన 


అథ అష్ట మోశధ్యాయః 
ప్రహ్లాద చరితము - నరసింహావతారము 


నారద ఉవాచ | 
అథ దైత్యసుతాస్సర్వే శ్రుత్వా తదనువర్ణితమ్‌ | 
జగ్భృహుర్నిరవద్యత్వా న్నైవ గుర్వనుశిక్షితమ్‌ || క్ష 


అథ - తరువాత, దైత్యసుతాః - అసుర బాలకులు, సర్వే - అంద 
రు, తద్‌-అనువర్ణితమ్‌ - ఆ ప్రహ్లాదునిచే వర్ణించబడినదానిని, శ్రుత్వా - 
విని, నిరవద్యత్వాత్‌ - వ వలన, జగ్భహుః - స్వీకరించిరి, 
గురు-అనుశిక్షితమ్‌ - గురువుల బోధను, న ఏవ - స్వీకరించనే లేదు. 


తరువాత అసుర బాలకులందరు ఆ ప్రహ్లాదునిచే వర్ణించబడిన 
భక్తియోగము నిర్జోషమగుట వలన దానినే స్వీకరించిరే గాని, గురువుల 
బోధను సుతరాము నేర్చుకొనలేదు. 


అథాచార్యసుత స్తేషాం బుద్ధిమేకాంతస ంస్టితామ్‌ ! 
ఆలక్ష్య భీతస్త్వరితో రాజ్ఞ జి ఆవేదయద్యథా |] 2 


అథ - తరువాత, తేషామ్‌ - వారియొక్క, బుద్ధిమ్‌ - బుద్ధిని, 
ఏకాంతసంస్థితామ్‌. - ఒక్క భగవానునియందు. మాత్రమే స్థిరముగాను 
న్నదిగా, ఆలక్ష్య - గమనించి, భీతః - భయపడిన, ఆచార్యసుతః - గురు 
పుత్రుడు, త్వరితః - వేగము గలవారై, రాజ్టే - రాజు కొరకు, యథా - 
ఉన్నది ఉన్నట్లుగా, ఆవేదయత్‌ - విన్నవించెను. 


తరువాత, ఆ పిల్లల బుద్ధి ఒక్క భగవానునియందు మాత్రమే 
స్థిరమై యుండుటను గమనించి "కురుపుత్రుడు భయపడెను. ఆయన 
పెంటనే విషయమును ఉన్నది ఉన్నట్లుగా మహారాజునకు విన్నవించెను. 


సప్తమ స్కంధము - అధ్యాయము 8 కేక? 


శ్రుత్వా తదప్రియం దైత్యో దుస్సహం తనయానయమ్‌ | 
- కోపావేశచలద్గాత్రః పుత్రం హంతుం మనో దధే || పె 


అప్రియమ్‌ - ప్రియము కానట్టియు, దుస్సహమ్‌ - సహించ 
శక్యము కాని, తత్‌ - ఆ, తనయ-అనయమ్‌ - పుత్రుని అవిధేయతను 
గురించి, శ్రుత్వా - విని, దైత్యః - రాక్షసుడు, కోప-ఆవేశచలద్‌-గాత్రః - 
కోపము ఆవేశించుటచే వణకుచున్న దేహము గలవాడై, పుత్రమ్‌ - పుత్రు 
ని హంతుమ్‌ - సంహరించుటకు, మనః - మనస్సును, దధే - దృఢము 
చేసెను 


తన పుత్రుడు ఆ విధముగా దుఃఖమును కలిగించే అవిధేయతను 
కలిగియుండుటను ఆ రాక్షసుడు సహించలేకపోయొను. కోపముయొక్క 
ఆవేశములో ఆయన శరీరము వణకుచుండెను. ఆతడు తన పుత్రుని సంహ 
రించుటకే నిశ్చయించుకొనెను. 


క్షిస్తా పరుషయా వాచా ప్రహాదమతదర్హణమ్‌ | 





ఆహేక్షమాణః పాపేన తిరశ్చీనేన చక్షుషా || తీ 
ప్రశయావనతం దాంతం బద్ధాంజలిమవస్థితమ్‌ । 
సర్పః పదాహత ఇవ శ్వసన్‌ ప్రకృతిదారుణః || క్‌ 


అతద్‌-అర్హణమ్‌ - దానికి తగనట్టియు, ప్రశ్రయ-అవనతమ్‌ - విన 
యముచే నమ్రుడైనట్టియు, దాంతమ్‌ - నిగ్రహము కలిగినట్టియు, బద్ధాంజ 
లిమ్‌ - కట్టబడిన దోసిలి కలిగినట్టియు, అవస్థితమ్‌ - క్రింద నిలబడియు 
న్న ప్రహ్లాదమ్‌ - ప్రహ్లాదుని, తిరశ్చీనేన - వశ్రమైనః పాపేన చక్షుషా - 
పాపప్పు చూపుతో, ఈక్షమాణః - చూచుచున్నవాడు, ప్రకృతిదారుణః - 
స్వభావముచే క్రూరుడు అగు హిరణ్యకశిపుడు, పదా - కాలితో, హతః - 
తొక్కబడిన, సరః ఇవ - పాము వలె, శ్వసన్‌ - బుసలు కొట్టుచున్నవాడై: 
పరుషయా - పరుషమైన, వాచా - వాక్కుతో, క్షిప్వ్వా - తిట్టి, ఆహ - పలికె 
ను. 


158 శ్రీమద్భాగవతము 
స్వభావముచేతనే క్రూరుడైన హిరణ్యకశిపుడు వినయముతో 
నముడై తన యెదుట క్రింద చేతులు జోడించి నిలబడియున్న ప్రహ్లాదుని 
పరుషమైన వాక్కుతో తిట్టెను. మనోనిగ్రహము గల ప్రహ్లాదుడు ఆ తిట్లకు 
అర్హుడు కాడు. వక్రమైన పాపపు చూపుతో ప్రహ్లదుని చూస్తూ, హిరణ్యకశి 

పుడు కాలితో త్రొక్కిన పామవలె బుసలు కొట్టుచున్నవాడై ఇట్లు పలికెను. 


ప్లే దుర్వినీత మందాత్మన్‌ కులభేదకరాధమ |! 
స్తబ్ధం మచ్చాననోద్ధూతం నేష్యే త్వాాద్య యమక్షయమ్‌ 116 
హే దుర్వినీత - ఓరీ వినయము లేని దుష్టుడా!, మంద-ఆత్మన్‌ 
- మందబుద్ధీ! కులభేదకర - కులమును ముక్కలు చేయువాడా! అధమ 
- నీచుడా! స్తబ్ధమ్‌ - పాగరుమోతువైనట్టియు, మత్‌-శాసన-ఉద్ధూతమ్‌ - 
నా ఆజ్ఞను ఉల్లంఘించే, త్వా - నిన్ను అద్య - ఈనాడు; యమక్షయమ్‌ - 
యమగృహమును గురించి, నేష్యే - పంపించగలను. 
ఓరీ మందబుద్ధీ! నీవు వినయము లేని దుష్టుడవు, నీచుడవు. పొగ 


రుమోతువగు నీవు వంశమును ముక్కలు చేసెదవు. నా శాసనమును 
ఉల్లంఘించే నిన్ను ఈనాడే యమప్పరికి పంపించెదను. 


క్రుద్ధస్య యస్య కంపంతే త్రయో లోకాస్సహేశ్వరాః | 
తస్య మేుుభీతవన్మూఢ శాసనం కింబలో5త్యగాః 11 7 
మూఢ - ఓ మూర్ధుడా! యస్య - ఎవడైతే, క్రుద్ధస్య - కోపమును 
పొందగా, సహ-ఈశ్వరాః - లోకపాలకులతో కూడియున్న త్రయః - 
మూడు, లోకాః - లోకములు, కంపంతే - వణకునో, తస్య - అట్టి, మే - 


నాయొక్క; శాసనమ్‌ - ఆజ్ఞను, కింబలః - ఏమి బలము గలవాడవైః అభీత 
వత్‌ - భయము లేనివాడు వలె, అత్యగాః - అతిక్రమించితివి? 


ఓరీ మూరుడా! నేను కోపిస్తే లోకపాలకులతో సహా ముల్లోక 
ములు వణకిపోవును. అట్టి నా శాసనమును నిర్భయుని వలె ఏ బలముతో 
ఉల్లంఘించితివి? 


సప్తమ స్కంధము - అధ్యాయము 8 159 





ప్రహ్లాద ఉవాచ | 
న కేవలం మే భవతశ్చ రాజన్‌ స వై బలం బలినాం చాపరేషామ్‌, 
పరేువరేమీ స్థిరజంగమా యే బ్రహ్మాదయో యేన వశం ప్రణీతాః. 


రాజన్‌ - ఓ రాజా! కేవలమ్‌ - కేవలము, మే - నాకు, న - 
కాదు, భవతః చ - నీకు కూడ, చ - మరియు, అపరేషామ్‌ - ఇతరులైన, 
బలినామ్‌ - బలవంతులకు, సః - ఆ శ్రీహరి, వై - నిశ్చయముగా, బలమ్‌ 
- బలము, బ్రహ్మా-ఆదయః - బ్రహ్మగారు మొదలైన, పరే - గొప్పవైన 
అవరే - తక్కువవి అయిన, స్థిరజంగమౌః - కదలనివి కదిలేవి అగు, యే - 
ఏ ప్రాణులు గలవో, అమీ - ఇవి, యేన - ఎవనిచేనైతే, వశమ్‌ - వశము, 
ప్రణీతాః - పొందించబడినవో. 


ఓ రాజా! కేవలము నాకు మాత్రమే గాక, నీకు మరియు బల 
వంతులగు ఇతరులకు కూడ బలము నిశ్చయముగా ఆ శ్రీహరియే. బ్రహ్మ 
గారితో మొదలిడి చిన్నపెద్ద, కదిలేవి-కదలనివి అగు ప్రాణులు అన్నీ 
ఆయన వశములో మాత్రమే ఉన్నవి. 
స ఈశ్వరః కాల ఉరుక్రమోసావోజస్సహసృత్త్వబలేంద్రియాత్మా! 
స వివ విశ్వం పరమస్పశక్తిభిస్పృజత్యవత్యత్తి గుణత్రయేశః 119 

అసౌ - ఈ, సః - అట్టి, ఈశ్వరః - ఈశ్వరుడు, కాలః - కాలస్వ 
రూపుడు, ఉరుక్రమః - గొప్ప పరాక్రమము గలవాడు (రెండు అడుగులలో 
ముల్లోకములను కొలిచినవాడు), ఓజః-సహః-సత్త్వబల-ఇంద్రియ- ఆత్మా 
- జ్ఞానేంద్రియశక్తి మనశ్శక్తి ధైర్యము దేహశక్తి మరియు కర్మేంద్రియము 
లకు అధిష్టానమైనవాడు, గుణత్రయ-ఈశః - మూడు గుణములకు అధీశ్వ 
రుడు, పరమః - గుణాతీతుడు అగు, సః ఏవ - ఆ ఈశ్వరుడే, స్వశక్తిభిః - 
తన శక్తులతో, సృజతి - సృష్టించుచున్నాడు, అవతి - రక్షించుచున్నాడు, 
అత్తి - ఉపసంహరించుచున్నాడు. 

అట్టి ఈ ఈశ్వరుడే కాలరూపుడై ఉన్నాడు. ఆయన గొప్ప పరాక్ర 
మముతో రెండు అడుగులలో ముల్లోకములను కొలిచినాడు. ప్రాణులలోని 
ఇంద్రియశక్తి మనశ్శక్తి, ధైర్యము దేహశక్తి మరియు ఇంద్రియశక్తులకు 


160 శ్రీమద్భాగవతము 
అధిష్టానమైన ఆత్మ ఆ ఈశ్వరుడే. ఆయనే సత్త్వరజస్తమోగుణాత్మకమగు 
మాయాశక్తితో జగత్తును సృష్టించి, రక్షించి, ఉపసంహరించుచున్నాడు. 


జహ్యాసురం భావమిమం త్వమాత్మనః 
సమం మనో ధత్స్వ న సంతి విద్విషః | 
బుతేంజితాదాత్మన ఉత్పథస్థితాత్‌ 
తద్ధి హ్యనంతస్య మహత్సమర్హణమ్‌ || 10 
త్వమ్‌ - నీవు, ఆత్మనః - నీయొక్క, ఇమమ్‌ - ఈ ఆసురమ్‌ - 
అసురులకు చెందిన, భావమ్‌ - భావమును, జహి - విడిచిపెట్టుము, మనః 
- మనస్సును, సమమ్‌ - సమానముగా, ధత్స్వ - చేయుము, అజితాత్‌ - 
వశము చేసుకొనబడనట్టియు, ఉత్పథస్థితాత్‌ - తప్పు దారిలో ఉన్న 
ఆత్మనః బుతే - మనస్సును మినహాయించి, విద్విషః - శత్రువులు, న 
సంతి - లేరు, తత్‌ హి - అది మాత్రమే, అనంతస్య - అనంతునకు, 
మహత్‌ - గొప్ప, సమర్హణమ్‌ - చక్కని ఆరాధన. 
నీవు నీ ఈ ఆసురభావము (ద్వేషపూర్ణమగు స్వభావము) ను విడి 
చిపెట్టుము. మనస్సును రాగద్వేషములకు అతీతముగా సమముగా 
నుంచుము. అదియే మనము అనంతునకు చేసే చక్కని గొప్ప ఆరాధన. 
మనస్సును వశమునందుంచుకొననిచో అది తప్పు దారిలో నడచును. అట్టి 
మనస్సును మినహాయిస్తే, మనకు శత్రువులు వేరెవ్వరూ లేరు. 
దస్యూన్‌ పురా షణ్న విజిత్య లుంపతో 
మన్యంత ఏకే స్వజితా దిశో దశ | 
జితాత్మనో జ్ఞస్య సమస్య దేహినాం 
సాధోస్వమోహహప్రభవాః కుతఃపరే || క్ష 
ఏకే - కొందరు, లుంపతః - అపహరించే, షట్‌ - ఆర్గురు, 
దస్యూన్‌ - బందిపోట్లను, పురా - ముందుగా, న విజిత్య - జయించకుండ 
గా దశ - పది, దిశః - దిక్కులను, స్వజితాః - తమచే జయించబడినవాటి 
నిగా మన్యంతే - తలపోయుదురు, జిత-ఆత్మనః - జయించబడిన 


సప్తమ స్కంధము - అధ్యాయము 8 161 





మనస్సు కలిగినట్టియు, దేహినామ్‌ - ప్రాణులకు, సమస్య - సముడై 
నట్టియు, జ్ఞస్య - జ్ఞానియగు, సాధోః - సత్పురుషునకు, స్వమోహప్రభవాః 
- తన వ్యామోహముచే కలిగే, పరే - శత్రువులు, కుతః - ఎచ్చటనుండి 
వచ్చెదరు? 


కొందరు ముందుగా తమ సర్వస్వమును హరించే బందిపోట్లు 
ఆర్గురుని (కామక్రోధలోభమోహమదమాత్సర్యములనే అంతశ్శత్రువులు, 
లేదా అయిదు జ్ఞానేంద్రియములు మరియు మనస్సు) జయించకుండా, 
తాము పది దిక్కులను జయించితిమని తలపోయచుందురు. మనస్సును 
జయించి సకలప్రాణులయెడల సమచిత్తము గల జ్ఞానియగు సత్పురుషు 
నకు శత్రువులు ఎచటనుండి వచ్చెదరు? (శత్రువులు ఉండరు). వ్యక్తికి 
శత్రువులు కేవలము తన వ్యామోహము (నాది, పరాయిది అనే భేదబుద్ధి) 
చే మాత్రమే కలిగెదరు. 


హిరణ్యకశిపురువాచ | 
వ్యక్తం త్వం మర్తుకామోంసి యోంతిమాత్రం వికత్తసే | 
ముమూర్దూణాం హి మందాత్మన్నను స్యుర్విప్లవా గిరః 1112 
మండ-ఆత్మన్‌ - ఓరీ మందబుద్ధీ!, త్వమ్‌ - నీవు, వ్యక్తమ్‌ - 
నిశ్చయముగా, మర్తుకామః - మరణించే కోరిక గలవాడవు, అసి - అగుదు 
వు, యః - ఏ నీవు, అతిమాత్రమ్‌ - అత్యధికముగా, వికత్ససే - వదరుచు 
న్నావో, హి - ఏలయనగా, ముమూర్జూణామ్‌ - మరణించే కోరిక గలవార 
లకు, విప్లవాః - అనర్ధహేతువులగు, గిరః - పలుకులు, స్యుః - వచ్చును, 
నను - నిశ్చయము. 
హిరణ్యకశిపుడిట్లు పలికెను --- ఓరీ మందబుద్ధీ! నీవు అత్యధిక 
ముగా వదరుచున్నావు. అంటే, నీవు చావాలని నిశ్చయించుకున్నావని 


స్పష్టమగుచున్నది. ఎందుకంటే, చావగోరువారి నోటివెంట మాత్రమే ఇట్టి 
అనర్థదాయకములగు పలుకులు బయల్వెడలును. ఇది నిశ్చయము. 


యస్త్వయా మందభాగ్యో క్తో మదన్యో జగదీశ్వరః | 
క్వాసౌ యది స సర్వత్ర కస్మాత్‌ స్తంభేన దృశ్యతే 1113 


162 శ్రీమద్భాగవతము 
మందభాగ్య - ఓరీ అల్పభాగ్యుడా! మద్‌-అన్యః - నాకంటె మరి 
యొకడు, యః - ఏ, జగదీశ్వరః - జగన్నాథుడు, రాగా నీచే, ఉక్తః - 
చెప్పబడినాడో, అసౌ - ఈతడు, క్వ - ఎక్కడ?, సః - ఆతడు, సర్వత్ర 
యది - అంతటా ఉన్నవో, స్తంభే - స్తంభమునందు, కస్మాత్‌ - ఎందువల 
న, న దృశ్యతే - కనబడుట లేదు? 


ఓరీ అల్పభాగ్యుడా! నాకంటె వేరే మరియొక జగన్నాథుడు గల 
డని నీవు చెప్పుచున్నావు. ఈతడు ఎక్కడ ఉన్నాడు? ఈతడు సర్వవ్యాపి 
మైనచో, ఈ స్తంభమునందు ఏల కానరాడు? 
సోోహం వికళ్ళమానస్య శిరః కాయాద్ధరామి తే। 
గోపాయెత హరిస్త్వాద్య యస్తే శరణమీప్సితమ్‌ || క్షే4 
సః - అట్టి, అహమ్‌ - నేను, వికత్సమానస్య - వదరుచున్ను తే - 
నీయొక్క, శిరః - తలను, కాయాత్‌ - మొండెమునుండి, హరామి - తొల 
గించెదను, అద్య - ఈనాడు, త్వా - నిన్ను, హరిః - శ్రీహరి, గోపాయేత - 
రక్షించుగాక! యః - ఎవడైతే, తే - నీ కొరకు, ఈప్పితమ్‌ - అభీష్టమైన, 
శరణమ్‌ - రక్షకుడో. 
జగదీశ్వరుడనగు నేను వదరుబోతువగు నీ తలను మొండెము 
నుండి వేరు చేసెదను. నీవు అధికముగా (్రేమించే నీ రక్షకుడగు ఆ శ్రీహ 
రియే నిన్ను ఇప్పుడు రక్షించుగాక! 


ఏవం దురుకె క్తైర్ముహురర్జయన్‌ రుషా 
సుతం మీహాభాగవతం మహాసురః | 
ఖడ్గం ప్రగృహ్యోత ఎతితో వరాసనాత్‌ 
స్తంభం తతాడాతిబలస్స్వముష్టినా || క్షే5 
అతిబలః - మహాబలశాలియగు, మహా-అసురః - ఆ మహారాక్ష 
సుడు, ఏవమ్‌ - ఈ విధముగా, మహాభాగవతమ్‌ - గొప్ప భగవదృక్తుడగుః 
సుతమ్‌ - పుత్రుని, రుషా - కోపముతో, దురుక్రైః - పరుషవచనములతో, 
ముహు: - పలుమార్లు, అర్హయన్‌ - పీడించుచున్నవాడై, వర-ఆసనాత్‌ - 


సప్తమ స్కంధము - అధ్యాయము 8 1603 


శ్రేష్టమగు ఆసనమునుండి, ఉత్పతితః - మైకి ఉరికినవాడై, ఖడ్గమ్‌ - కత్తిని, 
ప్రగృహ్య - పట్టుకొని, స్వముష్టినా - తన పిడికిలితో, స్తంభమ్‌ - స్తంభము 
ను, తతాడ - కొట్టెను. 

మహాబలశాలియగు ఆ మహారాక్షసుడు ' పరుషవచనములతో 
పలుమార్లు గొప్ప భగవద్భక్తుడగు తన పుత్రుని ఈ విధముగా పీడించెను. 
ఆతడు కత్తి పట్టుకొని సింహాసనమునుండి వేగముగా పెకి లేచి తన పిడికి 
లితో స్తంభమును కొట్టెను. 


తదైవ తస్మిన్‌ నినదోంతిభీషణో 
బభూవ యేనాండకటాహమస్సుటత్‌ | 
యం వై స్వధిష్యోపగతం త్వజాదయః 
శుంత్వా స్వధామాపష్యయమంగ మేనిరే || 16 


అంగ - ఓయీ రాజా! తదా ఏవ - అదే సమయమునందు, 
తస్మిన్‌ - దానియందు, అతిభీషణః - మిక్కిలి భయంకరమగు, నినదః - 
ధ్వని, బభూవ - కలిగెను, యేన - దేనిచే, అండకటాహమ్‌ - గంగాళము 
వంటి బ్రహ్మాండము, అస్ఫుటత్‌ - పగిలెనో, స్వధిష్ట్ర-ఉపగతం వై - నిశ్చ 
యముగా తమ ధామమును చేరుకున్న యం తు - ఏ శబ్దమునైతే 
శ్రుత్వా - విని అజ-ఆదయః - స్వయంభువుడగు బ్రహ్మగారు మొదలగు 
వారు, స్వధామ-అప్యయమ్‌ - తమ ధామములకు ప్రళభయమును, మేనిరే 
- తలపోసిరో. 

ఓ ధర్మరాజా! అదే సమయములో ఆ స్తంభమునందు మిక్కిలి 
భయంకరమగు ధ్వని పుట్టెను. గంగాళమువంటి బ్రహ్మాండము ఆ ధ్వనిచే 
పగిలినదా యనిపించెను. ఆ ధ్వని ఊర్థ్వ్యలోకముల వరకు చేరుకొనెను. 
దానిని విన్న స్వయంభువుడగు బ్రహ్మగారు మొదలగు వారు తమ తమ 
ధామములకు ప్రళయము వచ్చినదని తలపోసిరి. 


స విక్రమన్‌ పుత్రవధేప్పురోజసా 
నిశమ్య నిర్హా9దమపూర్వమద్భుతమ్‌ | 


164 శ్రీమద్భాగవతము 
అంతస్పభాయాం న దదర 7 తత్పదం 
వితత్రసుర్యేన సురారియూథపాః || క్షే? 


అపూర్వమ్‌ - అపూర్వమైన, అద్భుతమ్‌ - ఆశ్చర్యమును గొల్పే, 
నిర్హ్రాదమ్‌ - ధ్వనిని, నిశమ్య - విని, ఓజసా - బలముతో, పుత్రవధ- 
ఈప్పుః - పుత్రుని వధించే కోరిక గల, సః - ఆ హిరణ్యకశిపుడు, విక్రమన్‌ 
- పరాక్రమించువాడై, అంతః-సభాయామ్‌ - సభ మధ్యయందు, తత్‌-ప 
దమ్‌ - ఆ ధ్వనికి ఆధారమును, న దదర్శ - కనలేదు, యేన - దేనిచేనైతే, 
సుర-అరియూథపాః - రాక్షస సేనానాయకులు, వితత్రసుః - అధికముగా 
భయపడిరో. 


అపూర్వము, అద్భుతము అగు ఆ ధ్వనిని విని రాక్షస సేనానాయ 
కులు అధికముగా భయపడిరి. పరాక్రమించి బలముతో తన పుత్రుని చంప 
గోరిన హిరణ్యకశిపుడు ఆ ధ్వనిని విని సభ మధ్యలో ఆ ధ్వని పుట్టిన 
ఆధారమును కనుగొన లేకపోయెను. 


సత్యం విధాతుం నిజభృత్యభాషితం 
వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః | 
అదృశ్యతాత్యద్భుతరూపముద్వహన్‌ 
స్తంభే సభాయాం న మృగం న మానుషమ్‌ || 18 
నిజభృత్యభాషితమ్‌ - తన భక్తుని మాటను, అఖిలేషు - సకలము 
లైన, భూతేషు - పదార్థములయందు, ఆత్మనః - తన, వ్యాప్తిం చ - వ్యాప 
కత్వమును కూడ, సత్యమ్‌ - సత్యముగా, విధాతుమ్‌ .- చేయుటకై న 
మృగమ్‌ ఆ మృగము కానిది, న మౌానుషమ్‌ - మనిషి కానిది, అతి-అద్భు 
తరూపమ్‌ - మిక్కిలి అద్భుతము అగు రూపమును, ఉద్వహన్‌ - దాల్చిన 
వాడై, సభాయామ్‌ - సభయందు, స్తంభే - స్తంభమునందు, అదృశ్యత - 
కానబడెను. 
శ్రీహరి సకల పదార్థములయందు తాను వ్యాపించియున్నానని 
నిరూపించి తన భక్తుని (సనకాదులు, ప్రహ్లాదుడు మరియు బ్రహ్మగారు) 
మాటను నిలబెట్టుటకై ఆ సభలోని స్తంభములో మిక్కిలి అద్భుతమగు 


సప్తమ స్కంధము - అధ్యాయము 8 165 
రూపమును దాల్చి ప్రకటమయ్యొును. ఆ రూపము నిండా మృగము (సిం 
హము) కాదు, మనిషి కాదు. 

స సత్త్వమేనం పరితోంపి పశ్యన్‌ 
స్తంభస్య మధ్యాదను నిర్జిహానమ్‌ | 
నాయం మృగో నాపి నరో విచిత్ర- 
మహో కిమేతన్నృమృగేంద్రరూషమ్‌ || క్షం 
సః'- ఆతడు, పరితః - చుట్టూ, స్తంభస్య - స్తంభముయొక్క, 
మధ్యాత్‌ - మధ్యనుండి, అనునిర్దిహానమ్‌ - బయటకు వచ్చుచున్న 
ఏనమ్‌ - ఈ, సత్త్వమ్‌ అపి - ప్రాణిని కూడ విపశ్యన్‌ - విశేషముగా 
చూచుచున్నవాడు, అయమ్‌ - ఇది, మృగః - మృగము, న - కాదు, నరః 
అపి - మానవుడు కూడ, న - కాదు, విచిత్రమ్‌ - విచిత్రము, అహో - 
ఆశ్చర్యము! నృమృగ-ఇంద్రరూపమ్‌ - మనిషి సింహముల రూపము 
గల, వితత్‌ - ఇది, కిమ్‌ - ఏమి? 
ఆతడు చుట్టూ పరికించి చూస్తూ, స్తంభము మధ్యనుండి బయ 
టకు వచ్చుచున్న ఒక విచిత్రప్రాణిని చూచి, ఇట్లు తలపోసెను -- ఆశ్చ 
ర్యము! ఇది మృగము కాదు, మనిషి కూడ కాదు. మనిషి సింహముల 
రూపము గల ఇది యెట్టి ప్రాణి? 


మీమాంసమానస్య సముత్ధితోగ్రతో 

నృసింహరూపస్తదలం భయానకమ్‌ | 
ప్రతప్తచామీకరచండలోచనం 

స్ఫురత్సటా కేసరజ్భంభితాననమ్‌ || 20 


కరాలదంష్ట్రం కరవాలచంచల- 
క్షురాంతజిహ్వం భుకుటీముఖోల్బణమ్‌ | 
స్తబ్ధోర్ధ ర్ధ్వకర్ణం లక 
“వ్యాత్తాస్యనాసం హనుఖెదభీషణమ్‌ !| 2] 


166 శ్రీమద్భాగవతము 
దివిస్పృశత్కాయమదిర్హపీవర- 
గ్రీవోరువక్షఃస్థలమల్పమధ్యమమ్‌ | 
చంద్రాంశుగౌ రైశ్ళురితం తనూరుహైో 
విష్వగ్భుజానీకశతం నఖాయుధమ్‌ || 22 


దురాసదం సర్వనిజేతరాయుధ- 
ప్రవేకవిద్రావితదైత్యదానవమ్‌ ! 


అలమ్‌ - మిక్కిలి భయానకమ్‌ - భయమును గొల్పునట్టియు, 
ప్రతప్తచామీకరచండలోచనమ్‌ - పుటము పెట్టిన బంగారము వలె మెరిసి 
పోయే తీవ్రమైన కన్నులు కలిగినట్టియు, స్పురత్‌-సటాకేసరజ్భంభిత-ఆన 
నమ్‌ - ప్రకాశించే జూలుతో మెడలోని జుట్టుతో ఆటోపముగానున్న 
ముఖము కలిగినట్టియు, కరాలదంష్ట్రమ్‌ - భయమును గొల్పే కోరలు కలి 
గినట్టియు, కరవాలచంచలక్షురాంతజిహ్వమ్‌ - కత్తివల కదలాడే చురకత్తి 
పదునువంటి నాలుక కలిగినట్టియు, భ్రుకుటీముఖ- ఉల్బణమ్‌ - ముడివడిన 
కనుబొమలు గల ముఖముతో భయమును గొల్పునట్టియు. స్తబ్బ-ఊర్బ్వక 
ర్జమ్‌ - నిక్కబొడుచుకున్న ఎత్తైస చెవులు కలిగినట్టియు, గిరికందర-అద్భు 
తవ్యాత్త-ఆస్యనాసమ్‌ - కొండ గుహ వలె అద్భుతముగా తరుచుకున్న 
నోరు ముక్కుపుటములు కలిగినట్టియు, హనుభేదభీషణమ్‌ - దవడల 
విచ్చుకొనుటచే భయమును గొల్పునట్టియు, దివిస్పృశత్‌-కాయమ్‌ - 
స్వర్గమునందు స్పృశించుచున్న దేహము కలిగినట్టియు. అదీర్పపీవరగ్రీవా 
-ఉరువక్షఃస్టలమ్‌ - పొడవు కాని బలిసిన మెడ పెద్ద వక్షఃస్థలము కలిగినట్టి 
యు, అల్పమధ్యమమ్‌ - సన్నని నడుము కలిగినట్టియు, చంద్ర-అంశు 
గౌరైై - చంద్రకిరణముల వలె తెల్లని, తనూరుహైః - రోమములచే, ఛురి 
తమ్‌ - వ్యాపించబడి యున్నట్టియు, విష్వగ్‌-భుజ-అనీకశతమ్‌ - అంతా 
వ్యాపించిన వందలాది భుజముల సమూహములు కలిగినట్టియు, నఖ-ఆ 
యుధమ్‌ - గోళ్లే ఆయుధములుగా కలిగినట్టియు, దురాసదమ్‌ - సమీ 
పించ శక్యము కావట్టియు, సర్వనిజ-ఇతర-ఆయుధ ప్రవేకవిద్రావిత దైత్యదా 
నవమ్‌ - సకలమ్రైన తన ఇతరమగు ఉత్తమమైన ఆయుధములచే తరిమిగొ 
టబడిన దితి-దనువంశీయుల' రాక్షసులు గల, తత్‌ - ఆ రూపమును, 





సప్తమ స్కంధము - అధ్యాయము 8 167 
మీమాంసమానస్య - విచారించుచున్న ఆ హిరణ్యకశిపుని, అగ్రతః - ఎదు 
టు నృసింహరూపః - నరసింహరూప్పుడైన శ్రీహరి, సముత్దితః - పెకి లేచె 
ను. | 


ఆ మిక్కిలి భయంకరమగు ప్రాణిని గురించి ఆశ్చర్యముతో విచా 
రించుచున్న హిరణ్యకశిపుని యెదుట శ్రీహరి నరసింహరూపముతో ప్రకట 
మయ్యును. ఆ నృసింహుని కళ్లు పుటము పెట్టిన బంగారము వలె తీవ్ర 
ముగా ప్రకాశించుచుండెను. కోరలతో భయమును గొల్పుతూ ఆటోపము 
గానున్న దాని నోరు జూలుతో, మెడమై జుట్టుతో ప్రకాశించుచుండెను. చుర 
కత్తి పదును గల దాని నాలుక కత్తివలె కదలాడుచుండెను. కనుబొమలు 
ముడివడియున్న దాని ముఖము క్రూరముగా నుండెను. ఎత్తైన. దాని 
చెవులు నిక్కబొడుచుకొని యుండెను. తెరుచుకొనియున్న దాని నోరు, 
ముక్కు పుటములు కొండ గుహలవలె ఆశ్చర్యమును గొల్పుచుండెను. 
విచ్చుకొనియున్న దాని దవడలు భయమును కలిగించుచుండెను. స్వర్గ 
మును స్పృశించే దాని శరీరము మిక్కిలి పొడవు కాని బలిసిన మెడను. 
విశాలమైన వక్షఃస్టలమును, సన్నని నడుమును కలిగియుండెను. చంద్రకిర 
ణములవలె తెల్లని రోమములు దాని దేహమంతటా వ్యాపించియుండెను. 
వందలాది భుజముల సముదాయములు అంతటా వ్యాపించుచుండెను. 
గోళ్లే ఆయుధములుగా గల ఆ నరసింహుని సమీపించుట శక్యము కాకుం 
డెను. తనదైన చక్రము మాత్రమే గాకు ఇతరములగు సకలములైన ఉత్తమ 
మగు ఆయుధములతో ఆ నరసింహుడు దితి-దనువంశీయులగు రాక్షసు 
లను తరిమి కొట్టెను. 


ప్రాయేణ మేేయం హరిణోరుమాయినా 
వధస్ప్స్మృతో5నేన సముద్యతేన కిమ్‌ 11 23 


ఏవం బ్రువంస్త్వభ్యపతద్దదాయుధో 
నదన్‌ నృసింహం ప్రతి దైత్యకుంజరః | 
అలక్షితోగ్నౌ పతితః పతంగమో 
యథా నృసింహౌజసి సోంసురస్తదా || 24 
12 


168 శ్రీమద్భాగవతము 





ప్రాయేణ - బహుశః ఉరుమాయినా - పెద్ద మాయావియగు, 
హరిణా - శ్రీహరిచే, మే - నాకు, అయమ్‌ - ఈ, వధః - వధ, స్మృతః - 
ఆలోచన చేయబడినది, సముద్యతేన - పెద్ద ఉద్యమమును చేసిన, అనేన 
- వీనిచే, కిమ్‌ - ఏమి యగును? ఏవమ్‌ - ఈ విధముగా, బ్రువన్‌ - పలు 
కుచున్నవాడై, గదా-ఆయుధః - గదయే ఆయుధముగా గల, దైత్యకుం 
జరః తు - ఆ మహారాక్షసుడైతే, నదన్‌ - సింహనాదమును చేయుచున్న 
వాడై, నృసింహం ప్రతి - నరసింహస్వామిని ఉద్దేశించి. అభ్యపతత్‌ - 
మీదకు ఉరికెను, తదా - అప్పుడు, సః - ఆ, అసురః - రాక్షసుడు, అగ్నా 
- అగ్నియందు, పతితః - పడిన, పతంగమః యథా - మిడత వఠె, నృసిం 
హ-ఓజసి - నరసింహుని తేజస్సుయందు, అలక్షితః - కనబడనివాడు. 


బహుశ మహామాయావియగు శ్రీహరి నన్నీ విధముగా వధించే 
ఉపాయమును పన్నియుండును. ఈతని ఈ పెద్ద ఉద్యమముచే ఒరిగేది 
ఏమి గలదు? దితివంశీయులలో గ్రేష్టుడగు ఆ రాక్షసుడీ విధముగా పలికి, 
గదయే ఆయుధము కాగా, సింహనాదమును చేస్తూ, నరసింహ స్వామి 
పైకి ఉరికెను. నిప్పులలో దూకిన మిడత వలె ఆ రాక్షసుడు నరసింహుని 
తేజస్సులో కనబడకుండ పోయెను. 


న తద్విచిత్రం ఖలు సత్త్వధామని 
స్వతేజసా యో ను పురాాపిబత్తమః | 
తతోంభిపద్యాభ్యహనన్మహాసురో 
రుషా నృసింహం గదయోరువేగయా || లక్‌ 
సత్త్వధామని - సత్త్వమునకు నిధానమగు శ్రీహరియందు, తత్‌ - 
అది, విచిత్రమ్‌ - విచిత్రము, న - కాదు, యః - ఏ శ్రీహరిమైతే, పురా - 
పూర్వము, స్వతేజసా - తన తేజస్సుచే, తమః - చీకటిని, అపిబత్‌ ను - 
త్రాగివేసెనో, తతః - అప్పుడు, మహా-అసురః - ఆ మహారాక్షసుడు, రుషా 
- కోపముతో, నృసింహమ్‌ - నరసింహుని, అభిపద్య - ఎదురుగా వచ్చి, 
ఉరువేగయా - పెద్ద వేగము గల, గదయా - గదతో, అభ్యహనత్‌ - కొట్టె 
ను, 


సప్తమ స్కంధము - అధ్యాయము 8 169 
సత్త్వగుణమునకు నిధానమగు శ్రీహరి విషయములో, హిరణ్యకశి 
పుడు ఆ విధముగా కనబడకపోవుట, విచిత్రము కాదు. ఎందుకంటే, 
ఆయన సృష్టి ఆరంభములో తన తేజస్సుచే ప్రళయకాలమునందలి తమ 
స్పు (చీకటి ను త్రాగివేసెను. ఇంతలో, ఆ మహారాక్షసుడు కోపముతో ఆ 
నరసింహునకు ఎదురుగా వచ్చి, అధికమగు వేగము గల గదతో కొట్టెను. 


తం విక్రమంతం సగదం గదాధరో 
మహోరగం తార్‌క్ష్యసుతో యథాంగ్రహీత్‌ | 
స తస్య హస్తోత్కలితస్తదాంసురో 
విక్రీడతో యద్వదహిర్గరుత్మతః | 26 


సగదమ్‌ - గదతో కూడియున్నట్టియు, విక్రమంతమ్‌ - పరాక్రమిం 
చుచున్ను తమ్‌ - ఆ హిరణ్యకశిపుని, గదాధరః - నరసింహమూర్తి, మహా- 
ఉరగమ్‌ - పెద్ద పామును, తార్‌క్ష్యసుతః యథా - గరుత్మంతుడు వలె, 
అగ్రహీత్‌ - పట్టుకొనెను, తదా - అప్పుడు, విక్రీడతః - క్రీడించుచున్ను 
గరుత్మతః - గరుత్మంతునినుండి, అహిః యద్వత్‌ - పాము వలె సః - ఆ, 
అసురః - రాక్షసుడు, తస్య - ఆ నరసింహుని, హస్త-ఉత్కలితః - చేతి 
నుండి విడిపించుకున్నవాడు. 

నరసింహరూపుడగు ఆ గదాధరుడైన శ్రీహరి గదతో కూడి పరాక్ర 
మించుచున్న ఆ హిరణ్యకశిపుని, తార్‌క్ష్యపుత్రుడగు గరుత్మంతుడు పెద్ద 
పామును వలె పట్టుకొనెను. ఆటలాడుచున్న గరుత్మంతుని పట్టునుండి 
పాము విడిపించుకున్నట్లుగా, అపుడా రాక్షసుడు ఆయన చేతినుండి విడి 
పించుకొనను. 


అసాధ్వమన్యంత హృతౌకసోంమరా 
ఘనచ్చదా భారత సర్వధిష్ట్యపాః | 

తం మన్యమానో నిజవీర్యశంకితం 
యద్ధస్తముక్షో నృహరిం మహాసురః | 


170 శ్రీమద్భాగవతము 


పునస్తమాసజ్జత ఖడ్గచర్మణీ 


జి 

ప్రగృహ్య వేగేన జితశ్రమో మృధే || 27 

భారత - ఓ ధర్మరాజా!, హృత-ఓకసః - అపహరించబడిన స్థాన 
ములు గలవారు, ఘనచ్చదాః - మేఘములలో నక్కినవారు, సర్వధిష్ట్యపాః 
- సకలలోకపాలకులు అగు, అమరాః - దేవతలు, అసాధు - మంచిది కాని 
దిగా అమన్యంత - తలపోసిరి, మృధే - యుద్దమునందు, జితశ్రమః - 
జయంచబడిన అలసట గల, మహా-అనురః - ఆ మహారాక్షసుడు, తమ్‌ - 
ఆ, నృహరిమ్‌ - నరసింహుని, నిజవీర్యశంకితమ్‌ - తన పరాక్రమముచే 
భయపడినవానినిగా, మన్యమానః - తలంచువాడు, యత్‌ - ఎందువలనన 
గా, హస్తముక్తః - చేతినుండి విడుదల మొనవాడో, ఖడ్గచర్శణీ - కత్తిని 
డాలును, ప్రగృహ్య - గట్టిగా పట్టుకొని, పునః - మరల, వేగేన - వేగము 
తో, తమ్‌ - ఆ నరసింహుని, ఆసజ్జ్ఞత - మీదకు దుమికెను. 


ఓ ధర్మరాజా! హిరణ్యకశిపునిచే తమ తమ స్థానములనుండి వెళ్ల 
గొట్టబడిన లోకపాలకులగు దేవతలు మేఘములలో నక్కి చూచుచుండిరి. 
హిరణ్యకశిపుడు నరసింహుని చేతినుండి తప్పించుకొనుట వారికి నచ్చలే 
దు. యుద్ధములో అలసటను జయించిన ఆ మహారాక్షసుడు, తాను నరసిం 
హుని చేతినుండి విడిపించుకొనుటచే, తన పరాక్రమమునకు ఆయన భయ 
పడెనని తలపోసెను. ఆతడు కత్తిని, డాలును గట్టిగా పట్టుకొని మరల వేగ 
ముతో ఆయన మీదకు ఉరికెను. 


తం శ్యేనవేగం శతచంద్రవర్త్మభిః 
చరంతమచ్చిద్రముపర్యధో హరిః | 
కృత్వాట్టహాసం ఖరముత్స్వనోల్బణం 
నిమీలితాక్షం జగృహే మహాజవః || 28 
మహాజవః - గొప్ప వేగము గల, హరిః - శ్రీహరి, శ్యేనవేగమ్‌ - 
గ్రద్దయొక్క వేగమువంటి వేగము గలిగినట్టియు: శతచంద్రవర్త్మభిః - కత్తి 
డాలుల మార్గములచే, అచ్చిద్రమ్‌ - అవకాశము లేనివిధముగా, ఉపరి - 
మైన, అధః - క్రింద, చరంతమ్‌ - సంచరించుచున్ను తమ్‌ - ఆ రాక్షసుని, 








సప్తమ స్కంధము - అధ్యాయము 8& శ్ష71 


ఖరమ్‌ - తీవ్రమైనట్టియు, ఉత్‌-స్వన-ఉల్బణమ్‌ - పెద్ద ధ్వనిచే భయ 
మును గొల్పే, అట్టహాసమ్‌ - అట్టహాసమును, కృత్వా - చేసి, నిమిలిత-అ 
క్షమ్‌ - మూయబడిస కన్నులు గలవానిని, జగ్భృహే - పట్టుకొనెను. 

ఆ రాక్షసుడు గ్రద్దయొక్క వేగమువంటి వేగము గలవాడై కత్తిని, 
డాలును క్రింద పైన అవకాశము లేని విధముగా త్రిప్పుతూ సంచరించు 
చుండెను. అపుడు నరసింహరూపియగు శ్రీహరి తీవ్రమైన పెద్ద అట్టహాస 
మును చేసెను. పెద్ద ధ్వనిచే భయమును గొల్చే ఆ అట్టహాసముచే వాని 
కన్నులు మూసుకుపోయెను. అప్పుడు మహావేగము గల నరసింహుడు 
వానిని పట్టుకొనెను. 


విష్వక్‌ స్పురంతం గ్రహణాతురం హరిః 
వ్యాలో యథాం5ఖుం కులిశాక్షతత్వచమ్‌ | 
ద్వార్యూర ఆపాత్య దదార లీలయా 
నఖైర్యథాహిం గరుడో మహావిషమ్‌ || 29 


విష్వక్‌ - అన్ని వైపులనుండియు, స్ఫురంతమ్‌ - తప్పించు 
కొనుచున్నట్టియు, గ్రహణ-ఆతురమ్‌ - పట్టుకొనుటచే వివశుడైనట్టియు, 
కులిశ-అక్షతత్వచమ్‌ - వజముచే గాయము కాని చర్మము కలిగిన హి్‌ర 
ణ్యకశిపుని, హరిః - శ్రీహరి, వ్యాలః - పాము, ఆఖుం యథా - ఎలుకను 
వలె ద్వారి - ద్వారమునందు, ఊరే - తొడపై, ఆపాత్య - పడవేసుకొని, 
నఖైః - గోళ్లతో, గరుడః - గరుడుడు, మహావిషమ్‌ - గొప్ప విషము గల, 
అహిం యథా - పామును వలె, లీలయా - అవలీలగా, దదార - చీల్చివే 
సెను. 


ఇంద్రుని వజ్రపు దెబ్బలచే గాయపడని చర్మము గల హిరణ్యకశి 
పుడు నరసింహుని చేతిలో చిక్కి వివశుడై, అన్ని వైప్టులనుండియు తప్పిం 
చుకొనుటకు ప్రయత్నించుచుండగా, ఆయన వానిని పాము ఎలుకను వలె 
పట్టి ద్వారముమై తొడయందు పడవేసుకొనెను. ఆయన వానిని, గరుడుడు 
మహావిషము గల సర్పమును వలె, గోళ్లతో అవలీలగా చీల్చివేసెను. 


172 శ్రీమద్భాగవతము 


సంరంభదుపష్ప్రక్ష్యకరాలలోచనో 

వ్యాత్తాననాంతం విలిహన్‌ స్వజిహ్వాయా | 
అసృగ్గవాక్తారుణ కేసరాననో 

యథాంత్రమాలీ ద్విపహత్యయా హరిః || 30 


సంరంభదుష్పే్రక్ష్యకరాలలోచనః - కోపముచే చూడ శక్యము 
కాని భయంకరమగు కన్నులు కలిగినవాడు, వ్యాత్త-ఆనన-అంతమ్‌ - తెరు 
వబడిన నోటియొక్క కొనను, స్వజిహ్వయా - తన నాలుకతో, విలిహన్‌ - 
ఆస్వాదించుచున్నవాడు, అసృగ్‌-లవ-ఆక్ర-అరుణకేసర-ఆననః - రక్తపు 
బిందువులచే తడుపబడి ఎర్రనైన జూలు ముఖము కలవాడు అగు నరసిం 
హుడు, ద్విపహత్యయా - ఏనుగుయొక్క వధచే, ఆంత్రమాలీ - ప్రేవుల 
మాల గల, హరిః యథా - సింహము వల. 





కోపించిన నరసింహుని భయంకరమగు కన్నులు చూడ శక్యము 
కాకుండెను. ఆయన నోటిని తెరిచి తన నాలుకతో నోటి కొనలను ఆస్వాదిం 
చుచుండెను. రక్తప్పు బిందువులతో ఆయన ముఖము, జూలు తడిసి 
యుండెను. ఏనుగును చంపి దాని ప్రేవులను మెడలో మాలగా దాల్చిన 
సింహము వలె ఆయన భాసించెను. 


నఖాంకురోత్పాటితహృత్సరోరుహం 
విసృజ్య తస్యానుచరానుదాయుధాన్‌ | 
అహన్‌ సమంతాన్నఖశస్తంపార్‌ప్టిభిః 
దోర్డండయూథో5నుపథాన్‌ సహస్రశః || ఏ 
దోః-దండయూథః - దండముల వంటి భుజముల సమూహ 
ములు కలిగిన నరసింహుడు, నఖ-అంకుర-ఉత్పాటితహృత్‌-సరోరుహమ్‌ 
- గోళ్ల కొనలతో పెరికివేయబడిన పద్మమువంటి హృదయము గల రాక్ష 
సుని, విసృజ్య - విడిచిపెట్టి, ఉద్‌-ఆయుధాన్‌ - ఫైకెత్తబడిన ఆయుధ 
ములు గలిగిన, తస్య - వాని, అనుచరాన్‌ - అనుచరులను, అనుపథాన్‌ - 
వాని పక్షీయులను, సహస్రశః - వేలాదిగా, నఖశస్త్రపార్‌స్టిభిః - గోళ్లు అనే 


సప్తమ స్కంధము - అధ్యాయము ఠి శ్షే7 


ఆయుధములతో కాలి మడమలతో, సమంతాత్‌ - అన్ని వైపులా, అహన్‌ - 
సంహరించెను. 





దండములవంటి భుజముల సమూహములు గల నరసింహుడు 
గోళ్ల కొనలతో వాని పద్మమును బోలిన గుండెకాయను పెరికివేసి, వానిని 
ప్రక్కన పారవైచెను. వాని అనుచరులు, ఇతరులగు వాని పక్షమువారు 
ఆయుధములనెత్తి ఆయన మీదకు వచ్చిరి. ఆయన వారిని అన్ని వైపులా 
వేల సంఖ్యలో గోళ్లు అనే ఆయుధములతో మరియు కాలి మడమలతో 
సంహరించెను. 
సటావధూతా జలదాః పరాపతన్‌ 
గ్రహాశ్చ తద్దృష్టివిముష్టరోచిషః | 
అంభోధయశ్య్వాసహతా విచుక్తుభుః 
నిర్హాాదభీతా దిగిభా విచుక్రుశుః || 32 


సటా-అవధూతాః - జూలుచే విసిరికొట్టబడిన, జలదాః - మేఘ 
ములు, పరా-అపతన్‌ - చెల్లాచెదరైనవి, గ్రహాః చ - గ్రహములు కూడ, 
తద్‌-దృష్టివిముష్టరోచిషః - ఆయన కన్నులచే అపహరించబడిన ప్రకా 
శము గలవి, శ్వాసహతాః - శ్వాసచే కొట్టబడిన, అంభోధయః - సముద్ర 
ములు, విచుక్షుభుః - కలిచివేయబడినవి, నిర్హాాదభీతాః - సింహనాద 
ముచే భయపడిన, దిగ్‌-ఇభాః - దిగ్గజములు, విచుక్రుశుః - ఆక్రోశించినవి. 

ఆయన జూలు విసురులకు మేఘములు చెల్లాచెదరైనవి. ఆయన 
కన్నుల కాంతి ముందు గ్రహములు కూడ వెలవెల బోయినవి. ఆయన 
శ్వాసవేగమునకు సముద్రములు కలిచివేయబడినవి. దిగ్గజములు ఆయన 
సింహనాదమునకు భయపడి ఆక్రోశించినవి. 


ద్యాస్తత్సటోత్‌క్షిప్తవిమానసంకులా 

పోత్సర్పతక్ష్మాచ పదాతిపీడితా | 
శైలాస్సముత్పేతురముష్య రంహసా 

తత్తేజసా ఖం కకుభో న రేజిరే || 3 


శ74 శ్రీ 'శ్రిమద్భాగవతము 





తత్‌-సటా- -ఉత్‌క్షిస్తవిమానసంకులా - ఆయన జూలుచే విసిరివే 
యబడిన విమానములచే. రద్దీగానున్న ద్యాః - ద్యులోకము, ప్ర-ఉత్స 
ర్పత - అధికముగా చలించెను, క్ష్మా చ - భూమి కూడ, పదా - కాలిచే, 
అతిపీడితా - అధికముగా పీడను పొందెను, అముష్య - ఈయన యొక్క, 
రంహసా - వేగముచే, శైలాః - పర్వతములు, సముత్పేతుః - బాగా ఫైకి 
ఎగిరినవి, తత్‌-తేజసా - ఆయనయొక్క తేజస్సుచే, ఖమ్‌ - ఆకాశము, 
కకుభః - దిక్కులు, న రేజిరే - ప్రకాశించలేదు. 


ఆయన జూలుచే విసిరికొట్టబడిన విమానములతో రద్దీగానున్న 
ద్యులోకము అధికముగా అల్లల్లాడెను. ఆయన కాలిచే త్రొక్కబడిన భూమి 
ఆ బరువునకు చాల పీడను పొందెను. ఆయన వేగమునకు పర్వతములు 
ఎగురజొచ్చెను. ఆయన తేజస్సు ముందు ఆకాశము, దిక్కులు వెలవెలబో 
యును. 


తతస్సభాయాముపవిష్టముత్తమే 

నృపాసనే సంభృతతేజసం విభుమ్‌ |! 
అలక్షితద్వైరథమత్యమర్హణం 

ప్రచండవక్త్రం న బభాజ కశ్చన . ప్రశ 


తతః - తరువాత, సభాయామ్‌ - సభయందు, ఉత్తమే - మిక్కిలి 
ఎతైన, నృప-ఆసనే - రాజసింహాసనమునందు, ఉపవిష్టమ్‌ - కూర్చున్నట్టి 
యు, సంభృతతేజసమ్‌ - నిండు కాంతి కలిగినట్టియు, అలక్షితద్వైరథమ్‌ - 
కానరాని ప్రతిపక్షి కలిగినట్టియు, అతి- -అమర్హణమ్‌ - మిక్కిలి భయమును 
గొల్పునట్టియు, ప్రచండవక్త్రమ్‌ - ఉగ్రమైన ముఖము గల, విభుమ్‌ - నర 
సింహవిభుని, కశ్చన - ఎవ్వ రైననూ, న బభాజ - సేవించలేదు. 


తరువాత నరసింహునకు ఎదురుగా నిలబడే ప్రతిపక్షి కానరాలేదు. 
నిండు కాంతి గల ఆయన సభలో మిక్కిలి ఎత్తైన రాజసింహాసనముమై 
కూర్చుండెను. ఉగ్రమైన ముఖముతో మిక్కిలి భయమును గొల్పే ఆ 
విభుని వద్దకు సేవించుటకై ఎవ్వ రైననూ వెళ్లలేదు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 8 | 175 
నిశమ్య లోకత్రయమస్తకజ్వరం 
తమాదిదైత్యం హరిణా హతం మృధే | 
ప్రహర్షవేగోత్కలితాననా ముహుః 
ప్రసూనవ రైైర్వవృషుస్సురస్త్రిియః || ఏక్‌ 





లోకత్రయమస్తకజ్వరమ్‌ - ముల్లోకములకు తలపోటు అయినట్టి 
యు, హరిణా - నరహరిచే, మృధే - యుద్ధమునందు, హతమ్‌ - సంహ 
రించబడిన, తమ్‌ - ఆ, ఆదిదైత్యమ్‌ - దితి పెద్ద కొడుకును, నిశమ్య - 
చూచి, ప్రహర్హవేగ-ఉత్కలిత-ఆననాః - గొప్ప హర్షముయొక్క వేగముచే 
వికసించిన ముఖములు గల, సురస్త్రియః - దేవతాస్త్రీలు ముహుః - 
పలుమార్లు, ప్రసూనవర్షైః - పూలవానలచే, వవృషుః - వర్షించిరి. 

ముల్లోకములకు తలపోటుగా తయారైన ఆ దితి పెద్దకొడుకును 
యుద్ధములో నరసింహుడు సంహరించగా చూచిన దేవతాస్త్రీలు గొప్ప 
హర్షముతో వికసించిన ముఖములు గలవారై. పలుమార్లు పూలవానలను 
కురిపించిరి. 


తదా విమానావలిభిర్నభస్తలం 
దిదృక్షతాం సంకులమాస నాకినామ్‌ | 
సురానకా దుందుభయోథ జఘ్నిరే 
గంధర్వముఖ్యా ననృ్ఫతుర్దగుః స్త్రియః || ఏ౮ 
తదా - అప్పుడు, దిదృక్షతామ్‌ - చూడగోరే, నాకినామ్‌ - దేవత 
లయొక్క, విమాన-ఆవలిభిః - విమానముల పంక్తులచే, నభః-తలమ్‌ - 
ఆకాశతలము, సంకులమ్‌ - రద్దీ గలదియై, ఆస - ఆయెను, అథ - తరు 
వాత, సుర-ఆనకాః - దేవతల నగారాలు, దుందుభయః - దుందుభులు, 
జఘ్నిరే - మోగినవి, గంధర్వముఖ్యాః - ప్రముఖులగు గంధర్వులు, 
నన్ఫతుః - నాట్యమాడిరి, స్త్రియః - స్త్రీలు, జగుః - పాడిరి. 


176 శ్రీమద్భాగవతము 





అప్పుడు ఆ దృశ్యమును చూడగోరి వచ్చిన దేవతల విమానము 
లతో ఆకాశమంతా రద్దీగా ఆయెను. తరువాత దేవతల నగారాలు, దుందు 
భులు మోగినవి. గంధర్వప్రముఖులు నాట్యమాడగా దేవతాస్త్రీీలు పాడిరి. 


తత్రోపవ్రజ్య విబుధా బ్రహ్మేంద్రగిరిశాదయః 
బుషయః పితరస్సిద్ధా విద్యాధరమహోరగాః 


| ఏ7 


మనవః ప్రజానాం పతయో గంధర్వాప్సరచారణాః | 
యక్షా: కింపురుషాస్తాత వేతాలాస్సిద్ధకిన్నరాః [| వి 


తే విష్ణుపార్దదాస్పర్వే సునందకుముదాదయ:ః | 
మూర్ధ్ని బద్ధాంజలిపుటా ఆసీనం తీవ్రతేజసమ్‌ | 
ఈడిరే నరశార్దూలం నాతిదూరచరాః పృథక్‌ 1| ఏం 


తాత - వత్సా! తత్ర - అచటకు, ఉపవ్రజ్య - దగ్గరగా వచ్చి, 
బహ్మ-ఇంద్రగిరిశ-అదయః - బ్రహ్మగారు ఇంద్రుడు రుద్రుడు మొదలైన, 
విబుధాః - దేవతలు, బుషయః - మహర్షులు, పితరః - పితృదేవతలు, 
సిద్ధాః ఆ సిద్ధులు, విద్యాధరమహా-ఉరగాః - విద్యాధరులు గొప్ప నాగులు, 
మనవః - మనువులు, ప్రజానాం పతయః - ప్రజాపతులు, గంధర్వ-అప్పర 
చారణాః - గంధర్వులు అప్పరసలు చారణులు, యక్షాః - యక్షులు, కింప్తు 
రుషాః - కింపురుషులు, వేతాలాః - వేతాళురు, సిద్ధకిన్నరాః - సిద్ధులైన 
కిన్నరులు, సునందకుముద-ఆదయః - సునందుడు కుముదుడు మొదలై 
న, తే - ప్రసిద్ధులైన, విష్ణ్టుపార్లదాః - విష్ణువుయొక్క అనుచరులు, సర్వే - 
నర మూర్ణ్ని - శిరస్సు మై, బద్ద-అంజలిప్పుటాః - కట్టబడిన దోసిళ్ల 
పుటములు గలవారై, నాతిదూరచరాః - చాల దూరము కాకుండా సంచరిం 
చువారై, ఆసీనమ్‌ - కూర్చున్నట్టియు, తీవ్రతేజసమ్‌ - సహించ శక్యము 
కాని తేజస్సు గలు నరశార్జూలమ్‌ - నరసింహుని, పృథక్‌ - వేరుగా, 
ఈడిరే - స్తుతించిరి. 


వత్సా! బ్రహ్మగారు ఇంద్రుడు రుద్రుడు మొదలైన దేవతలు, 
మహర్షులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, గొప్ప నాగులు, మను 


సస్తమ స్కంధము - అధ్యాయము 8 77 





వులు, ప్రజాపతులు, గంధర్వులు, అప్సరసలు, చారణులు, యక్షులు, 
కింపురుషులు, వేతాళురు, సిద్ధులైన కిన్నరులు, సునందుడు కుముదుడు 
మొదలైన ప్రసిద్ధులైన విష్ణుకింకరులు అందరు అచటకు వచ్చిరి. వారు 
సహించ శక్యము కాని తేజస్సుతో కూర్చునియున్న నరసింహునకు మరీ 
దూరము కాకుండా కొంచెము దగ్గరగా తలమై చేతులను జోడించి నిలబడి 
విడివిడిగా ఆయనను స్తుతించిరి. 


బ్రహ్మోవాచ | 
నతోస్మ్యనంతాయ దురంతశక్తయే 
విచిత్రవీర్యాయ పవిత్రకర్శణే | 
విశ్వస్య సర్గస్టితిసంయమాన్‌ గుణైః 
స్వలీలయా సందధతేంవ్యయాత్మనే || 40 


అనంతాయ - దేశకాలవస్తుపరిచ్చేదములు లేనట్టియు, దురంతశ 
క్రయే - అనంతములగు శక్తులు కలిగినట్టియు, విచిత్రవీర్యాయ - ఆశ్చర్య 
మును గొల్పే ప్రభావములు కలిగినట్టియు, పవిత్రకర్శణే - పావనములగు 
లీలలు కలిగినట్టియు, గుజైః - సత్త్యరజస్తమోగుణములతో, విశ్వస్య - జగ 
త్తుయొక్క, సర్గస్టితిసంయమాన్‌ - సృష్టిస్టితిలయములను, స్వలీలయా - 
తన లీలచే, సందధతే - చక్కగా చేయుచున్నట్టియు, అవ్యయ-ఆత్మనే - 
వినాశము లేని స్వరూపము గల శ్రీహరి కొరకు, నతః - నమస్కరించినవా 
డను, అస్మి - అగుచున్నాను. 


బ్రహ్మగారు ఇట్లు పలికెను --- దేశకాలవస్తుపరిచ్భేదములు లేని 
శ్రీహరి శక్తులు అనంతములు. పావనము చేసే లీలలు గల ఆయన ప్రభా 
వములు ఆశ్చర్యమును గొల్పును. ఆయన తన లీలచే సత్త్వరజస్తమోగు 
ణాత్మకమగు._ ప్రకృతి ద్వారా జగత్తుయొక్క సృష్టిస్థితలయములను 
చక్కగా చేయుచున్నాడు. వినాశము లేని స్వరూపము గల ఆ శ్రీహరి 
కొరకు నమస్కరించుచున్నాను. 


178 శ్రీమద్భాగవతము 
శ్రీరుద్ర ఉవాచ | 
కోపకాలో యుగాంతస్తే హతోకయమసురోంల్పకః | 
తత్సుతం పాహ్యుపసృతం భక్తం తే భక్తవత్సల || తే 


తే - నీయొక్క, కోపకాలః - కోపమునకు సమయము, యుగ 
-అంతః - కల్పాంతమే, అల్బకః - అల్పుడగు, అయమ్‌ - ఈ, అసురః - 
రాక్షసుడు, హతః - సంహరించబడినవాడు, భక్తవత్సల - భక్తులయందు 
(పేమ గలవాడా!, తత్‌-సుతమ్‌ - వాని పుత్రుడైనట్టియు, తే - నీ, భక్తమ్‌ - 
భక్తుడైనట్టియు, ఉపసృతమ్‌ - శరణుపొందిన వీనిని, పాహి - రక్షించుము. 


శ్రీరుద్రుడిట్లు పలికెను --- నీకు కోపము వచ్చిన కాలము ప్రళ 
యకాలమే. అల్పుడగు ఈ అసురుడు సంహరించబడినాడు. వాని పుత్రు 
డగు ఈ ప్రహ్లాదుడు నీ భక్తుడు, నిన్ను శరణు పొందినాడు. భక్తులయందు 
(పేమ గల ఓ శ్రీహరీ! వీనిని రక్షించుము. 


ఇంద్ర ఉవాచ | 
ప్రత్యానీతాః పరమ భవతా త్రాయతా నస్స్వభాగా 
దైత్యాక్రాంతం హృదయకమలం త్వద్భృహం ప్రత్యబోధి | 
కాలగ్రస్తం కియదిదమహో నాథ శుశ్రూషతాం తే 
ముక్తిస్తేషాం న హి బహుమతా నారసింహాపరైః కిమ్‌ 42 


పరమ - ఓ పరమేశ్వరా! నః - మమ్ములను, త్రాయతా - రక్షిం 
చుచున్ను భవతా - నీచే, స్వభాగాః - మా యజ్ఞభాగములు, ప్రతి-ఆనీతాః 
- తిరిగి తీసుకురాబడినవి, దైత్య-ఆక్రాంతమ్‌ - రాక్షసునిచే ఆక్రమించబడి 
న, త్వద్‌-గృహమ్‌ - నీ ఇల్లెన, హృదయకమలమ్‌ - పద్మమువంటి హృద 
యము, ప్రతి-అబోధి - వికసింప జేయబడినది, అహో - ఆశ్చర్యము! 
నాథ - ఓ నాథా! కాలగ్రస్తమ్‌ - కాలముచే కబళించివేయబడిన, ఇదమ్‌ - 
ఈ జగత్తు, కియత్‌ - ఎంతటిది?, నారసింహ - ఓ నరసింహా! తే - నీకు, 
శుశ్రూషతామ్‌ - సేవను చేయువారలకు, ముక్తిః - మోక్షము, బహు - అధి 
కముగా, న హి మతా - సమ్మతము కాదు గదా!, తేషామ్‌ - వారలకు, 
అపరైః - ఇతరములచే, కిమ్‌ - ఏమి ప్రయోజనము? 


సప్తమ స్కంధము - అధ్యాయము 8 179 





ఇంద్రుడు ఇట్లు పలికెను --- ఓ పరమేశ్వరా! మమ్ములను 
రక్షించే నీవు మా యజ్ఞభాగములను తిరిగి మాకు అప్పగించితివి. మా 
హృదయములో నీవే ఉన్నావు. కాని, ఇంతవరకు నిరంతరమగు ఆ రాక్ష 
సుని తలపుచే మా హృదయపద్మము ముడుచుకుపోయినది. దానిని 
మరల నీవు వికసింప జేసినావు. ఆశ్చర్యము! ఓ నాథా! నరసింహా! కాల 
ముచే కబళించివేయబడే ఈ జగత్తు ఎంతటిది? నిన్ను సేవించువారలకు 
మోక్షమునందు కూడ పెద్ద ఆదరము ఉండదు. ఇక మిగిలినవాటిమై ఆదర 
ముండదని వేరుగా చెప్పవలయునా? 


బుషయ ఊచుః | 
త్వం నస్తపః పరమమాత్త యదాత్మతేజో 
యేనేదమాదిపురుషాత్మగతం ససర్జ | 
తద్విప్రలుప్తమమునాద్య శరణ్య పాల 
రక్షా గృహీతవపుషా పునరన్వమంస్టాః || 4 
ఆదిప్పురుష - ఓ ఆదిపురుషా! శరణ్య - శరణు పొందదగిన 
వాడా! పాల - ఓ పాలకుడా!, త్వమ్‌ - నీవు, నః - మాకు, పరమమ్‌ - 
సర్వోత్కృష్టమైన, తపః - తపస్సును, ఆత్ట - ఉపదేశించితివి, యత్‌ - 
ఎయ్యది, ఆత్మతేజః - నీ తేజస్సుయో, యేన - దేనిచే, ఆత్మగతమ్‌ - 
నీయందు లీనమైన, ఇదమ్‌ - ఈ జగత్తును, ససర్జ - సృష్టించితివో, తత్‌ - 
ఆ తపస్సు, అద్య - ఈనాడు, అమునా - వీనిచే, విప్రలుస్తమ్‌ - లోపింప 
బేయబడినది, రక్షాగృహీతవపుషా - రక్షించుట కొరకై స్వీకరించబడిన 
రూపముతో, పునః - మరల, అను-అమంస్థాః - అనుజ్ఞనిచ్చితివి. 


మహర్షులిట్లు పలికిరి --- శరణు పొందదగిన ఓ రక్షకుడా! పూర్ణ 
వైతన్యస్వరూపుడవగు నీవే జగత్కారణము. నీవు మాకు సర్వోత్కృష్టమైన 
తపస్సును ఉపదేశించితివి. ధ్యానరూపమగు ఆ తపస్సు నీ తేజస్పే. దాని 
ప్రభావముచేతనే నీవు నీయందు విలీనమైయున్న ఈ జగత్తును ప్రకటము 
చేసితివి. అట్టి తపస్సు ఈనాడు వీని కారణముగా లుప్తమై పోయినది. నీవు 


180 శ్రీమద్భాగవతము 





మరల మమ్ములను రక్షించుటకై ఈ రూపమును స్వీకరించి, మరల తప 
స్సు చేయుటకు అనుమతినిచ్చితివి. 


పితర ఊచుః | 
శ్రాద్ధాని నోంధిబుభుజే ప్రసభం తనూజైః 
దత్తాని తీరసమయేుప్యపిబత్తిలాంబు | 
తస్యోదరాన్నఖవిదీర్ణవపాద్య ఆర్భత్‌ 
తహ్మై నమో నృహరయేుంఖిలధర్మగోప్తే) || డ్య 
నః - మాకు, తనూజైః - పుత్రులచే, దత్తాని - ఈయబడిన, 
శ్రాద్ధాని - శ్రాద్ధములను, ప్రసభమ్‌ - బలాత్కారముగా, అధిబుభుజే - అధి 
పతిమయై భుజించెను, తీర్థసమయే _ స్నానసమయమునందు, తిల-అంబు 
అపి - తిలోదకమును కూడ, అపిబత్‌ - త్రాగెను, నఖవిదీర్ణవపాత్‌ - 
గోళ్లచే చీల్చివేయబడిన వప కలిగిన, తస్య - వానియొక్క, ఉదరాత్‌ - 
పొట్టనుండి, యః - ఎవడైతే, ఆర్భత్‌ ఆ తీసుకువచ్చెనో, తమ్మై - అట్టి, అఖి 
అలధర్మగో ప్త - సకలధర్మములను రక్షించే, సృహరయే - నరసింహుని 
కొరకు, నమః - నమస్కారము. 
పితృదేవతలు ఇట్లు పలికిరి --- మాకు మా సంతానము శ్రాద్ధము 
నందర్చించే పిండాదులను ఆ రాక్షసుడే బలాత్కారముగా అధిపతియె 
భుజించెడివాడు. పైగా వారు స్నానసమయములో సమర్పించిన నువ్వుల 
తోడి నీటిని కూడ ఆతడే త్రాగెడివాడు. సకలధర్మములను రక్షించే నరసిం 
హుడు వాని పొట్టలోని వప (పలుచని చర్మము) ను గోళ్లతో చీల్చి ఆ 
పిండాదులను మా కొరకు తీసుకువచ్చినాడు. అట్టి నరసింహునకు నమ 
స్కారము. 
సిదా ఊచుః ! 
యో నో గతిం యోగసిద్ధామసాధుః 
అహార్డీద్యోగతపోబలేన | 


సప్తమ స్కంధము - అధ్యాయము 8 181 





నానాదర్చం తం నఖైర్నిర్దదార 
తస్మై తుభ్యం ప్రణతాస్స్మో నృసింహ || 45 
అసాధుః - దుష్టుడగు, యః - ఎవడైతే, యోగసిద్ధామ్‌ - యోగ 
సాధనచే సిద్ధించిన, గతిమ్‌ - సిద్ధిని యోగతపః-బలేన - యోగసాధన 
, తపస్సుల శక్తిచే అహార్డీత్‌ - అపహరించెనో, నానాదర్పమ్‌ - అనేకవిషయ 
ములమై గర్వించియున్ను తమ్‌ - ఆ హిరణ్యకశిపుని, నఖైః - గోళ్లతో, నిర 
దార - ముక్కముక్కలుగా చీల్చివేసితివి, నృసింహ - ఓ నరసింహా! 
తమ్మై - అట్టి, తుభ్యమ్‌ - నీ కొరకు, ప్రణతాః - నమస్కరించినవారము, 
స్మః - అగుచున్నాము. 
సిద్ధులు ఇట్లు పలికిరి --- మేము యోగసాధనచే కొన్ని సిద్ధులను 
పొందియుంటిమి. దుష్టుడగు ఆ హిరణ్యకశిపుడు మయోగసాధనను తప 
స్ఫును చేసి శక్తిని సంపాదించి, దానితో మా సిద్దులను ఊడలాగెను. అనేక 
విధములుగా గర్వించియున్న ఆ రాక్షసుని నీవు గోళ్లతో ముక్కముక్కలుగా 
చీల్చితివి. ఓ నరసింహా! అట్టి నిన్ను మేము నమస్కరించుచున్నాము. 


విద్యాధరా ఊచుః | 
విద్యాం పృథగ్థారణయానురాద్ధాం 
న్యషేధదజ్డో బలవీర్యదృప్తః | 
సయేన సంఖ్యే పశువద్ధతస్తం 
మాయానృ్ఫసింహం ప్రణతాస్స్మ నిత్యమ్‌ || 46 
బలవీర్యదృప్తః - బలపరాక్రమములచే గర్వించిన, అజ్జః - అజ్ఞాని 
యగు,సః- ఆ హిరణ్యకశిపుడు, పృథగ్‌-ధారణయా - పలువిధములైన 
మనస్సుయొక్క ధారణచే, అనురాద్దామ్‌ - సంపాదించబడిన, విద్యామ్‌ - 
విద్యను, న్య క్నీధ్రత్ర్‌ - ప్రతికేధించెను, యేన - ఎవనిచే, సంఖ్యే - యుద్ధ 
మునందు, పశువత్‌ - పశువు వలె, హతః - సంహరించబడినాడో, 
మాయానృసింహమ్‌ - మాయాశక్తిచే నరసింహరూపమును దాల్చిన, తమ్‌ 
- ఆ శ్రీహరిని, నిత్యమ్‌ - నిత్యము, ప్రణతాః స్మ - నమస్కరించెదము. 


కే82 శ్రీమద్భాగవతము 





విద్యాధరులు ఇట్లు పలికిరి --- మేము పలువిధములుగా మన 
స్పును నియంత్రించి అంతర్జానశక్తి మొదలగు విద్యలను సంపాదించితిమి. 
అజ్ఞానియగు హిరణ్యకశిపుడు బలపరాక్రమములచే గర్వించి మా విద్యను 
ప్రతిషేధించెను. మాయాశక్తిచే నరసింహరూపమును దాల్చి శ్రీహరి 
వానిని యుద్ధములో పశువును వలె సంహరించెను. మేము నిత్యము ఆ 
శ్రీహరికి నమస్కరించుచున్నాము. 
నాగా ఊచుః | 
యేన పాపేన రత్నాని స్త్రీరత్నాని హృతాని నః ! 
తద్వక్షఃపాటనేనాసాం దత్తానంద నమోస్తు తే || 47 
యేన - ఏ, పాపేన - పాపిచే, నః - మాయొక్క, రత్నాని - 
రత్నములు, స్త్రీరత్నాని - గొప్ప యువతులు, హృతాని - అపహరించబడి 
రో, తద్‌-వక్షఃపాటనేన - వాని రొమ్మును పగులగొట్టుటచే, ఆసామ్‌ - ఈ 
యువతులకు, దత్త-ఆనంద - ఈయబడిన ఆనందము గలవాడా!, తే-నీ 
కొరకు, నమః - నమస్కారము, అస్తు - అగుగాక! 
నాగులు ఇట్లు పలికిరి --- ఓ నరసింహా! ఈ పాపి మా పడగల 
యందలి రత్నములను మాత్రమే గాక మా గొప్ప యువతులను కూడ 
అపహరించినాడు. నీవు. వాని రొమ్మును పగులగొట్టి ఈ యువతులకు 
ఆనందమును కలుగజేసితివి. నీకు నమస్కారమగుగాక! 


మనవ ఊచుః | 
మనవో వయం తవ నిదేశకారిణో 
దితిజేన దేవ పరిభూతసేతవః | 
భవతా ఖలస్స ఉపసంహృతః ప్రభో 
కరవామ తే కిమనుశాధి కింకరాన్‌ |! త్రి 
దేవ - ఓ దేవా! వయమ్‌ - మేము, తవ - నీ, నిదేశకారిణః - 
ఆజను పాలించే, మనవః - మనువులము, దితిజేన - దితిపుత్రుడగు హిర 
ఇ్యకశిపునిచే, పరిభూతసేతవః - పరాభవించబడిన మర్యాదలు గలవార 


సప్తమ స్కంధము - అధ్యాయము 8 183 


ము, ప్రభో - ఓ ప్రభూ! భవతా - నీచే సః - ఆ, ఖలః - దుష్టుడు, ఉప 
సంహృతః - సంహరించబడినవాడు, తే - నీకు, కిమ్‌ - దేనిని, కరవామ - 
చేసెదము గాక! కింకరాన్‌ - సేవకులను, అనుశాధి - శాసించుము. 


మనువులు ఇట్లు పలికిరి --- ఓ దేవా! మేము నీ ఆదేశమును 
పాలించే మనువులము. దితిపుత్రుడగు ఈ హిరణ్యకశిపుడు మేము ఏర్పర 
చిన ధర్మమర్యాదలను పూర్తిగా ఉల్లంఘించినాడు. ఓ ప్రభూ! ఆ దుష్టుని 
నీవు సంహరించితివి. మేము నీకు ఏమి చేయదగును? సేవకులమగు 
మమ్ములను శాసించుము. 


ప్రజాపతయ ఊచుః | 
ప్రజేశా వయం తే పరేశాభిసృష్టా 
న యేన ప్రజా వై సృజామో నిషిద్ధాః | 
స ఏష త్వయా భిన్నవక్షాను శేతే 
జగన్మంగలం సత్త్వమూర్తేకవతారః || డం 


పర-ఈశ - ఓ పరమేశ్వరా[॥ వయమ్‌ - మేము, తే - నీచే, అభి 
సృష్టాః - సృష్టికొరకు సృష్టించబడిన, ప్రజా-ఈశాః - ప్రజాపతులము, 
యేన - ఎవనిచే, వై - నిశ్చయముగా, నిషిద్ధాః - ప్రతిషేధించబడినవార 
మై, ప్రజాః - ప్రాణులను, న సృజామః - సృష్టించుట లేదో, సః - అట్టి, 
ఏషః - ఈతడు, త్వయా - నీచే, ను - నిశ్చయముగా, భిన్నవక్షాః - పగు 
లగొట్టబడిన వక్షస్థలము గలవాడై, శేతే - పడియున్నాడు, సత్త్వమూర్తే - 
సత్త్వగుణప్రధానమగు రూపము గలవాడా!, అవతారః - అవతారము, జగ 
త్‌-మంగలమ్‌ - జగత్తునకు మంగళకరము. 


ప్రజాపతులు ఇట్లు పలికిరి --- ఓ పరమేశ్వరా! ప్రజాపతులమగు 
మమ్ములను నీవు సృష్టించితివి. కాని మమ్ములను సృష్టి చేయకుండగా 
ఈ రాక్షసుడు నిషేధించుటచే మేము ప్రాణులను సృష్టించుటలేదు. అట్టి 
వీనిని నీవు నిశ్చయముగా వక్షఃస్థలమును పగులగొట్టి సంహరించితివి. నీ 
రూపము సత్త్వగుణప్రధానమైనది. నీ అవతారము జగత్తునకు మంగళ 
మును చేకూర్చును. 


[3 





క ాతతచలకా చామ క్‌ 
గంధర్వా ఊచుః | 
వయం విభో తే నటనాట్యగాయకా 
యేనాత్మసాద్వీర్యబలౌజసా కృతాః | 
స ఏష నీతో భవతా దశామిమాం 
కిముత ఎళస్టః కుశలాయ కల్పతే || క్‌0 


విభో - ఓ ప్రభూ! వయమ్‌ - మేము, తే - నీకు, నటనాట్యగా 
యకాః - నటులము మరియు నాట్యమును గానము చేయువారము, యేన 
- ఎవనిచే, వీర్యబల-ఓజసా - వీరలక్షణము బలము పరాక్రమములచే, 
ఆత్మసాత్‌ - తనకు అధీనముగా, కృతాః - చేయబడినవారమో, సః - అట్టి, 
ఏషః - ఈతడు, భవతా - నీచే, ఇమామ్‌ - ఈ, దశామ్‌ - స్థితిని, నీతః - 
పొందించబడినాడు, ఉత్పథస్థః - తప్పు మార్గమునందున్నవాడు, కుశ 
లాయ - క్షేమము కొరకు, కల్పతే కిమ్‌ - అర్హుడు అగునా యేమి? 


గంధర్వులు ఇట్లు పలికిరి --- ఓ ప్రభూ! మేము నీ యెదుట 
నాట్యమును గానమును చేసే నటులము. కాని, ఈ హిరణ్యకశిపుడు తన 
వీరలక్షణముతో మరియు బలపరాక్రమములతో మమ్ములను తన అధీన 
ములో నుంచుకొనినాడు. అట్టివానికి నీవీ దశను కలిగించితివి. తప్పుదారి 
యందు నడచువాడు క్రేమమునకు అర్హుడగునా? (కాడు) 


చారణా ఊచుః | 

హరే తవాంఘిపంకజం భవాపవర్గమాత్రితాః | 

యదేష సాధుహృచ్చయస్త్వ్రయాుంసురస్సమాపితః 11 51 

హరే - ఓ శ్రీహరీ! భవ-అపవర్గమ్‌ - సంసారమునుండి విముక్తిని 

కలిగించే, తవ - నీ, అంఘ్రిపంకజమ్‌ - పాదపద్మమును, ఆశ్రితాః - ఆశ్ర 
యించినవారము, యత్‌ - ఏలయనగా, సాధుహృత్‌-శయః - సత్పురు 
షుల హృదయములో నిలిచియుండే, ఏషః - ఈ, అసురః - రాక్షసుడు, 
త్వయా - నీచే, సమాపితః - సంహరించబడినవాడు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 8 85 


చారణులు ఇట్లు పలికిరి --- ఓ శ్రీహరీ! మేము సంసారము 
నుండి విముక్తిని కలిగించే నీ పాదపద్మమును ఆశ్రయించితిమి. ఎందుకం 
బే, సత్పురుషుల హృదయములో భయమును కలిగించే ఈ రాక్షసుని 
నీవు సంహరించినావు. 


యక్షా ఊచుః | 
వయమనుచరముఖ్యాః కర్శభిస్తే మనోఖైః 
త ఇహ దితిసుతేన ప్రాపితా వాహకత్వమ్‌ |! 
స తు జనపరితాపం తత్కృతం జానతా తే 
నరహర ఉపనీతః పంచతాం పంచవింశ || ద్‌2 


నరహర - ఓ నరసింహా! పంచవింశ - ఇరవై అయిదవవాడా! 
మనః-జ్జైః - మనోహరములైన, కర్మభిః - కర్మలచే, వయమ్‌ - మేము, తే 
- నీ, అనుచరముఖ్యాః - అనుచరులలో ప్రధానులము, తే - అట్టి మేము, 
ఇహ - ఈ కాలమునందు, దితిసుతేన - దితిపుత్రుడగు హిరణ్యకశిపునిచే, 
వాహకత్వమ్‌ - బరువులు మోసే వృత్తిని, ప్రాపితాః - పొందించబడితిమి, 
తత్‌-కృతమ్‌ - వానిచే చేయబడిన, జనపరితాపమ్‌ - జనుల పీడను, 
జానతా - తెలిసియున్ను తే - నీచే, సః తు - ఆతడైతే, పంచతామ్‌ - మర 
ణమును, ఉపనీతః - పొందించ బడినవాడు. 


యక్షులు ఇట్లు పలికిరి --- ఓ నరసింహా! మూలప్రకృతి, మహత్త 
త్త్వము (సమష్టి బుద్ధిశక్తి, సమష్టి అహంకారము, శబ్బస్పర్శరూపరసగంధ 
ములనే అయిదు తన్మాత్రలు, వాక్సాణిపాదపాయూపస్థములనే అయిదు 
కర్మేంద్రియములు, శ్రోత్రత్వజ్నేత్రజిహ్వాఘాణములనే అయిదు జ్ఞానేంద్రి 
యములు, సమష్టి-అంతఃకరణము, పృథివ్య ప్తేజోవాయ్వాకాశములనే 
అయిదు మహాభూతములు, వెరసి ఈ ఇరవై నాలుగు తత్త్వములకు సత్తా 
(ఉనిక్రి-స్ఫూర్తు (ప్రకాశము) లను అనుగ్రహించే చైతన్యస్వరూపుడవు 
నీవే. మేము మనోహరములైన కర్మలననుష్టించి నీ అనుచరులలో ప్రము 
ఖులమైనాము. అట్టి మమ్ములను ఈ కాలములో దితిపుత్రుడగు హిరణ్యక 
శిపుడు పల్లకీ మొదలగు బరువులను మోసే పనికి కుదిర్చినాడు. ఆతడు 


186 శ్రీమద్భాగవతము 


జనులకు కలిగించిన పీడ నీకు తెలిసినదియే. కావుననే, నీవాతనిని సంహ 
రించితివి. 


కింపురుషా ఊచుః | 
వయం కింపురుషాస్త్వ్రం తు మహాపురుష ఈశ్వరః | 
అయం కుప్పురుషో నక్టో ధిక్ళృతస్సాధుభిర్యదా |! వ 


వయమ్‌ - మేము, కింపురుషాః - అల్పజీవులము, త్వంతు - 
నీవైతే, మహాపురుషః - పురుషోత్తముడవు, ఈశ్వరః - ఈశ్వరుడవు, 
యదా - ఏ కాలమునందైతే, సాధుఖిః - సత్పురుషులచే, ధిక్‌-కృతః - 
నిందించబడినవాడో అప్పుడే, అయమ్‌ - ఈ, కుపురుషః - దుష్టవ్యక్తి 
నష్టః - నశించినవాడు. 


కింపురుషులు ఇట్లు పలికిరి --- మేము అల్ప్బజీవులమగు కింపు 
రుషులము. నీవైతే పురుషోత్తముడవగు ఈశ్వరుడవు. ఏ కాలమునందైతే 
సత్పురుషులు ఈ దుష్టవ్యక్తిని నిందించినారో, అప్పుడే వీని ఆయువు 
మూడినది. 





వైతాలికా ఊచుః |! 
సభాసు సటత్రేషు తవామలం యశో 
గీత్వా సపర్యాం మహతీం లభామహే | 
యస్తాం వ్యనైషీద్భృశమేష దుర్దనో 
దిష్ట్యా హతస్తే భగవన్‌ యథాకకమయః (1 కడ 


భగవన్‌ - ఓ భగవానుడా! సభాసు - సభలయందు, సత్రేషు - 
యజ్ఞములయందు, తవ - నీయొక్క, అమలమ్‌ - స్వచ్చమైన, యశః - 
కీర్తిని, గీత్వా - గానము చేసి, మహతీమ్‌ - గొప్ప, సపర్యామ్‌ - పూజను, 
లభామహే - పొందుచున్నాము, యః - ఎవడైతే, తామ్‌ - ఆ పూజను, 
వ్యనైషీత్‌ - అడ్డుకొనెనో, భృశమ్‌ - మిక్కిలి, దుర్జన: - దుష్టుడు, 
ఆమయః యథా - రోగము వంటివాడు అగు, ఏషః - ఈతడు, దిష్ట్యా - 
దైవమగు, తే - నీచే, హతః - సంహరించబడినవాడు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 8 187 





వైతాళికులు (తాళముతో పాటలను పాడువారు) ఇట్లు పలికిరి --- 
ఓ భగవానుడా! మేము సభలలో మరియు యజ్ఞములలో న్నీ స్వచ్చమగు 
కీర్తిని గానము చేసి గొప్ప మానమర్యాదలనందుకొనుచుంటిమి. రోగము 
వలె పీడను కలిగించే పరమదుష్టుడగు ఈ రాక్షసుడు ఆ మానమర్యాదలకు 
అడ్డు పడినాడు. దైవమగు నీవు వీనిని సంహరించితివి. 


కిన్నరా ఊచుః | 
వయమీశ కిన్నరగణాస్తవానుగా 
దితిజేన విష్టిమమునాను కారితాః | 
భవతా హరే స వృజినోంవసాదితో 
నరసింహ నాథ విభవాయ నో భవ [| క్‌వ్‌ 
ఈశ - ఓ ఈశ్వరా! తవ - నీ, అనుగాః - అనుచరులమగు, 
వయమ్‌ - మేము, కిన్నరగణాః - కిన్నరగణముల వారము, దితిజేన - దితి 
పుత్రుడగు, అమునా - వీనిచే, విష్టిమ్‌ - వెట్టి చాకిరీని, కారితాః - చేయిం 
చబడితిమి, హరే - ఓ శ్రీహరీ! సః - ఆ, వృజినః - పాపి, భవతా - నీచే, 
అవసాదితః - మట్టు పెట్టబడినవాడు, నరసింహ - ఓ నరసింహా! నాథ - 
ప్రభూ! నః - మాయొక్కః విభవాయ - సమృద్ధి కొరకు, భవ - అగుము. 
కిన్నరులు ఇట్లు పలికిరి --- ఓ ఈశ్వరా! కిన్నరగణముల వార 
మగు మేము నీ అనుచరులము. దితిపుత్రుడగు ఈ హిరణ్యకశిపుడు మాచే 
వెట్టి చాకిరీ చేయించినాడు. ఓ శ్రీహరీ! ఆ పాపిని నీవు మట్టు బెట్టితివి. ఓ 
నరసింహ ప్రభూ! మాకు సమృద్ధిని కలిగించుము. 
విష్ణుపార్లదా ఊచుః | 
అద్వ్యైతద్ధరినరరూపమద్భుతం తే 
దృష్టం నశ్శరణద సర్వలోకశర్మ | 
సోయం తే విధికర ఈశ విప్రశప్తః 
తస్యేదం నిధనమనుగ్రహాయ విద్మః || క్‌ 


188 శ్రీమద్భాగవతము 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే ప్రహ్లాదచరితే 
నృసింహావతారవర్దనం నామ అష్టమోోధ్యాయః . 


శరణద - శరణునిచ్చువాడా!, అద్య - ఈ నాడు, అద్భుతమ్‌ ఆ 
ఆశ్చర్యమును గొల్పునట్టియు, సర్వలోకశర్మ _- సకలలోకములకు సుఖ 
మును కలిగించే, తే - నీయొక్క, ఏతత్‌ - ఈ, హరినరరూపమ్‌ - నరసిం 
హరూపము, నః - మాకు, దృష్టమ్‌ - కనబడినది, ఈశ - ఓ ఈశ్వరుడా!, 
సః - అట్టి, అయమ్‌ - ఈతడు, తే - నీ, విధికరః - ఆదేశమును పాటించు 
వాడే, విప్రశప్తః - బ్రహ్మవేత్తలచే శపించబడినవాడు, తస్య - వానియొక్క, 
ఇదమ్‌ - ఈ, నిధనమ్‌ - మరణము, అనుగ్రహాయ - అనుగ్రహము కొరకే 
నని, విద్మః - ఆలియుచున్నాము. 


విష్ణువుయొక్క అనుచరులు ఇట్లు పలికిరి --- శరణునొసగే ఓ 
ఈశ్వరా! ఈనాడు మాకు నీ ఈ అద్భుతమగు నరసింహరూపము కనబడి 
నది. ఈ రూపము సకలలోకములకు సుఖకరము. ఈ రాక్షసుడు నీ కింకరు 
డే. సనకాదుల శాపముచే రాక్షసుడైనాడు. ఆతని ఈ మృత్యువు ఆతనికి 
అనుగ్రహమేనని మాకు తెలియును. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
ప్రహాదచరితమునందు నరసింహావతారమును వర్ణించే 
ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8) 


శరం ల యళ 


అథ నవమోశధ్యాయః 
ప్రహ్లాద చరితము - ప్రహ్లాదుడు నృసింహుని స్తుతించుట 


నారద. ఉవాచ | 
ఏవం సురాదయస్సర్వే బ్రహ్మరుద్రపురస్సరాః | 
నోపైతుమశకన్మన్యుసంరంభం సుదురాసదమ్‌ || క్షే 


ఏవమ్‌ - ఈ విధముగా, బ్రహ్మరుద్రపురస్సరాః - బ్రహ్మ 
రుద్రుడు మొదలుగా గల, సర్వే - అందరు, సుర-ఆదయః - దేవతలు 
మొదలగువారు, మన్యుసంరంభమ్‌ - కోపముయొక్క ఆవేశము కలిగినట్టి 
యు, సుదురాసదమ్‌ - మిక్కిలి సమీపించ శక్యము కాని నరసింహుని, 
ఉమైతుమ్‌ - దగ్గరకు వెళ్లుటకు, న అశకన్‌ - సమర్థులు కాలేదు. 


నారదుడిట్లు పలికెను --- ఈ విధముగా కోపావేశముతో నిండి 
యున్న నరసింహుని సమీపించుట సుతరాము శక్యము కాకుండెను. 
బ్రహ్మగారు, రుద్రుడు, దేవతలు మరియు ఇతరులు ఆయన వద్దకు వెళ్లలే 
కపోయిరి. 


సాక్షాచ్చీ9: ప్రేషితా దేవైర్భృష్ట్వా తన్మహదద్భుతమ్‌ | 
అదృష్టాశ్రతపూర్వత్వాత్‌ సా నోపేయాయ శంకితా || 2 


సాక్షాత్‌ - సాక్షాత్తుగా శ్రీః - లక్ష్మీదేవి, దేవైః - దేవతలచే, 
ఫేషితా - పంపబడినదై, మహత్‌ - పెద్ద అద్భుతమ్‌ - అద్భుతమైన, తత్‌ 
- ఆ రూపమును, దృష్ట్వా - చూచి, అదృష్ట-అశ్రుతపూర్వత్వాత్‌ - 
పూర్వము చూచినది విన్నది కాకపోవుట వలన, శంకితా - సందేహము గల 
దియై, న ఉపేయాయ - సమీపమునకు వెళ్లలేదు. 


క్షేం0 శ్రీమద్భాగవతము 





దేవతలు సాక్షాత్తుగా లక్ష్మీదేవిని ఆయన వద్దకు పంపిరి. ఆ పెద్ద 
అద్భుతమైన రూపమును చూడగానే, ఆమెకు శంక కలిగెను. ఎందుకంటే, 
అట్టి రూపమును ఆమె ఇదివరలో చూడలేదు, వినలేదు. ఆమె ఆయన దగ్గ 
రకు వెళ్లలేదు. 


ప్రహ్లాదం ప్రేషయామాస బ్రహ్మావస్థితమంతికే | 
తాత ప్రశమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుమ్‌ || పె 
బ్రహ్మా - బ్రహ్మగారు, అంతికే - సమీపమునందు, అవస్థితమ్‌ - 
నిలిచియున్న ప్రహ్లాదమ్‌ - ప్రహ్లాదుని, ప్రేషయామాస - పంపించెను, 
తాత - వత్సా! స్వపిత్రే - నీ తండ్రి కొరకు, కుపితమ్‌ - కోపించిన, 
ప్రభుమ్‌ - నరసింహ ప్రభుని, ప్రశమయ - కోపమును చల్లార్చుము, 
ఉపేహి - దగ్గరకు వెళ్లుము. 

తన సమీపమునందు నిలిచియున్న ప్రహ్లాదుని బ్రహ్మగారు నర 
సింహుని వద్దకు పంపించెను -- వత్సా! నీవు నీ తండ్రిపై కోపించియున్న 
నరసింహుని వద్దకు వెల్లి ఆయన కోపమును చల్లార్చుము. 

తథేతి శనకై రాజన్‌ మహాభాగవతో5ర్భకః | 
ఉపేత్య భువి కాయేన ననామ విధృతాంజలిః || తే 
రాజన్‌ - ఓ రాజాఓ మహాభాగవతః - గొప్ప భగవద్భక్తుడగు, 
అర్భకః - ఆ పిల్లవాడు, తథా - సరే, ఇతి - అని, విధృత-అంజలిః - కట్టబ 
డిన దోసిలి గలవాడై, శనకైై - మెల్లగా, ఉపేత్య - దగ్గరకు వెళ్లి, కాయేన - 
శరీరముతో, భువి - నేలమై, ననామ - నమస్కరించెను. 

ఓ ధర్మరాజా! గొప్ప భగవద్భక్తుడగు ఆ పిల్లవాడు సరే అని పలి 
క్కి చేతులు జోడించి మెల్లగా దగ్గరకు వెళ్లి, సాష్టాంగ నమస్కారమును 
చేసెను. 

స్వపాదమూలే పతితం తమర్భకం 
విలోక్య దేవః కృపయా పరిప్పుతః | 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 191 





ఉత్ధాప్య తచ్చీర్‌ష్ట్యదధాత్కరాంబుజం 
కాలాహివిత్రస్తధియాం కృతాభయమ్‌ || క్‌ 


స్వపాదమూలే - తన పాదముల మొదట, పతితమ్‌ - పడిన, 
తమ్‌ - ఆ, అర్భకమ్‌ - పిల్లవానిని, విలోక్య - చూచి, కృపయా - దయతో, 
పరిప్లుతః - పూర్తిగా నిండిన, దేవః - నరసింహ దేవుడు, ఉత్ధాప్య - మైకి 
లేవదీసి, తత్‌-శీర్‌ష్టి - వాని తలమై, కాల-అహివిత్రస్తధియామ్‌ - కాలము 
అనే సర్పము వలన భయపడిన అంతఃకరణము గలవారలకు, కృత-అభ 
యమ్‌ - చేయబడిన అభయము గల, కర-అంబుజమ్‌ - పద్మమువంటి 
చేతిని, అదధాత్‌ - ఉంచెను. 


తన పాదముల మొదట పడిన ఆ పిల్లవానిని చూచి నరసింహుని 
హృదయము దయతో నిండిపోయెను. ఆ దేవుడాతనిని మైకి లేవదీసి వాని 
తలమై పద్మమువంటి తన చేతిని ఉంచెను. ఆ చేతితో అభయమునిచ్చి 
ఆయన భక్తుల అంతఃకరణములో కాలము వలని ఉండే భయమును పోగొ 
ట్జును. 
స తత్కరస్పర ఎధుతాఖిలాశుభః 
సపద్యభివ్య క్రపరాత్మదర్శనః |! 
తత్పాదపద్మం హృది నిర్వృతో దధౌ 
హృష్యత్తనుః క్లిన్నహృదశ్రులోచనః || 6 
తత్‌-కరస్పర్శధుత-అఖిల-అశుభః - ఆయన చేతితో స్పృశించు 
టచే కడిగివేయబడిన సకలదోషములు గలవాడు, సపది - వెంటనే, అభివ్య 
క్రపర-ఆత్మదర్శనః - ప్రకటమైన పరమాత్మ సాక్షాత్కారము గలవాడు, 
నిర్చృతః - ఆనందభరితుడు, హృష్యత్‌-తనుః - గగుర్చాటుతో కూడిన 
దేహము గలవాడు, క్లిన్నహృత్‌ - ఆర్ద్ర మైన హృదయము గలవాడు, అశ్రు 
లోచనః - నీరు నిండిన కన్నులు గలవాడు అగు, సః - ఆ ప్రహ్లాదుడు, తత్‌ 
-పాదపద్మమ్‌ - ఆయన పద్మమువంటి పాదమును, హృది - హృదయ 
మునందు, దధ్గా - నిలిపెను. 


192 శ్రీమద్భాగవతము 
ఆయన చేతితో స్పృశించుట తోడనే ప్రహ్లాదుని అశుభవాసనల 
న్నియు కడిగివేయబడి, ఆతనికి వెంటనే పరమాత్మ సాక్షాత్కారము (బ 
హ్మజ్ఞానము) కలిగెను. మహానందమును పొందిన ఆతని శరీరము గగు 
ర్పాటును పొందెను. ప్రేమతో ఆర్హృమైన హృదయము గల ఆతని కన్నుల 
లో ఆనందబాష్పములు నిండెను. ఆతడు ఆయన పాదపద్మమును హృద 
యములో ఏకాగ్రముగా ధ్యానించెను. 


అస్తొషీద్ధరిమేకాగ్రమనసా సుసమాహితః | 
(ేమగద్ధదయా వాచా తన్న్యస్తహృదయేక్షణః |! 77 


సుసమాహితః - మిక్కిలి సమాహితమైన అంతఃకరణము గలవా 
డు, తత్‌-న్యస్తహృదయ-ఈక్షణః - ఆయనమై నిలుపబడిన హృదయము 
కన్నులు గలవాడు అగు ప్రహ్లాదుడు, ఏకాగ్రమనసా - ఏకాగ్రమగు మన 
స్ఫుతో, ప్రేమగద్దదయా - ప్రేమతో గద్గదమైన, వాచా - వాక్కుతో, 
హరిమ్‌ - శ్రీహరిని, అస్తాషీత్‌ - స్తుతించెను. 
మిక్కిలి సమాహితమైన అంతఃకరణము గల ప్రహాదుడు తన 
హృదయమును నరసింహునిమై నిలిపి కన్నులతో ఆయనను మాత్రమే 
చూచుచుండెను. ఆయన ఏకాగ్రమైన మనస్సుతో మరియు (ప్రేమతో గద్గద 
మైన వాక్కుతో శ్రీహరిని స్తుతించెను. 
ప్రహాద ఉవాచ | 
బ్రహ్మాదయస్సురగణా మునయోథ సిద్ధాః 
సత్ర్వైకతానమతయో వచసాొం ప్రవాహైః | 
నారాధితుం పురుగుణైరధునాపి పిప్రుః 
కిం తోష్టుమర్హతి స మే హరిరుగ్రజాతేః || 8 
బ్రహ్మా-ఆదయః - బ్రహ్మగారు మొదలైన, సురగణాః - దేవతాగ 
ణములు, మునయః - మునులు, అథ - మరియు, సిద్ధాః - సిద్ధులు, 


సత్త్య-వకతానమతయ: - సత్త్వగుణమునందు స్థిరముగా నిలిచే అంతఃకర 
ణములు గలవారు, పురుగుణైః - గొప్ప లక్షణములు గల, వచసామ్‌ - 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 193 





వాక్కులయొక్క, ప్రవాహైః - ప్రవాహములతో, ఆరాధితుమ్‌ - ఆరాధించు 
టకు, అధునా అపి - ఇప్పటికి కూడ, న పిష్రుః - పూర్ణులు కాలేదు, సః - 
అట్టి, హరిః - శ్రీహరి, ఉగ్రజాతేః - క్రూరమైన జన్మ గల, మే - నాకు, 
తోష్టుమ్‌ - ప్రీతిని పొందుటకు, కిం అర్హతి - అర్హుడగునా? 


బ్రహ్మగారు మొదలగు దేవతాగణములు, మహర్షులు మరియు 
సిద్ధపురుషులు కేవలము సత్త్వగుణప్రధానమైన అంతఃకరణము గలవారే, 
కాని, వారు ఈనాటి వరకు అధికమగు గుణములు గల తమ ప్రవాహరూప 
మగు వాక్కులతో శ్రీహరిని ఆరాధించుట (స్తుతించుట) కు పూర్ణముగా 
సమర్ధులు కాలేకపోయిరి. క్రూరమగు రాక్షసజాతిలో జన్మించిన నాకు 
ఆయనను ప్రసన్నుని చేసుకొనే యోగ్యత గలదా? 


మన్యే ధనాభిజనరూపతపశ్శుంతౌజ- 
స్తేజుప్రభావబలపొరుషబుద్ధియోగాః | 

నారాధనాయ హి భవంతి పరస్య పుంసో 
భక్త్యా తుతోష భగవాన్‌ గజయూథపాయ || 9 


ధన-అభిజనరూపతపః-శుత-ఓజః- తేజు ప్రభావబలపొరుషబు 
ద్ధియోగాః - సంపద మంచి వంశములో జన్మ అందము తపస్సు పాండి 
త్యము ఇంద్రియపాటవము వర్చస్సు సామర్థ్యము శరీరబలము ఉద్యమ 
శక్తి బుద్ధిశక్తి యోగసాధనలు, పరస్య పుంసః - పురుషోత్తముని, ఆరాధ 
నాయ - ఆరాధన కొరకు, న హి భవంతి - సమర్థములు కానే కావని, 
మన్యే - తలచుచున్నాను, భగవాన్‌ - భగవానుడు, భక్త్యా - భక్తిచే గజ 
యూథపాయ - గజేంద్రుని కొరకు, తుతోష - ప్రసన్నుడాయెను. 


సంపద, మంచి వంశములో జన్మించుట, అందము, తపస్సు, 
పాండిత్యము, ఇంద్రియపాటవము, వర్చస్సు, సామర్థ్యము, శరీరబలము, 
ఉద్యమశక్తి, బుద్ధిశ్తి మరియు యోగసాధనలు అనేవి పురుషోత్తముని ప్రస 
న్నుని చేసుకొనుటకు సమర్థములు కొనే కావని నా అభిప్రాయము. ఎందు 
కంటే, భగవానుడు భక్తిచే గజేంద్రుని యెడల కూడ ప్రసన్నుడైనాడు. 


194 శ్రీమద్భాగవతము 
విప్రాద్ద్విషడ్గుణయుతాదరవిందనాభ- 
పాదారవిందవిముఖాచ్చ వ్రపచం వరిష్టమ్‌ । 
మన్యే తదరి ఎతీమనోవచ నేహితార్థ- 
ప్రాణం పునాతి స కులం న తు భూరిమానః || 10 


ద్విషడ్‌-గుణయుతాత్‌ - పన్నెండు గుణములతో కూడియు 
న్నట్టియు, అరవిందనాభపాద-అరవిందవిముఖాత్‌ - పద్మనాభుని పాదప 
ద్మములనుండి విముఖుడైన, విప్రాత్‌ - వేదవేత్తకంటె, తద్‌-అర్పితమన:- 
వచన-ఈహిత-అర్ధప్రాణమ్‌ - ఆయనయందు అర్పించబడిన మనస్సు 
వాక్కు చేష్ట సంపద జీవనము గల, శ్వపచమ్‌ - కసాయివానిని, వరిష్టమ్‌ - 
శేష్టునిగా, మన్యే - తలంచెదను, సః - అట్టివాడు, కులమ్‌ - కులమును, 
పునాతి - పావనము చేయును, భూరిమానః తు - పెద్ద గర్వము గలవాడై 
తేన - కాదు. 


పన్నెండు గుణములు (జ్ఞానము, సత్యము, ఇంద్రియనిగ్రహము, 
పాండిత్యము, మాత్సర్యము లేకుండుట, వినయము, సుఖదుః:ఖముల 
యెడల సహనము, ఇతరులలో దోషములను వెదుకకుండుట యజ్ఞము, 
దానము, మనోధైర్యము, మనోనిగ్రహము అనేవి -- లేదా, మై శ్లోకములో 
చెప్పినవి) ఉన్ననూ, పద్మనాభుని పాదపద్మములపై భక్తిలేని వ్యక్తి వేదవే 
త్తయే అయిననూ --- ఆయనకే మనస్సును, వాక్కును, చేష్టను, సంపద 
ను, జీవనమును కూడ అర్చించివేసిన కసాయివాడు ఆ వేదవేత్తకంటె 
శేష్టుడు. అట్టి భక్తుడు తాను పుట్టిన కులమును పావనము చేయగా, పెద్ద 
గర్వము గల ఇతరుడు (వేదవేత్త) అట్టి పావనుడు కాబోడు. 


నైవాత్మనః ప్రభురయం నిజలాభపూర్ణో 
మానం జనాదవిదుషః కరుణో వృణీతే | 
యద్యజ్ఞనో భగవతే విదధీత మానం 
తచ్చాత్మనే ప్రతిముఖస్య యథా ముఖశ్రీః || క్ష 
నిజలాభపూర్ణః - తన ఆనందస్వరూపమునందు నిలిచియుండుట 
చేతనే పరిపూర్ణుడైనవాడు, కరుణః - దయాళువు అగు, అయమ్‌ - ఈ, 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 శే95 


ప్రభుః - భగవానుడు, అవిదుషః - అజ్ఞ్జానియగు, జనాత్‌ - జనునినుండి, 
మానమ్‌ - పూజను, ఆత్మనః - తనకు, న ఏవ వృణీతే - స్వీకరించుటనే 
లేదు, జనః - మానవుడు, భగవతే - భగవానుని కొరకు, యత్‌ యత్‌ - 
ఏయే, మానమ్‌ - పూజను, విదధీత - చేయునో, తత్‌ చ - అయ్యది, 
ముఖశ్రీః - ముఖముయొక్క శోభు ప్రతిముఖస్య యథా - ముఖము 
యొక్క ప్రతిబింబమునకు వలె, ఆత్మనే - తన కొరకే, 


తన _ ఆనందస్వరూపమునందు నిలిచియుండుట చేతనే భగవా 
నుడు పరిపూర్ణుడు. ఆయనకు జనులు చేసే పూజాదికముతో తనకొరకై 
పొందదగినది ఏదీ లేదు. కాని ఆయన దయామయుడగుటచే జనుల 
పూజాదికమును స్వీకరించుచున్నాడు. మానవుడు భగవానునకు ఏయే 
పూజాదికమును సమర్పిస్తాడో, దానిని తన కొరకే సమర్పించుకొనుచున్నా 
డు. ఇది యొల్లాగంటే, ముఖమునకు చేసుకున్న అలంకారము ఫలించేది 
అద్దములోని ప్రతిబింబమునందు మాత్రమే గదా! 


తస్మాదహం విగతవిక్షబ ఈశ్వరస్య 

సర్వాత్మనా మహి గృణామి యథామనీషమ్‌ |! 
నీచోోజయా గుణవిసర్గమనుప్రవిష్టః 

పూయేత యేన హి పుమాననువర్డితేన !| 12 


తస్మాత్‌ - అందువలన, నీచః - అల్పుడనగు, అహమ్‌ - నేను, 
విగతవిక్షబః - తొలగిన కలవరము గలవాడనై, సర్వ-ఆత్మనా - పూర్ణప్రయ 
త్నముచే, ఈశ్వరస్య - ఈశ్వరుని, మహి - మహిమను, యథామనీషమ్‌ 
- నా బుద్ధికి తగ్గట్లుగా, గృణామి - చెప్పెదను, హీ - ఏలయనగా, యేన - 
ఏది, అనువర్డితేన ప్త వర్ణించబడుటచే, అజయా - అనాదియగు అవిద్యచే, 
గుణవిసర్గమ్‌ - సత్త్వరజస్తమోగుణముల కార్యమగు దేహమును (సంసార 
మును), అనుప్రవిష్టః - ప్రవేశించియున్ను పుమాన్‌ - పురుషుడు, పూయేత 
- పవిత్రుడగునో. 

కావున, నేను అల్పుడననే కలవరమును విడిచిపెట్టి పూర్ణప్రయ 
త్నముతో ఈశ్వరుని మహిమను నా బుద్ధిశక్తికి తగ్గట్లుగా వర్షించి చెప్పెద 


196 శ్రీమద్భాగవతము 
ను. ఎందుకంటే, భగవానుని మహిమను వర్ణించుటచే, అనాదియగు అవి 
ద్యచే సత్త్వరజస్తమోగుణముల కార్యమగు ఈ దేహమునందు నేను-నాది 
అనే అభిమానముతో తగుల్కొని సంసారములో పడియున్న పురుషుడు 
పవిత్రుడగును. 


సర్వే హ్యమీ విధికరాస్తవ సత్త్వధామ్నో 
బ్రహ్మాదయో వయమివేశ న చోద్విజంతః | 
క్షేమాయ భూతయ ఉతాత్మసుఖాయ చాస్య 
విక్రీడితం భగవతో రుచిరావతారైః !| [3 


ఈశ - ఓ ఈశ్వరా! ఉద్విజంతః - భయపడే, అమీ - ఈ, బ్రహ్మా 
-ఆదయః - బ్రహ్మగారు మొదలైన, సర్వే - అందరు, సత్త్వధామ్నః - 
సత్త్వగుణనిధానమగు, తవ - నీకు, విధికరాః - కింకరులు, వయం ఇవ - 
మావంటివారు, న చ - కానే కాదు, భగవతః - భగవానుడవగు నీయొక్క, 
రుచిర-అవతారైః - సుందరమగు అవతారములతో, విక్రీడితమ్‌ - వివిధ 
మగు క్రీడ అస్య - ఈ జగత్తుయొక్క, క్రేమాయ - క్షేమము కొరకు, 
భూతయే - సమృద్ధి కొరకు, ఉత చ - మరియు, ఆత్మసుఖాయ - ఆత్మా 
నందము కొరకు, 


ఓ ఈశ్వరా! నీవు సత్త్వగుణమునకు నిధానమవు (కోపము రజో 
గుణ లక్షణమని అభిప్రాయము). భయపడుచున్న బ్రహ్మగారు మొదలైన 
వీరందరు నీ కింకరులే. వీరు మా రాక్షసులవంటి వారు కారు (అనగా, కోప 
ము ఆవశ్యకము కాదు). భగవానుడవగు నీవు మనోహరములైన అవతార 
ముల ద్వారా వివిధములైన లీలలను ప్రకటించెదవు. వాటి వలన ఈ జగత్తు 
లోని ప్రాణులకు క్షేమము, సమృద్దులు మాత్రమే గాకు ఆత్మానందము 
కూడ సంపన్నమగును. 

తద్యచ్చ మన్యుమసురశ్చ హతస్త్వయాద్య 
మోదేత సాధురపి వృశ్చికసర్పహత్యా | 
లోకొశ్చ నిర్వృుతిమితా! ప్రతియంతి సర్వే 
రూపం నృసింహ విభయాయ జనాస్ప శ్రరంతి || క్షత 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 శే07 


తత్‌ - అందువలన, మన్యుమ్‌ - కోపమును, యచ్చ - నియం 
త్రించుము, త్వయా - నీచే అద్య - ఈనాడు, అసురః - రాక్షసుడు, హతః 
చ - సంహరించబడినాడు కూడా, వృశ్చికసర్పహత్యా - తేలును పామును 
చంపుటచే, సాధుః అపి - సత్పురుషుడు కూడ, మోదేత - సంతోషించు 
ను, నిర్చృతిమ్‌ - సుఖమును, ఇతాః - పొందిన, సర్వే - అన్ని లోకాః చ 
- లోకములు కూడ, ప్రతియంతి - ప్రతీక్షించుచున్నవి, నృసింహ - ఓ నర 
సింహా! జనాః - జనులు, విభయాయ - భయము పోవుట కొరకు, 
రూపమ్‌ - రూపమును, స్మరంతి - స్మరించెదరు. 


ఓ నరసింహా! కావున, నీవు కోపమును నియంత్రించుము. నీవీ 
నాడు రాక్షసుని సంహరించితివి. తేలు, విషసర్పములను చంపినప్పుడు 
అహింసాపరాయణులైన సత్పురుషులు కూడ సంతోషిస్తారు. రాక్షసవధచే 
సుఖించిన సకలప్రాణులు నీవు పప్రసన్నుడవగుటకై వేచియున్నవి. జనులు 
భయమును పోగొట్టుకొనుటకై నీ ఈ రూపమును స్మరించెదరు. 


నాహం బిభేమ్యజిత తేకతిభయానకాస్య- 
జిహ్వార్కనేత్రభుకుటీరభసోగ్రదంస్ట్రాత్‌ | 

ఆంత్రస్రజః క్షతజ కేసరశంకుకర్ణాత్‌ 
నిర్హాందభీతదిగిభాదరిభిన్నఖాగ్రాత్‌ || క్షే5 


అజిత - పరాజయము నెరుగనివాడా! అతిభయానక-ఆస్యజిహ్వా 
-అర్కనేత్రభ్రుకుటీరభస-ఉగ్రదంస్ట్రాత్‌ - మిక్కిలి భయమును గొల్పే నోరు 
నాలుక సూర్యునివంటి కళ్లు ముడివడిన కనుబొమలు కోపముతో క్రూరము 
గానున్న కోరలు కలిగినట్టియు, ఆంత్రస్రజః - పేవులే మాలలుగా కలిగినట్టి 
యు, క్షతజకేసరశంకుకర్ణాత్‌ - రక్తపు జూలు బల్లెపు అగ్రములవంటి 
చెవులు కలిగినట్టియు, నిర్హాాదభీతదిగ్‌-ఇభాత్‌ - సింహనాదముచే భయప 
డిన దిగ్గజములు కలిగినట్టియు, అరిభిత్‌-నఖ-అగ్రాత్‌ - శత్రువును చీల్చివే 
సిన గోళ్ల కొనలు గల, తే - నీ వలన, అహమ్‌ - నేను, న చిభేమి - భయ 
పడను, 


198 శ్రీమద్భాగవతము 





ఓ అపరాజితా! నోరు, నాలుకు సూర్యగోళములవంటి కన్నులు, 
కోపముతో ముడివడిన కనుబొమలు, క్రూరమైన కోరలు గల నీ ముఖము 
చాల భయమును గొల్పును. నీకు శ్రేవులే మాలలైనవి. రక్తముతో తడిసిన 
జూలు, బల్లెపు కొనలవంటి చెవులు గల నీవు చేసే సింహనాదమునకు దిగ్గ 
జములు భయపడును. కొని, శత్రువును గోళ్ల కొనలతో చీల్చివేసిన నీ ఈ 
రూపమునకు నేను భయపడుట లేదు. 


త్రస్తోోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర- 
సంసారచక్రకదనాద్ధసతాం ప్రణీతః | 
బద్ధస్స్వకర్మభిరుశత్తమ తేేంఘిమూలం 
ప్రీతోపవర్గశరణం హ్వయసేకదాను || 16 


కృపణవత్సల - దీనులమై అధికమగు గ్రేమ గలవాడా! స్వక 
ర్మభిః - నా కర్మలచే, బద్ధః - బంధించబడినవాడనై, గ్రసతామ్‌ - హింస 
కుల మధ్యలో, ప్రణీతః - ఉంచబడిన, అహమ్‌ - నేను, దుస్సహ-ఉగ్రసం 
సారచక్రకదనాత్‌ - సహించ శక్యము కాని భయంకరమైన సంసారము 
నందలి భ్రమణముయొక్క దుఃఖము వలన, త్రస్తః - భయపడినవాడను, 
అస్మి - అగుచున్నాను, ఉశత్‌-తమ - దయాళువులలో ేష్టుడా!, ప్రీతః - 
ప్రసన్నుడవైన నీవు, అపవర్గశరణమ్‌ - సంసారదుఃఖమును పోగొట్టి ఆశయ 
మయ్యే, తే - నీ, అంఘిమూలమ్‌ - పాదముల మూలమును గురించి, 
కదా ను - ఎప్పుడు, హ్వయసే - ఆహ్వానించెదవు? 

ఓ దేవా! నీకు దీనులమై ప్రేమ మెండు. నేనునా కర్మలచే బంధిం 
చబడి హింసను చేసే రాక్షసుల మధ్యలో ఉంచబడినాను (జన్మించినాను). 
అట్టి నేను సంసారములో భమించుటలోని దుస్పహమైన దుఃఖము వలన 
మాత్రమే భయపడెదను. నీవు దయామయులలో ఉత్తముడవు. నీవు ప్రస 
న్నుడవై సంసారదుఃఖమును పోగొట్టి ఆశ్రయమయ్యే నీ పాదమూలము 
వద్దకు నన్ను ఎప్పుడు ఆహ్వానించెదవు? 


యస్మాత్ప్రియాప్రియవియోగస యోగజన్మ- 
శోకాగ్నినా సకలయోనిషు దహ్యమానః | 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 199 


దుఃఖౌాషధం తదపి దుఃఖమతద్ధియాహం 
భూమన్‌ భ్రమామి వద మే తవ దాస్యయోగమ్‌ || 17 


భూమన్‌ - ఓ అనంతుడా! యస్మాత్‌ - ఎందువలనైతే, ప్రియ-అ 
పియవియోగసయోగజన్మశోక-అగ్నినా - ఇష్టమైనవాటితోడి వియోగము 
ఇష్టము కానివాటితోడి సంయోగములనుండి పుట్టే శోకము అనే అగ్నిచే, 
సకలయోనిషు - అన్ని జన్మలయందు, దహ్యమానః - దహించబడుచు 
న్న అహమ్‌ - నేను, అతద్‌-ధియా - ఆత్మ కానిదానియందు ఆత్మభావ 
"ముతో, భమామి - తిరుగాడుచున్నానో, దుఃఖ-బెషధమ్‌ - దుఃఖమునకు 
మందు అయిన, తత్‌ అపి - అది కూడ, దుఃఖమ్‌ - దుఃఖమో (అందువల 
న) తవ - నీయొక్క, దాస్యయోగమ్‌ - సేవ అనే మోక్షోపాయమును, 
వద - ఉపదేశించుము. 





ఓ అనంతా! నేను అనేకజన్మలలో ఇష్టమైనదానిని కోల్పోయి, 
ఇష్టము కాని దానిని పొంది, నిప్పువంటి శోకముచే కాల్చివేయబడియు 
న్నాను. మైగా, దుఃఖమును నివారించే ఉపాయము కూడ దుఃఖరూపమే 
అయి ఉన్నది. అనాత్మయందు ఆత్మతాదాత్మ్యము గలవాడనై సంసార 
ములో తిరుగాడుచున్నాను. కావున, నాకు నీ సేవ అనే మోక్షోపాయమును 
ఉపదేశించుము. 

సోోహం ప్రియస్య సుహృదః పరదేవతాయా 

లీలాకథాస్తవ నృసింహ విరించగీతాః | 

అంజస్తితర్మ్యనుగృణన్‌ గుణవిప్రముక్తో 

దుర్గాణి తే పదయుగాలయహంససంగః || 18 

నృసింహ - ఓ నరసింహా! తే - నీయొక్క, పదయుగ-ఆలయ 
హంససంగః - పాదముల జంటయే నివాసస్టానముగా గల జ్ఞానులతోడి 
సంగము గల, సః - అట్టి అహమ్‌ - నేను, ప్రియస్య - ప్రియుడవైనట్టి 
యు; సుహృదః - హితకరుడవైనట్టియు, పరదేవతాయాః - పరమేశ్వరుడ 
వగు, తవ - నీయొక్క. విరించగీతాః - బ్రహ్మగారిచే గానము చేయబడిన, 
లీలాకథాః - లీలల గాథలను, అనుగృణన్‌ - వర్ణించుచున్నవాడనై. గుణవి 
1141 


200 శ్రీమద్భాగవతము 





ప్రముక్తః - గుణములనుండి విముక్తుడనై, దుర్గాణి - పెద్ద కష్టములను, 
అంజః - తేలికగా, తితర్మి - తరించెదను. 


ఓ నరసింహా! ఆ విధముగా నిన్ను సేవించే నేను నీ పాదముల 
జంటనే నిరంతరముగా స్మరించే జ్ఞానులతోడి సంగమును నెరపుతూ, పర 
మేశ్వరుడవగు నీ లీలల గాథలను వర్ణించుచుందును. ప్రియుడవు (ఆత్మ 
రూప్పుడవు), హితకారివి అగు నీ గాథలను బ్రహ్మగారు కూడ గానము 
చేయుచుండును. ఆ విధముగా నేను సత్త్వరజస్తమోగుణములనుండి 
విముక్తుడనై పెద్ద కష్టములనైననూ సునాయాసముగా తరించెదను. 


బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ 
నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నాః | 
తప్తస్య తత్ప్రతివిధిర్య ఇహాంజసేష్టః 
తావద్విభో తనుభృతాం త్వదుపేక్షితానామ్‌ | _ 19 


నృసింహ - ఓ నరసింహా! ఇహ - ఈ లోకమునందు, బాలస్య - 
పిల్లవానికి శరణమ్‌ - రక్షకుడు, పితరౌ - తల్లిదండ్రులు, న - కారు, 
ఆర్తస్య - రోగికి అగదం చ - మందు కూడు న - కాదు, ఉదన్వతి - సము 
ద్రమునందు, మజ్జతః - మునిగిపోవుచున్నవానికి, నౌః - నావ, న - కాదు, 
విభో - ఓ ప్రభూ! తప్తస్య - తాపమును పొందువానికి, తత్‌-ప్రతివిధిః - 
దానికి ప్రతీకారము, యః - ఏదైతే, ఇహ - ఈ లోకములో, అంజసా - 
సాక్షాత్తుగా, ఇష్టః - అభిమతమో అది, త్వద్‌-ఉ పేక్షితానామ్‌ - నీచే ఉపేక్ష 
చేయబడిన, తనుభృతామ్‌ - ప్రాణులకు, తావత్‌ - తాత్కాలికము. 


ఓ నరసింహ ప్రభూ! ఈ లోకములో నీచే ఉపేక్షించబడిన ప్రాణు 
లకు సర్వసమ్మతమైన దుఃఖనివారణోపాయము కూడ తాత్కాలికమే 
యగును గాని, ఆ దుఃఖమునకు శాశ్వతమగు పరిష్కారము కాబోదు. ఉదా 
హరణకు, పిల్లవానిని తల్లిదండ్రులు గాని, రోగము వచ్చినవానిని మందు 
గాని, సముద్రములో మునిగిపోవుచున్నవానిని నాక గాని ఖచ్చితముగా 
రక్షించుననే విశ్వాసము లేదు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 201 
యస్మిన్‌ యతో య ర్జి యేనచ యస్య యస్మ్నాద్‌ 
యమ్మై యథా యదుత యస్త్వపరః పరోవా | 
భావః కరోతి వికరోతి పృథక్‌ స్వభావః 
సంచోదితస్తదఖిలం భవతస్ప్స్వరూపమ్‌ || 20 


పృథక్‌-స్వభావః - వేర్వేరు స్వభావము గల, యః తు - ఎవడైతే, 
అపరః - తరువాతి కాలము వాడు (తక్కువవాడు) గాని, పరః వా - ప్రాచీ 
నుడు (ఉత్కృష్టుడు) కాని, భావః - కర్త, యస్మిన్‌ - దేనియందు, యతః - 
దేనివలన, యర్హి - ఏ కాలమునందు, యేన చ - దేనిచే (ఎవనిచే), సంచో 
దితః - ప్రేరితుడై. యస్య - ఎవనియొక్క, యస్మాత్‌ - ఏ కారణముగా, 
యమ్మై - ఎవని కొరకు, యత్‌ - దేనిని యథా ఉత - ఏ ప్రకారముగా 
కూడ, కరోతి - చేయునో, వికరోతి - విక్రియను కలిగించునో, తత్‌ - ఆ, 
అఖిలమ్‌ - సర్వము, భవతః - నీయొక్క, స్వరూపమ్‌ - స్వరూపము. 


మానవులు వేర్వేరు స్వభావములను కలిగియుందురు. వారిలో 
కొందరు ఆధునికులు కాగా, మరికొందరు ప్రాచీనులు; కొందరు గొప్ప 
వారు కాగా, మరికొందరు తక్కువ స్థాయికి చెందినవారు కావచ్చును. ఇట్టి 
కర్తలు ఏయే ప్రదేశములయందు ఏయే సాధనములతో, ఏయే వ్యక్తులచే 
లేక పరిస్థితులచే ప్రేరితులై, ఏ కాలమునందు ఏ కారణముగా దేని కొరకు 
దేనికి సంబంధించిన దేనిని ఏ ప్రకారముగా ఉత్పన్నము చేయుదురో, లేక 
పదార్థములలో విక్రియను కలిగించెదరో, ఆ సర్వము నీ స్వరూపమే. 


మాయా మనస్పృజతి కర్మమయం బలీయః 
కాలేన చోదితగుణానుమతేన పుంసః | 
ఛందోమయం యదజయాుర్పితషోడశారం 
సంసారచక్రమజ కో5తిత రేత్తదన్యః || 21 
అజ - పుట్టుక లేనివాడా! పుంసః - పురుషునియొక్క, అసుమ 
తేన - అనుమతిచే, కాలేన - కాలముచే, చోదితగుణా - [్రేరితమైన గుణ 
ములు గల, మాయా - మాయాశక్తి కర్మమయమ్‌ ఆ కర్మవాసనలతో నిండి 
యున్నది, బలీయః - బలమైనది, ఛందోమయమ్‌ - వేదవిహితమగు 


202 శ్రీమద్భాగవతము 
కర్మలే (కామనలే) ప్రధానముగా గలది, అజయా - అనాదియగు అవిద్య 
చే, అర్పితషోడశ-అరమ్‌ - కల్పించబడిన పదునారు ఆకులు గల, సంసా 
రచక్రమ్‌ - సంసారమనే చక్రము అగు, యత్‌ - ఏ, మనః - మనస్సు (మ 
నఃప్రధానమగు లింగశరీరము) ను, సృజతి - సృష్టించునో (దానిని), త్వద్‌ 
-అన్యః - నీతోడి భేదబుద్ధి గలవాడు, కః - ఎవడు, అతితరేత్‌ - అతిక్రమిం 
చును? 


అనాదియగు అవిద్య పదునారు (పది ఇంద్రియములు, పంచ 
ప్రాణములు, మనస్సు) ఆకుల సంసారము అనే చక్రమును కల్పించినది. 
మనస్సే ప్రధానముగా గల లింగశరీరమే ఇయ్యది. పురుషోత్తముని అను 
మతిచే కాలప్రేరితమైన మాయాశక్రియందు సత్త ఫరజస్తమోగుణములలో 
కలిగిన క్రోభచే కర్మవాసనారూపమగు ఈ లింగశరీరము సృష్టించబడినది. 
వేదోక్తముగు కామ్యకర్మలే ప్రధానముగా గల ఇట్టి కామనాపూర్ణమగు మన 
స్పును జయించుట చాల కష్టము. దానితో తాదాత్మ్యమును పొంది తనను 
పరమాత్మవగు నీకంటె భిన్నముగా తలపోయువాడు ఎవ్వాడు ఆ సంసార 
చక్రరూపమగు లింగశరీరమును అతిక్రమించగల్లును? (అతిక్రమించలేడు). 

స త్వంహి నిత్యవిజితాత్మగుణస్ప్వధామ్నా 
కాలో వశీకృతవిసృజ్యవిసర్గశక్తిః | 
చథ్రే విసృష్టమజయేశ్వర షోడశారే 

నిష్పీడ్యమానముపకర్ష విభో ప్రపన్నమ్‌ [| 22 

ఈశ్వర - ఓ ఈశ్వరా, విభో - ఓ ప్రభూ! సః - అట్టి, త్వమ్‌ - 
నీవు, స్వధామ్నా - తన చిచ క్తిచే, నిత్యవిజిత-ఆత్మగుణః - సర్వకాలము 
లలో జయించబడిన బుద్ధియొక్క గుణములు కలిగినవాడవు, కాలః - కాల 
స్వరూపుడవు, వశీకృతవిసృజ్యవిసర్గశక్తిః హి - వశము చేసుకొనబడిన 
కార్యముల మరియు కారణముల శక్తులు కలిగినవాడవు గదా! అజయా - 
అనాదియగు అవిద్యచే, షోడశ-అరే - పదునారు ఆకులు గల, చక్రే - 
సంసారచక్రమునందు, విసృష్టమ్‌ - పడవేయబడినట్టియు, నిష్పీడ్యమా 
నమ్‌ - పిప్పి చేయబడుచున్నట్టియు, ప్రపన్నమ్‌ - శరణు పొందిన నన్ను 
ఉపకర్త - దగ్గరకు తీసుకొనుము. 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 203 


ఓ ప్రభూ! సర్వేశ్వరుడవగు అట్టి నీవు చిచ్చక్తి స్వరూపుడవు. 
కావుననే, నీవు సర్వకాలములలో బుద్ధియందు ప్రకటమగుచున్ననూ, దాని 
గుణములైన సుఖదుఃఖమోహములు నిన్ను స్పృశించలేవు. కాలస్వరూపు 
డవగు నీవు జగత్తులోని సాధ్యసాధనముల (కార్యకారణముల) నన్నింటినీ 
నీ వశములో నుంచుకున్నావు. అనాదియగు అవిద్యచే కల్పించబడిన పదు 
నారు ఆకులు గల ఈ సంసారచక్రములో పడి నేను నలిగిపోవుచున్నాను. 
నిన్ను శరణు పొందిన నన్ను నీ దగ్గరకు తీసుకొనుము. 


దృష్టా మయా దివి విభోంఖిలధిష్ట్య్రపానా- 

మాయుశ్శిఆయో విభవ ఇచ్చతి యాన్‌ జనోోయమ్‌ | 
యేుస్మత్సితుః కుపితహాసవిజృంభితభ్రూ- 

విస్ఫూర్దితేన లులితాస్స తు తే నిరస్తః || 23 


విభో - ఓ ప్రభూ! దివి - స్వర్గమునందు, అభఖిలధిష్ట్యపానామ్‌ - 
సకలలోకపాలకులయొక్క, ఆయుః - ఆయుర్దాయము, శ్రియః - సంపద 
లు, విభవః - అధికారము, మయా - నాచే, దృష్టాః - చూడబడినవి, 
యాన్‌ - వేటిని, అయమ్‌ - ఈ, జనః - మానవుడు, ఇచ్చతి - కోరుచున్నా 
డో, యే - ఏవైతే, అస్మత్‌-పితుః - మా తండ్రియొక్క, కుపితహాసవిజృంభి 
తభ్రూవిస్పూర్జితేన - కోపముతోడి నవ్వునందు. వికృతము చేయబడిన 
కనుబొమల విరుపుచే, లులితాః - ధ్వస్త్రమైనవో, సఃతు - ఆయన కూడ, 
తే - నీచే, నిరస్తః - సంహరించబడినవాడు. 


ఓ ప్రభూ! స్వర్గములో లోకపాలకుల వద్ద ఉండే ఆయుర్దాయము, 
సంపదలు, అధికారములను నేను ఎరుగుదును. మానవుడు కోరేవి ఇవి 
యే. మా తండ్రి కోపముతో అట్టహాసము చేసి కనుబొమలను విరిచి చూచి 
నంత మాత్రాన లోకపాలకుల ఈ సంపదలన్నియు ధ్వస్తమైనవి. ఆ మా 
తండ్రిని కూడ నీవు సంహరించితివి. 


తస్మాదమూస్తనుభృతామహమాశిషో జ్జ 
ఆయుశ్శిియం విభవమైంద్రియమా విరించాత్‌ | 


204 శ్రీమద్భాగవతము 
నేచ్చామి తే విలులితానురువిక్రమేణ 
కాలాత్మనోపనయ మాం నిజభృత్యపార్శ్వమ్‌ || 24 


తస్మాత్‌ - అందువలన, తనుభృతామ్‌ - దేహధారులగు జీవుల 
యొక్క, అమూః - ఈ, ఆశిషః - భోగము (కామన) లను, ఆయుః - 
ఆయుర్దాయమును, శ్రియమ్‌ - సంపదను, విభవమ్‌ - అధికారమును, ఆ 
విరించాత్‌ - బ్రహ్మగారి వరకు ఉండే, ఐంద్రియమ్‌ - ఇంద్రియభోగమును, 
ఉరువిక్రమేణ - గొప్ప పరాక్రమము గలిగినట్టియు, కాల-ఆత్మనా - కాల 
స్వరూపుడవగు, తే - నీచే విలులితాన్‌ - ధ్వస్తము చేయబడే సిద్ధులను, 
జ్జ - వివేకినగు, అహమ్‌ - నేను, న ఇచ్చామి - కోరుట లేదు, నిజభృత్య 
పార్గ్వమ్‌ - నీ సేవకుల సమీపమును, మామ్‌ - నన్ను, ఉపనయ - 
పొందించుము, 


కావున, దేహధారులగు జీవులు కోరే ఈ భోగములను, ఆయుర్దా 
యమును, సంపదను, అధికారమును, బ్రహ్మగారితో సహా అంతవరకు 
ఉండే ఇంద్రియభోగములను మరియు సిద్ధులను, నిత్యానిత్యవస్తువివేకము 
గల నేను కోరుట లేదు. కాలస్వరూపుడవగు నీవు ఈ సర్వమును ధ్వస్తము 
చేసెదవు. నన్ను నీ సేవకుల సమీపమునకు గొనిపొమ్ము. 


కుత్రాశిషశ్ముంతిసుఖా మృగతృష్టిరూపా:ః 
క్వేదం కలేవరమశేషరుజాం విరోహః | 
నిర్విద్యతే న తు జనో యదపీతి విద్వాన్‌ 
కామానలం మధులవైశమయన్‌ దురామైః || 25 


శ్రుతిసుఖాః - వినుటకు ఇంపుగానుండునవి, మృగతృష్టిరూపాః - 
ఎండమావులవంటివి అగు, ఆశిషః - భోగములు, కుత్ర - ఎక్కడ?, అశేష 
రుజామ్‌ - సకలములగు రోగములకు, విరోహః - పుట్టుక స్థానమగు, 
ఇదమ్‌ - ఈ, కలేవరమ్‌ - దేహము, క్వ - ఎక్కడ? ఇతి - అని, జనః - 
మానవుడు, విద్వాన్‌ యత్‌ అపి - తెలిసినవాడే అయిననూ, దురాఫైః - 
దుఃఖముతో పొందబడే, మధులవైః - తేనె తుంపరలతో, కామ-అనలమ్‌ - 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 205 





కామము అనే అగ్నిని, శమయన్‌ - చల్లార్చుచున్నవాడై, న తు నిర్విద్యతే 
- సుతరాము వైరాగ్యమును పొందుటలేదు. 


వినుటకు ఇంపుగా ఉండే ఎండమావులవంటి ఇంద్రియభోగములె 
క్కడ? సకలరోగములకు ఉద్భవస్థానమగు ఈ దేహమెక్కడ? ఈ విష 
యము మానవునకు తెలుస్తూనే ఉంటుంది. అయినా, మానవుడు దుఃఖ 
ముతో ఏవో కొన్ని అత్యల్పములగు తేనె తుంపరలవంటి భోగములను 
అతికష్టము మీద పొంది, వాటితో తన కోరికలు అనే అగ్నిని తాత్కాలిక 
ముగా చల్లార్చే ప్రయత్నమును చేయునే గాని, సుతరాము వైరాగ్యమును 
మాత్రము పొందుట లేదు. 


క్వాహం రజఃప్రభవ ఈశ తమోంధికేంస్మిన్‌ 
జాతస్సురేతరకులే క్వ తవానుకంపా | 
న బ్రహ్మణో న తు భవస్య న వై రమాయా 
యన్మే5ర్పితశ్శిరసి పద్మకరః ప్రసాదః || 26 
ఈశ - ఓ ఈశ్వరా! రజఃప్రభవః - రజోగుణప్రధానమగు జన్మ 
గలవాడను, అస్మిన్‌ - ఈ తమః-అధికే - తమోగుణ ప్రధానమగు, సుర- 
ఇతరకులే - అసురుల వంశమునందు, జాతః - పుట్టినవాడను అగు, 
అహమ్‌ - నేను, క్వ - ఎక్కడ?, తవ - నీ, అనుకంపా - దయ, క్వ - 
ఎక్కడ? ప్రసాదః - అనుగ్రహము, బ్రహ్మణః - బ్రహ్మగారికి, న - లేదు, 
భవస్య తు - రుద్రునకు కూడ, న - లేదు, రమాయాః - లక్ష్మీదేవికి, న వై 
- నిశ్చయముగా లేదు, యత్‌ - ఏలయనగా, మే - నాయొక్క, శిరసి - 
తలపై, పద్మకరః - పద్మమువంటి చేయి, అర్చితః - ఉంచబడినదో. 


ఓ ఈశ్వరా! తమోగుణ ప్రధానమగు ఈ అసురుల వంశములో 
రజోగుణ ప్రధానమగు జన్మను పొందిన నేను ఎక్కడ? నీ దయ ఎక్కడ? 
ఎందుకంటే, నీవు నా తలమై పద్మమువంటి చేతిని ఉంచితివి. ఈ అనుగ్ర 
హము బ్రహ్మగారికి గాని, రుద్రునకు గాని, లక్ష్మీ దేవికైననూ నిశ్చయముగా 
లేదు. 


206 శ్రీమద్భాగవతము 
నైషా పరావరమతిర్భవతో నను స్యాత్‌ 
జంతోర్యథాంళత్మసుహృదో జగతస్తథాపి | 
సంసేవయా సురతరోరివ తే ప్రసాదః 
సేవానురూపముదయో న పరావరత్వమ్‌ || 27 


ఏషా - ఈ, పర-అవరమతిః - గొప్ప తక్కువ అనే బుద్ధి యథా 
- ఏ విధముగా, జంతోః - జీవునకు గలదో, తథా - అదే విధముగా, జగతః 
- జగత్తునకు, ఆత్మసుహృదః - ఆత్మ మరియు హితకారియగు, భవతః - 
నీకు, న స్యాత్‌ అపి - ఉండనే ఉండదు, నను - నిశ్చయము, సురతరోః 
ఇవ - కల్పవృక్షమువంటి, తే - నీయొక్క, సంసేవయా - చక్కని సేవచే, 
ప్రసాదః - అనుగ్రహము, సేవా-అనురూపమ్‌ - సేపకు అనుగుణముగా, 
ఉదయః - ఫలము పుట్టుట, పర-అవరత్వమ్‌ - గొప్ప తక్కువ అనే భావ 
ము, న - లేదు. 

వీరు గొప్ప వారు తక్కువ అనే భేదబుద్ధి అజ్జానులగు జనులకు 
మాత్రమే ఉండును. నీవు జగత్తునకు ఆత్మవు, హితకారివి, నీయందు అట్టి 
భేదబుద్ధి నిశ్చయముగా లేనే లేదు. కల్పవృక్తమువంటి నిన్ను చక్కగా 
సేవించువారలకు నీ అనుగ్రహము కలుగును. ఆ నీ అనుగ్రహము వారి 
సేవకు అనురూపముగా నుండును. అంతేగాని, ఫలము లభించుటకు 
వ్యక్తులలోని ఎక్కువ-తక్కువలు హేతువు కాదు. 

ఏవం జనం నిపతితం ప్రభవాహికూపే 
కామాభికామమను యః ప్రపతన్‌ ప్రసంగాత్‌ | 
కృత్వాకకత్మసాత్సురర్షిణా భగవన్‌ గృహీతః 

సోహం కథంను విసృజే తవ భృత్యసేవామ్‌ 11 28 

భగవన్‌ - ఓ భగవానుడా!, ఏవమ్‌ - ఈ విధముగా, ప్రభవ-అహి 
కూపే - బలీయమైన సంసారమనే పాముతో కూడియున్న నూతియందు, 
నిపతితమ్‌ - పడియున్నట్టియు, కామ-అభికామమ్‌ - ఇంద్రియభోగము 
లను నిరంతరముగా కోరుచున్ను జనమ్‌ - మానవుని, అను - అనుసరిం 
చి ప్రసంగాత్‌ - తీవ్రమగు ఆసక్తి వలన, ప్రపతన్‌ - నిశ్చయముగా పడిపో 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 207 


వుచున్న యః - ఏ, అహమ్‌ - నేను, సుర-బుషిణా - దేవర్షియగు నార 
దునిచే, ఆత్మసాత్‌ కృత్వా - తనవానినిగా చేసుకొని, గృహీతః - పట్టుకొన 
బడితినో, సః - అట్టి నేను, తవ - నీయొక్క, భృత్యసేవామ్‌ _- సేవకుల 
సేవను, కథం ను - ఏ విధముగా, విసృజే - విడిచిపెట్టెదను? 


ఓ భగవానుడా! మానవుడు నిరంతరముగా విషయభోగములను 
కోరుతూ సంసారమనే నూతిలో కూరుకొనిపోవును. ఆ నూతిలో కాలమనే 
సర్పము గలదు. అట్టి జనుని వెనుకబడి తీవ్రమగు భోగాసక్తితో ఆ నూతిలో 
పడిపోవలసిన నన్ను దేవర్షియగు నారదుడు తనవానినిగా స్వీకరించి అను 
గ్రహించినాడు (పడిపోకుండా కాపొడినాడు). అట్టి నేను నీ సేవకుల 
సేవను ఎట్లు విడిచిపెట్టగలను? (విడిచిపెట్ట లేను). 


మత్పాాణరక్షణమనంత పితుర్వధశ్చ 
మన్యే స్వభృత్యబుషి వాక్యమృతం విధాతుమ్‌ | 
ఖడ్గం ప్రగృహ్య యదవోచదసద్విధిత్సుః 
త్వామీశ్వరో మదపరో5వతు కం హరామి || 209 


అనంత - ఓ అనంతుడా!: మత్‌-ప్రాణరక్షణమ్‌ - నా ప్రాణము 
లను రక్షించుట, పితుః - తండ్రియొక్క, వధః చ - సంహారము కూడ, 
స్వభృత్యబుషివాక్యమ్‌ - నీ సేవకుడైన నారదమహర్షియొక్క వాక్యము 
ను, బుతమ్‌ - సత్యమును, విధాతుమ్‌ - చేయుటకని, మన్యే - తలంచెద 
ను, యత్‌ - ఎందువలననగా, అసత్‌ - అయోగ్యమగు పనిని, విధిత్సుః - 
చేయగోరువాడై: ఖడ్గమ్‌ - కత్తిని, ప్రగృహ్య - పట్టుకొని, అవోచత్‌ - పలికె 
ను, మద్‌-అపరః - నాకంటె మరియొకడు, ఈశ్వరః - ప్రభుడు, త్వామ్‌ - 
నిన్ను అవతు - రక్షించుగాక! కమ్‌ - తలను, హరామి - ఊడగొట్టెదను. 


ఓ అనంతా! నీవు నీ సేవకుడగు నారదమహర్షి పలుకులను 
యథార్థము చేయుటకై నా తండ్రియగు హిరణ్యకశిపుని వధించి నా ప్రాణ 
ములను కాపాడితివని నేను తలంచెదను. ఎందుకంటే, నా తండ్రి నన్ను 
చంపుట అనే తప్పు పనిని చేయ గోరి కత్తిని చేతబట్టి ఇట్లు పలికెను -- 





208 శ్రీమద్భాగవతము 
నాకంటె మరియొక ప్రభుడు ఉన్నచో, నిన్ను కాపాడుగాక! నేను నీ తలను 
నరుకుచున్నాను. (అట్టి స్థితిలో నీవు నన్ను రక్షించితివి). 

ఏకస్త్వమేవ జగదేతదముష్య యత్త్వ- 
మాద్యంతయో: పృథగవస్యసి మధ్యతశ్చ | 
సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయయేదం 

నానేవ తైరవసితస్తదనుప్రవిష్టః || 30 

ఏతత్‌ - ఈ, జగత్‌ - జగత్తు, ఏకః - రెండవది లేని, త్వం ఏవ - 
నీవు మాత్రమే, యత్‌ - ఏలయనగా, అముష్య - దీనియొక్క, ఆది-అం 
తయోః - ఆది అంతములయందు, త్వమ్‌ - నీవు, పృథక్‌ - వేరుగా, అవ 
స్యసి - అవధిగా ఉండెదవు, మధ్యతః చ - మధ్యలో కూడ (నీవే, నిజమా 
యయా - నీ మాయాశక్తిచే, గుణవ్యతికరమ్‌ - సత్త్వరజస్తమోగుణముల 
పరిణామమైన, ఇదమ్‌ - ఈ జగత్తును, సృష్ట్వా - సృష్టించి, తత్‌ - దానిని, 
అనుప్రవిష్టః - తరువాత ప్రవేశించినవాడవై తైః - వాటిచే, నానా ఇవ - 
అనేకమా యన్నట్లు, అవసితః - భాసించువాడవు. 

ఈ జగత్తు నీవే. నీవు తప్ప రెండవది లేదు. ఏలయనగా, ఈ జగ 
త్తునకు కారణము నీవే; ఈ జగత్తు విలీనమయ్యేది నీవే; జగత్తును నిలబె 
ట్టేది కూడ నీవే. కాని, నీవు జగత్తుకంటె విలక్షణమైనవాడవు. సత్త్వరజస్త 
మోగుణముల పరిణామమగు ఈ జగత్తును నీవు నీ మాయాశక్తిచే సృష్టిం 
చి, దానిలో నీవే (సత్తాస్ఫూర్తుల రూపముగా) ప్రవేశించి. ఆ గుణముల 
కారణముగా నీవే అనేకమా యన్నట్లుగా భాసించుచున్నావు. 


త్వం వా ఇదం సదసదీశ భవాంస్తతోంన్యో 
మాయా యదాత్మపరబుద్ధిరియం హ్యపార్థా | 
యద్యస్య జన్మ నిధనం స్థితిరీక్షణం చ 
తద్వై తదేవ వసుకాలవదుష్టితర్వో:ః || ప్రే 
ఈశ - ఓ ఈశ్వరా! సద్‌-అసత్‌ - కార్యకారణరూపమగు, ఇదమ్‌ 
- ఈ జగత్తు, త్వం వై - నిశ్చయముగా నీవే భవాన్‌ - నీవు, తతః - దాని 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 209 


కంటె, అన్యః - విలక్షణుడవు, ఇయమ్‌ - ఈ, ఆత్మపరబుద్ధిః - నావాడు 
పరాయివాడు అనే బుద్ధి, అప-అర్ధా - యథార్థము కానిది, మాయా - 
అజ్ఞానము, యత్‌ - ఏలయనగా, యస్య - దేనియొక్క, జన్మ - పుట్టుకు 
నిధనమ్‌ - విలీనమయ్యే అధిషస్టానము, స్థితః - నిలకడకు అధిస్టానము, 
ఈక్షణం చ - ప్రకాశము కూడ, యత్‌ - దేనివలననో, తత్‌ - అది, ఉష్టి 
తర్వోః - ఉషఃకాలమునకు చెట్టునకు, వసుకాలవత్‌ - పృథివి కాలములు 
వలె, వై - నిశ్చయముగా, తత్‌ ఏవ - అదియే. 


ఓ ఈశ్వరా! ఈ కార్యకారణరూపమగు జగత్తు నిశ్చయముగా 
నీవే. కాని, నీవు జగత్తుకంటె విలక్షణుడవు (జగత్తులోని గుణదోషములు 
జగత్కారణమగు పరబ్రహ్మను స్పృశించవు). నావాడు, పరాయివాడు అనే 
ఈ అజ్ఞానకల్పితమైన భేదబుద్ధి యథార్థము కాదు. ఎందుకంటే, ఎయ్యది 
దేనినుండి పుట్టి, దేనియందు మనుగడను సాగించి, దేనియందు ప్రకాశిం 
చి, దేనియందు విలీనమగునో, అది దానికంటె భిన్నముగా నుండదు. ఉదా 
హరణకు, పృథివీవికారమగు చెట్టు పృథివికంటె భిన్నముగా లేదు. కాలము 
యొక్క వికారమైన ఉషస్సు కాలముకంటె భిన్నము కాదు. 


న్యప్యేదమాత్మని జగద్విలయాంబుమధ్యే 
శేష్వేంత్మనా నిజసుఖానుభవో నిరీహః | 
యోగేన మీలితదృగాత్మనిపీతనిద్రః 
తుర్యే స్థితో నతు తమో న గుణాంశ్చ యుంక్షే || 32 


నిజసుఖ-అనుభవః - ఆత్మానందస్వరూపుడవు, నిరీహః - చేష్ట 
లేనివాడవు అగు నీవు, ఇదమ్‌ - ఈ, జగత్‌ - జగత్తును, ఆత్మనా - నీచే, 
ఆత్మని - నీయందు, న్యస్య - ఉంచుకొని, విలయ-అంబుమధ్యే - ప్రళ 
యజలముల మధ్యయందు, శేష్నే - పరుండెదవు, యోగేన - స్వరూప 
మును అనుసంధానము చేయుటచే, మీలితదృక్‌ - మూయబడిన కన్నులు 
గలవాడవు, ఆత్మనిపీతనిద్రః - తన స్వరూపముచే త్రోసివేయబడిన నిద్ర 
గలవాడవు, తుర్యే - నాల్గవదియగు స్వరూపమునందు, స్థితః - నిలిచి 
యున్నవాడవు, తమః - తమస్సును, న తు యుంక్షే - సంయోగమును 


210 శ్రీమద్భాగవతము 
పొందుటలేదు, గుణాన్‌ చ - విషయములను కూడ, న యుంక్షే - సంయో 
గమును పొందుట లేదు. 


ఆత్మానందస్వరూపుడవు, నిష్క్రియుడవు అగు నీవు ఈ జగ 
త్తును నీచేతనే నీయందే విలీనము చేసుకొని ప్రళయకాలమునందలి జల 
ముల మధ్యలో పరుండెదవు. నీవు నీ స్వరూపమగు వైతన్యముచేతనే నిద్ర 
(తమోగుణము) ను నిరసించి కళ్లను మూసుకొని స్వస్వరూపమును అను 
సంధానము చేసెదవు. ప్రాణులలో ఆత్మరూపుడవైన నీకు నిద్రావస్థయం 
దలి అజ్ఞానముతో గాని, జాగ్రత్తు-స్వప్నము అనే అవస్థలయందలి విష 
యానుభవములతో గాని సంగము లేదు. ఆ అవస్థలను ప్రకాశింపజేస్తూనే 
నీవు తురీయము (నాల్సవది, వాటికి అతీతము) అగు శుద్ధవైతన్య-ఆత్మవై 
విలసిల్లెదవు. 


తమైవ తే వప్పురిదం నిజకాలశక్త్యా 
సంచోదితప్రకృతిధర్శణ ఆత్మగూఢమ్‌ | 
అంభస్యనంతశయనాద్విరమత్సమాధేః 
నాభేరభూత్స్వకణికావటవన్మహాబ్దమ్‌ || 33 


తస్య - అట్టి, తే - నీయొక్క, ఇదమ్‌ - ఈ, ఆత్మగూఢమ్‌ - 
నీయందే విలీనమై యున్న వపుః ఏవ - జగద్రూపమైన దేహమే, నిజకాల 
శక్త్యా - నీ కాలరూపమైన శక్తిచే, సంచోదితప్రకృతిధర్శ్మణః - (ఫ్రేరితమైన 
మాయాశక్తియొక్క గుణములు కలిగినట్టియు, అనంతశయనాత్‌ - అనంతు 
డనే శయ్యనుండి, విరమత్‌-సమాధేః - తొలగిపోవుచున్న యోగనిద్ర గల 
నీయొక్క నాఖభేః - నాభినుండి, అంభసి - ప్రళయజలమునందు, మహా 
-అబ్బమ్‌ - పెద్ద పద్మము, స్వకణికావటవత్‌ - తన చిన్న విత్తునుండి మర్రి 
చెట్టువలె అభూత్‌ - ఉదయించెను. 


ఈ జగత్తు నీ శరీరమే. ప్రళయకాలమునందు అది ప్రళయజలము 
లలో శయనించియున్న నీయందే విలీనమైయుండెను. నీయొక్క కాలరూ 
పమైన శక్తిచే ్రేరితమై మాయాశక్తియందలి సత్త్వరజస్తమోగుణములలో 
సంక్షోభము కలిగెను. అప్పుడు నీవు అనంతుడు అనే శయ్యనుండి యోగ 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 211 





నిద్రను విరమించి లేచితివి. అప్పుడు ఆ ప్రళభయజలమునందు నీ నాభి 
నుండి ఈ జగత్తు పెద్ద పద్మము రూపముగా, సూక్ష్మమగు విత్తునుండి 
పెద్ద మర్రి చెట్టు వలె, ఆవిర్భవించెను. 


తత్సంభవః కవిరతోంన్యదపశ్యమాన: 

త్వాం బీజమాత్మని తతం స్వబహిర్విచింత్య | 
నావిందదబ్దశతమప్పు నిమజ్జమానో 

జాతేంంకురే కథము హోపలభఖేత బీజమ్‌ !| ఏ4 


తత్‌-సంభవః - ఆ పద్మమునుండి పుట్టిన, కవిః - సూక్ష్మదర్శి 
యగు బ్రహ్మగారు, అతః - దానికంటె, అన్యత్‌ - ఇతరమును, అపశ్య 
మానః - కానరానివాడై, బీజమ్‌ - తనకు కారణమైనట్టియు, ఆత్మని - తన 
యందు, తతమ్‌ - వ్యాపించియున్ను త్వామ్‌ - నిన్ను స్వబహిః - తనకు 
బయట, విచింత్య - తలపోసి, అబ్బశతమ్‌ - వంద సంవత్సరములు, అప్పు 
- జలములయందు, నిమజ్జ్ఞమానః - మునుగుచున్నవాడై, న అవిందత్‌ - 
కనుగొనలేదు, అంకురే - అంకురము, జాతే - పుట్టగా, బీజమ్‌ - విత్తును, 
కథం ఉహ - ఏ విధముగా, ఉపలఖేత - కనుగొనును? 

ఆ పద్మమునుండి సూక్ష్మదర్శియగు బ్రహ్మగారు ఆవిర్భవించె 
ను. ఆయనకు ఆ పద్మముకంటె మరియొకటి ఏదీ కానరాలేదు. తనకు కార 
ణమై తనయందు వ్యాపించియే యున్న నిన్ను ఆయన బయట వెదుకజొ 
చ్చెను. ఆయన ప్రళయజలములలో మునిగి వంద సంవత్సరములు నీ 
కొరకు వెదికిననూ, నీవు ఆయనకు కానరాలేదు. ఇది యుక్షియుక్తమే. 
ఎందుకంటే, అంకురము పుట్టిన తరువాత విత్తు దానికి బయట వేరుగా 
ఎట్లు కానవచ్చును? (కానరాదు). 


స త్వాత్మయోనిరతివిస్మిత ఆస్థితోంబ్దం 
కాలేన తీవ్రతపసా పరిశుద్ధభావః | 

త్వామాత్మనీశ భువి గంధమివాతిసూక్ష్మం 
భూతేంద్రియాశయమయే వితతం దదర్శ || 35 


212 శ్రీమద్భాగవతము 





ఈశ - ఓ ఈశ్వరాఓ సః - ఆ, ఆత్మయోనిః తు - స్వయంభువు 
డగు బ్రహ్మగారైతే, అతివిస్మితః - మిక్కిలి ఆశ్చర్యమును పొందినవాడై, 
అబ్బమ్‌ - పద్మమును, ఆస్థితః - ఆశ్రయించినవాడై, కాలేన - కాలముచే, 
తీవ్రతపసా - కఠినమగు తపస్సుచే, పరిశుద్ధభావః - పరిశుద్ధమైన అంతఃక 
రణము గలవాడై, అతిసూక్ష్మమ్‌ - సూక్ష్మాతిసూక్షుడవగు, త్వామ్‌ - 
నిన్ను భువి - భూమియందు, అతిసూక్ష్మమ్‌ - మిక్కిలి సూక్ష్మమగు, 
గంధం ఇవ - గంధమును వలె భూత-ఇంద్రియ-ఆశయమయే - పంచ 
భూతములు ఇంద్రియములు అంతఃకరణముల సంఘాతమైన, ఆత్మని - 
తనయందు, వితతమ్‌ - వ్యాపించియున్నవానినిగా, దదర్శ - కనుగొనెను. 


ఓ ఈశ్వరా! అపుడా స్వయంభువుడగు బ్రహ్మగారు చాల విస్మితు 
డై. అదే పద్మమునాశ్రయించి కొంతకాలము తీవ్రమగు తపస్సును చేయ 
గా ఆయన అంతఃకరణము పరిశుద్ధమాయెను. సూక్ష్మాతిసూక్షుడవగు 
నీవు, భూమియందు మిక్కిలి సూక్ష్మమగు గంధము వలె, సర్వమునందు 
సత్తారూపముగా వ్యాపించియున్నావు. అట్టి నిన్ను ఆయన పంచభూతము 
లు, కర్మజ్ఞానేంద్రియములు, అంతఃకరణముల సంఘాతమైన తనయందే 
సత్తారూపముగా వ్యాపించియున్నవానినిగా కనుగొనెను. 


ఏవం సహస్రవదనాంఘిశిరఃకరోరు- 
నాసాస్యకర్ణ్షనయనాభరణాయుధాఢ్యమ్‌ | 
మాయామయం సదుపలక్షితసన్నివేశం 
దృష్ట్వా మహాపురుషమాప ముదం విరించః 11 36 


ఏవమ్‌ - ఈ విధముగా, సహస్రవదన-అంఘ్రిశిరఃకర- ఊరునాసా- 
ఆస్యకర్ణనయన - ఆభరణ- ఆయుధ- ఆఢ్యమ్‌ - అనంతములగు ముఖములు 
పాదములు తలలు చేతులు తొడలు ముక్కులు నోళ్లు చెవులు కళ్లు ఆభర 
ణములు మరియు ఆయుధములతో సంపన్నమైనట్టియు, మాయామ 
యమ్‌ - మాయాశక్తిచే స్వీకరించబడిన విశ్వరూపము కలిగినట్టియు, సద్‌- 
ఉపలక్షితసన్నివేశమ్‌ - కార్యజగత్తుచే నిర్ధారించబడే అవయవరచన కలిగి 
న, మహాపురుషమ్‌ - గొప్ప పురుషుని, దృష్ట్వా - చూచి, విరించః - 
బ్రహ్మగారు, ముదమ్‌ - ఆనందమును, ఆప - పొందెను. 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 213 





ఈ విధముగా తపస్సును చేసి బ్రహ్మగారు -- పరబ్రహ్మయే తన 
మాయాశక్తిచే గొప్ప విరాట్పురుషుని రూపములో ప్రకటము కాగా -- ఆ 
మహారూపమును దర్శించి ఆనందమును పొందెను. ఆ పురుషుడు 
అనంతములగు ముఖములు, పాదములు, తలలు, చేతులు, తొడలు, 
ముక్కులు, నోళ్లు, చెవులు, కళ్లు, ఆభరణములు మరియు ఆయుధము 
లతో సమృద్ధుడై యుండెను. కార్యజగత్తులోని వివిధలోకములే ఆ పరు 
షుని వివిధములైన అవయవములకు సూచకములై యుండెను. 


తమ్మై భవాన్‌ హయశిరస్తనువం చ బిభ్రద్‌ 
వేదద్రుహావతిబలౌ మధుకైటభాఖ్యాౌ | 
హత్వాకకనయచ్చుతిగణాంస్తు రజస్తమశ్చ 
సత్త్వం తవ ప్రియతమాం తనుమామనంతి | _ 37 


భవాన్‌ - నీవు, హయశిరః-తనువమ్‌ - హయగ్రీవరూపమును, 
చిభ్రత్‌ - ధరించువాడవై, వేదద్రుహౌ - వేదమునకు ద్రోహమును చేసినట్టి 
యు, అతిబలౌ - గొప్ప బలశాలురైనట్టియు, రజః తమః చ - రజోగుణ 
తమోగుణ రూపులైన, మధుకైటభ-ఆఖ్యా - మధుక్రైటభులనే రాక్షసులను, 
హత్వా - సంహరించి, శ్రుతిగణాన్‌ తు - వేదముల గణములనైతే, తమ్మై - 
ఆ బ్రహ్మగారి కొరకు, ఆనయత్‌ - తీసుకు వచ్చితివి, సత్త్వమ్‌ - సత్త్వగుణ 
మును, తవ - నీకు, ప్రియతమామ్‌ - మిక్కిలి ప్రియమైన, తనుమ్‌ - రూప 
మునుగా, ఆమనంతి - చెప్పుచున్నారు. 


మహాబలశాలురు, రజోగుణ తమోగుణ స్వరూపులు అగు మధు 
కైటభులనే రాక్షసులు వేదములకు ద్రోహమును చేయుచుండిరి. అప్పుడు 
నీవు హయగ్రీవావతారము నెత్తి, ఆ రాక్షసులను సంహరించి, వేదముల గణ 
ములను తెచ్చి, బ్రహ్మగారికి అప్పజెప్పితివి. సత్త్వగుణము నీకు మిక్కిలి 
ప్రియమైన రూపమని మహాత్ములు చెప్పెదరు. 


ఇత్సం నృతిర్యగృషిదేవరుషావతారైః 
లోకాన్‌ విభావయసి హంసి జగత్పంతీపాన్‌ | 


214 శ్రీమద్భాగవతము 
ధర్మం మహాపురుష పాసి యుగానువృత్తం 
ఛన్నః కలౌ యదభవస్త్రియుగోంథ సత్వమ్‌ || 38 


ఇత్టమ్‌ - ఈ విధముగా, నృతిర్యగ్‌-బుషి దేవరుష-అవతారైః - 
మానవుడు పశువు మహర్షి దేవత చేపల అవతారములతో, లోకాన్‌ - లోక 
ములను, విభావయసి - పాలించుచున్నావు, జగత్‌-ప్రతీపాన్‌ - జగత్తునకు 
ద్రోహము చేయువారలను, హంసి - సంహరించుచున్నావు, మహాపురుష 
- ఓ పురుషోత్తమా! యుగ-అనువృత్తమ్‌ - యుగములయందు ప్రవర్తిల్లే, 
ధర్మమ్‌ - ధర్మమును, పాసి - పాలించుచున్నావు, యత్‌ - ఎందువలనైతే, 
కలౌ - కలియుగమునందు, ఛన్నః - గుప్తరూపుడవై, అభవః - అయితివో, 
అథ - అందువలన, సః - అట్టి, త్వమ్‌ - నీవు, త్రియుగః - త్రియుగుడవు. 


ఈ విధముగా మానవుడు (శ్రీరాముడు, శ్రీకృష్ణుడు), పశువు (వ 
రాహము), మహర్షి (పరశురాముడు), దేవత (వామనుడు), మత్స్యము 
అనే అవతారముల ద్వారా నీవు జగత్తునకు ద్రోహము చేయువారలను 
సంహరించి, లోకములను పాలించుచున్నావు. ఓ పురుషోత్తమా! యుగము 
లయందు ప్రవర్తిల్లే ధర్మమును నీవే రక్షించుచున్నావు. నీవు కలియుగ 
ములో గుప్తరూపుడవై ఉండెదవు. కావుననే, అట్టి నీవు త్రియుగుడవు 
(మూడు యుగములలో ప్రకటమగువాడు) అయినావు. 

నైతన్మనస్తవ కథాసు వికుంఠనాథ 
సంప్రీయతే దురితదుష్టమసాధు తీవ్రమ్‌ | 
కామాతురం హర్షశోకభ మయైషణార్తం 

తస్మిన్‌ కథం తవ గతిం విమృశామి దీనః 1! ఏం 

వికుంఠనాథ - ఓ వైకుంఠనాథా!, దురితదుష్టమ్‌ - పాపకృత్యము 
లచే కలుషితమైనది, అసాధు - దుష్టమైనది, తీవ్రమ్‌ - పొగరుబోతు, 
కామ-ఆతురమ్‌ - కోరికలచే ఆదుర్దా గలది, హర్షశోకభయ-ఏషణా-ఆర్హమ్‌ 
- హర్షము శోకము భయము కామనలతో దుఃఖితమైనది అగు, ఏతత్‌ - 
ఈ, మనః - మనస్సు, తవ - నీయొక్క, కథాసు - కథలయందు, న సంప్రీ 
యతే - చక్కగా ప్రీతిని చెందుట లేదు, తస్మిన్‌ - దానియందు, దీనః - 





ప్తమ మ స్కంధము - అధ్యాయము 9 215 


దీనుడనగు నేను, తన - నీయొక్క, గతిమ్‌ - స్వరూపమును గురించి, 
కథమ్‌ - ఏ విధముగా, విమృశామి - విచారము చేసెదను? 


ఓ వైకుంఠనాథా! నా ఈ మనస్సు పాపకార్యములచే ఛ్లలుషిత 
ము; దుష్టము, వినయము లేనిది, కోరికలచే అలజడి చెందియుండునది, 
హర్షము శోకము భయము కామనలు అనువాటిచే ఖన్నమై యుండునది. 
కావుననే, ఈ మనస్సు నీ గాథలయందు చక్కని ప్రీతిని పొందుట లేదు. 
అట్టి ఈ మనస్సులో దీనుడనగు నేను నీ స్వరూపమును గురించి ఎట్లు 
విచారమును చేయగల్గుదును? (చేయలేను). 


జిమ్వ్యైకతోకచ్యుత వికర్షతి మా5వితృష్తా 

శిశ్న న్యతస్త్వగుదరం శవణం కుతశ్చిత్‌ | 
ఘ్రూణోంన్యతశ్చపలదృక్‌ క్వ చ కర్మశక్తిః 

బహ్వ్యస్పపత్న్య ఇవ గేహపతిం లునంతి |! 40 


అచ్యుత - ఓ అచ్యుతా!, అవితృష్తా - సంతృప్తిని చెందని, జిహ్వా 
- నాలుకు మా - నన్ను ఏకతః - ఒకవైపునుండి, శిశ్నః - జననేంద్రియ 
ము, అన్యతః - మరియొకవైపునుండి, త్వక్‌ - చర్మము, ఉదరమ్‌ - పొట్ట, 
శ్రవణమ్‌ - చెవి, కుతశ్చిత్‌ - ఇంకోవైపునుండి, ఘ్రాణః - ముక్కు, చపల 
దృక్‌ - చంచలమగు కన్ను, అన్యతః - మరోవైపునుండి, వికర్షతి - ఆక 
ర్షించుచున్నది, కర్మశక్తిః - పనిని చేసే శక్తి గల కర్మేంద్రియములు, కృచ 
- ఎక్కడికో, బహ్వ్యః - అనేకులగు, సపత్న్యః - సవతులు, గేహపతిం 
ఇవ - గృహయజమానిని వలె, లునంతి - లాగివేయుచుండును. 


ఓ అచ్యుతా! ఈ సంతృప్తినెరుగని జిహ్వా నన్ను రుచ్యములగు 
పదార్థముల వైపునకు, జననేంద్రియము సంభోగము వైపునకు, చర్మము 
మధురమగు స్పర్శ వైపునకు, పొట్ట ఆహారము వైపునకు, చెవి సంగీతము 
మొదలగువాటి వైపునకు, ముక్కు సుగంధముల వైపునకు, చంచలమగు 
కన్ను సుందరదృశ్యముల వైపునకు ఆకర్షించుచున్నవి. చేయి మొదలగు 
కర్మేంద్రియములు వివిధవ్యాపారములలోనికి నన్ను లాగుకొని పోవుచున్న 


15 


216 శ్రీమద్భాగవతము 


వి. ఈ విధముగా ఈ ఇంద్రియములు నన్ను అనేకులగు భార్యలు గృహ 
యజమానిని వలే, అన్ని వైపులకు లాగి వేయుచున్నవి. 


ఏవం స్వకర్మపతితం భవవైతరణ్యా- 
మన్యోన్యజన్మమరణాశనభీతభీతమ్‌ | 

పశ్యన్‌ జనం స్వపరవిగ్రహవైరమైత్రం 
హంతేతి పారచర పీషృహి మూఢమద్య !| 41 


పాఠచర - సంసారమునకు అతీతుడవగు ఓ ఈశ్వరా! ఏవమ్‌ - 
ఈ విధముగా, భవవైతరణ్యామ్‌ - సంసారము అనే వైతరణీనదియందు, 
స్వకర్మపతితమ్‌ - తన కర్మలచే పడినట్టియు, అన్యోన్యజన్మమరణ-అశన 
భీతభీతమ్‌ - పరస్పరము పుట్టుక మరణము కర్మఫలముల అనుభవము 
లచే మిక్కిలి భయపడినట్టియు, స్వపరవిగ్రహవైరమైత్రమ్‌ - తనవారి 
యొక్క పరాయివారియొక్క దేహములయందు వైరము మైత్రి కలిగి 
నట్టియు, మూఢమ్‌ - మూఢుడైన, జనమ్‌ - జనుని, పశ్యన్‌ - చూచుచు 
న్న నీవు, హంత - అయ్యో!, ఇతి - అని, అద్య - ఈనాడు, పీషృహి - 
పాలించుము, 


సంసారమునకు అతీతుడవగు ఓ ఈశ్వరా! ఈ విధముగా మూఢు 
డైన జనుడు సంసారము అనే వైతరణీ (యమలోకద్వారమువద్ద యాతన 
లను కలిగించే నది) నదియందు తన కర్మల ఫలముగా పడియున్నాడు. 
మానవుడు ఒకదాని తరువాత శురియొకటిగా వస్తూ ఉండే పుట్టుక-మరణ 
ముల వలన, వాటి మధ్యలోనుండే కర్మఫలముల అనుభవము వలన చాల 
భయపడి యున్నాడు. తాను ఒక దేహమై కొన్ని దేహములయందు తన 
వారనే భావముతో మైత్రిని, మరికొన్ని దేహములయందు పరాయి వారు 
అనే భావనతో వైరమును నెరపే ఈ మూఢజనుని నీవు చూచి, అయ్యో! 
అని దయను చూపి ఈనాడే పాలించుము. 


కో5న్వత్ర తే5ఖిలగురో భగవన్‌ ప్రయాస 
ఉత్తారణేస్య భవసంభవలోపహేతోః | 





సప్తమ స్కంధము - అధ్యాయము ం్రి 217 


మూఢేషు వై మహదనుగ్రహ ఆర్హబంధో 
కిం తేన తే ప్రియజనాననుసేవతాం నః || 42 


అఖిలగురో - సకలజగత్తునకు తండ్రిమైనవాడా! భగవన్‌ - ఓ 
భగవానుడా!, ఆర్తబంధో - దుఃఖితులకు బంధువా!ఓ అస్య - ఈ జగత్తు 
యొక్క, భవసంభవలోపహేతోః - ఉత్పత్తిసితిలయములకు కారణమగు, 
తే - నీకు, ఉత్తారణే - తరింప జేయుట అనే, అత్ర - ఈ విషయమునందు, 
ప్రయాసః - ప్రయాస, కః ను - ఎట్టిది?, మూఢేషు - మూర్జులయందు, 
మహద్‌-అనుగ్రహః - మహాత్ముల అనుగ్రహము, వై - నిశ్చయము, తే - 
నీయొక్క, ప్రియజనాన్‌ - భక్తజనులను, అనుసేవతామ్‌ - అనుసరించి 
సేవించే, నః - మాకు, తేన - దానితో, కిమ్‌ - పని యేమి? 


ఓ భగవానుడా! నీవు సకలజగత్తునకు తండ్రివి, దుఃఖితులకు 
బంధుడవు. ఈ జగత్తుయొక్క సృష్టిస్టితిలయములకు కారణమగు నీకు 
జీవులను తరింపజేయుట అనే విషయములో ప్రయాస ఏమి ఉండును? 
మహాత్ముల అనుగ్రహము నిశ్చయముగా మూఢులపై ప్రసరించును. కాని, 
నీ భక్తజనులను అనుసరించి సేవించే మాకు అట్టి గొప్పవారి అనుగ్రహ 
ముతో పని యేమున్నది? 


నైవోద్విజే పర దురత్యయవైతరణ్యాః 
త్వద్వీర్యగాయనమహుమృతమగ్నదచిత్తః | 
శోచే తతో విముఖచేతస ఇంద్రియార్ద- 
మాయాసుఖాయ భరముద్వహతో విమూఢాన్‌ 1 43 
పర - ఓ పరమాత్మా!: త్వద్‌-వీర్యగాయనమహా-అమృతమగ్న 
చిత్తః - నీ పరాక్రమమును గానము చేయుట అనే గొప్ప అమృతమునందు 
నిమగ్నమైన చిత్తము గల నేను, దురత్యయవైతరణ్యాః - దాట శక్యము 
కాని వైతరణీ నది వలన, న ఏవ ఉద్విజే - సుతరాము ఉద్వేగమును 
పొందను, తతః - దానినుండి, విముఖచేతసః - విముఖమైన బుద్ధి కలిగిన 
ట్టియు, ఇంద్రియ- అర్ధమాయాసుఖాయ - ఇంద్రియవిషయములయందలి 


218 శ్రీమద్భాగవతము 
మిథ్యాసుఖము కొరకు, భరమ్‌ - భారమును, ఉద్వహతః - మోయుచు 
న్న విమూఢాన్‌ - పరమమూర్థులను గురించి, శోచే - చింతిల్లెదను. 


ఓ పరమాత్మా! నా చిత్తము నీ పరాక్రమమును గానము చేయుట 
అనే గొప్ప అమృతమునందు మునకలు వేయుచున్నది. అట్టి నేను దాట 
శక్యము కాని వైతరణీనది వలన సుతరాము భయపడను. కాని, ఆ అమృత 
మునుండి విముఖమైన బుద్ధి కలిగి ఇంద్రియభోగములయందలి మిథ్యాసు 
ఖము కొరకై సంసారభారమును మోయుచున్న పరమమూర్దులను గురించి 
నేను చింతిల్లుచున్నాను. 


ప్రాయేణ దేవ మునయస్పవిముక్తికామా 
మౌనం చరంతి విజనే న పరార్దనిస్టాః | 
నైతాన్‌ విహాయ కృపణాన్‌ విముముక్ష ఏకో 
నాన్యం త్వదస్య శరణం భ్రమతోంనుపశ్యే || డ్య 


దేవ - ఓ దేవా! ప్రాయేణ - తరచుగా, మునయః - మహర్డులు, 
స్వవిముక్తికామాః - తమ మోక్షమును కోరువారై, విజనే - వఏకాంతమునం 
దు, మౌనమ్‌ - మౌనవ్రతమును, చరంతి - అనుష్టించెదరు, పర-అర్థనిష్టాః 
- ఇతరుల ప్రయోజనమునందు నిష్ట గలవారు, న - కారు, ఏతాన్‌ - ఈ, 
కృపణాన్‌ - దీనులను, విహాయ - విడిచిపెట్టి, ఏకః - ఒక్కడినే, విము 
ముక్షః - మోక్షమును కోరువాడను, న - కాను, భ్రమతః - పరిభ్రమించుచు 
న్నృ అస్య - వీనికి, త్వత్‌ - నీకంటె, అన్యమ్‌ - మరియొక, శరణమ్‌ - రక్ష 
కుని, న అనుపశ్యే - కానరాను. 


ఓ దేవా! తరచుగా మహర్షులు తమ మోక్షమును కోరువారై 
ఏకాంతమునందు మౌనవ్రతముననుష్టించెదరు. కాని, వారికి ఇతరుల 
ప్రయోజనమునందు నిష్ట లేదు. కాని, నేను ఈ దీనులను విడిచిపెట్టి ఒక్క 
డినే మోక్షమును పొందగోరుట లేదు. సంసారములో పరిభ్రమించే ఈ జన 
మునకు నీవు తప్ప రక్షకుడు మరియొకడు నాకు ఎంత వెదికినా కానరాడు. 


యన్నైథునాది గృహమేధిసుఖం హి తుచ్భం 
కండూయనేన కరయోరివ దుఃఖదుఃఖమ్‌ |! 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 219 





. తృష్యంతి నేహ కృపణా బహుదుఃఖభాజః 
కండూతివన్మనసిజం విషహేత ధీరః || 45 


మైథున-ఆది - సంభోగము మొదలైన, గృహమేధిసుఖమ్‌ - 
గృహాశ్రమమునందలి సుఖము, యత్‌ - ఏది గలదో అది, తుచ్చంహి - 
నింద్యమైనది గదా! కరయోః - రెండు చేతులయొక్క, కండూయనేన 
ఇవ - గోకుకొనుట చేతను వలె, దుఃఖదుఃఖమ్‌ - నిరంతరమగు దుఃఖము, 
బహుదుఃఖభాజః - అనేకములగు దుఃఖములను పొందే, కృపణాః - దీను 
లు) ఇహ - ఈ సుఖము విషయములో, న తృపష్యంతి - సంతృప్తిని 
చెందుట లేదు, ధీరః - వివేకి, కండూతివత్‌ - దురదను వలె, మనసిజమ్‌ - 
కాముని, విషహేత - సహించును. 


గృహాశ్రమమునందలి సంభోగము మొదలైన సుఖము నింద్యమై 
నది సుమా! ఇంద్రియభోగములు రెండు చేతులను గోకుకొనుట వంటిది. 
ఆరంభములో కొంత సుఖము కనబడిననూ, తరువాత కలిగేది నిరంతర 
మగు దుఃఖము మాత్రమే. కాని, మానవులు ఈ ఇంద్రియసుఖముల 
యెడల తృప్తి లేనివారై అనేకములగు దుఃఖములననుభవిస్తూ దీనులై 
యున్నారు. వివేకము గల వ్యక్తి దురదను సహించినల్లే ఇంద్రియభోగము 
లకు చెందిన కామనలను కూడ సహించునే గాని, వాటి వెంట పడడు. 


మౌనవ్రతశ్రుతతపోోధ్యయనస్వధర్మ- 
వ్యాఖ్యారహోజపసమాధయ ఆపవర్గ్యాః | 
ప్రాయః పరం పురుష తే త్వజితేంద్రియాణాం 
వార్తా భవంత్యుత న వాత్ర తు దాంభికానామ్‌ || 46 
పురుష - ఓ పూర్ణస్వరూపా! మౌనవ్రతశ్రుతతపః-అధ్యయననస్వధ 
ర్మవ్యాఖ్యారహః-జపసమాధయః - మౌనము బ్రహ్మచర్యవ్రతము శాస్త్రశ 
వణము తపస్సు వేదాధ్యయనము స్వధర్మానుష్టానము శాస్త్రవిచారము 
ఏకాంతవాసము జపము సమాధి అనే, ఆపవర్గ్య్యాః - మోక్షసాధనములు, 
తే తు - అవియెతే, అత్ర - ఈ లోకమునందు, అజిత-ఇంద్రియాణామ్‌ - 
జయించబడని ఇంద్రియములు గలవారలకు, ప్రాయః - తరచుగా, పరమ్‌ 


220 శ్రీమద్భాగవతము 





- కేవలము, వార్తా - జీవనోపాయములు, భవంతి - అగుచున్నవి, ఉత - 
మరియు, దాంభికానాం తు - డాంబీకము చేయువారలకైతే, వా - కావ 
చ్చును, న - కాకపోవచ్చును. 


ఓ పూర్ణస్వరూపా! మౌనము, బ్రహ్మచర్యవ్రతము, శాస్త్రశ్రవణ 
ము, తపస్సు, వేదాధ్యయనము, స్వధర్మానుష్టానము, శాస్త్రమును మన 
నము చేయుట, ఏకాంతవాసము, జపము, సమాధి అనేవి మోక్షసాధనము 
లు. కాని, ఇవి లోకములో తరచుగా ఇంద్రియజయము లేనివారలకు జీవ 
నోపాయములుగా మారిపోయినవి. దంభపరాయణులకైతే ఇవి ఒకప్పుడు 
జీవికలు కావచ్చును; వారి మోసము బయట పడ్డప్పుడు జీవికలు కూడ 
కాకపోవచ్చును. 


రూపే ఇమే సదసతీ తవ వేదసృష్టే 
బీజాంకురావివ న చాన్యదరూపకస్య | 
యుక్తాస్సమక్షముభయత్ర విచిన్వతే త్వాం 
యోగేన వహ్నిమివ దారుషు నాన్యతస్సా్యాత్‌ || 47 


వేదసృష్టే - వేదముచే ప్రతిపాదించబడునవి, బీజ-అంకురౌ ఇవ 
- విత్తు అంకురముల వంటివి అగు, ఇమే - ఈ, సద్‌-అసతీ - కార్యకారణ 
ములు, అరూపకస్య - రూపము లేని, తవ - నీయొక్క, రూపే - రూపము 
లు, అన్యత్‌ - మరియొకటి, న చ - లేనే లేదు, యుక్తాః - మనస్సును 
వశము చేసుకున్న సాధకులు, త్వామ్‌ - నిన్ను ఉభయత్ర - రెండింటియం 
దు, యోగేన - యోగసాధనచే, దారుషు - కట్టెలయందు, వహ్నిం ఇవ - 
అగ్నిని వలె, సమక్షమ్‌ - ప్రత్యక్షముగా, విచిన్వతే - అన్వేషించుచున్నారు, 
అన్యతః - మరియొక విధముగా, న స్యాత్‌ - కలుగదు. 


స్వతహాగా రూపము లేని పరమేశ్వరునకు వేదము కారణము, 
కార్యము (జగత్తు) అనే విత్తు-అంకురమువంటి రెండు రూపములను ప్రతి 
పొదించుచున్నది. నీ కంటె భిన్నముగా మరియొకటి లేదు. సాధకులు చిత్త 
మును వశము చేసుకొని భక్రియోగముతో నిన్ను, కట్టెలయందు నిప్పును 
వలె, తమ హృదయములో అన్వేషించి సాక్షాత్కరించుకొనుచున్నారు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 221 





ఈశ్వరసాక్షాత్కారమునకు సర్వమునందు ఈశ్వరుని దర్శించుట తప్ప 
మరియొక ఉపాయము లేదు. 


త్వం వాయురగ్నిరవనిర్వియదంబుమాత్రాః 
ప్రాణేంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ | 

సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమన్‌ 
నాన్యత్త్వదస్త్యపి మనోవచసా నిరుక్తమ్‌ 1| 4్ర 


భూమన్‌ - దేశకాలములకు అతీతమైన వాడా! వాయుః - 
వాయువు, అగ్నిః - అగ్ని అవనిః - పృథివి, వియత్‌ - ఆకాశము, అంబు - 
నీరు, మౌత్రాః - సూక్ష్మభూతములు, ప్రాణ-ఇంద్రియాణి - ప్రాణములు 
ఇంద్రియములు, హృదయమ్‌ - మనస్సు, చిత్‌ - చిత్తము, అనుగ్రహః చ 
- ఇంద్రియములను అనుగ్రహించే దేవతల వర్గము కూడ, త్వమ్‌ - నీవే, 
సర్వమ్‌ - సర్వము, త్వం ఏవ - నీవే, సగుణః - గుణములు కలవాడవు 
(స్థూలము) చ - మరియు, నిర్గుణః - గుణములు లేనివాడవు (సూక్ష్మ 
ము) మనః-వచసా - మనస్సుచే వాక్కుచే, నికుక్తమ్‌ - నిర్వచించబడేది, 
త్వత్‌ - నీకంటె, అన్యత్‌ - మరియొకటి, న అస్తి అపి - లేనే లేదు. 

దేశకాలములకు అతీతమైన వాడా! నేల-నీరు-నిప్పు-గాలి-ఆకా 
శము అనే పంచభూతములు, శబ్బస్పర్శరూపరసగంధములనే సూక్ష్మభూ 
తములు, ప్రాణాపానాదులు, ఇంద్రియములు, మనస్సు, చిత్తము, ఇంద్రి 
యములను అనుగ్రహించే సూర్యాది దేవతలు, స్థూలము, సూక్ష్మము అనే 
ఈ సర్వము నీవే. సగుణుడవు నీవే; నిర్గుణుడవు కూడ నీవే. మనస్సుచే 
ఊహించబడేది, వాక్కుచే నిర్దేశించబడేది ఏదైననూ నీకంటె భిన్నముగా 
ఏదీ లేదు. 


నైతే గుణా న గుణినో మహదాదయో యే 
సర్వే మనఃప్రభృతయస్సహదేవమర్శ్యాః | 
ఆద్యంతవంత ఉరుగాయ విదంతి హిత్వా- 
మేవం విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్‌ || 49 


222 శ్రీమద్భాగవతము 





ఉరుగాయ - గొప్పగా కీర్తించబడువాడా!, ఏతే - ఈ, గుణాః - 
గుణములు, త్వామ్‌ - నిన్ను న హి విదంతి - సుతరాము తెలియకున్నవి, 
గుజినః - గుణముల పరిణామములగు, మహద్‌-ఆదయః - మహత్త 
త్త్వము మొదలగునవి, యే - ఏవి గలవో అవి, సర్వే - అన్నియు, మనఃప్ర 
భృతయః - మనస్సు మొదలగునవి, సరదేవమర్త్యాః - దేవతలతో మానవు 
లతో కూడియున్నవి, న - తెలియకున్నవి, ఆది-అంతవంతః - ఆది అంత 
ములు గలవి, వివమ్‌ - ఈ విధముగా, విమృశ్య - నిశ్చయించుకొని, 
సుధియః - చక్కని వివేకము గలవారు, శబ్దాత్‌ - శబ్బమునుండి, విరమంతి 
- విరమించెదరు. 


గొప్పగా కీర్తించబడే ఓ దేవా! ఈ సత్త్వరజస్తమోగుణములు గాని, 
వాటి పరిణామరూపములగు మహత్తు (సమష్టి క్రియా-విజ్ఞానశక్తులు) మొద 
లగు తత్త్వములు గాని, మనస్సు మొదలగు అంతఃకరణవృత్తులు గాని, 
దేవతలు గాని, మానవులు గాని ఈ సర్వము వచ్చి పోయేవే గాని, నీ 
స్వరూపమును తెలియలేకున్నవి. ఈ సత్యమును గుర్తించిన వివేకవంతులు 
శబ్బజాలమునుండి విరమించుకొనెదరు. 


తత్తేర్పత్తమ నమఃస్తుతికర్మపూజాః 

కర్మ స్మృతిశ్చరణయోశ్శ్యంవణం కథాయామ్‌ |! 
సంసేవయా త్వయి వినేతి షడంగయా కిం 

భక్తిం జనః పరమహంసగతా లభేత !। 50 


అర్హత్తమ - పూజనీయులలో (్రేష్టుడా! తత్‌ - అది యట్లుండ, 
నమఃస్తుతికర్మపూజాః - నమస్కారము స్తోత్రము కర్మలను సమర్చిం 
చుటలు, కర్మ - పూజ, చరణయోః - రెండు పాదములయొక్క., స్మృతిః - 
స్మరణము, కథాయామ్‌ - గాథయందు, శ్రవణమ్‌ - వినుట, ఇతి - ఈ విధ 
మైన, షడ్‌-అంగయా - ఆరు అంగములు గల, తే - నీయొక్క, సంసే 
వయా వినా - చక్కని సేవ లేకుండగా, పరమహంసగతౌ - పరమహంస 
లచే పొందబడే, త్వయి - నీయందు, జనః - మానవుడు, భక్తిమ్‌ - భక్తిని, 
కిం లభేత - పొందునా? 


సప్తమ స్కంధము - అధ్యాయము 9 223 





_ పూజనీయులలో డ్రేష్టుడవగు ఓ దేవా! నమస్కారము, స్తోత్రము, 
కర్మలను సమర్పించుట, పూజ, నీ రెండు పాదములను స్మరించుట, నీ 
గాథలను వినుట అనే ఆరు నిన్ను చక్కగా సేవించుటకు అంగములు. పర 
మహంసలచే ఆత్మరూపముగా పొందబడే నీయందలి భక్తి ఇట్టి స్సేవ 
లేకుండగా మానవులకు లభించునా? (లభించదు). కావున, అట్టి భక్తిని 
అనుగ్రహించుము. 


నారద ఉవాచ | 
ఏతావద్వర్దితగుణో భక్త్యా భక్తేన నిర్గుణః | 
ప్రహ్లాదం ప్రణతం ప్రీతో యతమన్యురభాషత || క్‌ 
నిర్గుణః - నిర్దుణుడగు నరసింహుడు, భక్తేన - భక్తునిచే, భక్త్యా - 
భక్తితో, ఏతావద్‌-వర్ణితగుణః - ఇన్ని విధములుగా వర్ణించబడిన గుణములు 
గలవాడై, ప్రీతః - ప్రసన్నుడై. యతమన్యుః - నియంత్రించబడిన కోపము 
గలవాడై, ప్రణతమ్‌ - ప్రణమిల్లిన, ప్రహ్లాదమ్‌ - ప్రహ్లాదుని ఉద్దేశించి, అభా 
షత - పలికెను. 
నారదమహర్షి ఇట్లు పలికెను --- స్వతహాగా నిర్గ్లుణుడే అయినా 
సగుణుడై ప్రకటమైన నరసింహుని గుణములను భక్తుడగు ప్రహ్లాదుడు 
భక్తితో ఇన్ని విధములుగా వర్డించెను. ఆయన అప్పుడు ప్రసన్నుడై తన కోప 
మును నియంత్రించి, ప్రణమిల్లిన ప్రహ్లాదునితో ఇట్లు పలికెను. 


శ్రీభగవానువాచ | 

ప్రహ్లాద భద్ర భద్రం తే ప్రీతోూహం తేకసురోత్తమ | 

వరం వృణీష్వాభిమతం కామపూరో5స్మ్యహం నృణామ్‌ 1152 

ప్రహ్లాద - ఓ ప్రహ్లాదా! భద్ర - కల్యాణస్వరూపా! తే - నీ కొరకు, 

భద్రమ్‌ - మంగళము, అసుర-ఉత్తమ - అసురులలో డ్రేష్టుడా! అహమ్‌ - 
నేను, తే - నీ కొరకు, ప్రీతః - ప్రసన్నుడను, అభిమతమ్‌ - అభీష్టమైన, 
వరమ్‌ - వరమును, వృణీష్వ - కోరుకొనుము, అహమ్‌ - నేను, నృణామ్‌ 
- మానవులకు, కామపూరః - కామనలను పూర్తి చేయువాడను, అస్మి - 
అగుదును. 


224 శ్రీమద్భాగవతము 
శ్రీభగవానుడిట్లు పలికెను --- ఓ ప్రహ్లాదా! నీవు మంగళస్వరూపు 
డవు, అసురులలో శ్రేష్టుడవు. నేను నీ యెడల ప్రసన్నుడనైతిని. నీకు అభీ 
ష్టమైన వరమును కోరుకొనుము. నేను మానవుల కామనలను పూర్తి 
చేయువాడను. 


మామప్రీణత ఆయుష్మన్దర్శనం దుర్గ్లభంహిమే | 
దృష్ట్వా మాం న పునర్జంతురాత్మానం తప్పునుర్హతి |] 53 


ఆయుష్మన్‌ - ఓ చిరంజీవీ! మామ్‌ - నన్ను అప్రీణతః - ప్రస 
న్నము చేసుకొనని వానికి మే - నాయొక్క, దర్శనమ్‌ - దర్శనము, 
దుర్లభం హి - పొంద శక్యము కానిది సుమా!, మామ్‌ - నన్ను దృష్ట్వా - 
చూచి, జంతుః - ప్రాణి, పునః - మరల, ఆత్మానమ్‌ - తనను, తప్పమ్‌ - 
తపింప జేయుటకు, న అర్హతి - తగడు. 


ఓ చిరంజీవీ! నేను ప్రసన్నుడను కానిచో నా దర్శనము లభించుట 
సంభవము కాదు. కాని, నన్ను దర్శించిన ప్రాణికి మరల హృదయములో 
తాపము కలుగదు. 

పీణంతి హ్యథ మాం ధీరాస్సర్వభావేన సాధవః | 
(శేయస్కామా మహాభాగాస్పర్వాసామాశిషాం పతిమ్‌ 11 54 
అథ హి - అందువలననే, ధీరాః - వివేకము గలవారు, (శ్రేయ 
స్కామాః - మోక్షమును కోరువారు, మహాభాగాః - గొప్ప భాగ్యము గల 
వారు అగు, సాధవః - సత్పురుషులు, సర్వాసామ్‌ - సకలములైన, ఆశి 
షామ్‌ - మనోరథములకు, పతిమ్‌ - ప్రభువునగు, మామ్‌ - నన్ను సర్వభా 
వేన - సర్వస్వమును అర్పించుటచే, ప్రీణంతి - ప్రీతిని కలిగించెదరు. 
అందువలననే, నిత్యానిత్యవస్తువివేకము గలవారై మోక్షమును 
కోరుట అనే గొప్ప భాగ్యము గల సత్పురుషులు సర్వస్వమును సమ 
ర్పించి సకలమనోరథములకు ప్రభువునగు నన్ను ప్రసన్నుని చేసుకొనెదరు. 
ఏవం ప్రలోభ్యమానోంపి వరైర్లోకప్రలోభనైః | 
ఏకాంతిత్వాద్భగవతి నైచృత్తానసురోత్తమః || వ్‌వ్‌ 





సప్తమ స్కంధము - అధ్యాయము 9 225 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే 
ప్రహ్లాదచరితే నృసింహస్తుతిర్నామ నవమోంధ్యాయః || 

ఏవమ్‌ - ఈ విధముగా, లోకప్రలోభనైః - జనులను ప్రలోభపెట్టే, 
వరైః - వరములతో, ప్రలోభ్యమానః అపి - ప్రలోభపెట్టబడినవాడే అయిన 
నూ, అసుర-ఉత్తమః - అసురులలో గ్రేష్టుడగు ప్రహ్లాదుడు, భగవతి - భగ 
వానునియందు, ఏకాంతిత్వాత్‌ - ఏకాంతమగు భక్తి కలవాడగుట వలన, 
తాన్‌ - వాటిని, న ఐచ్చత్‌ - కోరలేదు. 





ఈ విధముగా అసురోత్తముడగు ప్రహ్లాదుని నరసింహుడు జను 
లను ప్రలోభపెట్టే వరములతో ప్రలోభపెట్టెను. అయిననూ, ఆతడు భగవా 
నునియందు ఏకాంతమగు భక్తి కలవాడగుట వలన, వాటిని కోరలేదు. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
ప్రహ్లాదచరితమునందు ప్రహ్లాదుడు నరసింహుని 
స్తుతించుటను వర్ణించే తొమ్మిదవ 
అధ్యాయము ముగిసినది (9). 


చ 


అథ దశమోరధ్యాయః 


ప్రహ్లాద చరితము - ప్రహ్లాదుని నిష్కామ భక్తి, 
త్రిపుర దహనము 


నారద ఉవాచ | 
భక్తియోగస్య తత్సర్వమంతరాయతయార్భకః | 
మన్యమానో హృషీకేశం స్మయమాన ఉవాచహ ।!।! క్ష 


అర్భకః - పిల్లవాడగు ప్రహ్లాదుడు, తత్‌ - ఆ, సర్వమ్‌ - సర్వము 
ను, భక్రియోగస్య - భక్తియోగమునకు, అంతరాయతయా - అంతరాయ 
ముగా, మన్యమానః - తలపోయుచున్నవాడై. స్మయమానః - చిరునవ్వు 
నవ్వుచున్నవాడై, హృషీకేశమ్‌ - ఇంద్రియాధిపతియగు నరసింహుని ఉద్దే, 
శీంచి, ఉవాచ హ - ఆ సమయములో పలికెను. 

నారద మహర్షి ఇట్లు పలికెను --- ప్రహ్లాదుడు పిల్లవాడే అయినా, 
ఆ వరములన్నియు భక్తియోగమునకు ఆటంకములనియే భావించి, చిరున 
వ్యుతో ఇంద్రియాధిపతియగు నరసింహునితో ఆ సమయములో ఇట్లు 
పలికెను. 


ప్రహ్లాద ఉవాచ | 
మా మాం ప్రలోభయోత ఎల్లా (్టంసక్షం కామేషు తైర్వ రః ! 
తత్సంగభీతో నిర్విజ్లో ముముక్షుస్తాముపాశ్రితః || ఇ 
ఉత్పత్త్యా - స్వభావముచే, కామేషు - భోగములయందు, ఆన 
కమ్‌ - ఆసక్తి కలిగిన, మామ్‌ - నన్ను తైః - ఆ, వరైః - వరములచే, మా 
ప్రలోభయ - ప్రలోభపెట్టవద్దు, తత్‌-సంగభీతః - ఆ కామనల సంగము 


సప్తమ స్కంధము - అధ్యాయము 10 227 


వలన భయపడినవాడను, నిర్విజ్జః - విరక్తుడను, ముముక్లుః - మోక్షమును 
కోరువాడను, త్వామ్‌ - నిన్ను ఉప-ఆశ్రితః - శరణు వేడినవాడను. 


ప్రహ్లాదుడు ఇట్లు పలికెను --- స్వభావముచేతనే కామనల 
యందు ఆసక్తి కలిగియున్న నన్ను ఆ వరములతో ప్రలోభపెట్ట వద్దు. నేను 
విరక్తుడనై ఆ కామనలయందలి ఆసక్తి వలన భయపడుచున్నవాడను. 
మోక్షమును కోరే నేను నిన్ను శరణు వేడుచున్నాను. 


భృత్యలక్షణజిజ్ఞాసుర్భ క్షం కామేష్వచోదయత్‌ | 
భవాన్‌ సంసారబీజేషు హృదయగ్రంథిషు ప్రభో || ఏ 


ప్రభో - ఓ ప్రభూ! భృత్యలక్షణజిజ్ఞాసుః - భక్తుని లక్షణములను 
తెలియగోరిన, భవాన్‌ - నీవు, సంసారబీజేషు - సంసారమునకు బీజములై 
నట్టియు, హృదయగ్రంథిషు - హృదయములో ముడులై ఉండే, కామేషు 
- కామనలయందు, భక్తమ్‌ - భక్తుడనగు నన్ను, అచోదయత్‌ - ప్రేరేపించి 
తివి. 


ఓ ప్రభూ! కామనలు సంసారమునకు మూలములు, హృదయ 
ములోని ముడులు. నీవు భక్తుని లక్షణములనరయుటకు మాత్రమే భక్తుడ 
నగు నన్ను అట్టి కామనలయందు ్రేరేపించితివి. 


నాన్యథా తేంఖిలగురో ఘటేత కరుణాత్మనః | 
యస్త ఆశిష ఆశాస్తే న స భృత్యస్స వై వణిక్‌ || శ 
అఖిలగురో - ఓ సకలజగద్గురూ!, అన్యథా - అట్లు గానిచో, కరు 
ణాత్మనః - కరుణానిధివగు, తే - నీకు, న ఘటేత - ఘటిల్లదు, యః - ఎవ 
డైతే తే - నీనుండి, ఆశిషః - కామనలను, ఆశాస్తే - కోరునో, సః - అట్టి 
వాడు, భృత్యః - భక్తుడు, న - కాదు, సః - అట్టివాడు, వై - నిశ్చయము 
గా, వణిక్‌ - వర్తకుడు. 
ఓ సకలజగద్గురూ! అట్లు (పరీక్ష కోసము) గానిచో, కరుణానిధివగు 
నీవు భక్తుని ప్రలోభ పెట్టుట సంభవము కాదు. ఎవడైతే నీనుండి కామన 
లను కోరునో, ఆతడు నిశ్చయముగా వర్తకుడే గాని, భక్తుడు కాడు. 


228 శ్రీమద్భాగవతము 
ఆశాసానోన వై భృత్యస్స్వ్వామిన్యాశిష ఆత్మనః | 
న్‌ స్వామీ భృత్యతస్స్వామ్యమిచ్చన్‌ యూ రాతి చాశిషః 115 
స్వామిని - ప్రభువునందు, ఆత్మనః - తనయొక్క, ఆశిషః - కామ 

నలను, ఆశాసానః - కోరువాడు, భృత్యః - సేవకుడు, వై - నిశ్చయముగా, 
న - కాడు, యః - ఎవడైతే, భృత్యతః - సేవకునినుండి, స్వామ్యమ్‌ - 
స్వామియగు తన కార్యమును, ఇచ్చన్‌ - కోరువాడై, ఆశిషః - కామనల 
ను, రాతి - ఇచ్చునో, న స్వామీ చ - స్వామి కూడ కాడు. 


ప్రభువు వలన తన కామనలను తీర్చుకొనగోరే సేవకుడు యథార్థ 
మైన సేవకుడు కాడు. తన పనిని చేయించుకొనుటకు మాత్రమే సేవకుని 
కోరికలను తీర్చే ప్రభువు కూడ యథార్థమగు ప్రభువు కాడు. 
అహం త్వకామస్త్వద్భ క్రస్త్వ్రం చ స్వామ్యునపాశ్రయః | 
నాన్యథేహావయోరర్టో రాజసేవకయోరివ || 6 
అహం తు - నేనైతే, అకామః - కామనలు లేనివాడను, త్వద్‌- 
భక్తః - నీ భక్తుడను, త్వం చ - నీవు కూడ, అనపాశ్రయః - అపేక్ష లేని, 
స్వామీ - ప్రభుడవు, రాజసేవకయోః - రాజునకు సేవకునకు, అన్యథా ఇవ 
- ఇతరవిధముగా వలె ఆవయోః - మనిద్దరికి, అర్థః - ప్రయోజనము, న 
- లేదు. 


నేనైతే కామనలు లేని నీ భక్తుడను. నీవు కూడ నానుండి దేనినీ 
అపేక్షించని ప్రభుడవు. రాజు పనిని అపేక్షించి సేవకునకు జీతము ఇస్తే, ఆ 
ధనము కొరకై సేవకుడు రాజును సేవించును. కాని, మన ఇద్దరి మధ్య 
స్వామి-సేవకభావము ఆ విధముగా ఫలముచే ప్రేరితమైనది కాదు. 


యది రాసీశ మే కామాన్‌ వరాంస్త్వం వరదర్హభ । 
కామానాం హృద్యసంరోహం భవతస్తు వృణేవరమ్‌ | 7 


ఈశ - ఓ ఈశ్వరా! వరద-బుషభ - వరములనిచ్చువారిలో 
శేష్టుడా! మే - నా కొరకు, త్వమ్‌ - నీవు, కామాన్‌ - అభీష్టములైన, 
వరాన్‌ - వరములను, రాసి యది - ఇచ్చే పక్షములో, వరం తు - వరము 


సప్తమ స్కంధము - అధ్యాయము 10 229 
నైతే, కామానామ్‌ - కామనలకు, హృది - హృదయమునందు, అసంరో 
హమ్‌, - మొలకెత్తకుండుటను, భవతః - నీనుండి, వృణే - కోరుచున్నాను. 

ఓ ఈశ్వరా! నీవు వరములనిచ్చువారిలో (్రేస్టుడవు. నీవు నాకు 
అభీష్టములైన వరములనిచ్చే పక్షములో, నేను నీ నుండి హృదయములో 
కామనలు మొల కెత్తకుండుటను వరముగా కోరుచున్నాను. 


ఇంద్రియాణి మనః ప్రాణ ఆత్మా ధర్మో ధృతిర్మతిః | 
హీశ్ళీస్తేజస్ప్మృతిస్సత్యం యస్య నశ్యంతి జన్మనా || 8 
యస్య - ఏ కామనయొక్క అంకురముయొక్క, జన్మనా - పుట్టు 
కచే, ఇంద్రియాణి - ఇంద్రియములు, మనః - మనస్సు, ప్రాణః - ప్రాణశక్తి 
ఆత్మా - దేహము, ధర్మః - ధర్మము, ధృతిః - ధైర్యము, మతిః - బుద్ధి, 
హీః - సిగ్గు శ్రీః - సంపద, తేజః - తేజస్సు, స్కృతిః - స్మరణము, 
సత్యమ్‌ - సత్యము, నశ్యంతి - నశించునో. 
హృదయములో కామన అంకురించినచో ఇంద్రియములు, మన 
స్ఫు, ప్రాణశక్తి, దేహము, ధర్మము, ధైర్యము, బుద్ధి, సిగ్గు, సంపద, తేజ 
స్పు, స్మరణము మరియు సత్యము అనే అన్నీ నశించును. 
విముంచతి యదా కామాన్‌ మౌనవో మనసి స్టితాన్‌ | 
తర్చ్యేవ పుండరీకాక్ష భగవత్త్వాయ కల్పతే || 9 
పుండరీక-అక్ష - పద్మమువంటి కన్నులు గలవాడాఓ మానవః - 
మానవుడు, యదా - ఏ కాలమునందైతే, మనసి - మనస్సునందు, స్టితాన్‌ 
- ఉన్న కామాన్‌ - కామనలను, విముంచతి - విడిచిపెట్టునో, తర్హి ఏవ - 
అదే కాలమునందు, భగవత్త్వాయ - భగవంతుడు అగుటకు, కల్పతే - 
సమర్థుడగును. 


పద్మమువంటి కన్నులు గల ఓ దేవా! ఏ కాలమునందు మాన 
వుడు మనస్సులోనుండే కామనలను విడి..పెట్టునో, అదే కాలములో 
ఆతడు భగవత్స్వరూపుడగును. 


230 శ్రీమద్భాగవతము 
నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే | 
హరయేంద్భుతసింహాయ బ్రహ్మణే పరమాత్మనే || 10 

భగవతే - భగవానుడవైనట్టియు, పురుషాయ - పూర్ణుడవైనట్టి 
యు, మహాత్మనే - సర్వాత్మస్వరూపుడవైనట్టియు, హరయే - హరిమయైన 
ట్టియు, అద్భుతసింహాయ ఆ అద్భుతమగు సింహమైనట్టియు, బ్రహ్మణే - 
పరబ్రహ్మ స్వరూపుడవైనట్టియు, పరమాత్మనే - అంతరతమమగు ఆత్మ 
స్వరూపుడవగు, తుభ్యమ్‌ - నీ కొరకు, నమః - నమస్కారము. 

ఓ భగవానుడా! పూర్ణుడవగు నీవు సర్వాత్మస్వరూపుడవు. సకల 
ప్రాణులలో అంతరతమమగు ఆత్మస్వరూపుడవై విరాజిల్లే పరబ్రహ్మవు 
నీవే. నీవు అద్భుతమగు సింహము రూపు దాల్చిన శ్రీహరివి. నీకు నమ 
స్కారము, 


నృసింహ ఉవాచ | 
నైకాంతినో మే మయి జాత్విహాశిష 
ఆశాసత్వేముత్ర చ యే భవద్విధాః | 
అథాపి మన్వంతరమేతదత్ర 
దైత్యేశ్వరాణామనుభుంక్ష్వ భోగాన్‌ 1! శ 


మయి - నాయందు, ఏకాంతినః - ఏకాంతమగు భక్తి గలవారు, 
భవద్‌-విధాః - నీవంటి వారలు, యే - ఎవరు గలరో వారు, ఇహ - ఈ 
లోకమునందు, అముత్ర చ - పరలోకమునందు కూడ, ఆశిషః - కామనల 
ను, జాతు - ఏ నాడైననూ, న ఆశాసతే - కోరరు, అథాపి - అయినప్పటి 
క్రీ ఏతత్‌ - ఈ, మన్వంతరమ్‌ - మన్వంతర కాలమును (నిరంతరముగా), 
అత్ర - ఈ లోకమునందు, దైత్య-ఈశ్వరాణామ్‌ - రాక్షసప్రభువులయొక్క, 
భోగాన్‌ - భోగములను, అనుభుంక్ష్వ - అనుభవించుము. 

నరసింహస్వామి ఇట్లు పలికెను --- నాయందు ఏకాంతమగు 
(ఫలాపేక్ష లేని) భక్తి గల నీవంటి వారలు ఇహలోకమునందు గాని, పరలోక 
మునందు గాని కోరికలను ఏనాడైననూ నానుండి కోరరు. అయినప్పటికీ, 


సప్తమ స్కంధము - అధ్యాయము 10 231 


నీవీ మన్వంతరము పూర్తి అయ్యేవరకు ఈ లోకమునందు రాక్షసప్రభువుల 
భోగములను నిరంతరముగా అనుభవించుము. 


కథా మదీయా జుషమాణః ప్రియాస్త్వం 
ఆవేశ్య మామాత్మని సంతమేకమ్‌ |! 
సర్వేషు భూతేష్వధియజ్ఞమీశం 
యజస్వ యోగేన చ కర్మ హిన్వన్‌ .. క్షం 


మదీయాః - నాకు చెందిన, ప్రియాః - అభీష్టములగు, కథాః - 
కథలను, త్వమ్‌ - నీవు, జుషమాణః - వినుచున్నవాడవై, సర్వేషు - సకల 
ములైన, భూతేషు - ప్రాణులయందు, సంతమ్‌ - ఉండునట్టియు, ఏకమ్‌ - 
అద్వితీయుడనైనట్టియు, అధియజ్ఞమ్‌ - యజ్జేశ్వరుడనగు, మామ్‌ - 
నన్ను, ఆత్మని - చిత్తమునందు, ఆవేశ్య - దృఢముగా నిలబెట్టుకొని, 
యోగేన - కర్మయోగముచే, కర్మ చ - కర్మను కూడ, హిన్వన్‌ - క్షీణింప 
జేయువాడవై, యజస్వ - ఆరాధించుము. 


నీవు అభీష్టములైన నా గాథలను వినుచుండుము. నాకంటె భిన్న 
ముగా రెండవది ఏదీ లేదు. సకలప్రాణులలో నేనే ఆత్మరూపుడనై యున్నా 
ను. యజ్దేశ్వరుడనగు నామై నీ మనస్సును దృఢముగా నిలిపియుంచుము. 
కర్మయోగము (ఈశ్వరార్పణబుద్ధితో కర్మలను చేయుట) తో నన్ను ఆరాధి 
స్తూ, ప్రారబ్ధకర్మను క్షయము చేసుకొనుము. 


భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన హిత్వా | 
కీర్తిం విశుద్ధాం సురలోకగీతాం వితాయ మామేష్యసి ముక్తబంధః! | 


భోగేన - అనుభవించుటచే, పుణ్యమ్‌ - పుణ్యమును, కుశలేన - 
ధర్మానుషస్టానముచే, పాపమ్‌ - పాపమును, కాలజవేన - కాలముయొక్క 
వేగముచే, కలేవరమ్‌ - దేహమును, హిత్వా - విడిచిపెట్టి, విశుద్ధామ్‌ - 
పరిశుద్ధమైనట్టియు, సురలోకగీతామ్‌ - దేవలోకమునందు గానము చేయబ 
డే, కీర్తిమ్‌ - కీర్తిని వితాయ - విస్తరింప జేసి, ముక్తబంధః - విడిచిపెట్టబ 
డిన బంధములు గలవాడవై, మామ్‌ - నన్ను, ఏష్యసి - పొందగలవు. 


16 


232 శ్రీమద్భాగవతము 
సుఖానుభవముచే పుణ్యమును, ధర్మానుష్టానముచే పాపమును 
క్షయము చేసుకొనుము. దేవలోకములో కూడ గానము చేయబడే పరిశుద్ధ 
మైన కీర్తిని విస్తరింప జేయుము. కాలముయొక్క వేగముచే దేహమును 
విడిచిపెట్టి నన్ను చేరుకొనుము. 


య ఏతత్కీ ర్తయేన్మహ్యం త్వయా గీతమిదం నరః | 
త్వాంచమాం చ స్మరన్‌ కాలే కర్మబంధాత్ప్రముచ్యతే। 114 
యః - ఏ, నరః - మౌానవుడైతే, త్వయా - నీచే, గీతమ్‌ - 
గానము చేయబడిన, మహ్యమ్‌ - నా కొరకైన, ఇదమ్‌ - ఈ స్తోత్రమును, 
కీర్హయేత్‌ - కీర్తించునో, కాలే - కాలమునందు, త్వాంచ -నిన్నుమాంచ 
- నన్ను కూడ, స్మరన్‌ ఎ స్మరించుచున్నవాడై, కర్మబంధాత్‌ - కర్మబంధ 
మునుండి, ప్రముచ్యతే - విముక్తుడగును. 

ఏ మానవుడైతే నీవు గానము చేసిన ఈ నా స్తోత్రమును కీర్తించి 
నిన్ను నన్ను కూడ స్మరించునో, ఆతడు తగిన కాలములో కర్మబంధము 
నుండి విముక్తిని పొందగలడు. 

ప్రహ్లాద ఉవాచ |! 

వరం వరయ ఏతత్తే వరదేశాన్మహేశ్వర | 

యదనిందత్సితా మే త్వామవిద్వాంస్తేజ ఐశ్వరమ్‌ || 15 

విద్ధామర్దాశయస్సాక్షా త్సర్వలోకగురుం ప్రభుమ్‌ | 

భ్రాతృహేతి మృషాదృష్టిస్త్వద్భ క్తే మయి చాఘవాన్‌ |! 16 

తస్మాత్పితా మే పూయేత దురంతాద్దుస్తరాదఘాత్‌ | 

పూత స్తేపాంగసందృష్టస్తదా కృపణవత్సల |! | క్షే? 

మహా-ఈశ్వర - ఓ మహేశ్వరా! వరద-ఈశాత్‌ - వరములని 

చ్చువారలకు ప్రభుడవగు, తే - నీనుండి, ఏతత్‌ - ఈ, వరమ్‌ - వరము 


ను, వరయే - కోరుచున్నాను, కృపణవత్సల - దీనబంధూ!, ఐశ్వరమ్‌ - 
ఈశ్వరునకు చెందిన, తేజః - తేజస్సును, అవిద్వాన్‌ - ఎరుగనివాడు, విద్ధ 


సప్తమ స్కంధము - అధ్యాయము 10 233 





-అమర్హ-ఆశయః - వ్యథను పొందినవాడు కోపముతో నిండిన అంతఃక 
రణము గలవాడు, భ్రాతృహా - సోదరుని చంపినవాడు, ఇతి - అనే, 
మృషాదృష్టిః - తప్పుడు ధారణ గలవాడు, త్వద్‌-భక్తే - నీ భక్తుడనగు, 
మయి చ - నాయందు కూడ, అఘవాన్‌ - ద్రోహము గలవాడు అగు, మే 
య నాయొక్క, పితా - తండ్రి, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, సర్వలోకగురుమ్‌ ఆ 
సకలప్రాణులకు తండ్రియైనట్టియు, ప్రభుమ్‌ - జగన్నాథుడవగు, త్వామ్‌ - 
నిన్ను అనిందత్‌ - నిందించెను, యత్‌ - అనేది ఏది గలదో, తస్మాత్‌ - 
అట్టి, దురంతాత్‌ - అంతము లేని, దుస్తరాత్‌ - తరించ శక్యము కాని, 
అఘాత్‌ - పాపమునుండి, పూయేత - పవిత్రుడగు గాక& తదా - అప్పు 
డు, తే - నీయొక్క, అపాంగసందృష్టః - కడకంటి చూపుచే చక్కగా చూడ 
బడినవాడై, పూతః - పవిత్రుడైనాడు. 


ప్రహ్లుదుడు ఇట్లు పలికెను --- ఓ మహేశ్వరా! నీవు వరములని 
చ్చువారికి ప్రభుడవు. నేను నీనుండి ఈ వరమును కోరుచున్నాను. ఈశ్వ 
రుని తేజస్సు గురించి తెలియని నా తండ్రి నీవే తన సోదరుని చంపినావనే 
తప్పుడు ధారణను కలిగియుండెను. ఆయన అంతఃకరణము వ్యథతో 
మరియు కోపముతో నిండియుండెను. మైగా, ఆయన నీ భక్తుడనగు నాకు 
కూడ ద్రోహమును చేసెను. సర్వసమర్థుడవగు నీవు సాక్షాత్తుగా సకలప్రా 
ణులకు తండ్రివి. అట్టి నిన్ను నిందించి, ఆయన అంతము లేని పాపమును 
చేసెను. ఆ పాపమును తరించుట శక్యము కాదు. ఓ దీనబంధూ! ఆయన 
ఆ పాపమునుండి విమక్తుడగు గాక! నీవు ఆయనను సంహరించినప్పుడు 
కడకంటితో చక్కగా చూచితివి. ఆ చూపుతోనే ఆయన పవిత్రుడైనాడు. 


శ్రీభగవానువాచ | 
త్రిస్సప్తభిః పితా పూతః పితృభిస్సహ తేనఘ | 
యత్సాధోంస్య గృహే జాతో భవాన్‌ వై కులపావనః || 18 
అనఘ - పాపము లేనివాడా! సాధో - ఓ సత్పురుషా!, త్తే- 
నీయొక్క, పితా - తండ్రి, త్రిః సప్తభిః - ఇరవై ఒక్క: పితృభిః సహ - పిత 
రులతో సహా, ఫపూతః - పవిత్రుడైనాడు, యత్‌ - ఎందువలననగా, అస్య - 


234 శ్రీమద్భాగవతము 
వీనియొక్క, గృహే - ఇంటియందు, కులపావనః - కులమును పవిత్రము 
చేసే, భవాన్‌ - నీవు, జాతః - పుట్టినాడవు, వై - నిశ్చయము. 


ఓ సత్పురుషా! నీలో పాపము లేదు. నీ తండ్రి ఇరవై ఒక్క తరాల 
పితృదేనతలతో సహా పవిత్రుడైనాడు. ఇది నిశ్చయము. ఎందుకంటే, కుల 
మును పావనము చేసే నీవు వీని ఇంటిలో జన్మించినావు గదా! 


యత్ర యత్ర చ మద్భృ్భక్తాః ప్రశాంతాస్సమదర్శినః । 
సాధవస్సముదాచారాస్తే పూయంత్యపి కీకటాః || కేం 


ప్రశాంతాః - ప్రసన్నమైన మనస్సులు గలవారు, సమదర్శినః - 
సర్వసముడగు పరబ్రహ్మను దర్శించువారు, సాధవః - సత్పురుషులు, 
సముదాచారాః - చక్కని ఉత్తమమగు ప్రవృత్తి గలవారు అగు, మద్‌-భక్తాః 
- నా భక్తులు యత్రయత్రచ - ఎక్కడెక్కడనైతే ఉందురో, తే - అవి, 
కీకటాః అపి - కీకటదేశములు కూడ, పూయంతి - పవిత్రమగును. 

సత్పురుషులగు నా భక్తులు ప్రసన్నమైన మనస్సుతో సర్వము 
నందు పరమాత్మను దర్శించెదరు. చక్కని ఉత్తమమైన ప్రవృత్తి గల అట్టి 
నా భక్తులు ఏయే దేశములో అడుగిడుదురో, ఆ స్థానములు కీకటములే (అ 
పవిత్రదేశములు) అయినా, పావనమగును. 


సర్వాత్మనా న హింసంతి భూతగ్రామేషు కించన | 
ఉచ్చావచేషు దైత్యేంద్ర మద్భావేన గతస్పృహాః | 20 
దైత్య-ఇంద్ర - ఓ రాక్షసరాజా! మద్‌-భావేన - నాయందలి భక్తి 
చే, గతస్పృహాః - తొలగిపోయిన కోరికలు గలవారు, ఉచ్చావచేషు - పెద్ద 
చిన్న భూతగ్రామేషు - ప్రాణుల వర్గములయందు, కించన - దేనినైననూ, 
సర్వాత్మనా - ఏ విధముగనైననూ, న హింసంతి - హింసించరు. 


ఓ రాక్షసరాజా! తొలగిపోయిన కోరికలు గల నా భక్తులు పెద్ద 
గాని, చిన్న గాని ప్రాణుల సముదాయములయందు ఏ ప్రాణికైననూ ఏ 
విధమైన హింసను చేయరు. వారు హింసను పరిహరించుటకు సర్వప్రయ 


త్నములను చేసెదరు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 10 235 


భవంతి పురుషా లోకే మద్భ క్రాస్త్వామనువ్రతాః | 
భవాన్మే ఖలు భక్తానాం క ప్రతిరూపధృక్‌ || 21 


లోకే - లోకమునందు, త్వామ్‌ - నిన్ను, అనువ్రతాః - నిష్టగా 
అనుసరించువారు, మద్‌-భక్తాః - నా భక్తులు, భవంతి - అగుదురు, మే - 
నాయొక్క, భక్తానామ్‌ - భక్తులకు, సర్వేషామ్‌ - అందరికి, భవాన్‌ - నీవు, 
ప్రతిరూపధృక్‌ ఖలు - పోలికగా ఆదర్భమును నిల్చువాడవు సుమా! 


లోకములో నిన్ను నిష్టగా అనుసరించే జనులు నా భక్తులగుదురు. 
నా భక్తులందరిలో ్రేస్టుడవగు నీవు నా భక్తులందరికీ ఆదర్శము 
అగుచున్నావు సుమా! 


కురు త్వం (ేతకార్యాణి పితుః పూతస్య సర్వశః | 
మదంగస్పర్శనేనాంగ లోకాన్‌ యాస్యతి సుప్రజాః || 22 
అంగ - ఓ వత్సా! మద్‌-అంగస్పర్శనేన - నా అవయవ 
ములను స్పృశించుటచే, సర్వశః - అన్ని విధములుగా, పూతస్య - పవిత్రు 
డైన, పితుః - తండ్రియొక్క, ్రేతకార్యాణి - దహనము మొదలగు గ్రేతక 
ర్మలను, త్వమ్‌ - నీవు, కురు - చేయుము, సుప్రజాః - చక్కని సంతా 
నము గల ఆతడు, లోకాన్‌ - లోకములను, యాస్యతి - పొందగలడు. 
ఓ వత్సా! నా అవయవములను స్పృశించుటచే నీ తండ్రి అన్ని 


విధములుగా (అన్ని పాపములనుండి) పవిత్రుడైనాడు. నీవంటి మంచి 
పుత్రుని కన్నందువలన ఆయన పుణ్యలోకములను పొందగలడు. 


పిత్యుం చ స్థానమాతిష్ట యథోక్తం బ్రహ్మవాదిభిః | 
మయ్యావేశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః || _ 23 


పిత్యుమ్‌ - తండ్రికి చెందిన, స్థానం చ - స్థానమును కూడ, 
ఆతిష్ట - అధిష్టించుము, తాత - వత్సా! మనః - మనస్సును, మయి - 
నాయందు, ఆవేశ్య - గట్టిగా నిలిపి, బ్రహ్మవాదిభిః - వేదవేత్తలచే, యథా- 
ఉక్తమ్‌ - చెప్పబడినదానిని అతిక్రమించకుండగా, మత్‌-పరః - నేనే పరమ 
లక్ష్యముగా గలవాడవై కర్మాణి - కర్మలను, కురు - చేయుము. 





236 శ్రీమద్భాగవతము 
ఓ వత్సా! నీ తండ్రియొక్క రాజ్యాధికారమును కూడ నీవు చేపట్టు 
ము. మనస్సును నాయందే గట్టిగా నిలిపి, నేనే పరమలక్ష్యముగా గలవాడ 
వై వేదవేత్తల బోధనలను ఉల్లంఘించకుండా, కర్మలను చేయుము. 


నారద ఉవాచ ! 
ప్రహ్లాదోంపి తథా చక్రే పితుర్యత్సాంపరాయికమ్‌ ! 
యథా55హ భగవాన్‌ రాజన్నభిషిక్షో ద్విజోత్తమైః | 24 


రాజన్‌ - ధర్మరాజా! ప్రహ్లాదః అపి - ప్రహ్లాదుడు కూడ, పితుః - 
తండ్రియొక్క, యత్‌ - ఏ, సాంపరాయికమ్‌ - (్రేతకర్మ గలదో దానిని, 
తథా - ఆ విధముగా, చక్రే - చేసెను, యథా - ఏ విధముగానైతే, భగవాన్‌ 
- భగవానుడు, ఆహ - చెప్పెనో, ద్విజ-ఉత్తమైః - గొప్ప వేదవేత్తలచే, 
అభిషిక్త - అభిషేకించబడినవాడు. 


నారదుడిట్లు పలికెను --- ఓ ధర్మరాజా! నరసింహ భగవానుడు 
ఆదేశించిన విధముగా ప్రహ్లాదుడు కూడ తండ్రియొక్క (్రేతకర్మను చేసె 
ను. గొప్ప వేదవేత్తలు ఆయనను రాజ్యాభిషిక్తుని చేసిరి. 
ప్రసాదసుముఖం దృష్ట్వా బ్రహ్మా నరహరిం హరిమ్‌ | 
స్తుత్వా వాగ్భిః పవిత్రాభిః ప్రాహ దేవాదిభిర్వ్యతః 1 25 
బ్రహ్మా - బ్రహ్మగారు, నరహరిమ్‌ - నరసింహరూపములోనున్ను 
హరిమ్‌ - శ్రీహరిని, ప్రసాదసుముఖమ్‌ - ప్రసన్నతచే సుందరమైన ముఖ 
ము గలవానినిగా, దృష్ట్వా - గమనించి, పవిత్రాభిః - పవిత్రములగు, 
వాగ్భిః - వాక్కులతో, స్తుత్వా - స్తుతించి, దేవ-ఆదిభిః - దేవతలు మొదల 
గువారిచే, వృతః - చుట్టువారబడియున్నవాడై, ప్రాహ - పలికెను. 


నరసింహరూపములోనున్న శ్రీహరి ప్రసన్నుడై సుందరమగు 
ముఖమును కలిగియుండుటను గమనించిన బ్రహ్మగారు, దేవతలు మహ 
ర్హులు మొదలగువారు చుట్టువారియుండగా, పవిత్రములగు వాక్కులతో 
స్తుతించి ఇట్లు పలికెను. 


సప్తమ స్కంధము - అధ్యాయము 10 237 
బ్రహ్మోవాచ | 
దేవదేవాఖిలాధ్యక్ష భూతభావన పూర్వజ | 
దిష్ట్యా తే నిహతః పాపో లోకసంతాపనోుంసురః 11 26 


దేవదేవ - ఓ దేవదేవా! అభిల-అధ్యక్ష - సర్వేశ్వరా భూతభా 
వన - ప్రాణులను వెలయించువాడా!, పూర్వజ - తండ్రీ! పాపః - పాపి, 
లోకసంతాపనః - లోకములకు అధికమగు తాపమును కలిగించినవాడు 
అగు, అసురః. - రాక్షసుడు, తే - నీచే, నిహతః - సంహరించబడినవాడు, 
దిష్ట్యా - మంగళము. 





ఓ దేవదేవా! సర్వేశ్వురడవగు నీవే సకలప్రాణులను సృష్టించితివి. 
తండ్రీ! పాపిమై లోకములకు అధికమగు పీడను కలిగించుచున్న రాక్షసుని 
నీవు సంహరించి లోకకల్యాణమును చేసితివి. 


యోుసౌొ లబ్ధవరో మత్తో న వధ్యో మమ సృష్టిభిః | 
తపోయోగబలో న్నద్ధస్సమస్తనిగమానహన్‌ || 27 


మత్తః - నానుండి, లబ్ధవరః - పొందబడిన వరములు గల, యః - 
ఏ రాక్షసుడు గలడో, అసౌ - ఈతడు, మమ - నాయొక్క, సృష్టిభిః - 
సృష్టించబడినవారిచే, వధ్యః - సంహరించబడువాడు, న - కాడు, తపః- 
యోగబల-ఉన్నద్ధ: - తపస్సుచే కలిగిన యోగసిద్ధుల బలముచే గర్వించి 
నవాడై, సమస్తనిగమాన్‌ - సకలవేదములను, అహన్‌ - చెడగొట్టెను. 


ఈ రాక్షసుడు నా సృష్టిలోని వారెవ్వ రైననూ సంహరించలేని విధ 
ముగా నానుండి వరములను పొందెను. ఈతడు తపస్సును చేసి యోగశ 
క్తులను సంపాదించి గర్వించినవాడై వైదికధర్మములనన్నింటినీ చెడగొట్టెను. 


దిష్ట్యాస్య తనయస్సాధుర్మహాభాగవతో5ర్భకః | 
త్వయా విమోచితో మృత్యోర్షిష్ట్యా త్వాం సమితో5ధునా | 128 
అస్య - వీనియొక్క, తనయః - పుత్రుడు, అర్భకః - బుడతడు, 
దిష్ట్యా - సౌభాగ్యముచే, సాధుః - సత్పురుషుడు, మహాభాగవతః - గొప్ప 
భగవద్భక్తుడు, త్వయా - నీచే, మృత్యోః - మృత్యువునుండి, విమోచితః - 


238 శ్రీమద్భాగవతము 
విడిపించబడినవాడు, దిష్ట్యా - సౌభాగ్యముచే, అధునా - ఇప్పుడు, 
త్వామ్‌ - నిన్ను సమితః - శరణు పొందినవాడు. 


కాని సొభాగ్యమేమనగా వీని పుత్రుడగు ఈ బుడతడు సత్పురు 
షుడు, గొప్ప భగవద్భక్తుడు. వానిని నీవు మృత్యువునుండి విడిపించితివి. 
ఈతడు సౌభాగ్యముచే నిన్ను ఇప్పుడు శరణు పొందినాడు. 
ఏతద్వపుస్తే భగవన్‌ ధ్యాయతః ప్రయతాత్మనః | 
సర్వతో గోప్ప సంత్రాసాన్మృత్యోరపి జిఘాంసతః || 29 
భగవన్‌ - భగవానుడా! తే - నీయొక్క, ఏతత్‌ - ఈ, వపుః - 
రూపమును, ప్రయత-ఆత్మనః - నియంత్రించబడిన మనస్సు గలవానికి, 
ధ్యాయతః - ధ్యానించువానికి, జిఘాంసతః - సంహరించగోరే, మృత్యోః స 
మృత్యువు వలని, సంత్రాసాత్‌ అపి - అధికమగు భయమునుండి కూడ, 
సర్వతః - అన్ని విధములుగా, గోప్ప - రక్షించునది. 


ఓ భగవానుడా! నీ ఈ రూపము నియంత్రించబడిన మనస్సుతో 
ధ్యానించువానిని అన్ని విధములుగా రక్షించును; మృత్యుదేవత సంహరిం 
చగోరువానినైననూ ఈ రూపముయొక్క ధ్యానము రక్షించును. 


నృసింహ ఉవాచ | 
మైవం వరోంసురాణాం తే ప్రదేయః పద్మసంభవ । 
వరః కూరనిసరాణామహీనామమృతం యథా |! 30 


పద్మసంభవ - పద్మమునుండి పుట్టినవాడా!, తే - నీచే, ఏవమ్‌ - 
ఈ విధముగా, అసురాణామ్‌ - అసురులకు, వరః - వరము, మా ప్రదేయః 
- ఈయబడరాదు, క్రూరనిసర్గాణామ్‌ - క్రూరస్వభావము గలవారికి, వరః - 
వరము, అహీనామ్‌ - పాములకు, అమృతం యథా - పాలు వంటిది. 


నరసింహుడిట్లు పలికెను --- పద్మమునుండి పుట్టిన ఓ బ్రహ్మా! 
నీవు అసురులకు ఇట్టి వరమును ఈయరాదు. క్రూరస్వభావము గలవారికి 
వరమునిచ్చుట పాములకు పాలు పోయుట వంటిది. 


సప్తమ స్కంధము - అధ్యాయము 10 239 
నారద ఉవాచ | 
ఇత్యు క్త్వా భగవాన్‌ రాజంస్త త్రైవాంతర్హధే హరిః | 
అదృశ్యస్సర్వభూతానాం పూజితః పరమేష్టినా || పే 
రాజన్‌ - ధర్మరాజా! భగవాన్‌ హరిః - శ్రీహరి భగవానుడు, ఇతి 
- ఈ విధముగా, ఉక్త్వా - పలికి పరమేష్టినా - బ్రహ్మగారిచే, పూజితః - 
పూజించబడినవాడై, తత్ర ఏవ - అప్పుడే (అచ్చటనే), అంతః-దధే - 
అంతర్జానమాయెను, సర్వభూతానామ్‌ - సకలప్రాణులకు, అదృశ్యః - కాన 
రానివాడు. 
ఓ ధర్మరాజా! శ్రీహరి భగవానుడీ విధముగా పలికి, బ్రహ్మగారి 
పూజలనందుకొని, అప్పుడే అక్కడే సకలప్రాణులకు కానరాకుండా అంత 
ర్థానమాయెను. 


తతస్సంపూజ్య శిరసా వవందే పరమేష్టినమ్‌ | 
భవం ప్రజాపతీన్‌ దేవాన్‌ ప్రహ్లాదో భగవత్కలాః [| ఏ2 
ప్రహ్లాదః - ప్రహ్లాదుడు, తతః - తరువాత, భగవత్‌-కలాః - భగవా 
నుని అంశలగు, పరమేష్టినమ్‌ - బ్రహ్మగారిని, భవమ్‌ - రుద్రుని, ప్రజాప 
తీన్‌ - ప్రజాపతులను, దేవాన్‌ - దేవతలను, సంపూజ్య - చక్కగా పూజిం 
చి, శిరసా - శిరస్సుతో, వవందే - నమస్కరించెను. 
తరువాత ప్రహ్లాదుడు భగవానుని అంశలగు బ్రహ్మగారిని, రుద్రు 
ని, ప్రజాపతులను, దేవతలను చక్కగా పూజించి తల వంచి ప్రణమిల్లెను. 


తతః కావ్యాదిభిస్సార్థం మునిభిః కమలాసన; | 
దైత్యానాం దానవానాం చ ప్రహాదమకరోత్పతిమ్‌ || 33 


తతః - తరువాత, కావ్య-ఆదిభిః - శుక్రాచార్యుడు మొదలైన, 
మునిభిః సార్థమ్‌ - మహర్షులతో గూడి, కమల-ఆసనః - పద్మాసనుడగు 
బ్రహ్మగారు, దైత్యానామ్‌ - దితి వంశీయులకు, దానవానాం చ - దనువం 
శీయులకు కూడ, ప్రహ్లాదమ్‌ - ప్రహ్లాదుని, పతిమ్‌ - ప్రభువునుగా, అకరోత్‌ 
- చేసెను. 


240 శ్రీమద్భాగవతము 





తరువాత పద్మాసనుడగు బ్రహ్మగారు శుక్రాచార్యుడు మొదలగు 
మహర్షులతో గూడి, ప్రహ్లాదుని దితి-దనువంశీయులగు రాక్షసులకు ప్రభు 
వునుగా చేసెను. 
ప్రతినంద్య తతో దేవాః ప్రయుజ్య పరమాశిషః | 
స్వధామని యయూ రాజన్‌ బ్రహ్మాద్యాః ప్రతిపూజితాః | 134 
రాజన్‌ - ఓ ధర్మరాజా! తతః - తరువాత, బహ్మ-ఆద్యాః - 
బ్రహ్మగారు మొదలైన, దేవాః - దేవతలు, ప్రతినంద్య - అభినందించి, పర 
మ-ఆశిషః - గొప్ప ఆశీస్సులను, ప్రయుజ్య - చేసి, ప్రతిపూజితాః - తిరిగి 
పూజించబడినవారై, స్వధామని - తమ స్థానమునందు, యయుః - వెల్లిరి. 
ఓ ధర్మరాజా! తరువాత బ్రహ్మగారు మొదలగు దేవతలు ప్రహ్లా 
దుని అభినందించి గొప్ప ఆశీస్సులను చేసిరి. ప్రహ్లాదుడు కూడ వారిని 
పూజించెను. అపుడు వారు తమ తమ స్టానములకు వెల్లిరి, 


ఏవం తౌ పార్దదౌ విష్ణోః పుత్రత్వం ప్రాపితా దితేః | 
హృది స్థితేన హరిణా వైరభావేన తౌ హతౌ || వక్‌ 
ఏవమ్‌ - ఈ విధముగా, విష్ణోః - విష్ట్ణువుయొక్క, పార్లదౌ - అను 
చరులైన, తౌ - వారిద్దరు, దితేః - దితియొక్క, పుత్రత్వమ్‌ - సంతానమగు 
టను, ప్రాపితొ - పొందించబడినవారు, వైరభావేన - వైరబుద్ధిచే, హరిణా - 
శ్రీహరి, హృది - హృదయమునందు, స్థితేన - నిలిచియుండగా, తౌ - 
వారిద్దరు, హతౌ - సంహరించబడినవారు. 
ఈ విధముగా విష్ణువుయొక్క అనుచరులగు ఆ జయ విజయులి 
ద్దరు దితికి పుత్రులై జన్మించిరి. వైరబుద్ధిచే శ్రీహరియే హృదయమునందు 
స్థిరముగా నిలిచియుండగా, వారిద్దరు సంహరించబడిరి. 


పునశ్చ విప్రశాపేన రాక్షసౌ తొ బభూవతుః | 
కంభకర్ణదశగ్రీవా హతా తౌ రామవిక్రమైః || 36 


సప్తమ స్కంధము - అధ్యాయము 10 241 


పునః చ - మరల, విప్రశాపేన - వేదవేత్తలగు సనకాదుల శాపము 
చే, తౌ - వారిద్దరు, కుంభకర్ణదశగ్రీవా - కుంభకర్ణుడు రావణుడు అనే, 
రాక్షసౌ - రాక్షసులుగా, బభూవతుః - అయిరి, తౌ - వారిద్దరు, రామవి 
కమైః - శ్రీరాముని పరాక్రమములచే, హతౌ - సంహరించబడినవారు. 


వేదవేత్తలగు సనకాదుల శాపముచే మరల వారిద్దరు కుంభకర్ణు 
డు, రావణుడు అనే రాక్షసులై జన్మించిరి. వారినిద్దరిని పరాక్రమశాలియగు 
శ్రీరాముడు సంహరించెను. 


శయానౌ హృది నిర్భిన్నహృదయౌ రామసాయకైః | 
తచ్చిత్తా జహతుర్దేహం యథా ప్రాక్తనజన్మని || ఏ7 
రామసాయకైః - శ్రీరాముని బాణములచే, నిర్భిన్నహృదయొ: - 
పగులగొట్టబడిన హృదయములు గలవారై. శయానా - నేలకొరిగినవారై 


తత్‌-చిత్తా - ఆయనయే చిత్తమునందు గలవారై ప్రాక్తనజన్మని యథా - 
గడచిన జన్మయందు వలెనే, దేహమ్‌ - దేహమును, జహతుః - విడిచిరి. 


శ్రీరాముడు తన బాణములతో వారి గుండెలను పగులగొట్టగా, 
వారు నేలకొరిగి, గడచిన జన్మ (హిరణ్యాక్ష-హిరణ్యకశిపులు) లో వలెనే 
ఆయననే చిత్తములో స్మరిస్తూ దేహమును విడిచి పెట్టిరి. 
తావిహాథ పునర్జాతౌ శిశుపాలకరూషజా | 
హరౌ వైరానుబంధేన పశ్యతస్తే సమీయతుః |1 38 


అథ - తరువాత, తౌ - వారిద్దరు, ఇహ - ఈ కొలమునందు, 
పునః - మరల, శిశుపాలకరూషజౌ - శిశుపాల దంతవక్తుంలై. జాతౌ - 
జన్మించినవారు. హరౌ - శ్రీహరియందు, వైర-అనుబంధేన - వైరమును 
నిరంతరముగా చేయుటచే, తే - నీవు, పశ్యతః - చూచుచుండగా, సమీ 
యతుః - విలీనమైరి. 


తరువాత వారిద్దరు ఈ సమయములో శిశుపాల దంతవక్తులై 
జన్మించి శ్రీహరియందు వైరమును నిరంతరముగా చేసిరి. నీవు చూచు 
చుండగనే వారిద్దరు శ్రీహరియందు విలీనమైరి. 


242 శ్రీమద్భాగవతము 
ఏనః పూర్వకృతం యత్తద్రాజానః కృష్ణవైరిణః | 
జహుస్త్వంతే తదాత్మానః కీటః పేశస్కృతో యథా || 39 


కృష్ణవైరిణః - శ్రీకృష్ణ్టునియందు వైరముగల, రాజానః తు - 
రాజులైతే, పూర్వకృతమ్‌ - పూర్వజన్మలో చేయబడిన, ఏనః - పాపము, 
యత్‌ - ఏది గలదో, తత్‌ - దానిని, అంతే - అంతమునందు, కీటః - 
గొంగళి పురుగు, పేశస్కృతః యథా - తుమ్మెద రూపమును వలె, తద్‌-ఆ 
త్మానః - ఆ శ్రీకృష్ణుని స్వరూపము గలవారై. జహుః - విడిచి పెట్టిరి. 

శ్రీకృష్టునియందు వైరము గల రాజులు పూర్వజన్మలో ఆయనను 
నిందించి చాల పాపమును చేసిరి. కాని, గొంగళిపురుగు తుమ్మెదను 
ధ్యానించి దాని రూపమును పొందినట్లుగా, వారు దేహత్యాగసమయము 
నందు శ్రీకృష్ణుని స్వరూపములో విలీనమై ఆ పాపమును విడిచిపెట్టిరి. 


యథా యథా భగవతో భక్త్యా పరమయాంభిదా | 
నృపాత్చైద్యాదయస్సాత్మ్యం హరేస్తచ్చింతయా యయుః || 40 

అభిదా - భేదము లేని, పరమయా - సర్వోత్కృష్టమైన, భగవతః 
- భగవంతుని, భక్త్యా - భక్తిచే, తత్‌-చింతయా - ఆయనను ధ్యానించుట 
చే, యథా యథా - ఏయే విధముగా, హరేః - శ్రీహరియొక్క, సాత్మ్యమ్‌ 
- స్వరూపమును, యయుః - పొందిరో, చైద్య-ఆదయః - చేదిరాజగు 
శిశుపాలుడు మొదలగు, నృపాః - రాజులు. 

భక్తులు భేదదర్శనము లేని సర్వోత్కృష్టమైన భగవంతునియం 
దలి భక్తితో ఏయే విధముగా శ్రీహరిని ధ్యానించి ఆయన స్వరూపములో 
విలీనమగుదురో, అదే విధముగా చేదిరాజగు శిశుపాలుడు మొదలగు 
రాజులు కూడ ఆయననే నిరంతరముగా స్మరించి ఆయనలో విలీనమైరి. 


ఆఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిషృష్టవాన్‌ | 
దమఘోషసుతాదీనాం హరేస్సాత్మ్యమపి ద్విషామ్‌ 1 41 


ఏతత్‌ - ఈ, సర్వమ్‌ - సర్వము, తే - నీ కొరకు, ఆఖ్యాతమ్‌ - 
చెప్పబడినది, యత్‌ - దేనిని, త్వమ్‌ - నీవు, మామ్‌ - నన్ను పరిషృష్ట 


సప్తమ స్కంధము - అధ్యాయము 14 243 


వాన్‌ - భక్తితో ప్రశ్నించితివో, ద్విషాం అపి - శత్రువులే అయిననూ, దమ 
ఘోషసుత-ఆదీనామ్‌ - దమఘోషుని పుత్రుడగు శిశుపాలుడు మొదలగు 
వారియొక్క హరేః - శ్రీహరియొక్క, సాత్మ్యమ్‌ - స్వరూపములో విలీన 
మగుట. 





దమమఘోషుని పుత్రుడగు శిశుపాలుడు మొదలగువారు శ్రీహరిని 
ద్వేషించి కూడా ఆయన స్వరూపములో విలీనమగుటను గురించి నీవు 
నన్ను సాదరముగా ప్రశ్నించితివి. ఈ విషయమునంతనూ నేను నీకు 
చెప్పితిని. 
ఏషా బ్రహ్మణ్యదేవస్య కృష్ణస్య చ మహాత్మనః | 
అవతారకథా పుణ్యా వధో యత్రాదిదైత్యయోః || శై 


బ్రహ్మణ్యదేవస్య - వేదవేత్తలయెడల భక్తి గల దేవుడైనట్టియు, 
మహాత్మనః - సర్వాత్మస్వరూపుడగు, కృష్ణస్య చ - శ్రీకృష్ణునియొక్క, 
ఏషా - ఈ, అవతారకథా - అవతార గాథ, పుణ్యా - పవిత్రమైనది, యత్ర 
- దేనియందైతే, ఆదిదైత్యయోః - మొట్టమొదటి దైత్యులిద్దరి, వధః - 
సంహారమో. 
శ్రీకృష్ణుడు వేదవేత్తల యెడల భక్తి గల దేవుడు. సర్వా 
త్మస్వరూపుడగు ఆయనయొక్క ఈ అవతార గాథ పవిత్రమైనది. దీని 
యందు మొట్టమొదటి దితిపుత్రులగు హిరణ్యాక్ష-హిరణ్యకశిపుల సంహా 
రము వర్ణించబడినది. 
ప్రహ్లాదస్యానుచరితం మహాభాగవతస్య చ |! 
భక్తిర్‌జ్ఞానం విరక్తిశ్చ యాథాత్మ్యం చాస్య వై హరేః]! 43 
మహాభాగవతస్య - గొప్ప భగవద్భక్తుడగు, ప్రహ్లాదస్య - ప్రహ్లాదు 
నియొక్క, అనుచరితమ్‌ - వృత్తాంతము, భక్తి: - భక్తి, జ్ఞానమ్‌ - జ్ఞానము, 
విరక్తిః చ - వైరాగ్యము, అస్య - ఈ హరేః - శ్రీహరియొక్క, యాథా 
త్మ్యం చ - స్వరూపము కూడ, వై - నిశ్చయముగా. 


244 శ్రీమద్భాగవతము 





గొప్ప భగవద్భక్తుడగు ప్రహ్లాదుని వృత్తాంతము, భక్తి, జ్ఞానము, 
వైరాగ్యము, ఈ శ్రీహరియొక్క స్వరూపము అను విషయములు నిశ్చయ 
ముగా వర్ణించబడినవి. 
సర్గస్థిత్యష్యయేశస్య గుణకర్మానువర్దనమ్‌ | 
పరావరేషాం స్థానానాం కాలేన వ్యత్యయో మహాన్‌ || 44 
సర్గస్థితి- -అప్యయ- ఈశస్య - సృష్టిస్థితిలయములకు ప్రభువగు 
శ్రీహరియొక్క, గుణకర్మ-అనువర్ణనమ్‌ - గుణముల మరియు లీలల వర్ద 
నము, పర-అవరేషామ్‌ - గొప్పవారగు దేవతల మరియు నికృష్ణులగు 
రాక్షసులయొక్క, స్థానానామ్‌ - స్థానములకు, కాలేన - కాలముచే, 
మహాన్‌ - పెద్ద, వ్యత్యయః - మార్పు. 
సృష్టిస్థితిలయములకు ప్రభుడగు శ్రీహరియొక్క గుణములు, 
లీలలు వర్దించబడినవి. గొప్పవారగు దేవతల స్థానములలో, నికృష్ణులగు 
రాక్షసుల స్థానములలో కాలమును బట్టి వచ్చిన గొప్ప మార్పులు (తల్లక్రిం 
దులగుట) కూడ వర్ణించబడినవి. 
ధర్మో భాగవతానాం చ భగవాన్‌ యేన గమ్యతే | 
ఆఖ్యానేకస్మిన్‌ సమామ్నాతమాధ్యాత్మికమశేషత:ః 11 45 
భాగవతానామ్‌ - భగవదృక్తులయొక్క, ధర్మః చ - ధర్మము 
కూడ, యేన - దేనిచే, భగవాన్‌ - భగవానుడు, గమ్యతే - పొందబడునో, 
అస్మిన్‌ - ఈ ఆఖ్యానే - గాథయందు, ఆధ్యాత్మికమ్‌ - ఆత్మస్వరూపము 
మొదలైనవి, అశేషతః - నిశేషముగా, సమామ్నాతమ్‌ - చక్కగా వర్ణించ 
బడినది. 
భగవానుని పొందించే భగవదృక్తుల ధర్మము, ఆత్మానాత్మవివే 
కము మొదలైన ఆత్మస్వరూప నిరూపణము కూడ ఈ గాథలో చక్కగా 
వర్ణించ బడినవి. 
య ఏతత్పుణ్యమాఖ్యానం విద్లోర్వీర్యోపబృంహితమ్‌ | 
కీర్తయేచ్చ్రద్ధయా శ్రుత్వా కర్మపాశైర్విముచ్యతే | 46 





సప్తమ స్కంధము - అధ్యాయము 10 245 


విష్ణోః - విష్ణువుయొక్క, వీర్య-ఉపబృంహితమ్‌ - పరాక్రమముచే 
విస్తారమైన, ఏతత్‌ - ఈ, పుణ్యమ్‌ - సవిత్రమైన, ఆఖ్యానమ్‌ - గాథను, 
యః - ఎవడైతే, శ్రద్ధయా - శ్రద్ధతో, కీర్హయేత్‌ - కీర్తించునో, శ్రుత్వా - విని, 
కర్మపాశాత్‌ - కర్మబంధమునుండి, విముచ్యతే - విముక్తుడగును. 


ఈ పవిత్రమైన గాథలో విష్ణువుయొక్క పరాక్రమము విస్తారముగా 
వర్ణించబడినది. దీనిని ఎవడైతే శ్రద్ధతో క్షీర్తించునో మరియు వినునో, అట్టి 
వాడు కర్మబంధమునుండి విముక్తుడగును. 


ఏతద్య ఆదిపురుషస్య మృగేంద్రలీలాం 
దైత్యేంద్రయూథపవధం ప్రయతః పఠేత | 

దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం 
శుత్వానుభావమకుతోభయమేతి లోకమ్‌ || డే 


యః - ఎవడైతే, ఏతత్‌ - ఈ విధముగా, ఆదిపురుషస్య - సర్వజ 
గత్కారణుడగు పురుషోత్తమునియొక్క, మృగ-ఇంద్రలీలామ్‌ - నరసింహా 
వతారముయొక్క లీలను, దైత్య-ఇంద్రయూథపవధమ్‌ - రాక్షసరాజు 
సేనానాయకుడు అగు హిరణ్యకశిపుని సంహారమును, సతామ్‌ - సత్పురు 
షులలో, ప్రవరస్య - గ్రేష్టుడగు, దైత్య-ఆత్మజస్య - అసురపుత్రుడగు 
ప్రహాదునియొక్క, పుణ్యమ్‌ - పవిత్రమగు, అనుభావం చ - ప్రభావమును 
గురించి కూడ, శ్రుత్వా - విని, ప్రయతః - ఏకాగ్రచిత్తము గలవాడై, పలేత 
- పఠించునో, అకుతః-భయమ్‌ - దేనివలనైననూ భయము లేని, లోకమ్‌ - 
లోకమును, ఏతి - పొందును. 


ఈ విధముగా సర్వజగత్కారణుడగు పురుషోత్తముడు నరసింహావ 
తారమునెత్తి లీలలను చేసెను. ఆయన రాక్షసరాజు సేనానాయకుడు అగు 
హిరణ్యకశిపుని సంహరించెను. హిరణ్యకశిపుని పుత్రుడగు ప్రహ్లాదుడు పవి 
తమగు ప్రభావము గలవాడు. ఈ వృత్తాంతమునంతనూ ఎవడైతే వినునో, 
ఏకాగ్రమగు చిత్తముతో పఠించునో, అట్టివాడు దేనివలనైననూ భయము 
లేని ఆత్మలోకమును (ఆత్మజ్ఞానముచే) పొందును. 


246 శ్రీమద్భాగవతము 
యూయం నృలోకే బత భూరిభాగా 
లోకం పునానా మునయోభియంతి | 
యేషాం గృహానావసతీతి సాక్షాద్‌ 
గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగమ్‌ || ఉగ్ర 


బత - ఆహాఓ నృలోకే - మానవలోకమునందు, యూయమ్‌ - 
మీరు, భూరిభాగాః - గొప్ప భాగ్యము గలవారు, యేషామ్‌ - ఏ మీయొ 
క్క గృహాన్‌ - ఇంటిని, గూఢమ్‌ - రహస్య మైనట్టియు, మనుష్యలింగమ్‌ - 
మానవాకారము గల, పరం బ్రహ్మ - పరబ్రహ్మ, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, 
ఆవసతి - నివసించుచున్నాడో, ఇతి - అని, లోకమ్‌ - లోకమును, 
పునానాః - పావనము చేయు, మునయః - మహర్షులు, అభియంతి - అభి 
ముఖముగా వచ్చుచున్నారో. 


ఆహా! మానవలోకములో మీ భాగ్యము చాల గొప్పది. రహస్య 
ముగా మానవాకృతిని దాల్చియున్న పరబ్రహ్మ సాక్షాత్తుగా మీ ఇంటిలో 
నివసించుచున్నాడు. కావుననే, లోకమును పావనము చేసే మహర్షులు 
అన్ని వైపులనుండియు మీ గృహమునకు వచ్చుచున్నారు. 


సవా అయం బ్రహ్మ మహద్విమృగ్యం 
కైవల్యనిర్వాణసుఖానుభూతిః | 

పియస్సుహృద్వ:ః ఖలు మాతులేయ 
ఆత్మాంర్హణీయో విధికృద్గురుశ్చ || శ్ర 


మహద్‌-విమృగ్యమ్‌ - మహాత్ములచే అన్వేషించబడేది, క్రైవల్యని 
ర్వాణసుఖ-అనుభూతిః - అద్వయమగు ఆత్మస్వరూపమునందలి నిష్ట 
అనే ఉపద్రవములు లేని ఆనందముయొక్క అనుభవమే స్వరూపముగా 
కలిగినది అగు, సః - ప్రసిద్ధమైన, అయమ్‌ - ఈ ఆత్మరూపమైన, బ్రహ్మ 
- పరబ్రహ్మ, వై - నిశ్చయముగా, వః - మీకు, ప్రియః - ప్రియమైన, 
సుహృత్‌ ఖలు - మిత్రుడు గదా! మాతులేయః - మేనమామ కొడుకు, 
ఆత్మా - అనుకూలుడు, అర్హణీయః - పూజనీయుడు, విధికృత్‌ - పనులను 
చేసిపెట్టువాడు, గురుః చ - హితమును ఉపదేశించువాడు కూడ. 


సస్తమ స్కంధము - అధ్యాయము 10 247 


అద్వయ-ఆత్మాభిన్నము, నిరుపద్రవము, ఆనందానుభవమే 
స్వరూపముగా గలది, వేదములలో ప్రసిద్ధమైనది అగు పరబ్రహ్మను మహ 
రులు ధ్యానమార్గములో అన్వేషించుచుందురు. అట్టి పరబ్రహ్మ మీ మేన 
మామ కొడుకగు శ్రీకృష్ణుడే. ఆయన మీకు ప్రియమైన హితకారియై హిత 
మునుపదేశించి మీ పనులను కూడ చేసిపెట్టును. మీ పూజలనందుకొనే 
ఆయన మీకు మిక్కిలి అనుకూలుడు గదా! 


న యస్య సాక్షాదృవపద్మజాదిభీ 
రూపం ధియా వస్తుతయోపవర్దితమ్‌ | 
మౌనేన భక్ష్యోపశమేన పూజితః 
ప్రసీదతామేష స సాత్వతాం పతిః || 50 


యస్య - ఏ శ్రీకృష్ణునియొక్క, రూపమ్‌ - తత్త్వము, సాక్షాత్‌ - 
సాక్షాత్తుగా, భవపద్మజ-ఆదిభిః - రుద్రుడు బ్రహ్మగారు మొదలగువారిచే, 
ధియా - బుద్ధితో, వస్తుతయా - యథార్థముగా, న ఉపవర్ణితమ్‌ - వర్ణించ 
బడలేదో, మౌనేన - మౌనముచే, భక్త్యా - భక్తిచే, ఉపశమేన - ఇంద్రియజ 
యముచే, పూజితః - ఆరాధించబడువాడు, సాత్వతామ్‌ - భక్తులకు, పతిః 
- ప్రభువు అగు, సః - అట్టి, ఏషః - ఈ శ్రీకృష్ణుడు, ప్రసీదతామ్‌ - ప్రస 
న్నుడగు గాక! 
శ్రీకృష్టునియొక్క తత్త్వమును సాక్షాత్తుగా బ్రహ్మగారు, రుద్రుడు 
మొదలగువారైననూ తమ బుద్ధితో యథాతథముగా వర్ణించజాలరు. ఆయ 
నను సాధకులు మౌనముచే, భక్తితో, ఇంద్రియజయముతో ఆరాధించెదరు. 
భక్తజనపాలకుడగు ఆ ఈ శ్రీకృష్ణుడు మామై ప్రసన్నుడగు గాక! 
స ఏష భగవాన్‌ రాజన్‌ వ్యతనోద్విహతం యశః | 
పురా రుద్రస్య దేవస్య మయేనానంతమాయినా || వ్‌క్షే 
రాజన్‌ - ఓ రాజా! పురా - పూర్వము, అనంతమాయినా - 
అంతు లేనన్ని మాయలు గల, మయేన - మయునిచే, విహతమ్‌ - నశింప 
జేయబడిన, రుద్రస్య దేవస్య - రుద్రదేవునియొక్క, యశః - కీర్తిని సః - 
17 


248 శ్రీమద్భాగవతము 





అట్టి, ఏషః - ఈ, భగవాన్‌ - శ్రీహరి భగవానుడు, వ్యతనోత్‌ - విస్తరింప 
జేసెను. 

పూర్వము రుద్రదేవుని కీర్తిని అంతు లేని మాయలు గల 
మయుడు వినష్టము చేసెను. అపుడు ఆ ఈ శ్రీహరి భగవానుడు ఆయన 
కీర్తిని మరల విస్తరింప జేసెను. 


రాజోవాచ | 
కస్మిన్‌ కర్మణి దేవస్య మయోహన్‌ జగదీశితుః |! 
యథా చోపచితా కీర్తి: కృష్ణేనానేన కథ్యతామ్‌ || 52 


జగద్‌-ఈశితుః - జగన్నాథుడగు, దేవస్య - రుద్రదేవునియొక్క, 
కస్మిన్‌ - ఏ, కర్మణి - కార్యమునందు, మయః - మయుడు, అహన్‌ - విన 
ష్టము చేసెను?, అనేన - ఈ, కృష్ణేన - శ్రీకృష్ణునిచే, కీర్తి: - కీర్తి ఉప 
చితా చ - వర్ధిల్ల చేయబడినది? కథ్యతామ్‌ - చెప్పబడు గాక! 

ధర్మరాజు ఇట్లు పలికెను --- జగన్నాథుడగు రుద్రదేవుని ఏ 
కార్యమునందు మయుడు ఆయన కీర్తిని వినష్టము చేసినాడు? ఈ శ్రీకృ 
ష్టుడు ఆ కీర్తిని ఎట్లు వర్ధిల్ల జేసెను? వివరించుము. 


నారద ఉవాచ | 
నిర్జితా అసురా దేవైర్యుధ్యనేనోపబృంహితైః | 
మాయినాం పరమాచార్యం మయం శరణమాయయుః 1153 


యుధి - యుద్ధమునందు, అనేన - ఈ శ్రీకృష్ణునిచే, ఉపబృం 
హితైః - వర్ధిల్ల జేయబడిన, దేవైః - దేవతలచే, నిర్దితాః - జయించబడిన, 
అసురాః - రాక్షసులు, మాయినామ్‌ - మాయావులకు, పరమ-ఆచార్యమ్‌ 
- పరమగురువగు, మయమ్‌ - మయుని, శరణమ్‌ - శరణును, ఆయయుః 
- పొందిరి. 

నారదుడిట్లు పలికెను --- ఒకప్పుడు ఈ శ్రీకృష్ణునిచే శక్తి అనుగ్ర 
హించబడిన దేవతలు యుద్ధములో అసురులను జయించిరి. అప్పుడు 
వారు మాయావులకు పరమగురువగు మయుని శరణు వేడిరి. 


సప్తమ స్కంధము - అధ్యాయము 10 249 


స నిర్మాయ పురస్తిస్రో మైమీరాప్యాయసీర్విభుః | 
దుర్లక్ష్యాపాయసంయోగా దుర్వితర్క్యపరిచ్చదాః 11 4 





విభుః - సర్వసమర్థుడగు, సః - ఆ మయుడు, మైమీరౌప్య-ఆ 
యసీః - బంగరు వెండి ఇనుములతో చేసినట్టియు, దుర్లక్ష్యృ-అపాయసం 
యోగాః - తెలియ శక్యము కాని పోక రాకలు కలిగినట్టియు, దుర్వితర్క్య 
పరిచ్చదాః - ఊహకు అందని వస్తుసామగ్రి గల, తిస్రః - మూడు, పురః - 
నగరములను, నిర్మాయ - నిర్మించి (ఇచ్చెను). 


సర్వసమర్జుడగు ఆ మయుడు బంగారము, వెండి, ఇనుములతో 
మూడు నగరములను నిర్మించి వారికి ఇచ్చెను. విమానముల రూపములో 
నుండే ఆ నగరముల రాకపోకలు కంటికి కానరావు. వాటిలోని వస్తు సామగ్రి 
ఊహకైననూ అందదు. 


తాభిస్తేసురసేనాన్యో లోకాంస్తీన్‌ ఫేశ్వరాన్‌ నృప | 
స్మరంతో నాశయాంచక్రుః పూర్వ వైరమలక్షితాః | | క్‌5్‌ 
నృప - ధర్మరాజా! తే- ఆ, అసురసేనాన్యః - రాక్షస సేనానా 
యకులు, స-ఈశ్వరాన్‌ - లోకపాలకులతో కూడిన, త్రీన్‌ - మూడు, 
లోకాన్‌ - లోకములను గురించి, పూర్వవైరమ్‌ - పూర్వమునందలి వైరము 
ను, స్మరంతః - గుర్తుకు తెచ్చుకున్నవారై. తాభిః - ఆ నగరములతో, అల 
క్షితాః - కానరానివారై. నాశయాంచక్రుః - నశింప జేసిరి. 

ఓ ధర్మరాజా! ఆ రాక్షస సేనానాయకులు లోకపాలకులతో సహా 
ముల్లోకముల యెడల తమకు పూర్వమునందు గల వైరమును గుర్తుకు 
తెచ్చుకొని ఆ నగరములలో ఉంటూ కంటికి కనబడకుండా నాశనము 
చేయ దొడగిరి. 


తతస్తే సేశ్వరా లోకా ఉపాసాద్యేశ్వరం విభో | 
త్రాహి నస్తావకాన్‌ దేవ వినష్టాంస్తి్రపురాలమొః || క్‌ 


తతః - అప్పుడు, స-ఈశ్వరాః - లోకపాలకులతో గూడిన, తే - 
ఆ, లోకాః - లోకులు, ఈశ్వరమ్‌ - రుద్రుని, ఉపాసాద్య - సమీపమునకు 


250 శ్రీమద్భాగవతము 
వెళ్లి దేవ - ఓ దేవా! త్రిపుర-ఆలమైః - మూడు నగరములయందు నివ 
సించువారిచే, వినష్టాన్‌ - వినాశము చేయబడిన, తావకాన్‌ - నీ వారలను 
గు, నః - మమ్ములను, త్రాహి - రక్షించుము. 


ఓ ధర్మరాజా! అపుడు దేవతలు లోకపాలకులతో గూడి రుద్రుని 
వద్దకు వెల్లి ఇట్లు విన్నవించిరి -- ఓ దేవా! మూడు నగరములలో నివసించి 
యున్న రాక్షసులు మాకు వినాశము తెచ్చిపెట్టుచున్నారు. నీ వారలమగు 
మమ్ములను కాపాడుము. 


అథానుగృహ్య భగవాన్‌ మా ఖైప్టేతి సురాన్‌ విభుః | 
శరం ధనుషి సంధాయ పురేష్వస్త్రం వ్యముంచత || 57 


అథ - తరువాత, విభుః - సర్వసమర్థుడగు, భగవాన్‌ - రుద్ర భగ 
వానుడు, సురాన్‌ - దేవతలనుద్దేశించి, మా ఖైష్ణ - భయపడకుడు, ఇతి - 
అని, అనుగృహ్య - అనుగ్రహించి, ధనుషి - ధనుస్సునందు, శరమ్‌ - 
బాణమును, సంధాయ - ఎక్కుపెట్టి, పురేషు - నగరములయందు, 
అస్త్రమ్‌ - అస్త్రమును, వ్యముంచత - విడిచి పెట్టెను. 
అప్పుడు సర్వసమర్థుడగు రుద్ర భగవానుడు దేవతలను, భయపడ 
కుడు అని అనుగ్రహించి, ధనుస్సుపై బాణమునెక్కుపెట్టి ఆ మూడు నగర 
ములమై అస్త్రమును ప్రయోగించెను. 
తతో5గ్నివర్జా ఇషవ ఉత్పేతుస్సూర్యమండలాత్‌ | 
యథా మయూఖసందోహా నాదృశ్యంత పురో యతః || 58 
సూర్యమండలాత్‌ - సూర్యమండలమునుండి, మయూఖసం 
దోహాః యథా - కిరణముల సమూహములు వలె, తతః - ఆ బాణమునుం 
డ, అగ్నివర్దాః - అగ్నివలె ప్రకాశించే, ఇషవః - బాణములు, ఉత్పేతు: - 
బయల్వెడలినవి, యతః - వేటి వలన, పురః - నగరములు, న అదృశ్యంత 
- కొనరాలేదో. 


సప్తమ సప్తమ స్కంధము - అధ్యాయము 10 251 





సూర్యమండలమునుండి కిరణముల సమూహములు వచ్చినట్లు 
గా, ఆ బాణమునుండి అగ్ని వలె ప్రకాశించే బాణములు బయల్వెడలినవి. 
వాటి కారణముగా ఆ నగరములు కానరాలేదు. 


తైస్సృ్పష్టా వ్యసవస్పర్వే నిపేతుస్న్మ పురౌకసః | 
తానానీయ మహాయోగీ మయః కూపరసేంక్షిపత్‌ || 509 


తైః - వాటిచే, స్పృష్టాః - స్పృశించబడిన, పుర-ఓకసః - పురవా 
సులు, మ - అందరు, వి-అసవః - తొలగిన ప్రాణములు గలవారై 
నిపేతుః స్మ - క్రింద బడిరి, మహాయోగీ - గొప్ప సిద్ధులు గల, మయః - 
మయుడు, తాన్‌ - వారిని, ఆనీయ - తీసుకువచ్చి, హపరసే - కూపము 
నందలి అమృతమునందు, అక్షిపత్‌ - ఉంచెను. 


ఆ బాణములు తగులగానే ఆ పురములలోని వారందరు ప్రాణము 
లను కోల్పోయి నేలకొరిగిరి. మయుడు గొప్ప సిద్ధులు గలవాడు. ఆతడు 
అమృతము ఉండే నూతిని నిర్మించి, వారిని తెచ్చి అందులో వైచెను. 


సిద్ధామృతరసస్పృష్టా వజ్రసారా మహౌజసః | 
ఉత్తస్థుర్మేఘదలనా వైద్యుతా ఇవ వహ్నయః || 60 
సిద్ధ-అమృతరసస్పృష్టాః - జీవమునిచ్చే అమృతరసముచే 
స్పృశించబడినవారు, వజసారాః - వజ్రము వలె దృఢమైనవారు. మహా-ఓ 
జసః - గొప్ప శక్తి గలవారు, మేఘదలనాః - మేఘములను పగులగొట్టే, 
వైద్యుతా:ః - మెరుపుల రూపములోనున్న వహ్నయః ఇవ - అగ్నులు వలె, 
ఉత్తస్థుః - ఫైకి లేచిరి. 
జీవమునిచ్చే ఆ అమృతరసము తగులగానే ఆ రాక్షసులు వజము 
వలె దృఢమైన దేహములు మరియు గొప్ప శక్తి గలవారై లేచి నిలబడిరి. 
వారు మేఘములను పగులగొట్టే మెరుపుల రూపములోనున్న అగ్నులు 
వలె ప్రకాశించిరి. 


విలోక్య భగ్నసంకల్పం విమనస్కం వృషధ్వజమ్‌ ! 
తదాాయం భగవాన్‌ విష్ణుస్తతోపాయమకల్పయత్‌ 11 61 


252 శ్రీమద్భాగవతము 
భగ్నసంకల్పమ్‌ - భగ్నమైన సంకల్పము కలిగినట్టియు, విమన 
స్కమ్‌ - చెడిన మనస్సు గల, వృషధ్వజమ్‌ - వృషభము ధ్వజమునందు 
గల రుద్రుని, విలోక్య - చూచి, తదా - అప్పుడు, అయమ్‌ - ఈ, భగవాన్‌ 
విష్ణుః - విష్ణు భగవానుడు, తత్ర - ఆ పురములను భేదించుటయందు, 
ఉపాయమ్‌ - ఉపాయమును, అకల్పయత్‌ - చేసెను. 
తన సంకల్పము భగ్నము కాగా మనస్సు చెడియున్న వృషభధ్వ 
జుడగు రుద్రుని చూచి, ఈ శ్రీకృష్ణుని రూపములోనున్న ఆ విష్ణు భగవా 
నుడు అపుడు ఆ పురములను భేదించుటకై ఒక ఉపాయమును పన్నెను. 


వత్స ఆసీత్తదా బ్రహ్మా స్వయం విష్టరయం హి గౌః | 
ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతం పపౌ || 62 


తదా - అప్పుడు, బ్రహ్మా - బ్రహ్మగారు, వత్సః - దూడ, ఆసీత్‌ 
- ఆయెను, అయమ్‌ - ఈ, విష్ణుః - విష్ణువు, స్వయమ్‌ - స్వయముగా, 
గౌః హి - గోవు, కాలే - సమయమునందు, త్రిపురమ్‌ - మూడు పురముల 
ను, ప్రవిశ్య - ప్రవేశించి, రసకూప-అమృతమ్‌ - నూతియందలి అమృతర 
సమును, పపౌ - త్రాగెను. 

అప్పుడు బ్రహ్మగారు దూడయై, ఈ విష్ణువు స్వయముగా 
అవుమై మూడు పురములలో మధ్యాహ్నసమయములో ప్రవేశించి, ఆ 
నూతియందలి అమృతరసమును త్రాగివేసిరి. 


తేసురా హ్యపి పశ్యంతో న న్యషేధన్‌ విమోహితాః | 


తద్విజ్ఞాయ మహాయోగీ రసపాలానిదం జగౌ || 63 
స్వయం విశోకశ్యోకార్తాన్‌ స్మరన్‌ దైవగతిం చ తామ్‌ । 
దేవో;ఃసురో నరో5న్యో వా నేశ్వరోంస్తీహ కశ్చన || 64 


ఆత్మనో5న్యస్య వా దిష్టం దైవేనాపోహితుం ద్వయోః | 


విమోహితాః - వ్యామోహమును పొందియున్ను తే- ఆఅ 
అసురాః - రాక్షసులు, పశ్యంతః అపి - చూచుచున్ననూ, నహి న్యషేధన్‌ 


సప్తమ స్కంధము - అధ్యాయము 10 253 





- నివారించనేలేదు, తత్‌ - ఆ విషయమును, విజ్ఞాయ - తెలుసుకొని, 
మహాయోగీ - గొప్ప శక్తులు గలవాడు, తామ్‌ - ఆ, దైవగతిం చ - దైవ 
ముయొక్క లీలను కూడు స్మరన్‌ - స్మరించువాడు, స్వయమ్‌ - తాను, 
విశోకః - శోకము లేనివాడు అగు మయుడు, శోకార్తాన్‌ - శోకముతో 
పీడను పొందియున్ను రసపాలాన్‌ - ఆ నూతి కాపలాదారులను ఉద్దేశించి, 
ఇదమ్‌ - ఈ మాటను, జగౌ - పలికెను, ఇహ - ఈ జగత్తునందు, దేవః - 
దేవత గాని, అసురః - అసురుడు గాని, నరః - మానవుడు గాని, అన్యః వా 
- మరియొకడు గాని, కశ్చన - ఎవడైననూ, ఆత్మనః - తనకు గాని, 
అన్యస్య వా - ఇతరునకు గాని, ద్వయోః - ఇద్దరికి గాని, దైవేన - దైవము 
చే, దిష్టమ్‌ - కల్పించబడినదానిని, అపోహితుమ్‌ - పరిహరించుటకు, 
ఈశ్వరః - సమర్థుడు, న అస్తి - లేడు. 


వ్యామోహితులైయున్న ఆ రాక్షసులు ఆ దూడను, ఆవును చూచి 
కూడ అడ్డుకొననేలేదు. గొప్ప శక్తులు గల మయుడు ఆ విషయము తెలిసి 
ఆ దైవముయొక్క లీలను స్మరించి తాను శోకమును పొందలేదు. కాని, 
శోకముతో పీడితులైయున్న నూతి కాపలాదారులతో ఆయన ఇట్లు పలికెను 
-- ఈ జగత్తులో దేవత గాని, అసురుడు గాని, మానవుడు గాని, మరియొ 
కడు గాని, ఎవడైననూ తనకు గాని, ఇతరునకు గాని, ఇద్దరికీ గాని దైవ 
ముచే కల్పించబడిన దానిని పరిహరించుటకు సమర్థుడైనవాడు లేడు. 


అథాసౌ శక్తిభిస్స్వాభిశ స్థంభోః ప్రాధనికం వ్యధాత్‌ 11 65 


ధర్మజ్ఞాన విరక్ష్యృద్ధితపోవిద్యాక్రియాదిభిః | 
రథం సూతం ధ్వజం వాహాన్‌ ధనుర్వర్మ శరాది యత్‌ |!66 


అథ - తరువాత, అసౌ - ఈ విష్ణువు, శంభోః - రుద్రునియొక్క, 
ప్రాధనికమ్‌ - యుద్ధసామగ్రిని, రథమ్‌ - రథమును, సూతమ్‌ - సూతుని, 
ధ్వజమ్‌ - జెండాను, వాహాన్‌ - గుర్రములను, ధనుః - ధనుస్సును, వర్మ 
- కవచమును, శర-ఆది - బాణములు మొదలగునది, యత్‌ - ఏది గలదో 
దానిని, ధర్మజ్ఞానవిరక్తి-బుద్ధితపః-విద్యాక్రియా-ఆదిభిః - ధర్మము 


254 శ్రీమద్భాగవతము 
జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము తపస్సు విద్య కర్మ మొదలగు, స్వాభిః - 
తన, శక్తిభిః - శక్తులతో, వ్యధాత్‌ - నిర్మించెను. 

తరువాత ఈ విష్ణువు తన శక్తులతో రుద్రుని యుద్ధసామగ్రిని 
నిర్మించెను. ధర్మముతో రథమును, జ్ఞానముతో సూతుని, వైరాగ్యముతో 
జెండాను, ఐశ్వర్యముతో గుర్రములను, తపస్సుతో ధనుస్సును, విద్య (ఉ 
పాసన) తో కవచమును, (వైదిక) కర్మతో బాణమును, ఇతరశక్తులతో ఇతర 
మగు సామగ్రిని వ్యవస్థ చేసెను. 


సన్నద్ధో రథమాస్థాయ శరం ధనురుపాదదే | 
శరం ధనుషి సంధాయ ముహూర్తేంభిజితీశ్వరః || 67 


దదాహ తేన దుర్భేద్యా హరోంథ త్రిపురో నృప | 


నృప - ధర్మరాజా! ఈశ్వరః - రుద్రుడు, సన్నద్ధః - సన్నద్ధుడై, 
రథమ్‌ - రథమును, ఆస్థాయ - అధిష్టించి, శరమ్‌ - బాణమును, ధనుః - 
ధనుస్సును, ఉపాదదే - చేబట్టెను, అథ - తరువాత, హరః - రుద్రుడు, 
అభిజితి ముహూర్తే - అభిజిత్‌ ముహూర్తమునందు, శరమ్‌ - బాణమును, 
ధనుషి - ధనుస్సునందు, సంధాయ - ఎక్కుపెట్టి దుర్భేద్యాః - భేదించ 
శక్యము కాని, త్రిపురః - మూడు నగరములను, తేన - దానితో, దదాహ - 
తగులబెట్టెను. 


ఓ ధర్మరాజా! రుద్రుడు యుద్ధమునకు తయారై రథమునెక్కి 
ధనుర్చాణములను చేబట్టెను. అపుడా రుద్రుడు అభిజిత్‌ ముహూర్తము 
(మధ్యాహ్నము) నందు బాణమును ధనుస్సుపై ఎక్కుబెట్టి, భేదించ 
శక్యము కాని ఆ మూడు నగరములను, ఆ బాణముతో తగుల బెట్టెను. 


దివి దుందుభయో నేదుర్విమానశతసంకులాః || 68 


దేవర్షిపితృసిద్ధేశా జయేతి కుసుమోత్క రై: | 
అవాకిరన్‌ జగుర్హ్భృష్టా ననృతుశ్చాప్పరోగణా: || 69 


సప్తమ స్కంధము - అధ్యాయము 10 255 


దివి - స్వర్గమునందు, దుందుభయః - దుందుభులు, నేదుః - 
మోగినవి, విమౌనశతసంకులాః - వందలాది విమానముల రద్దీలు గల, 
దేవ-బుషిపితృసిద్ధ-ఈశాః - దేవతలు దేవర్డులు పితృదేవతలు సిద్ధుల 
నాయకులు, జయ - సర్వోత్కృష్టముగా నుండుము, ఇతి - అని, కుసుమ 
-ఉత్క రైః - పూల వానలతో, అవాకిరన్‌ - చల్లిరి, హృష్టాః - ఆనందమును 
పొందిన వారై. జగుః - గానము చేసిరి, అప్స్పరః-గణాః చ - అప్పరసల 
గుంపులు కూడ, నన్ఫతుః - నాట్యమాడిరి. 


స్వర్గమునందు దుందుభులు (మోగినవి. ఆకాశమునందు వంద 
లాది విమానముల రద్దీలు ఏర్పడెను. దేవతలు, దేవర్డులు, పితృదేవతలు, 
సిద్ధుల నాయకులు జయము, జయము అంటూ పూల వానలను చల్లిరి. 
ఆనందముతో కొందరు గానము చేయగా, అప్సరసల గుంపులు నాట్యమా 
డిరి. 


ఏవం దగ్ధ్వా పురస్తిసప్రో భగవాన్‌ పురహా నృప | 
బ్రహ్మాదిభిః స్తూోయమానస్ప్వధామ ప్రత్యపద్యత || 70 
నృప - ఓ ధర్మరాజా! పురహా - త్రిపురములను నశింపజేసిన, 
భగవాన్‌ - రుద్ర భగవానుడు, ఏవమ్‌ - ఈ విధముగా, తిస్రః - మూడు, 
పురః - నగరములను, దగా - తగులబెట్టి, బ్రహ్మా-ఆదిభిః - బ్రహ్మగారు 
మొదలైనవారిచే, స్తూోయమానః - స్తుతించబడుచున్నవాడై, స్వధామ - 
తన ధామమును, ప్రత్యపద్యత - చేరుకొనెను. 

ఓ ధర్మరాజా! ఈ విధముగా రుద్ర భగవానుడు మూడు నగరము 
లను తగులబెట్టి త్రిప్పురనాశకుడు ఆయెను. బ్రహ్మగారు మొదలగువారు 
స్తుతించుచుండగా, అపుడాయన తన ధామమును చేరుకొనెను. 

ఏవంవిధాన్యస్య హరేస్వ్రమాయయా 

విడంబమానస్య నృలోకమాత్మనః | 

వీర్యాణి గీతాన్య ఎషిభిర్జగద్గురోః 
లోకాన్‌ పునానాన్యపరం వదామి కిమ్‌ || 71 


256 శ్రీమద్భాగవతము 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే ప్రహాదచరితే 
ప్రహ్లాదస్య నిష్కామభక్తివర్జనం త్రిపురదహన 
వర్దనం నామ దశమోధ్యాయః | 


ఆత్మనః - ఆత్మస్వరూపుడైనట్టియు, స్వమాయయా - తన 
మాయాశక్తిచే, నృలోకమ్‌ - మానవరూపమును, విడంబమానస్య - అనుక 
రించుచున్నట్టియు, జగద్‌-గురోః - జగత్తునకు తండ్రి (గురువు) మొన, 
అస్య - ఈ హరేః - శ్రీహరియొక్క, ఏవంవిధాని - ఈ విధమైన, వీర్యాణి 
- పరాక్రమములు, బుషిభిః - మహర్దులచే, గీతాని - గానము చేయబడిన 
వి, లోకాన్‌ - జనులను, పునానాని - పావనము చేయుచున్నవి, అపరమ్‌ - 
మరియొకదానిని, కిమ్‌ - దేనిని, వదామి - నేను చెప్పవలెను? 


జగత్తునకు తండ్రి, గురువు, ఆత్మస్వరూపుడు అగు శ్రీహరి తన 
మాయాశక్తిచే మానవరూపమును అనుకరిస్తూ ఈ విధమైన పరాక్రమము 
లను నెరపెను. మహర్షులచే గానము చేయబడిన ఆ లీలలు జనులను 
పావనము చేయుచున్నవి. నేను ఇంకనూ దేనిని గురించి చెప్పవలెను? 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
ప్రహ్లాదచరితమునందు ప్రహ్లాదుని నిష్కామభక్తిని, 
త్రిపుర దహనమును వర్ణించే పదవ 
అధ్యాయము ముగిసినది (10) . 


చచ చ న 


అథ ఏకాదశోశధ్యాయ: 
వివిధ ధర్మముల వర్ణనము 


శ్రీశుక ఉవాచ | 
శుత్వేహితం సాధుసభాసభాజితం 
మహత్తమాగ్రణ్య ఉరుక్రమాత్మనః | 
యుధిష్టిరో దైత్యపతేర్ముదా యుతః 
పప్రచ్భ భూయస్తనయం స్వయంభువః || క్షే 
మహత్‌-తమ-అగ్రణ్యః - చాల గొప్పవారిలో అ(గ్రేసరుడగు, 
యుధిష్టిరః - ధర్మరాజు, ఉరుక్రమ-ఆత్మనః - శ్రీహరియందు చిత్తము 
గల, దైత్యపతేః - రాక్షసరాజగు ప్రహ్లాదునియొక్క, సాధుసభాసభాజితమ్‌ - 
సత్పురుషుల సభలయందు సత్కరించబడే, ఈహితమ్‌ - చరితమును, 
శ్రుత్వా - విని, ముదా - ఆనందముతో, యుతః - కూడినవాడై. భూయః - 
మరల, స్వయంభువః - స్వయంభువుడగు బ్రహ్మగారి, తనయమ్‌ - పుత్రు 
డగు నారదుని, పప్రచ్భ - ప్రశ్నించెను. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వామనావతారములో పెద్ద 
అడుగులు వేసి జగత్తును కొలిచిన శ్రీహరిని చిత్తమునందు నిలిపియున్న 
రాక్ష్తసరాజగు ప్రహ్లాదుని చరితము సత్పురుషుల సభయందు సత్కరించబ 
డును. చాల గొప్పవారిలో కూడ అ(గేసరుడగు ధర్మరాజు ఆ చరితమును 
విని ఆనందించెను. ఆయన మరల స్వయంభువుడైన బ్రహ్మగారి పుత్రు 
డగు నారద మహర్షిని ఇట్లు ప్రశ్నించెను. 


258 శ్రీమద్భాగవతము 
యుధిష్టిర ఉవాచ | 
భగవన్‌ శ్రోతుమిచ్చామి నృణాం ధర్మం సనాతనమ్‌ | 
వర్ణాశమాచారయుతం యత్పుమాన్‌ విందతేపరమ్‌ || 2 


భగవన్‌ - ఓ పూజనీయా!, సనాతనమ్‌ - సనాతనమైనట్టియు, వర్ణ 
-ఆశ్రమ-ఆచారయుతమ్‌ - వర్ణముల ఆశ్రమముల ఆచారములతో కూడి 
యున్న నృణామ్‌ - మానవులయొక్క, ధర్మమ్‌ - ధర్మమును గురించి, 
శ్రోతుమ్‌ - వినుటకు, ఇచ్చామి - కోరుచున్నాను, యత్‌ - దేనివలనైతే, 
పుమాన్‌ - మానవుడు, పరమ్‌ - పరమపురుషార్థమగు మోక్షమును, 
విందతే - పొందునో. 

ఓ పూజనీయా! వర్ణములు మరియు ఆశ్రమముల ఆచారములతో 
కూడియున్న మానవుల ధర్మము సనాతనమైనది. దానిని గురించి వినగోరు 
చున్నాను. ఏలయనగా, దాని వలన మానవుడు పరమపురుషార్థమగు 
మోక్షమును పొందును. 


భవాన్‌ ప్రజాపతేస్సాక్షాదాత్మజః పరమేష్థినః | 
సుతానాం సమ్మతో బహ్మంస్తపోయోగసమాధిభిః || తె 
భవాన్‌ - నీవు, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, ప్రజాపతేః - ప్రజలను 
సృష్టించిన, పరమేష్టినః - బ్రహ్మగారియొక్క, ఆత్మజః - పుత్రుడవు, 
బ్రహ్మన్‌ - ఓ మహర్డీ!, తపః-యోగసమాధిభిః - తపస్సు భక్తియోగము 
చిత్తెకాగ్రతలచే, సుతానామ్‌ - పుత్రులలో, సమ్మతః - ఆదరించబడువాడ 


6! 


త్‌ 


ఓ మహర్షీ! నీవు సాక్షాత్తుగా సృష్టికర్తయగు బ్రహ్మగారి పుత్రుడ 
వు. తపస్సు, భక్తియోగము మరియు చిత్తెకాగ్రతలను బట్టి నీకు ఆయన 
పుత్రులలో అధికమగు సమ్మానము గలదు. 

నారాయణపరా విప్రా ధర్మం గుహ్యం పరం విదుః | 
కరుణాస్సాధవశ్శాంతాస్త్వద్విధా న తథాాపరే [| తే 


సప్తమ స్కంధము - అధ్యాయము 11 259 





నారాయణపరాః - నారాయణుడు పరమలక్ష్యముగా గలవారు, 
కరుణాః - దయామయులు, సాధవః - సత్పురుషులు, శాంతాః - శాంత 
స్వభావులు, త్వద్‌-విధాః - నీవంటివారు అగు, విప్రాః - వేదవేత్తలు, 
గుహ్యమ్‌ - రహస్యమైన, పరమ్‌ - సర్వోత్కృష్టమైన, ధర్మమ్‌ - ధర్మము 
ను, విదుః - ఎరుగుదురు, తథా - ఆ విధముగా, అపరే - ఇతరులు, న - 
ఎరుగరు. 


నీవంటి వేదవేత్తలకు నారాయణుడే పరమలక్ష్యము. దయామయు 
లు, శాంతస్వభావులు అగు నీవంటి సత్పురుషులు రహస్యమైన పరమధ 
ర్మమును తెలియుదురు. ఇతరులకు ఆ రహస్యమగు ధర్మము తెలియదు. 


నారద ఉవాచ | 


నత్వా భగవతేకజాయ లోకానాం ధర్మహేతవే | 
వక్ష్యే సనాతనం ధర్మం నారాయణముఖాచ్చుతమ్‌ 11 55 


లోకానామ్‌ - లోకములయొక్క, ధర్మహేతవే - ధర్మమునకు కార 
ఇమైనట్టియు, భగవతే - పూజనీయుడైనట్టియు, అజాయ - స్వయంభువు 
డగు బ్రహ్మగారి కొరకు, నత్వా - నమస్కరించి, నారాయణముఖాత్‌ - 
నారాయణుని ముఖమునుండి, శ్రుతమ్‌ - వినబడిన, సనాతనమ్‌ - కాలాతీ 
తమైన, ధర్మమ్‌ - ధర్మమును గురించి, వక్ష్యే - చెప్పగలను. 

నారదుడిట్లు పలికెను --- స్వయంభువుడగు బ్రహ్మగారు లోక 
ముల ధర్మమునకు కారణము. ఆయనకు నమస్కరించి నేను నారాయ 
ణుని ముఖమునుండి విన్న సనాతన ధర్మమును గురించి చెపె ఎదను. 


యోవతీర్యాత్మనోంంశేన దాక్షాయణ్యాం తు ధర్మతః | 
లోకానాం స్వస్తయే5ధ్యాస్తే తపో బదరికాశ్రమే || 6 
యః - ఏ నారాయణుడైతే, ఆత్మనః - తనయొక్క అంచేన - 


అంశయొన నరునితో గూడి, ధర్మతః - ధర్ముని వలన, దాక్షాయణ్యాం తు 
- దక్షుని పుత్రికయగు మూర్తియందు, అవతీర్య - అవతరించి, లోకానామ్‌ 


260 శ్రీమద్భాగవతము 
- లోకముల, స్వస్తయే - కల్యాణము కొరకు, బదరికాశ్రమే - బదరికాశ్రమ 
మునందు, తపః - తపస్సును, అధ్యాస్తే - అనుష్టించుచున్నాడో. 

ఆ నారాయణుడు తన అంశయగు నరునితో గూడి ధర్ముని వలన 
దక్షపుత్రికయగు మూర్తియందు అవతరించి, లోకముల కల్యాణము కొరశై 
బదరికాశ్రమమునందు తపస్సును అనుష్టించుచున్నాడు. 

ధర్మమూలం హి భగవాన్‌ సర్వవేదమయో హరిః | 
స్మృతం చ తద్విదాం రాజన్‌ యేన చాత్మా ప్రసీదతి || 7 
రాజన్‌ - ఓ ధర్మరాజా! సర్వవేదమయః - సకలవేదముల రూప 
ములో ఆవిర్భవించిన, భగవాన్‌ హరిః - శ్రీహరి భగవానుడు, తద్‌-విదామ్‌ 
- ఆ వేదమునెరింగిన మహర్దులయొక్క, స్మృతం చ - స్మృతి, యేన చ 
- దేనిచే, ఆత్మా - అంతఃకరణము, ప్రసీదతి - ప్రసన్నమగునో అది, ధర్మ 
మూలంహి - ధర్మమునకు ప్రమాణము గదా! 

ఓ ధర్మరాజా! సలకవేదస్వరూపుడగు శ్రీహరి భగవానుడు, వేదవే 
త్తలగు మహర్షుల స్మృతులు మరియు ఏ కర్మచే అంతఃకరణము ప్రసన్న 
మగునో అట్టి కర్మ -- ఈ మూడు ధర్మమునకు మూలము (ప్రమాణము). 

సత్యం దయా తపశ్శాచం తితిక్షేక్షా శమో దమః | 
అహింసా బ్రహ్మచర్యం చ త్యాగస్ప్వాధ్యాయ ఆర్జవమ్‌ 118 
సంతోషస్సమదృక్సేవా గ్రామ్యేహాోపరమశ్శనైః | 

నృణాం విపర్యయేహేక్షా మౌనమాత్మవిమర్శనమ్‌ || 9 
అన్నాద్యాదేస్పంవిభాగో భూతేభ్యశ్చ యథార్హతః | 
తేష్వాత్మదేవతాబుద్ధిస్సుతరాం నృషు పాండవ || 10 
శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాం గతేః | 
స్సేవేజ్యావనతిర్దాస్యం సఖ్యమాత్మసమర ఎణమ్‌ || శ 


సప్తమ స్కంధము - అధ్యాయము 11 261 
నృణామయం పరో ధర్మస్సర్వేషాం సముదాహృతః | 
త్రింశల్లక్షణవాన్‌ రాజన్‌ సర్వాత్మా యేన తుష్యతి || 12 


పాండవ రాజన్‌ - పాండువంశమునకు చెందిన ఓ ధర్మరాజా! 
సత్యమ్‌ - సత్యము, దయా - దయ, తపః - తపస్సు, శౌచమ్‌ - శౌచము, 
తితిక్షా - సహనశక్తి, ఈక్షా - వివేకము, శమః - మనోనిగ్రహము, దమః - 
ఇంద్రియ నిగ్రహము, అహింసా - అహింస, బ్రహ్మచర్యం చ - బ్రహ్మచ 
ర్యము, త్యాగః - దానము, స్వాధ్యాయః - వేదాధ్యయనము, ఆర్జవమ్‌ - 
తిన్ననైన స్వభావము, సంతోషః - సంతృప్తి, సమద్భృక్‌-సేవా - అంతటా 
ఈశ్వరుని దర్శించే మహాత్ములను సేవించుట, శనైః - మెల్లగా, గ్రామ్య- 
ఈహా-ఉపరమః - ఇంద్రియభోగములకు చెందిన కర్మలనుండి విరమించు 
కొనుట నృణామ్‌ - మానవులయొక్క, విపర్యయ-ఈహా-ఈక్షా - నిష్ఫల 
మగు కర్మల వివేకము, మౌనమ్‌ - మౌనము, ఆత్మవిమర్శనమ్‌ - ఆత్మ 
చింతనము, భూతేభ్యః - ప్రాణుల కొరకు, యథా-అర్హతః - వాటి వాటి అర్హ 
తలను బట్టి, అన్న-ఆద్య-ఆదేః - తినదగిన ఆహారము మొదలగువాటియొ 
క్క, సంవిభాగః చ - చక్కగా పంచి యిచ్చుట, తేషు - ఆ ప్రాణులయం 
దు, నృషు సుతరామ్‌ - ప్రత్యేకించి మానవులయందు. ఆత్మదేవతాబుద్ధిః 
- ఆత్మభావము ఈశ్వరభావము, మహతామ్‌ - మహాత్ములకు, గతేః - 
లక్ష్య మైన, అస్య - ఈ ఈశ్వరునియొక్కః శ్రవణమ్‌ - వినుట, కీర్తనమ్‌ - 
కీర్తించుట, స్మరణం చ - స్మరించుట, సేవా - సేవ, ఇజ్యా - పూజ, అవ 
నతిః - నమస్కారము, దాస్యమ్‌ - దాస్యము, సఖ్యమ్‌ - మైత్రి, ఆత్మసమ 
ర్పణమ్‌ - తనను సమర్చించుకొనుట, త్రింశత్‌-లక్షణవాన్‌ - ముప్పది లక్ష 
ణములు గల, అయమ్‌ - ఇది, సర్వేషామ్‌ - అందరు, నృణామ్‌ - మానవు 
లకు, పరః - సర్వోత్తమమైన, ధర్మః - ధర్మముగా, సముదాహృతః - 
ఉటంకించ బడినది, యేన - దేనిచే, సర్వ-ఆత్మా - సర్వమునకు ఆత్మరూ 
పుడగు శ్రీహరి, తుష్యతి - ప్రసన్నుడగునో. 


పాండువంశీయుడవగు ఓ ధర్మరాజా! సత్యము, దయ, తపస్సు, 
బాహ్యమునందు ఆంతరమునందు శుచిగా నుండుట, సహనశక్తి ఆత్మా 
నాత్మ (నిత్యానిత్య) వివేకము, మనోనిగ్రహము, ఇంద్రియనిగ్రహము, 


262 శ్రీమద్భాగవతము 
అహింస, బ్రహ్మచర్యము, దానము, వేదాధ్యయనము, కుటిలత లేని వ్యవ 
హారము, లభించిన దానితో తృప్తి పడుట, అంతటా సమానముగా ఈశ్వ 
రుని దర్శించే మహాత్ములను సేవించుట, మెల్లగా ఇంద్రియభోగములకు 
చెందిన చేష్టలనుండి విరమించుకొనుట, మానవులు చేసే లౌకికములగు 
ప్రయత్నములన్నియు నిషృలములేననే సత్యమును దర్శించుట మౌన 
ము, ఆత్మచింతనము, ప్రాణులకు వాటి యోగ్యతకు తగ్గట్లుగా అన్నపాన 
ములు మొదలగువాటిని పంచి యిచ్చుట, ప్రాణులను విశేషించి మానవు 
లను ఆత్మస్వరూపులనియు ఈశ్వరరూపులనియు భావించుట మహాత్ము 
లకు పరమలక్ష్యమగు శ్రీహరియొక్క లీలలను వినుట, కీర్తించుట, స్మరిం 
చుట, ఈశ్వరుని సేవించి పూజించుట, నమస్కరించుట, దాస్యము, మైత్రి, 
తనను తాను ఈశ్వరునకు సమర్చించుకొనుట -- అనే ఈ ముప్పది లక్షణ 
ములు గల ధర్మము సకలమానవులకు సర్వోత్తమమైన ధర్మమని మహా 
త్ములచే వర్ణించబడినది. ఈ ధర్మమును పాలించుటచే సర్వాత్మస్వరూపు 
డగు శ్రీహరి ప్రసన్నుడగును. 

సంస్కారా యదవిచ్చిన్నాస్స ద్విజోఃంజో జగాద యమ్‌ | 
ఇజ్యాధ్యయనదానాని విహితాని ద్విజన్మనామ్‌ | 
జన్మకర్మావదాతానాం క్రియాశ్చాశ్రమచోదితాః || 13 


యత్‌ - ఎవనియందైతే, సంస్కారాః - ఉపనయనము మొదలైన 
సంస్కారములు, అవిచ్చిన్నాః - ఆగిపోకుండా జరిగినవో, యమ్‌ - ఎవని 
ని, అజః - స్వయంభువుడగు బ్రహ్మగారు, జగాద - చెప్పెనో, సః - ఆత 
డు, ద్విజః - ద్విజుడు, ద్విజన్మనామ్‌ - ఉపనయన సంస్కారము గలవారి 
కి ఇజ్యా-అధ్యయనదానాని - యజ్ఞము వేదాధ్యయనము దానములు, 
విహితాని - విధించబడినవి, జన్మకర్మ-అవదాతానామ్‌ - పుట్టుకచే కర్మ 
లచే పవిత్రులైనవారికి, ఆశ్రమచోదితాః - ఆశ్రమములకు విధించబడిన, 
క్రియాః చ - కర్మలు కూడ. 

ఎవనియందైతే ఉపనయనము మొదలైన సంస్కారములు ఆగిపో 


కుండా జరిగినవో, ఎవనిని బ్రహ్మగారు (వేదము ద్వారా) నిర్ధారించిరో, అట్టి 
వాడు ద్విజుడగును. ద్విజులకు యజ్ఞము, వేదాధ్యయనము, దానములు 


సప్తమ స్కంధము - అధ్యాయము 11 263 


విధించబడినవి. పుట్టుకచే మరియు కర్మలచే పవిత్రులైన ద్విజులకు బ్రహ్మ 
చర్య-గృహస్థ-వాన ప్రస్థ-సన్న్యాస-ఆశ్రమములకు చెందిన కర్మలు కూడ 
విధించబడినవి. 


విప్రస్యాధ్యయనాదీని షడన్యస్యాప్రతిగ్రహః | 
రాజ్ఞో వృత్తిః ప్రజాగోప్పరవిప్రాద్వా కరాదిభిః 11 కేశ 


అధ్యయన-ఆదీని - అధ్యయనము మొదలగు, షట్‌ - ఆరు, 
విప్రస్య - విప్రునకు, అన్యస్య - ఇతరునకు (క్షత్రియునకు), అప్రతిగ్రహః - 
ప్రతిగ్రహము లేదు, ప్రజాగోప్తుః - ప్రజలను రక్షించే, రాజ్ఞః - రాజునకు, 
అవిప్రాత్‌ - విప్రుడు తక్క ఇతరుని వద్దనుండి, కర-ఆదిభిః వా - పన్ను 
మొదలగువాటిచే గాని, వృత్తిః - జీవిక. 


యజ్ఞమును చేయుట, చేయించుట, వేదమును అధ్యయనము 
చేయుట, బోధించుట, దానమును చేయుట, స్వీకరించుట (ప్రతిగ్రహము) 
అనే ఆరు కర్మలు వేదవేత్తయగు బ్రాహ్మణునకు విధించబడినవి. వీటిలో 
ప్రతిగ్రహము క్షత్రియునకు తగదు. ప్రజలను రక్షించే క్షత్రియుడు వేదవేత్త 
లను మినహాయించి ఇతరుల వద్ద పన్నును తీసుకొనవలెను. అదియే క్షత్రి 
యునకు జీవిక 
వైశ్యస్తు వార్తావృత్తిశ్చ నిత్యం బ్రహ్మకులానుగః | 
శూద్రస్య ద్విజశుశ్రూషా వృత్తిశ్చ స్వామినో భవేత్‌ |] 15 
బ్రహ్మకుల-అనుగః - వేదవేత్తల సముదాయమునకు అనుచరు 
డగు, వైశ్యః తు - వైశ్యుడైతే, నిత్యమ్‌ - అన్ని కాలములలో, వార్తావృత్తిః 
చ - గోపాలనము వ్యవసాయము వ్యాపారము జీవికగా గలవాడు, 
శూద్రస్య - శూద్రునకు, ద్విజశుశ్రూషా - వేదవేత్తలను సేవించుట, 
స్వామినః - యజమానియొక్క సేవ, వృత్తిః చ - జీవిక కూడ, భవేత్‌ - 
అగును. 


18 


264 శ్రీమద్భాగవతము 
అన్ని కాలములలో వేదవేత్తలకు అనుచరుడై యుండే వైశ్యునకు 
గోవులను పాలించుట, వ్యవసాయము, వ్యాపారము అనునవి జీవిక. వేదవే 
త్తలను సేవించుట శూద్రునకు ధర్మము మరియు జీవిక కూడ అగును. 


వార్తా విచిత్రా శాలీనయాయావరశిలోంఛనమ్‌ | 
విప్రవృత్తిశ్చతుర్ధేయం (శ్రేయసీ చోత్తరోత్తరా !| 16 


విచిత్రా - పలువిధములైన, వార్తా - వ్యవసాయము మొదలగున 
ది, శాలినయాయావరశిలోంఛనమ్‌ - శాలీనము యాయావరము శిలోంఛ 
నము, విప్రవృత్తిః - వేదవేత్తయగు బ్రాహ్మణునకు జీవిక చతుర్ధా - నాల్గు 
విధములుగా నున్నది, ఇయమ్‌ - ఇది, ఉత్తర-ఉత్తరా - ముందు దాని 
కంటె తరువాతిది, (్రేయసీ - శ్రేయస్కరము. 


పలువిధములైన వ్యవసాయము మొదలగునవి, శాలీనము (యా 
చించకుండా లభించినదానితో జీవించుట): యాయావరము (ప్రతిదినము 
బియ్యము మొదలగువాటిని యాచించి వాటితో జీవించుట), శిలోంఛనము 
(రైతులు ధాన్యమును నూర్చినప్పుడు క్రింద పడే గింజలను ఏరుకొని 
వాటితో జీవించుట) -- అని వేదవేత్తయగు బ్రాహ్మణుని జీవిక నాలుగు 
విధములు. వీటిలో ముందుదానికంటె తరువాతిది (శ్రేయస్కరము. 


జఘన్యో నోత్తమాం వృత్తిమనాపది భజేన్నరః | 
బుతే రాజన్యమాపత్సు సర్వేషామపి సర్వశః || క్షే 
జఘన్యః - క్రింది స్థ స్థాయికి చెందిన, నరః - వ్యక్తి ఉత్తమామ్‌ - 
స్థాయికి చెందిన, వృత్తిమ్‌ - జీవికను, అనాపది - ఆపత్తు వచ్చిన , 
ములో తప్పు, న భజేత్‌ - సేవించవద్దు, ఆపత్సు - ఆపదలయందు, 
రాజన్యం బుతే - క్షత్రియుని మినహాయించి, సర్వేషామ్‌ - అందరికి, 
సర్వశః అపి - అన్ని విధములుగ కూడ. 


క్రింది స్థాయికి చెందిన వ్యక్తి ఆపదలలో తప్ప పై స్థాయికి 
చెందిన జీవికను. చేబట్టవద్దు. ఆపదలలో మాత్రము క్షత్రియుని మినహా 
యించి అందరు అన్ని రకముల వృత్తులను చేబట్టవచ్చును. 


సప్తమ స్కంధము - అధ్యాయము 11 265 


బుతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేనవా | 
సత్యానృతాభ్యాం జీవేతన శ్వవృత్త్యా కథంచన || 18 





బుత-అమృతాభ్యామ్‌ - బుతముతో గాని అమృతముతో గాని, 
మృతేన - మృతముతో గాని, ప్రమృతేన వా - ప్రమృతముతో గాని, సత్య 
-అన్ఫతాభ్యామ్‌ - సత్యముతో గాని అనృతముతో గాని, జీవేత - జీవించవ 
లెను, శ్వవృత్త్యా - శ్వవృత్తిచే, కథంచన - ఏ విధముగవైననూ, న జీవేత - 
జీవించరాదు. . 


బుత-అమృతములతో గాని, మృత-ప్రమృతములతో గాని, సత్య 
-అనృ్ఫతములతో జీవించవలెనే గాని, శ్వవృత్తితో ఏనాడైననూ జీవించరాదు. 


బుతముంఛశిలం ప్రోక్సమమృతం యదయాచితమ్‌ | 
మృతం తు నిత్యయాచ్చా స్యాత్‌ ప్రమృతం కర్షణం స్కృతమ్‌ 1119 
ఉంఛశిలమ్‌ - ఉంఛశిలము, బుతమ్‌ - బుతము అని, ప్రోక్షమ్‌ 
- చెప్పబడినది, అయాచితమ్‌ - కోరకుండా లభించినది, యత్‌ - ఏది 
గలదో అది, అమృతమ్‌ - అమృతము, నిత్యయాచ్చా తు - నిత్యము 
యాచించుబటైతే, మృతమ్‌ - మృతము, కర్షణమ్‌ - భూమి దున్నుట, ప్రమృ 
తమ్‌ - ప్రమృతము అని, స్మృతమ్‌ - చెప్పబడినది. 
పొలములో క్రిందపడిన గింజలనేరుకొని బ్రతుకుట బుతమనబడు 
ను. కోరకుండా లభించిన దానితో బ్రతుకుట అమృతమనియు, నిత్యము 
యాచించి బ్రతుకుట (యాయావరము) మృతమనియు, భూమిని దున్ని 
బ్రతుకుట ప్రమృతమనియు చెప్పబడినది. 
సత్యానృతం తు వాణిజ్యం శ్వవృత్తిర్నీవసేవనమ్‌ |! 
వర్జ్ణయేత్తాం సదా విప్రో రాజన్యశ్చ జుగుప్ప్సితామ్‌ | 
సర్వవేదమయో విప్రస్సర్వదేవమయో నృపః 1| 20 
వాణిజ్యం తు - వర్తకమైతే, సత్యానృతమ్‌ - సత్యానృతము, నీచ 
సేవనమ్‌ - నీచుని సేవించుట, శ్వవృత్తిః - శ్వవృత్తి, విప్రః - వేదవేత్త, 
రాజన్యః చ - క్షత్రియుడు కూడ, జుగుప్పిలామ్‌ - ఏవగించుకొనదగిన, 


266 శ్రీమద్భాగవతము 


తామ్‌ - దానిని, వర్ణయేత్‌ - విడిచిపెట్టవలెను, విప్రః - వేదవేత్త, సర్వవేద 
మయః - సర్వవేదములే రూపముగా గలవాడు, నృపః - రాజు, సర్వదేవ 
మయః - సకలదేవతలే స్వరూపముగా గలవాడు. 


వర్తకము సత్యానృతమనబడును. బ్రదుకు దెరువుకై నీచుని సేవిం 
చుట శ్వవృత్తి యనబడును. ఏవగించుకొనదగిన అట్టి శ్వవృత్తిని వేదవేత్త 
గాని, క్షత్రియుడు గాని ఆశ్రయించరాదు. ఎందుకంటే, సకలవేదములు వేద 
వేత్తయగు బ్రాహ్మణునియందున్నవి. రాజు సకలదేవతాస్వరూపుడు. 


శమో దమస్తపశ్శాచం సంతోషః క్షాంతిరార్డవమ్‌ | 
జ్ఞానం దయాచ్యుతాత్మత్వం సత్యం చ బ్రహ్మలక్షణమ్‌ 1121 


శమః - మనోనిగ్రహము, దమః - ఇంద్రియనిగ్రహము, తపః - 
తపస్సు, శౌచమ్‌ - బాహ్యమునందు ఆంతరములో స్వచ్భత, సంతోషః - 
తృప్తిని చెందే లక్షణము, క్షాంతిః - సహనము, ఆర్జవమ్‌ - తిన్ననైన స్వభా 
వము, జ్ఞానమ్‌ - జ్ఞానము, దయా - దయ, అచ్యుత-ఆత్మత్వమ్‌ - శ్రీహ 
రియందు నిలిచే మనస్సు, సత్యం చ - సత్యము, బ్రహ్మలక్షణమ్‌ - 
బ్రాహ్మణుని లక్షణము. 

మనస్సు వశములో నుండుట, ఇంద్రియనిగ్రహము, తపస్సు, 
బాహ్యమునందు ఆంతరములో స్వచ్చత, ఉన్నదానితో తృప్తి పడుట, సుఖ 
దుఃఖములను సహించుట, కుటిలత లేని స్వభావము, వివేకజ్జ్ఞానము, 
దయ, శ్రీహరియందు లగ్నమైయుండే బుద్ధి, సత్యము అనునవి బ్రాహ్మ 
ణుని లక్షణములు. 


శౌర్యం వీర్యం ధృతిస్తేజస్త్యాగ ఆత్మజయః క్షమా | 
బహ్మణ్యతా ప్రసాదశ్చ రక్షా చ క్షత్రలక్షణమ్‌ |! 22 
శౌర్యమ్‌ - యుద్ధములో ఉత్సాహము, వీర్యమ్‌ - ప్రభావము, 
ధృతిః - ధైర్యము, త్యాగః - దానము, ఆత్మజయః - మనస్సుపై విజయ 
ము, క్షమా - సహనశక్తి, బ్రహ్మణ్యతా - వేదవేత్తల యెడల భక్తి ప్రసాదః 





సప్తమ స్కంధము - అధ్యాయము 11 267 





చ - అనుగ్రహము, రక్షా చ - రక్షించుట, క్షత్రలక్షణమ్‌ - క్షత్రియుని లక్షణ 
ము. 


యుద్ధములో ఉత్సాహము, ప్రభావము, ధైర్యము, దానము, మన 
స్పుమై విజయము, సహనశక్తి వేదవేత్తలగు బ్రాహ్మణుల యొడల భక్తి 
ప్రజలను అనుగ్రహించి రక్షించుట అనునవి క్షత్రియ లక్షణములు. 
దేవగుర్వచ్యుతే భక్తిస్త్రివర్గపరిపోషణమ్‌ | 
ఆస్తిక్యముద్యమో నిత్యం నైపుణం వైశ్యలక్షణమ్‌ |] 23 
దేవగురు-అచ్యుతే - దేవతలు గురువు అచ్యుతుడు అనువారల 
యందు, భక్తి - భక్తి, త్రివర్గపరిపోషణమ్‌ - ధర్మార్థకామములనే మూడు 
పురుషార్థములను చక్కగా పాలించుట, ఆస్తిక్యమ్‌ - ఈశ్వరుడు గలడు 


అనే విశ్వాసము, నిత్యమ్‌ - అన్ని కాలములలో, ఉద్యమః - కార్యశూరత, 
నైపుణమ్‌ - పనిని చేయుటలో నేర్చు, వైశ్యలక్షణమ్‌ - వైశ్యుని లక్షణము. 


దేవతలయందు గురువునందు శ్రీహరియందు భక్తిని కలిగియుం 
డుట, ధర్మము అర్ధము కామము అనే మూడు పురుషార్థములను చక్కగా 
సేవించుట, ఈశ్వరుడు గలడు అనే విశ్వాసము, అన్ని కాలములలో కార్య 
శూరత, పనిని చేయుటలో నేర్చు అనునవి వైశ్యుని లక్షణములు. 


శూద్రస్య సంనతిశ్శాచం సేవా స్వామిన్యమాయయా | 
అమంత్రయజ్ఞో హ్యస్తేయం సత్యం గోవిప్రరక్షణమ్‌ 11 24 
సంనతిః - వినయము, శౌచమ్‌ - స్వచ్భత, స్వామిని - యజమా 
నియందు, అమాయయా - నిష్కపటముగా, సేవా - సేవ, అమంత్రయజ్ఞః 
- మంత్రములు లేని యజ్ఞము, అస్తేయమ్‌ - పరధనమును అపహరించ 
కుండుట, సత్యమ్‌ - సత్యము, గోవిప్రరక్షణమ్‌ - గోవులను విప్రులను 
కాపాడుట, శూద్రస్య - శూద్రునకు. 
వినయము, బాహ్యమునందు ఆంతరమునందు స్వచ్భతః యజ 
మానిని నిష్కపటముగా సేవించుట, మంత్రములు లేకున్ననూ ఈశ్వరుని 


268 శ్రీమద్భాగవతము 
ఆరాధించుట, పరధనమును అపహరించకుండుట, సత్యము, గోవులను 
విప్రులను రక్షించుట అనునవి శూద్ర లక్షణములు. 


స్త్రీణాం చ పతిదేవానాం తచ్చుశ్రూషానుకూలతా | 
తదృంధుష్వనువృత్తిశ్చ నిత్యం తద్వ్రతధారణమ్‌ 11 25 
పతిదేవానామ్‌ - పతియే దైవమైయున్ను స్త్రీణాం చ - స్త్రీలకు 
కూడ, తత్‌-శుశూషా - వానిని సేవించుట, అనుకూలతా - అనుకూల 
ముగా నుండుట, తద్‌-బంధుషు - వాని బంధువులయందు, అనువృత్తిః చ 
- సేవ చేయుట, నిత్యమ్‌ - అన్ని కాలములయందు, తద్‌-వ్రతధారణమ్‌ - 
భర్తయొక్క నియమములను పరిరక్షించుట. 


స్త్రీలకు పతియే దైవము. భర్తను సేవించుట, భర్తకు అనుకూల 
ముగా నుండుట, భర్తవైపు బంధువులను సేవించుట, అన్ని కాలములలో 
భర్తయొక్క నియమములను పరిరక్షించుట అనునవి స్త్రీల ధర్మములు. 


సమ్మార్జనోపలేపాభ్యాం గృహమండలవర్త నైః | 
స్వయం చ మండితా నిత్యం పరిమృష్టపరిచ్చదా 11 26 


కామైరుచ్చావచైస్సాధ్వీ ప్రశ్రయేణ దమేనచ | 
వాక్ష్యైస్సత్యైః ప్రియైః ప్రేమా కాలే కాలే భజేత్పతిమ్‌ 1127 
స్వయం చ - స్వయముగా, మండితా - అలంకరించుకున్నది, 

నిత్యమ్‌ - ప్రతిదినము, పరిమృష్టపరిచ్ళదా - శుభ్రము చేయబడిన 
సామగ్రి గలది అగు, సాధ్వీ - పతివ్రత, సమ్మార్జన-ఉపలేపాభ్యామ్‌ - 
తుడుచుట సుగంధద్రవ్యములను అలముటలచే, గృహమండలవర్తనైః - 
గృహములో రంగవల్లులను దిద్దుట గృహములో ఉండుటలచే, ఉచ్చావచైః 
- చిన్న పెద్ద, కామైః - ఇచ్భలచే, ప్రశ్రయేణ - వినయముతో, దమేన చ - 
ఇంద్రియనిగ్రహముతో, సత్ర్యైః - సత్యములైనట్టియు, ప్రియైః - విన సొం 
పైన, వాశ్ర్యైః - వాక్యములతో, ్రేమ్తా - ప్రేమతో, కాలే కాలే - ఆయా 
సమయములయందు, పతిమ్‌ - భర్తను, భవేత్‌ - సేవించవలెను. 


సప్తమ స్కంధము - అధ్యాయము 11 269 


_ సాధ్వి ఇంటిలోనే ఉంటూ ఇంటిని తుడిచి సుగంధద్రవ్యములను 
చల్లి రంగవల్లులను దిద్దవలెను. నిత్యము తనను కూడ తాను అలంకరిం 
చుకొని, ఇంటి సామగ్రిని శుచిగా ఉంచుకొనవలెను. ఆమె వినయముతో 
భర్తయొక్క చిన్నపెద్ద ఇచ్చలను పూర్తి చేయవలెను. ఆమె ఇంద్రియనిగ్ర 
హము గలదిమయై, సత్యము మరియు వినుటకు సొంమైన వాక్యములతో 
(ేమపూర్వకముగా భర్తను ఆయా సమయములయందు సేవించవలెను. 


సంతుష్టాలోలుపా దక్షా ధర్మజ్ఞా ప్రియసత్యవాక్‌ | 
అప్రమత్తా శుచిస్స్నిగ్గా పతిం త్వపతితం భజేత్‌ || 28 


సంతుష్టా - తృప్తి గలది, అలోలుపా - తీవ్రమగు ఆసక్తి లేనిది, 
దక్షా - సమర్థురాలు, ధర్మజ్ఞా - ధర్మము తెలిసినది, ప్రియనత్యవాక్‌ - 
సత్యమును వినుటకు ఇంపుగా చెప్పునది, అప్రమత్తా - జాగరూకయె 
ఉండునది, శుచిః - స్వచ్చత గలది, స్నిగ్ధా - ప్రేమ గలదియై, అపతితం 
తు - పతితుడు కాని, పతిమ్‌ - భర్తను, భజేత్‌ - సేవించవలెను. 


ఆమె లభించిన దానితో తృప్తి జెంది, దేనియందైననూ తీవ్రమగు 
ఆసక్తిని విడనాడవలెను. ఆమె ధర్మము తెలిసిన సమర్థురాలు కావలెను, 
ఆమె సత్యమును వినుటకు ఇంపుగా చెప్పవలెను. ఆమె సావధానముగా 
ఉంటూ బాహ్యమునందు ఆంతరములో స్వచ్చతను కలిగియుండవలెను. 
తన భర్త పతితుడు కానిచో, ఆమె ఆతనిని పేమతో సేవించవలెను. 


యా పతిం హరిభావేన భ జేచ్చ్రీరివ తత్పరా | 
హర్యాత్మనా హరేర్లోకే పత్యా శ్రీరివ మోదతే || 29 


యా - ఏ స్త్రీ, పతిమ్‌ - భర్తను, హరిభావేన - శ్రీహరి అనే భావ 
నతో, తత్‌-పరా - ఆ శ్రీహరియే ఏకైకలక్ష్యముగా గల, శ్రీః ఇవ - లక్ష్మీ 
దేవి వలె భవేత్‌ - సేవించునో ఆమె, హరేః - శ్రీహరియొక్క, లోకే - 
లోకమునందు, హరి-ఆత్మనా - శ్రీహరిరూపుడైన, పత్యా - భర్తతో, శ్రీః 
ఇవ - లక్ష్మీ దేవివలె, మోదతే - ఆనందించును. 


270 శ్రీమద్భాగవతము 





ఏ. స్త్రీమయైతే తన భర్త సాక్షాత్తుగా శ్రీహరియే అనే భావనతో, 
శ్రీహరియే ఏక్రైకలక్ష్యముగా గల లక్ష్మీదేవి శ్రీహరిని సేవించు విధముగా 
సేవించునో, ఆమె శ్రీహరియొక్క లోకము (వైకుంఠము) లో శ్రీహరిరూపు 
డగు తన భర్తతో గూడి లక్ష్మీదేవి వలెనే ఆనందించును. 


వృత్తిస్సంకరజాతీనాం తత్తత్కులకృతా భ వేత్‌ | 
అచౌరాణామపాపానామంత్యజాంతేకువసాయినామ్‌ || 30 


అచౌరాణామ్‌ - చోరులు కానట్టియు, అపాపానామ్‌ - పాపకృత్య 
ములను చేయనట్టియు, అంత్యజ-అంతే్‌వసాయినామ్‌ - పౌరసమా 
జమునకు దూరమై గ్రామములకు నగరములకు బయట నివసించే, సంకర 
జాతీనామ్‌ - సంకరజాతులకు, తత్‌-తత్‌-కులకృతా - ఆయా కులములను 
బట్టి నిర్ధారించబడిన, వృత్తి: - జీవిక భవేత్‌ - ఉండును. 


చోరులు కాకుండా పాపములను చేయకుండా పొరసమాజమునకు 
దూరముగా గ్రామములకు నగరములకు బయట నివసించే సంకరజాతుల 
జీవిక ఆయా కులములను బట్టి నిర్ధారితమగును. 


ప్రాయస్స్వభావవిహితో నృణాం ధర్మో యుగేయుగే! 
వేదదృగ్భిస్సృతో రాజన్‌ గ్రేత్య చేహ చ శర్మకృత్‌ || 31 
రాజన్‌ - ధర్మరాజా! యుగే యుగే - ప్రతియుగమునందు, 
నృణామ్‌ - మానవులకు, ప్రాయః - తరచుగా, స్వభావవిహితః - స్వభావ 
మును బట్టి విధించబడిన, ధర్మః - ధర్మము, వేదదృగ్భిః - మంత్రద్రష్ట 
లగు మహర్షులచే, స్మృతః - స్మరించబడినది, ప్రేత్య - మరణించిన పిద 
ప, ఇహ చ - ఈ లోకమునందు కూడ, శర్మకృత్‌ - సుఖమును చేయునది. 


ఓ ధర్మరాజా! ప్రతియుగమునందు మంత్రద్రష్టలగు మహర్షులు 
మానవులకు వారి వారి స్వభావమును బట్టి ధర్మమును స్మృతుల రూప 
ములో. నిధించిరి. ఈ ధర్మమునాచరించువారలకు ఇహమునందు 
మాత్రమే గాక, పరమునందు కూడ సుఖము లభించును. 


ప్తమ స్కంధము - అధ్యాయము 11 271 


వ స్వభావకృతయా వర్తమాన స్ప్వ్వకర్మకృత్‌ | 
హిత్వా స్వభావజం కర్మ శనైర్నిర్గుణతామియాత్‌ 11 ౩32 





స్వభావకృతయా - స్వభావమును బట్టి నిర్ధారించబడిన, వృత్త్యా 
- జీవిక (బ్రదుకు దెరువు) తో, వర్తమానః - ఉంటున్నవాడై, స్వకర్మకృత్‌ - 
స్వధర్మముననుష్టించువాడై, స్వభావజమ్‌ - స్వభావమును బట్టి వచ్చిన, 
కర్మ - కర్మను, శనైః - మెల్లగా, హిత్వా - విడిచిపెట్టి, నిర్గుణతామ్‌ - 
గుణాతీతమగు స్థితి (జీవన్ము క్తావస్థ) ని, ఇయాత్‌ - పొందవలెను. 
స్వభావమును బట్టి నిర్ధారించబడిన బ్రదుకు దెరువుతో స్వధర్మ 
మును అనుష్టించి జీవిస్తూ మానవుడు మెల్లగా ఆ స్వభావసిద్ధమగు 
కర్మను కూడ విడిచి గుణాతీతుడై జీవన్ముక్తుడు కావలెను. 
ఉప్యమానం ముహుః క్షేత్రం స్వయం నిర్వీర్యతామియాత్‌ | 
న కల్పతే పునస్సూత్ర్యై ఉప్తం బీజం చ నశ్యతి || 33 
ముహుః - పలుమార్లు, ఉపష్యమానమ్‌ - నాట్లు వేయబడే, క్షేత్రమ్‌ 
- పొలము, స్వయమ్‌ - తనంత తానుగా, నిర్వీర్యతామ్‌ - నిస్సారతను, 
ఇయాత్‌ - పొందును, పునః - మరల, సూత్ర్యై - పంట పండుటకు, న 
కల్పతే - సమర్థము కాదు, ఉప్తమ్‌ - నాటబడిన బీజం చ - విత్తు కూడ, 
నశ్యతి - నశించును. 
అతిగా నాట్లు వేసిన క్షేత్రము తనంత తానే నిస్సారమగును. ఆ 
తరువాత దానిలో పంట పండకపోవుట మాత్రమే గాక, నాటిన విత్తు కూడ 
నష్టమగును. 
ఏవం కామాశయం చిత్తం కామానామతిసేవయా |! 
విరజ్యేత యథా రాజన్నాగ్నివత్కామబిందుభిః . ఏత 
రాజన్‌ - ఓ ధర్మరాజా! ఏవమ్‌ - ఈ విధముగా, కామ-ఆశయమ్‌ 


- కోరికలకు నిలయమైన, చిత్తమ్‌ - మనస్సు, కామానామ్‌ - కామనలయొ 
క్క, అతిసేవయా - అధికమగు సేవించుటచే, విరజ్యేత - విరక్తిని పొందు 


272 శ్రీమద్భాగవతము 
ను, అగ్నివత్‌ - అగ్నివలె, కామబిందుభిః - కోరికలు అనే బిందువులచే, న 
- విరక్తిని పొందదు. 

తి 


ఓ ధర్మరాజా! ఈ విధముగా కోరికలకు నిలయమైన మనస్సు 
కామనలను కొంత కాలము సేవించగా విరక్తిని పొందును. అంతే గాని, 
ఒక్కసారిగా విరక్తిని పొందదు. ఏవో కొద్దిపాటి కామనలను మాత్రమే సేవిం 
చినచో, కొద్ది నేతిచుక్కలను వేసిన అగ్ని వలె, ఉపశమమును పొందదు 
(అనగా, స్వధర్మానుష్ట్థానమును చేస్తూ మానవుడు ఏవో కొన్ని కామనలను 
గృహస్థాశ్రుములో అనుభవించుటయే మంచిది; స్థాయీగా ఉండే వైరా 
గ్యము ఆ విధముగనే వర్ధిల్లును అని అభిప్రాయము). 

యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకమ్‌ | 

యదన్యత్రాపి దృశ్యేత తత్తేనైవ వినిర్దిశేత్‌ || వె5్‌ 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే 
వివిధధర్మవర్జ్దనం నామ ఏకాదశోకధ్యాయ: 1! 

యస్య - ఏ, పుంసః - వ్యక్తికి, వర్ణ-అభివ్యంజకమ్‌ - ఆ వర్ణము 
నకు అసాధారణమైన, యత్‌ - ఏ, లక్షణమ్‌ - లక్షణము, ప్రోక్షమ్‌ - చెప్ప 
బడినదో, తత్‌ - అది, అన్యత్ర అపి - మరియొకనియందు కూడ, యత్‌ 
దృశ్యేత - కానబడినచో, తత్‌ - ఆ మరియొక వర్ణమును, తేన ఏవ - ఆ 
వర్ణముతోనే, వినిర్దిశేత్‌ - నిర్దేశించ వలెను. 

ఆయా వర్ణముల వారికి ఆయా అసాధారణ లక్షణములు చెప్పబ 
డినవి. ఒక వర్ణమునకు చెందిన లక్షణములు మరియొక వర్ణమునకు 
చెందిన వ్యక్రియందు కానవచ్చినచో, ఆ వ్యక్తికి వర్ణమును ఆ లక్షణము 
లను బట్టియే నిర్ధారించవలెను (జన్మను బట్టి వర్షమును నిర్ధారించరాదు). 
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో వివిధధర్మ 

ములను వర్ణించే పదునొకండవ అధ్యాయము ముగిసినది (11). 


కళలు యళ 


అథ ద్వాదశోశ్‌ ధ్యాయః 
బ్రహ్మచర్య-వాన ప్రస్థ ధర్మముల వర్దనము 





నారద ఉవాచ |! 
బ్రహ్మచారీ గురుకులే వసన్‌ దాంతో గురోర్డితమ్‌ | 
ఆచరన్‌ దాసవన్నీవో గురౌ సుదృఢథసౌహృదః || క్షే 
గురుకులే - గురుకులమునందు, వసన్‌ - నివసించే, బ్రహ్మచారీ 
- బ్రహ్మచారి, దాంతః - ఇంద్రియనిగ్రహము గలవాడు, గురోః - గురువు 
నకు, హితమ్‌ - హితమును, ఆచరన్‌ - ఆచరించువాడు, దాసవత్‌ - స్సే్ల 
కుడు వలె, నీచః - నముడై, గురౌ - గురువునందు, సుదృఢథసొహృదః - 
మిక్కిలి దృఢమైన అనురాగము గలవాడు. 
బ్రహ్మచారి ఇంద్రియనిగ్రహముతో గురుకులములో నివసిస్తూ 
గురువునకు హితమునాచరించవలెను. సేవకుడు వలె గురువు యెడల 
నముడై గురువునందు మిక్కిలి దృఢథమగు అనురాగమును కలిగియుండవ 
లెను. 


సాయం ప్రాతరుపాసీత గుర్వగ్న్యుర్కసురోత్తమాన్‌ | 
ఉభే సంధ్యే చ యతవాగ్‌ జపన్‌ బ్రహ్మ సమాహితః || 2 
సాయమ్‌ - సాయంకాలము, ప్రాతః - ఉదయము, గురు-అగ్ని 
-అర్కసుర-ఉత్తమాన్‌ - గురువును అగ్నిని సూర్యుని శ్రీహరిని, ఉపాసీత 
_- ఉపాసించవలెను, ఉఖే - రెండు: సంధ్యే చ - సంధ్యలను కూడు యత 
వాక్‌ - మితముగా మాటలాడువాడు, సమౌహితః - ఏకాగ్రచిత్తము గలవా 
డై బ్రహ్మ - గాయత్రిని, జపన్‌ - జపించుచున్నవాడు. 


274 శ్రీమద్భాగవతము 





బ్రహ్మచారి ఉదయము సాయంకాలము గురువును, అగ్నిని, 
సూర్యుని, శ్రీహరిని పూజించవలెను. మితముగా మాటలాడవలెను. రెండు 
సంధ్యలయందు కూడ ఏకాగ్రమగు చిత్తముతో గాయత్రిని జపించవలెను. 


ఛందాంస్యధీయీత గురోరాహూత శ్చేత్సుయంత్రితః | 
ఉపక్రమేూవసానే చ చరణౌ శిరసా నమేత్‌ || ప 


గురోః - గురువుచే, ఆహూతః చేత్‌ - పిలువబడినచో, సుయం 
శ్రితః - మిక్కిలి సావధానము గలవాడై, ఛందాంసి - వేదమంత్రములను, 
అధీయీత - అధ్యయనము చేయవలెను, ఉపక్రమే - ఆరంభమునందు, 
అవసానే చ - అంతమునందు కూడ, చరణా - పాదములను, శిరసా - శిర 
స్ఫుతో, నమేత్‌ - నమస్కరించవలెను. 

గురువు పిలిచినప్పుడు బ్రహ్మచారి మిక్కిలి సావధానుడై వేదమం 
తములను అధ్యయనము చేయవలెను. అధ్యయనమునకు ముందు 
వెనుక కూడ గురువు పాదములకు సాష్టాంగనమస్కారమును చేయవలెను. 


మేఖలాజినవాసాంసి జటాదండకమండలూన్‌ ! 
బిభృయాదుపవీతం చ దర్భపాణిర్యథోదితమ్‌ . క! 


దర్భపాణిః - దర్భలు చేతియందున్న బ్రహ్మచారి, మేఖలా-అజిన 
వాసాంసి - మౌంజిని మృగచర్మమును వస్త్రములను, జటాదండకమండ 
లూన్‌ - జటలను దండమును కమండలమును, ఉపవీతం చ - యజ్ఞోపవీ 
తమును కూడ, యథా-ఉదితమ్‌ - శాస్త్రములో చెప్పిన పద్ధతిని అతిక్ర 
మించకుండగా, బిభృయాత్‌ - ధరించవలెను. 
బ్రహ్మచారి శాస్త్రములో విధించిన పద్ధతిలో మౌంజి, మృగచర్మ 
ము, వస్త్రములు, జటలు, దండము, కమండలము, యజ్ఞోపవీతములను, 
చేతిలో దర్భలను ధరించవలెను. 
సాయం ప్రాతశ్చరేద్భైక్షం గురవే తన్నివేదయేత్‌ | 
భుంజీత యద్యనుజ్ఞాతో నో చేదుపవసేత్క స్టచిత్‌ 11 వ్‌ 


సప్తమ స స్కంధము - అధ్యాయము క్షే2ై 275 


సాయమ్‌ - సాయంకాలము, ప్రాతః - ఉదయము, ఖైక్షమ్‌ - భిక్షా 
టనను, చరేత్‌ - చేయవలెను, తత్‌ - దానిని, గురవే - గురువు కొరకు, 
నివేదయేత్‌ - సమర్చించవలెను, అనుజ్ఞాతః యది - అనుమతించబడిన 
వాడైనచో, భుంజీత - భుజించవలెను, క్వచిత్‌ - ఒకప్పుడు, నో చేత్‌ - 
అట్లు గానిచో, ఉపవసేత్‌ - ఉపవాసము చేయవలెను. 





ఉదయము సాయంకాలము బ్రహ్మచారి భిక్షాటనను చేసి ఆ ఆహా 
రమును గురువునకు సమర్పించవలెను. గురువు అనుమతితో ఆ ఆహార 
మును భుజించవలెను. ఒకప్పుడు (అపరాధము చేసినప్పుడు) గురువు 
అనుమతినీయనిచో, ఆతడు ఆనాడు ఉపవాసమును చేయవలెను. 


సుశీలో మితభుగ్ద్గక్షశ్శద్దధానో జితేంద్రియః | 
యావదర్థం వ్యవహరేత్‌ స్త్రీషు స్త్రీనిర్జితేషు చ || 6 
సుశీలః - చక్కని శీలము గలవాడు, మితభుక్‌ - మితముగా తిను 
వాడు, దక్షః - సమర్థుడు, తద్దధానః - శ్‌ద్ధ గలవాడు, జిత-ఇంద్రియః - 
జయించబడిన ఇంద్రియములు గలవాడు, స్త్రీషు - స్త్రీలయందు, స్త్రీంనిర్జి 
తేషు చ - స్త్రీలకు వశులైన వారియందు, యావత్‌ అర్ధమ్‌ - ప్రయోజన 
మున్నంతవరకు, వ్యవహరేత్‌ - వ్యవహరించవలెను. 


బ్రహ్మచారి చక్కని శీలము గలవాడై మితముగా తినవలెను; దక్షు 


డుగా ఉంటూ శ్రద్ధను కలిగియుండవలెను; స్త్రీలతో మరియు స్త్రీలకు వశు 
లైన పురుషులతో పని ఉన్నంత వరకు మాత్రమే వ్యవహరించవలెను. 


వర్ణయేత్ప్రమదాగాథామగృ్భహస్టో బృహద్వ్రతః | 
ఇంద్రియాణి ప్రమాథీని హరంత్యపి యతేర్మనః || 77 
అగ్భహస్థః - గృహస్థుడు కానివాడు, బృహద్‌-వ్రతః - బ్రహ్మచర్య 
వ్రతము గలవాడు, ప్రమదాగాథామ్‌ - స్త్రీలకు సంబంధించిన ప్రసంగము 
ను, వర్జయేత్‌ - విడిచిపెట్టవలెను, ఇంద్రియాణి - ఇంద్రియములు, ప్రమా 
థీని - చాల బలము గలవి, యతేః - యతియొక్క, మనః అపి - మన 
స్ఫును కూడ, హరంతి - లాగివేయును. 


276 శ్రీమద్భాగవతము 








గృహస్థుడు కానివాడు, బ్రహ్మచర్యప్రతము గలవాడు స్త్రీలకు 
సంబంధించిన ప్రసంగమునకు దూరముగా నుండవలెను. ఎందుకంటే, 
ఇంద్రియములకు దొడ్డ బలము గలదు. అవి యతియొక్క మనస్సునైననూ 
లాగివేయును. 


కేశప్రసాధనోన్మర్దస్నపనాభ్యంజనాదికమ్‌ | 
గురుస్తీంభిర్యువతిభిః కారయేన్నాత్మనో యువా || 8 


యువా - యువకుడు, ఆత్మనః - తనకు, కేశప్రసాధన-ఉన్మర్జస్న 
పన-అభ్యంజన-ఆదికమ్‌ - జుట్టును అలంకరించుట శరీరమునకు మర్ష 
నము చేయించుట స్నానము నలుగు పెట్టి స్నానము చేయుట మొదలగు 
వాటిని, యువతిఖిః - యౌవనములోనున్ను గురుస్త్రీంభిః - గురుభార్యలచే, 
న కారయేత్‌ - చేయించుకొనరాదు. 


యువకుడగు బ్రహ్మచారి యువతులగు గురుభార్యలచే తనకు 
జుట్టునకు అలంకారము, శరీరమునకు మర్దనము, స్నానము, నలుగు పెట్టి 
స్నానము చేయించుట మొదలగువాటిని చేయించుకొనరాదు. 


నన్వగ్నిః ప్రమదా నామ ఘృతకుంభసమః పుమాన్‌ | 
సుతామపి రహో జహ్యాదన్యదా యావదర్దకృత్‌ [| 0 
ప్రమదా నామ - యువతి యనగా, అగ్నిః - అగ్ని నను - నిశ్చ 
యము, పుమాన్‌ - మగవాడు, ఘృతకుంభసమః - నేతి పాత్రతో సమాన 
మైనవాడు, రహః - ఏికాంతమునందు, సుతాం అపి - కుమార్తెను కూడు 


జహ్యాత్‌ - విడిచిపెట్టవలెను, అన్యదా - ఇతరసమయములయందు, 
యావద్‌-అర్ధకృత్‌ - ఎంతవరకు పనియో అంతవరకే వ్యహరించువాడు. 


యువతి నిప్పు వంటిది కాగా, మగవాడు నేతి కుండవంటివాడు. 
ఇది నిశ్చయము, కావున, వ్యక్తి తస కుమార్తెతోనైననూ ఏకాంతమునం 
దుండరాదు. బ్రహ్మచారి యువతితో ఏకాంతము కాని సందర్భములలో 
కూడ పని ఎంతవరకో అంతపరకే ప్యపహరించవలెసు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 12 277 





కల్పయిత్వాకకత్మనా యావదాభాసమిదమీశ్వరః | 
ద్వైతం తావన్న విరమేత్తతో హ్యస్య విపర్యయః || 10 
యావత్‌ - ఎంతవరకైతే, ఆత్మనా -తన స్వరూపముచే, ఇదమ్‌ - 
ఈ దేహాదికమును, ఆభాసమ్‌ - ప్రతీతినిగా, కల్పయిత్వా - నిశ్చయించి, 
ఈశ్వరః - స్వతంత్రుడు అగునో, తావత్‌ - అంతవరకు, ద్వైతమ్‌ - భేదబు 
ద్ధి న విరమేత్‌ - తొలగిపోదు, తతః - దానివలన, అస్య - వీనికి, విప 
ర్యయః హ్‌ - తప్పు ధారణ కలుగును గదా! 


మానవుడు తన స్వరూపమును తెలుసుకొని దేహాదులతో సహా 
ఈ సర్వము కేవలము ప్రతీతి (కనబడేదే గాని ఉన్నది కాదు) మాత్రమేనని 
నిశ్చయించుకొనవలెను. అంతవరకు వానికి స్త్ర్రీ-పురుషుడు అనే భేదబుద్ధి 
దూరము కాదు. అట్టి భేదబుద్ధి వలన వీనికి స్ట్రీయెడల కామన కలుగును 
గదా! (కావున, ఫై నియమములను పాటించవలేను అని యర్థము). 


ఏతత్సర్వం గృహస్టస్య సమామ్నాతం యతేరపి | 
గురువృత్తిర్వికల్పేన గృహస్థస్యర్తుగామినః || 1 
ఏతత్‌ - ఈ, సర్వమ్‌ - సర్వము, గృహస్థస్య - గృహస్థునకు, 
యతేః అపి - సన్నా్యాసికి కూడ, సమామ్నాతమ్‌ - విధించబడినది, బుతు 
గామినః - భార్యతో కలిసి జీవించే, గృహస్థస్య - గృహస్థునకు, గురువృత్తిః 
- గురువు యెడల ప్రవృత్తి, వికల్పేన - వికల్చ్పముగా. 

ఈ శీలమును రక్ష్తించుకొనుట మొదలైన ఉపదేశముంతయు గృహ 
స్థునకు, సన్న్యాసికి కూడ విధించబడినది. భార్యతో కలిసి కాపురము చేసే 
గృహస్థునకు గురుశుశ్రూష మొదలైనవి వికల్పము: అనగా వీలుంటే చేయ 
వచ్చును, లేకపోతే అక్కర లేదు. 


అంజనాభ్యంజనోన్మర్హస్త్య్యవ లేఖభామిషం మధు 
స్రగ్గంధలేపాలంకారాంస్త్యజేయుర్యే ధృతవ్రతాః || శే? 
యే - ఎవరైతే, ధృతవ్రతాః - ధరించబడిన వ్రతము గలవారో 
వారు, అంజన-అభ్యంజన- ఉన్మర్జస్త్రీ-అవలేఖ-ఆమిషమ్‌ - కళ్లకు అంజ 


278 శ్రీమద్భాగవతము 





నము అభ్యంగన స్నానము శరీరమునకు మర్దనము వా చిత్రములను 
చూచుట మాంసము అనువాటిని, మధు - మద్యమును, స్రగ్‌-గంధలేప-అ 
లంకారాన్‌ - పుష్పమాలలను గంధమును అలముకొనుటను అలంకారము 
లను, త్యజేయుః - విడిచి పెట్టెదరు గాక! 


ఎవరైతే బ్రహ్మచర్య వ్రతముననుష్టించెదరో వారు కళ్లకు అంజన 
మును, అభ్యంగన స్నానమును, శరీరమునకు మర్దనమును, స్త్రీల చిత్ర 
ములను చూచుటను, మాంసమును, మద్యమును, పుషృమాలలను ధరిం 
చుటను, సుగంధద్రవ్యములను అలముకొనుటను, అలంకారములను విడి 
చిపెట్ట వలెను. 


ఉషిత్రైవం గురుకులే ద్విజోంధీత్యావబుధ్య చ | 
త్రయీం సాంగోపనిషదం యావదర్దం యథాబలమ్‌ 11! 13 


దత్త్వా వరమనుజ్ఞాతో గురోః కామం మ్‌ శరః | 
గృహం వనంవా " ప్రవిశేత్ప్రవ్రజేత్తత వావసేత్‌ || 14 


ద్విజః - ఉపనయన సంస్కారమును పొందిన వ్యక్తి ఏవమ్‌ - ఈ 
విధముగా, గురుకులే - గురుకులమునందు, ఉషిత్వా - నివసించి, స-అం 
గ-ఉపనిషదమ్‌  - వేదాంగములతో ఉపనిషత్తులతో కూడియున్ను 
తయీమ్‌ - మూడు వేదములను, యథాబలమ్‌ - తన శక్తిని అతిక్రమించ 
కుండగా, యావద్‌- అర్థమ్‌ - ప్రయోజనమున్నంత వరకు, “అధీత్య - అధ్య 
యనము చేసి, అవబుధ్య చ - తెలుసుకొని, గురోః - గురువునకు, 
కామమ్‌ - అభీష్టమైన, వరమ్‌ - కానుకను, దత్త్వా - ఇచ్చి, అనుజ్ఞాతః - 
అనుమతిని పొందినవాడై, గృహమ్‌ - గృహమును గాని వనంవా-వన 
మును గాని, ప్రవిశేత్‌ - ప్రవేశించవలెను, ప్రవ్రజేత్‌ - సన్న్యసించ వలెను, 
వా - లేక తత్ర - అచటనే, వసేత్‌ - నివసించవలెను. 


ఉపనయనసంస్కారము గల వ్యక్తి ఈ విధముగా గురుకులములో 
నివసించి తన శక్తికి ఆవశ్యకతకు అనురూపముగా మూడు వేదములను, 
వాటి ఉపనిషత్తులను, వాటి అంగములను (శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, 
కల్పము, జ్యోతిషము, నిరుక్తము) అధ్యయనము చేసి, వేదార్థమును కూడ 


సప్తమ స్కంధము - అధ్యాయము క్షే2 279 





విచారణ చేయవలెను. తరువాత, ఆతడు గురువు కోరిన వరమును ఆయ 
నకు సమర్చించి, ఆయన అనుమతితో గృహస్థాశమములో ప్రవేశించవలె 
ను; లేదా, అడవికి వెల్లి తపస్సు చేయవచ్చును; లేదా, సన్న్యసించవచ్చు 
ను; లేదా, గురుకులములోనే కొనసాగవచ్చును. 


అగ్నౌ గురావాత్మని చ సర్వభూతేష్వధోక్షజమ్‌ | 
భూతైస్స్వధాషుభిః పశ్యేదప్రవిష్టం ప్రవిష్టవత్‌ |! శే5 
అగ్నౌ - అగ్నియందు, గురౌ - గురువునందు, ఆత్మని - తన 

యందు, సర్వభూతేషు చ - సకలప్రాణులయందు కూడ, అధోక్షజమ్‌ - 
ప్రత్యక్షాది ప్రమాణములకు అతీతుడగు శ్రీహరిని, స్వధామభిః - తన 
అంశలే అయిన, భూతైః - ప్రాణులచే, అప్రవిష్టమ్‌ - ప్రవేశించని వాడే 
అయిననూ, ప్రవిష్టవత్‌ - ప్రవేశించినాడా యన్నట్లు, పశ్యేత్‌ - చూడవలె 
ను. 


బ్రహ్మచారి అగ్నియందు, గురువునందు, తనయందు, సకలప్రా 
ణులయందు కూడ సర్వప్రమాణములకు అతీతుడైన శ్రీహరిని దర్శించవ 
లెను. శ్రీహరి సర్వత్రా వ్యాపించియే యున్నాడు గనుక కొత్తగా దేనియం 
దైననూ ప్రవేశించ బని లేదు. అయిననూ, సర్వమునందు తన అంశలే 
యగు జీవుల రూపములో ప్రవేశించినాడా యన్నట్లు భాసించును. 


ఏవంవిధో బ్రహ్మచారీ వానప్రస్తో యతిర్భృహీ | 
చరన్‌ విదితవిజ్ఞానః పరం బ్రహ్మాధిగచృతి || 16 
ఏవంవిధః - ఇటువంటి ప్రకారము గలవాడు, చరన్‌ - ప్రవృత్తి 
గలవాడు అగు, నా - బ్రహ్మచారి, వానప్రస్థః - వానప్రస్థుడు, 
యతిః - సన్న్యాసి, గృహీ - గృహస్థుడు, విదితవిజ్ఞానః - తెలియబడిన 
తెలియదగినది గలవాడై, పరం బ్రహ్మ - పరబ్రహ్మను, అధిగచ్చతి - 
పొందును. 


క్షం 


280 శ్రీ శ్రీమద్భాగవతము 


ఈ విధముగా నియమబద్ధముగా జీవించే బ్రహ్మచారి, గృహస్థు 
డు, వానప్రస్థుడు, సన్న్యాసి కూడ 'తెలియదగిన ఆత్మతత్త్వమును తెలుసు 
కున్నవారై పరబ్రహ్మను ఆత్మరూపముగా పొందెదరు. 


నప్రస్థస్య వక్ష్యామి నియమాన్మునిసమ్మతాన్‌ | 
యానాతిష్టన్‌ మునిర్గచ్చేదృషిలోకమిహాంజసా || 7 
మునిసమ్మతాన్‌ - మహర్షులకు సమ్మతములైన, వానప్రస్థస్య - 
వానప్రస్థుని, నియమాన్‌ - నియమములను గురించి, వక్ష్యామి - చెప్పగల 
ను, ఇహ - ఈ లోకమునందు, యాన్‌ - వేటిని, మునిః - మననశీలుడగు 
వానప్రస్థుడు, ఆతిష్టన్‌ - అనుష్టించువాడై, అంజసా - తేలికగా, బుషిలో 
కమ్‌ - మహర్షుల లోకమగు మహర్షోకమును, గచ్చేత్‌ - పొందునో. 
మహర్షులచే ప్రవచించబడిన వానప్ర ప్రస్ట ధర్మములను చెప్పెదను. 
ఈ లోకములో మననశీలుడై ఈ ధర్మములనాచరించు వ్యక్తి మహర్షుల 
లోకమగు మహర్లోకమును పొందును. 
న కృష్ణపచ్యమశ్నీయాదకృష్ణం చాప్యకాలతః | 
అగ్నిపక్వ్కమథామం వా అర్కపక్వముతాహరేత్‌ || 18 


9 


కృష్ణపచ్యమ్‌ - భూమిని దున్ని పండించిన ఆహారమును, న అశ్నీ 
యాత్‌ - తినరాదు, అకృష్ణం చ అపి - సహజసిద్దమగు ఆహారమునైననూ, 
అకాలతః - కాలము కాని కాలమునందు (తినరాదు), అగ్నిపక్వమ్‌ - 
నిప్పులలో పక్వమైనదానిని గాని, అథ - లేదా ఆమం వా - పచ్చి 
కాయను గాని (తినరాదు), ఉత - కాని, అర్కపక్వమ్‌ - సూర్యుని కిరణము 
లతో పండిన దానిని, ఆహరేత్‌ - భక్షించవలెను. 


భూమిని దున్ని పండించిన ఆహారమును గాని, నిప్పులలో 
కాల్చిన ఆహారమును గాని, పచ్చి కాయలను గాని, వానప్రస్థుడు తినరా 
దు. సహజముగా లభించే ఆహారమునైననూ కాలము కాని కాలమునందు 
తినరాదు. కాని, సూర్యుని వేడికి పండిన ఫలములు మొదలగువాటిని తిన 
వచ్చును. 


సప్తమ స్కంధము - అధ్యాయము 12 281 


వన్వైశ్చరుపురోడాశాన్‌ నిర్వపేత్కాలచోదితాన్‌ | 
లబ్ధే నవే నవేంన్నాద్యే పురాణం తు పరిత్యజేత్‌ || క్షం 


వన్వైః - అడవిలో లభించే ధాన్యములతో, కాలచోదితాన్‌ - కాల 
మునందు విధించబడిన, చరుపురోడాశాన్‌ - అన్నము పురోడాశములను, 
నిర్వపేత్‌ - హోమము కొరకు నిర్దేశించవలెను, నవే నవే - కొత్త కొత్త, 
అన్న-ఆద్యే - తినదగిన ఆహారము, లబ్టే - లభించగా, పురాణంతు - 
పాత అన్నమును, పరిత్యజేత్‌ - విడిచిపెట్టవలెను. 


వానప్రస్థుడు అడవిలో లభించే ధాన్యములతో అన్నమును పరో 
డాశములను తయారు చేసి వాటితోనే, ఆయా కాలములయందు విధించబ 
డిన (నిత్య నైమిత్తిక) హోమములను చేయవలెను. తినదగిన ఆహారధాన్య 
ములు కొత్త కొత్తవి లభించుట తోడనే, పాతవాటిని విడిచి పెట్టవలెను (ఇత 
రులకు, లేక పశుపక్షా శ్రదులకు సమర్చించవలెను). 


అగ్న్యర్థమేవ శరణముటజం వాాద్రికందరామ్‌ | 
శయేత హిమవాయ్య్వగ్నివర్దార్కాతపషాట్‌ స్వయమ్‌ 1| 20 
అగ్ని-అర్ధం ఏవ - అగ్ని కొరకు మాత్రమే, ఉటజమ్‌ - పర్షశాలను 
గాని, అద్రికందరామ్‌ - కొండగుహను గాని, శరణమ్‌ - ఇల్లుగా, శ్రయేత - 
ఆశ్రయించవలెను, స్వయమ్‌ - స్వయముగా, హిమవాయు-అగ్నివర్షా-అ 
ర్క-ఆతపషాట్‌ - చలి గాలి అగ్ని వర్షము సూర్యుని వేడిమి అనువాటిని 
సహించువాడు. 





వానప్రస్టుడు అగ్నులను రక్షించుట కొరకు మాత్రమే పర్ణశాలను 
గాని, కొండ గుహను గాని ఆశయించవలెను. తనకై తాను చలిని, గాలిని, 
అగ్నిని, వర్షమును, సూర్యుని వేడిని సహించవలెను. 


కేశరోమనఖశ్మశ్రుమలాని జటిలో దధత్‌ ! 
కమండల్వజినే దండవల్కలాగ్నిపరిచ్చదాన్‌ | 21 


జటిలః - జటాధారియగు వానప్రస్థుడు, కేశరోమనఖశ్మశ్రుమలాని 
- జుట్టు శరీరమునందలి రోమములు గోళ్లు గడ్డము మొదలగువాటి కాలు 


282 శ్రీమద్భాగవతము 





ష్యములను, కమండలు-అజినే - కమండలమును మృగచర్మమును, 
దండవల్కల-అగ్నిపరిచ్భదాన్‌ - దండమును ముదక వస్త్రములను అగ్ని 
హోత్రమునకు సంబంధించిన స్రుక్కు మొదలగు సాధనములను, దధత్‌ - 
ధరించువాడు. 


వానప్రస్టుడు జటాధారియై జుట్టు, రోమములు, గోళ్లు, గడ్డము, 
మీసములయందలి మాలిన్యమును ఉపేక్ష చేయవలెను. ఆతడు కమండల 
మును, మృగచర్మమును, దండమును, ముదక వస్త్రములను, అగ్నిహోత్ర 
మునకు చెందిన స్రుక్కు మొదలగు సామగ్రిని ధరించవలెసు. 


చరేద్వనే ద్వాదశాబ్దానప్టా వా చతురో మునిః | 
ద్వావేకం వా యథా బుద్దిర్న విపద్యేత కృచ్చతః || 22 
మునిః - మననశీలుడగు వానప్రస్థుడు, వనే - వనమునందు, 
ద్వాదశ - పన్నెండు గాని, అష్టా వా - ఎనిమిది గాని, చతురః - నాలుగు 
గాని, ద్వౌ - రెండు గాని, ఏకం వా - ఒకటి గాని, అబ్దాన్‌ - సంవత్సరము 
లను, వనే చరేత్‌ - వానప్రస్థ నియమములను పాటించవలెను, యథా - ఏ 
విధముగానైతే, బుద్ధిః - బుద్ధి, కృచ్చ్రతః - క్లేశముల వలన, న విపద్యేత ప 
నశించదో. 
వానప్రస్టుడు మననశీలుడై పన్నెండు, ఎనిమిది, నాలుగు, రెండు, 
లేక ఒక సంవత్సరము వానప్రస్థ ధర్మములను పాటించవలెను. కాని, ఆ 
ప్రయత్నములో క్లేశముల ఆధిక్యముచే బుద్ధి వినష్టము కాకుండ చూచుకొ 
నవలను. 
యదా5కల్పస్స్వక్రియాయాం వ్యాధిభిర్జరయాంథ వా | 
అన్వీక్షిక్యాం వా విద్యాయాం కుర్యాదనశనాదికమ్‌ 1 23 
యదా - ఎప్పుడైతే, వ్యాధిభిః - వ్యాధులచే, అథవా - లేక 
జరయా - ముసలిదనముచే, స్వక్రియాయామ్‌ - తన పనియందు గాని, 
అన్వీక్షిక్యామ్‌ - ఆత్మవిచారము అనే, విద్యాయాం వా - విద్యయందు 


సప్తమ స్కంధము - అధ్యాయము 12 283 


గాని, అకల్పః - అసమర్ధుడో అప్పుడు, అనశన-ఆదికమ్‌ - నిరాహారము 
మొదలగు వ్రతములను, కుర్యాత్‌ - చేయవలెను. 


ఎప్పుడైతే సాధకుడు వ్యాధుల వలన గాని, ముసలిదనముచే 
గాని, నిత్యకర్మలను అనుష్టించుటకు గాని ఆత్మవిచారమునకు గాని సమ 
ర్థుడు కాడో, అప్పుడు నిరాహారము మొదలగు వ్రతములను చేయవలెను. 
ఆత్మన్యగ్నీన్‌ సమారోష్య సన్న్యస్యాహంమమాత్మతామ్‌ | 
కారణేషు న్యసేత్సమ్యక్‌ సంఘాతం తు యథార్దతః || 24 
ఆత్మని - తనయందు, అగ్నీన్‌ - అగ్నులను, సమారోప్య - సమం 
త్రకముగా ఆరోపించుకొని, అహంమమ-ఆత్మతామ్‌ - అహంకార మమకా 
రములను, సన్న్యస్య - విడిచిపెట్టి, సంఘాతం తు - దేహము ఇంద్రియ 
ములు మనస్సుల సమూహమునైతే, సమ్యక్‌ - చక్కగా, కారణేషు - వాటి 
వాటి కొారణములయందు, యథా-అర్హతః - యోగ్యతను అతిక్రమించకుం 
డగా, న్యసేత్‌ - నిక్షేపించవలెను. 


వానప్రస్థుడు మూడు అగ్నులను తనయందు సమంత్రకముగా 
భావనారూపముగా ఆరోపించుకొనవలెను. ఆతడు దేహేంద్రియ మనస్సం 
ఘాతమునందలి అహంకార (నేను)-మమకారము (నాది) లను విడిచిపెట్టి, 
వాటిని యోగ్యతననుసరించి వాటి వాటి కారణములయందు విలాపము 
(భావనారూపముగా) చేయవలెను. 
ఖీ ఖాని వాయౌ నిశ్శ్వాసాం స్తేస్యూష్మాణమాత్మవాన్‌ . 
అప్ప్వసృక్‌శ్లేష్మపూయాని క్షితౌ శేషం యథోద్భవమ్‌ [| 25 
ఆత్మవాన్‌ - జితేంద్రియుడగు వానప్రస్థుడు, ఖాని - ఇంద్రియము 
లను, ఖే - ఆకాశమునందు, నిశ్శ్వాసాన్‌ - ప్రాజాపానములను, వాయౌ - 
వాయువునందు, ఊష్మాణమ్‌ - దేహమునందలి వేడిని, తేజసి - అగ్ని 
యందు, అస్ఫక్‌శ్లేష్మపూయాని - రక్తము శ్లేష్మము మూత్రాదులను, అప్సు 
- జలములయందు, శేషమ్‌ - మిగిలిన దేహమును, క్షితౌ - పృథివియం 
దు, యథా-ఉద్భవమ్‌ - పుట్టిన ప్రకృతిని అతిక్రమించకుండగా. 


284 శ్రీమద్భాగవతము 


సాధకుడు జితేంద్రియుడై దేహేంద్రియమనస్సంఘాతమును 
వాటివాటికి చెందిన ప్రకృతి తత్తములయందు భావనారూపముగా విలీ 
నము చేయవలెను. ఇంద్రియములను ఆకాశమునందు, ప్రాణాపానము 
లను వాయువునందు, దేహపు వేడిని అగ్నియందు, రక్తము శ్లేష్మము 
మూత్రము మొదలగువాటిని జలములయందు, మిగిలిన దేహమును పృథి 
వియందు విలీనము చేయవలెను. 


వాచమగ్నొ సవక్తవ్యామింద్రే శిల్పం కరావపి | 
పదాని గత్యా వయసి రత్యోపస్థం ప్రజాపతా || 26 
సవక్తవ్యామ్‌ - పలుకులతో కూడియున్ను వాచమ్‌ - వాగింద్రియ 
మును, అగ్నౌ - అగ్నియందు, శిల్చ్పమ్‌ - పట్టుకొనుట మొదలగు వ్యాపార 
మును, కరౌ అపి - చేతులను రెండింటిని కూడ, ఇంద్రే - ఇంద్రునియం 
దు, గత్యా - గమనముతో బాటుగా, పదాని - పాదములను, వయసి - 
కాలస్వరూపుడగు విష్ణువునందు, రత్యా - ప్రీతితో బాటుగా, ఉపస్థమ్‌ - 
జననేంద్రియమును, ప్రజాపతౌ - ప్రజాపతియందు. 
పలుకులతో బాటుగా వాగింద్రియమును అగ్నియందు, పట్టుకొ 
నుట మొదలగు పనులతో బాటుగా చేతులను ఇంద్రునియందు, నడకతో 
బాటుగా కాళ్లను కాలస్వరూపుడగు విష్ణువునందు, ప్రీతితో బాటుగా జన 
నేంద్రియమును ప్రజాపతియందు విలీనము (భావన) చేయవలెను. 


మృత్యా పాయుం విసర్గం చ యథాస్థానం వినిర్జి శేత్‌ 1 
దిక్షు శ్రోత్రం సనాదేన స్పర ఇమధ్యాత్మని త్వచమ్‌ 1127 


పాయుమ్‌ - విసర్జనేంద్రియమును, విసర్గం చ - విసర్జనమును 
కూడ, మృత్యా - మృత్యుదేవతయందు, శ్రోత్రమ్‌ - శ్రోత్రేంద్రియమును, 
సనాదేన - శబ్దముతో సహా, దిక్షు - దిక్కులయందు, స్పర్శమ్‌ - స్పర్శేం 
ద్రియమును, త్వచమ్‌ - చర్మమును, అధ్యాత్మని - వాయువృనందు, 
యథాస్థానమ్‌ - స్థానముల నతిక్రమించకుండగా, వినిర్దిశేత్‌ - విలీనము 
చేయవలెను. 





సప్తమ స్కంధము - అధ్యాయము 12 285 





ఆయా ఇంద్రియశక్తులను వాటి వాటి అనుగ్రాహక దేవతలయందు 
విలీనమగుటను సాధకుడు భావన చేయవలెను. విసర్జనేంద్రియమును విస 
ర్థనక్రియను మృత్యుదేవతయందు, శ్రోత్రేంద్రియమును శబ్దముతో సహా 
దిక్కులయందు, స్పర్శేంద్రియమును చర్మమును వాయువునందు విలీ 
నము చేయవలెను. 


రూపాణి చక్షుషా రాజన్‌ జ్యోతిష్యభినివేశయేత్‌ | 
అప్పు ప్రచేతసా జిహ్వాం (ఘేమొర్దాణం క్షితౌ న్యసేత్‌ 1128 
రాజన్‌ - ఓ ధర్మరాజా! రూపాణి - రూపములను, చక్తుషా - 
కన్నుతో సహా, జ్యోతిషి - సూర్యునియందు, అభినివేశయేత్‌ - విలీనము 
చేయవలెను, జిహ్వామ్‌ - రసనేంద్రియమును, ప్రచేతసా - అధిదేవతయగు 
వరుణునితో (మనస్సు ఆకర్షించబడే రసముతో) సహా, అప్పు - జలముల 
యందు, ఘ్రాణమ్‌ - ఘాణేంద్రియమును, ఘేమైః - ఆఘాణించబడే 
గంధములతో సహా, క్షితౌ - పృథివియందు, న్యసేత్‌ - విలీనము చేయవలె 
ను. 

ఓ ధర్మరాజా! రూపములను కన్నుతో సహా సూర్యునియందు, 
రసనేంద్రియమును అధిదేపతయగు వరుణునితో (మనస్సును ఆకర్షించే 
రుచులతో) సహా జలములయందు, ఘాణేంద్రియమును ఆఫఘాణించబడే 
గంధములతో సహా పృథివియందు విలీనము చేయవలెను. 


మనో మనోరఖథైశ్చంద్రే బుద్ధిం బోధ్యైః కవౌ పరే | 

కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహంమమతా క్రియా ! 

సత్త్వేన చిత్తం క్షేత్రజే గుళైర్వైకారికం పరే || 29 

మనః - మనస్సును, మనోరథై: - కామనలతో సహా, చంద్రే - 

చంద్రునియందు, బోథ్య్యైః - తెలియబడే విషయములతో సహా, బుద్ధిమ్‌ - 
బుద్ధిని, పరే - సర్వోత్తముడైన, కవౌ - బ్రహ్మగారియందు, అధ్యాత్మనా - 
అహంకారముతో బాటుగా, కర్మాణి - క్రియలను, రుద్రే - రుద్రునియందు, 
యత్‌ - ఏ అహంకారము పలన, అహంమమతా - దేహమునందు నేను 
అనే బుద్ధి దేహమునకు సంబంధించినవాటియందు నాది అనే బుద్ధి, 


286 శ్రీమద్భాగవతము 


క్రియా - క్రియ కలుగునో, సత్త్వేన - సత్త్వగుణకార్యమగు ప్రకాశముతో 
సహా, చిత్తమ్‌ = చిత్తమును, క్షేత్రజ్ఞే - క్షేత్రజ్ఞునియందు, గుణైః - గుణము 
లతో బాటుగా, వైకారికమ్‌ - వికారములు కలవానివలె కన్పట్టే జీవుని, పరే 
- పరబ్రహ్మయందు. 

కామనలతో సహా మనస్సును చంద్రునియందు, తెలియబడే విష 
యములతో సహా బుద్ధిని సర్వోత్కృష్టుడగు బ్రహ్మగారియందు, అహంకా 
రముతో సహా క్రియలను రుద్రునియందు, సత్త్వగుణకార్యమగు ప్రకాశ 
ముతో సహా చిత్తమును క్షేత్రజ్ఞుని (జీవుని) యందు, సత్త్వరజస్తమోగుణ 
ములతో సహా వికారములు కలవానివలె కన్పట్టే జీవుని పరబ్రహ్మయందు 
విలీనము చేయవలెను. 


అప్పు క్షితిమపో జ్యోతిష్యదో వాయౌ నభస్యముమ్‌ | 
కూటస్టే తచ్చ మహతి తదవ్య క్షేకక్షరే చళత్‌ || వ్‌ 


కితిమ్‌ - పృథివిని, అప్పు - జలములయందు, అపః - జలముల 
ను, జ్యోతిషి - అగ్నియందు, అదః - ఈ అగ్నిని వాయౌ - వాయువునం 
దు, అముమ్‌ - ఈ వాయువును, నభసి - ఆకాశమునందు, తత్‌ చ - 
దానిని కూడ, కూటస్టే - వాస్తవముగా వికారములు లేని జీవునియందు, 
మహతి - మహత్తత్త్యమునందు, తత్‌ - దానిని, అవ్యక్తే - అవ్య క్రమగు 
ప్రకృతియందు, తత్‌ చ - దానిని కూడ, అక్షరే - అక్షర పరబ్రహ్మయందు. 


పృథివీ తత్త్వమును జలములయందు, జలములను అగ్నియం 
దు, అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు, ఆకాశమును 
వాస్తవముగా వికారములు లేని జీవునియందు, జీవుని మహత్తత్త్వము 
నందు (మహదభిమానియగు హిరణ్యగర్భునియందు), మహత్తును మూల 
ప్రకృతియందు, మూలప్రకృతిని కాలాతీతమైన పరబ్రహ్మయందు విలీ 
నము చేయవలెను. 


ఇత్యక్షరతయా55త్మానం చిన్మాత్రమవశేషితమ్‌ | 
జ్ఞాత్వాాద్వయో5థ విరమేద్దగ్ధయోనిరివానలః || వే 





సప్తమ స స్కంధము - - అధ్యాయము | 12 287 


ఇతి శ్రీమద్భాగవతే మహాప్పరాణే సప్తమస్కంధే 
బ్రహ్మచారి-వానప్ర ప్రస్థ ధర్మవర్దనం నామ ద్వాదశోంధ్యాయః || 


ఇతి - ఈ విధముగా, చిత్‌-మాత్రమ్‌ - శుద్ధమగు చైతన్యముగా, 
అవశేషితమ్‌ - మిగిలియున్ను ఆత్మానమ్‌ - ఆత్మను, అక్ష్తరతయా - వినా 
శము లేని పరబ్రహ్మగా, జ్ఞాత్వా - తెలుసుకొని, అద్వయః - రెండవది 
లేనివాడై, అథ - తరువాత, దగ్ధయోనిః - తగులబెట్టబడిన ఇంధనము గల, 
అనలః ఇవ - అగ్నివలె, విరమేత్‌ - విరమించవలెను. 


ఈ విధముగా తన స్వరూపమునందలి అనాత్మలనన్నింటినీ నిషే 
ధించగా మిగిలేది శుద్ధచైతన్యస్వరూపమగు ఆత్మయే. అది వినాశము లేని 
పరబ్రహ్మకంటె భిన్నము కాదు అనియు, దానియందు రెండవది లేద 
నియు తెలుసుకొని, తరువాత ఆ వానప్రస్టుడు, ఇంధనమును తగులబెట్టిన 
అగ్ని వలె, సర్వకృత్యములనుండి విరమించును. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
బ్రహ్మచర్య-వానప్రస్థ ధర్మములను వర్ణించే 
పన్నెండవ అధ్యాయము ముగిసినది 12. 


శిలలు శిల 


అథ త్రయోదశోశధ్యాయః 
యతి ధర్మములు- ప్రహ్లాద దత్తాత్రేయ సంవాదము 


నారద ఉవాచ | 
కల్పస్తేవం పరివ్రజ్య దేహమాత్రావశేషితః | 
గ్రామైకరాత్రవిధినా నిరపేక్షశ్చరేన్మహీమ్‌ || క్షే 


కల్ప: తు - సమర్థుడైతే, ఏవమ్‌ - ఈ విధముగా, పరివ్రజ్య - 
నన్న్యసించి, దేహమాత్ర-అవశేషితః - దేహముచే మాత్రమే మిగిలినవా 
డై. గ్రామ-ఏకరాత్రవిధినా - గ్రామమునందు ఒక రాత్రి అనే పద్ధతితో, నిర 
పేక్షు - కామనలు లేనివాడై, మహీమ్‌ - భూమిని, చరేత్‌ - సంచరించ 
వలెను. 


ఆత్మవిచారమునందు సమర్ధుడైన వ్యక్తి అద్వయమగు ఆత్మను 
ధ్యానిన్తూ నన్న్యసించి శరీరముతో మాత్రమే మిగిలియున్నవాడై. ఒక 
గ్రామములో ఒక దినము చొప్పున నిష్కామముగా భూమియందు సంచ 
రించ వలెను. 


బిభృయాద్యద్యసౌ వాసః కౌపీనాచ్భాదనం పరమ్‌ ! 
త్య శ్తంన దండలింగాదేరన్యత్కించిదనాపది || 2 


అనొ - ఈ సన్న్యాసి, వాసః - వస్త్రమును, యది బిభృయాత్‌ - 
ధరించే పక్షములో, పరమ్‌ - కేవలము, కౌపీన-ఆచ్చ్భాదనమ్‌ - కౌపీన 
మును మాత్రమే ధరించుట, అనాపది - ఆపద కాని సందర్భమునందు, 
దండలింగాదే: - దండము సన్న్యాసిచిహ్నాములు మొదలగువాటికంటె, 
అన్యత్‌ - ఇతరమును, త్య శ్రమ్‌ - విడువబడినదానిని, కించిత్‌ - దేనివైన 
నూ, స - ధరించరాదు. 


సప్తమ స్కంధము - అధ్యాయము 13 289 


ఈ సన్న్యాసి వస్త్రమును ధరించే పక్షములో కేవలము కౌపీన 
మును మాత్రమే ధరించవలెను. దండమును, సన్న్యాసచిహ్నములగు జప 
మాల మొదలగువాటిని తప్పించి ఇతరమును, సన్న్యాసమును స్వీకరించే 
సమయములో విడిచిపెట్టినదానిని దేనినైననూ స్వీకరించరాదు. 


ఏక ఏవ చరేద్భిక్షురాత్మారామోకనపాశ్రయః | 
సర్వభూతసుహృచ్చాంతో నారాయణపరాయణ: 11 ఏ 


భిక్షుః - భిక్షాన్నముతో జీవించువాడు, ఆత్మారామః - ఆత్మనిష్ట 
యందు ఆనందించువాడు, అనపాశయః - ఇతరులపై ఆధారపడనివాడు, 
సర్వభూతసుహృత్‌ - సకలప్రాణులకు హితమును చేయువాడు, శాంతః - 
సకలకామనలు చల్లారిన వాడు, నారాయణపరాయణ:ః - నారాయణుడే 
పరమలక్ష్యముగా గలవాడు, ఏకః ఏవ - ఒక్కడే, చరేత్‌ - సంచరించవలె 
ను. 


సన్న్యాసి భిక్షాన్నముతో జీవిస్తూ ఆత్మనిష్టయందు రమిస్తూ ఇత 
రులమై ఆధారపడకుండా సకలప్రాణులకు హితమును చేగూర్చువాడై 
ఒంటరిగా సంచరించవలెను. సకలకామనలు చల్లారిన సన్న్యాసి నారాయ 
ణుడే పరమలక్ష్యముగా గలవాడై ఉండవలెను. 


పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సదసతోంవ్యయే | 
ఆత్మానం చ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే || శే 
సద్‌-అసతః - కార్యకారణములకు, పరే - అతీతమైనట్టియు, 
అవ్యయే - కాలాతీతమైన, ఆత్మని - ఆత్మయందు, అదః - ఈ, విశ్వమ్‌ - 
జగత్తును, సద్‌-అసత్‌-మయే - కార్యకారణరూపమగు, సర్వత్ర - సకలజగ 
త్తునందు, ఆత్మానమ్‌ - ఆత్మయే అగు, పరం బ్రహ్మ చ - పరబ్రహ్మను 
కూడ, పశ్యేత్‌ - దర్శించవలెను. 


అత్మ కార్యకారణములకు, కాలమునకు అతీతమైనది. సన్న్యాసి 
సకలజగత్తును ఆత్మయందు దర్శించవలెను. మరియు, కార్యకారణరూప 


290 శ్రీమద్భాగవతము 
ములోనుండే సకలజగత్తును ఆత్మ-అభిన్నమగు పరబ్రహ్మయందు దర్శిం 
చవలెను. అనగా, ఆత్మయందు అధ్యస్తమని తెలియవలెను. 


సుప్తప్రబోధయోస్పంధావాత్మనో గతిమాత్మదృక్‌ | 
పశ్యన్‌ బంధం చ మోక్షం చ మాయామాత్రం న వస్తుతః 115 


సుప్తప్రబోధయోః - నిద్ర తెలివి అనే అవస్థలకు, సంధౌ - సంధి 
యందు, ఆత్మదృక్‌ - ఆత్మనిష్ట గల సన్న్యాసి, ఆత్మనః - ఆత్మయొక్క, 
గతిమ్‌ - తత్త్వమును, బంధం చ - బంధమును, మోక్షం చ - మోక్షమును 
కూడ, మాయామాత్రమ్‌ - కల్పనా మాత్రముగా, న వస్తుతః - వాస్తవము 
కొనిదిగా, పశ్యన్‌ - దర్శ్భించువాడు. 


నిద్ర-తెలివి అనే ఈ రెండు అవస్థల సంధిలో, అనగా నిద్ర లేచే 
సమయములో మరియు నిద్ర పోయే సమయములో (అజ్జానముయొక్క 
ఆవరణ గాని, విక్తేపము కాని ఉండదు), ఆత్మనిషస్టుడగు సన్న్యాసి ఆత్మ 
యొక్క తత్త్వృమునరయవలెను. బంధమోక్షములు కేవలము కల్పన 
మాత్రమే; ఆత్మకు అవి వాస్తవముగా లేవు అని ఆతడు ఆ సంధిలో 
గుర్తించవచ్చును. 


నాభినందేద్ధువం మృత్యుమధ్రువం వాస్య జీవితమ్‌ | 
కాలం పరం ప్రతీక్షేత భూతానాం ప్రభవాప్యయమ్‌ || 6 


అస్య - ఈ దేహమునకు, ధ్రువమ్‌ - నిశ్చితమైన, మృత్యుమ్‌ - 
మృత్యువును గాని, అధ్రువమ్‌ - నిశ్చితము గాని, జీవితమ్‌ - జీవితమును 
గాని, న అభినందేత్‌ - అభినందించ రాదు, భూతానామ్‌ - ప్రాణులకు, 
ప్రభవ-అప్యయమ్‌ - జననమరణములకు కారణమైన, కాలమ్‌ - కాలము 
ను, పరమ్‌ - కేవలము, ప్రతీక్షేత - వేచి చూడవలెను. 


ఈ దేహమునకు మరణము నిశ్చితము. ఈ దేహముయొక్క జీవి 
తకాలము అనిశ్చితము. సన్న్యాసి ఇటు జీవితమును గాని, అటు మరణ 
మును గాని అభినందించరాదు. ప్రాణుల జననమరణములకు కారణమగు 
కాలమును కేవలము ప్రతీక్షించుచుండవలెను. 


సప్తమ స్కంధము - అధ్యాయము 13 291 
నాసచ్చాస్త్రేషు సజ్జేత నోపజీవేత జీవికామ్‌ । 
వాదవాదాంస్త్యజేత్తర్కాన్‌ పక్షం కం చన సంగ్రయేత్‌ 1 7? 





అసత్‌-శా స్త్రైెషు - అనాత్మశాస్త్రములగు నాట్యశాస్త్రము మొద 
లగువాటియందు, న సజ్జేత - ఆసక్తిని కలిగియుండరాదు, జీవికామ్‌ - జీవి 
కను, న ఉపజీవేత - ఆశ్రయించరాదు, వాదవాదాన్‌ - వాదవివాదరూపము 
లైన, తర్కాన్‌ - తర్కములను, త్యజేత్‌ - విడిచిపెట్టవలెను, పక్షమ్‌ - పక్ష 
మును, కం చ - దేనినైననూ, న సంశ్రయేత్‌ - బలపరచరాదు. 


అనాత్మశాస్త్రములగు నాట్యశాస్త్రము మొదలగువాటియందు 
సన్న్యాసి ఆసక్తిని కలిగియుండరాదు. జీవిక (జాతకములు చెప్పి ధన 
మును సంపాదించుట, ఉద్యోగము చేయుట, వ్యాపారమును చేయుట) ను 
ఆధారముగా చేసుకొని జీవించరాదు. వాదప్రతివాదములను తర్కములను 
విడిచిపెట్టవలెను. వైష్ణవ-శైవ ఇత్యాది ఏ పక్షమునైననూ ఆశ్రయించరాదు. 


న శిష్యాననుబధ్నీత గ్రన్ధాన్నైవాభ్యసేదృహూన్‌ / 
న వ్యాఖ్యాముపయుంజీత నారంభానారభేత్క్వచిత్‌ 18 


శిష్యాన్‌ - శిష్యులను, న అనుబధ్నీత - జమ చేయరాదు, 
బహూన్‌ - అనేకములగు, గ్రన్హాన్‌ - గ్రంథములను, న ఏవ అభ్యసేత్‌ - 
సుతరాము అభ్యస్పిచరాదు, వ్యాఖ్యామ్‌ - ప్రవచనమును, న ఉపయుం 
జీత - ప్రయోగించరాదు, క్వచిత్‌ - ఏ కాలమునందైననూ, ఆరంభాన్‌ - 
మఠము మొదలగు వ్యాపారములను, న ఆరభఖేత్‌ - ఆరంభించరాదు. 


శిష్యమండలులను తయారు చేయరాదు. అనేకములగు వేదాం 
తశాస్త్రమునకు సహకరించని జ్యోతిశ్శాస్త్రమువంటి అనాత్మశాస్త్రం గ్రంథ 
ములను సుతరాము అభ్యసించరాదు. అట్టి గ్రంథములను ప్రవచించరాదు. 
ణ్‌ కాలమునందైననూ మఠము మొదలగు పెద్ద పెద్ద కార్యములను ఆరం 
భించరాదు. 


న యతేరాశ్రమః ప్రాయో ధర్మ హేతుర్మహాత్మనః | 
శాంతస్య సమచిత్తస్య బిభృయాదుత వా త్యజేత్‌. ! | 0 


292 శ్రీమద్భాగవతము 
మహాత్మనః - సర్వాత్మభావము కలిగినట్టియు, శాంతస్య - చల్లా 
రిన కామనలు కలిగినట్టియు, సమచిత్తస్య - సర్వమునందు ఈశ్వరుని 
దర్శించే, యతేః - యతికి, ఆశ్రమః - సన్న్యాసాశ్రమము, ప్రాయః - తర 
చుగా, ధర్మహేతుః - ఆత్మనిష్టకు కారణము, న - కాదు, బిభృయాత్‌ - 
ఆశ్రమమును కొనసాగించవచ్చును, ఉత వా - లేదా, త్యజేత్‌ - విడిచిపెట్ట 
వచ్చును. 
సర్వాత్మభావముతో సర్వమునందు ఈశ్వరుని దర్శిస్తూ కామన 
లకు అతీతుడై ఉండే యతికి తరచుగా సన్న్యాసచిహ్నములు ఆత్మనిష్టా 
రూపమగు ధర్మమునకు ఆలంబనము కాజాలవు. అనగా, అట్టి యతి 
బాహ్యచిహ్నములతో సంబంధము లేకుండా ఆత్మనిష్టుడై యుండును. 
అట్టి మహాత్ముడు బాహ్యచిహ్నములను కొనసాగించవచ్చును; లేదా, 
విడిచి పెట్టవచ్చును. 
అవ్య క్తలింగో వ్య క్తార్గో మనీష్యున్మత్తబాలవత్‌ | 
కవిర్మూకవదాత్మానం స దృష్ట్యా దర్శయేన్నృణామ్‌ || 10 


సః - ఆ యతి, అవ్యక్తలింగః - బయటకు కనబడని చిహ్నములు 
గలవాడు, వ్యక్త-అర్థః - సుస్పష్టమైన (ఆత్మనిష్ట అనే) ప్రయోజనము గల 
వాడు, మనీషీ - మనోనిగ్రహము గలవాడు, కవిః - విద్వాంసుడు, 
నృణామ్‌ - జనులయొక్క, దృష్ట్యా - దృష్టితో, ఆత్మానమ్‌ - తనను, ఉన్మ 
త్తబాలవత్‌ - పిచ్చివాని వలె పిల్లవాని వలె, మూకవత్‌ - మూగవాని వలె, 
దర్శయేత్‌ - ప్రదర్శించవలెను. 


యతికి తన ప్రయోజనము ఆత్మానుసంధానము అని స్పష్టమే. 
అయిననూ, ఆయన తన ఆత్మనిష్టను బట్టబయలు చేసే చిహ్నాములను 
ధరించడు. ఆయన మనోనిగ్రహము గలవాడే అయిననూ జనుల దృష్టిలో 
తనను తాను పిచ్చివానిని వలె, అవివేకియగు పిల్లవానిని వలె, తాను 
విద్వాంసుడే అయిననూ, తనను మూగవానిని వలె ప్రదర్శించవలెను. 


అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనమ్‌ | 
ప్రహ్లాదస్య చ సంవాదం మునేరాజగరస్య చ [| [1 


సప్తమ స్కంధము - అధ్యాయము 13 293 
అత్ర - ఈ విషయమునందు, ప్రహాదస్య చ - ప్రహ్లాదునకు, ఆజ 
గరస్య - కొండచిలువవలె జీవించే, మునేః చ - దత్తాత్రేయ మహర్డికి, 
సంవాదమ్‌ - సంవాదరూపమైన, ఇమమ్‌ - ఈ, ప్పరాతనమ్‌ - ప్రాచీనమై 
న, ఇతిహాసం అపి - వృత్తాంతమును కూడ, ఉదాహరంతి - ఉటంకించెద 
రు. 

ఈ సందర్భములో మహాత్ములు ఒక ప్రాచీనమైన వృత్తాంతమును 
ఉటంకించెదరు. ఒకప్పుడు ప్రహ్లాదునకు దత్తాతేయ మహర్షితో సంభాష 
ఇము జరిగినది. ఆ మహర్షి కొండచిలువ వలె తన వద్దకు వచ్చిన ఆహార 
మును మాత్రమే తిని (ఆజగర వృత్తి) జీవించును. 


తం శయానం ధరోపస్టే కావేర్యాం సహ్యసానుని . 
రజస్వ లైస్తనూదేశైర్నిగూఢామలతేజసమ్‌ !| [2 


దదర్శ లోకొన్‌ విచరన్‌ లోకతత్త్వవివిత్సయా | 
వృతోంమాత్ర్యైః కతిపయైః ప్రహ్లాదో భగవత్ప్రియః || 13 
కావేర్యామ్‌ - కావేరీ నదీతీరమునందు, సహ్యసానుని - సహ్యప 
ర్వతపు చరియయందు, ధరా-ఉపస్టే ఒం నేలమై, శయానమ్‌ - పరుండి 
ఉన్నట్టియు, రజస్వలైః - దుమ్ము నిండిన, తనూదేశైః - దేహేవయవము 
లతో, నిగూఢ-అమలతేజసమ్‌ - దాగియున్న స్వచ్భమగు తేజస్సు గల, 
తమ్‌ - ఆ దత్తాత్రేయుని, లోకతత్త్వవివిత్సయా - ప్రాణుల స్వరూపమును 
తెలియాలనే కోరికతో, కతిపయై: - కొంతమంది, అమాత్య్యైః - మంత్రులతో 
గూడి, లోకాన్‌ - లోకములను, విచరన్‌ - సంచరించుచున్నవాడు, భగవత్‌ 
-ప్రియః - భగవానునకు ప్రియుడు అగు, ప్రహ్లాదః - ప్రహ్లాదుడు, దదర్శ - 
చూచెను. 
దత్తాత్రేయ మహర్షి కావేరీ నదీతీరమునందు సహ్యపర్వతము 
మొక్క చరియమై కటికనేలమై పరుండియుండెను. ఆయన దేహావయవ 
ములు దుమ్ముతో నిండియుండుటచే, ఆయన స్వచ్చమైన తేజస్సు ప్రకట 
మగుట లేదు. భగవానునకు ప్రియుడగు ప్రహ్లాదుడు ఒకప్పుడు కొందరు 


294 శ్రీమద్భాగవతము 





మంత్రులతో గూడి ప్రాణుల తత్త్వమునరయుటకై లోకములను సంచరి 
స్తూ, ఆ మహర్షిని చూచెను. 

కర్మణా55కృతిభిర్వాచా లిం గ్రైర్వర్జా శమాదిభిః | 

న విదంతి జనాయం వై సోసావితి న వేతిచ |! ల! 


కర్మణా _ కర్మచే, ఆకృతిభిః - ముఖకవళికలచే, వాచా - మాట 
చే, వర్ష్ణ-ఆశ్రమ-ఆదిభిః - వర్ణము ఆశ్రమము మొదలగువాటికి చెందిన, 
లింగ్రైః - చిహ్నాములచే, యమ్‌ - ఎవనిని, జనాః - జనులు, సః - ఆతడు, 
అస - ఈతడు, ఇతి - అని గాని, నవా ఇతి చ - కాదు అని గాని న 
విదంతి - తెలియరో. 
ఆయన చేసే పనులను బట్టి, ముఖకవళికలను బట్టి, మాటను 
బట్టి, వర్షము ఆశ్రమము మొదలగువాటికి చెందిన గురుతులను బట్టి, 
ఆయన ఒక సిద్దపురుషుడా, కాడా అనే విషయము జసులకు తెలియదు. 
తం నత్వాభ్యర్చ్య విధివత్పాదయోశ్శిరసా స్పృశన్‌ | 
వివిత్సురిదమప్రాక్షీన్మహాభాగపతో5సురః || 15 
తమ్‌ - ఆయనను, నత్వా ఆ నమస్కరించి, విధివత్‌ - యథావిధి 
గా అభ్యర్చ్య - పూజించి, పాదయోః - పాదములయందు, శిరసా - శిర 
స్ఫుతో, స్పృశన్‌ - స్పృశించువాడై, వివిత్సుః - తెలియగోరువాడై. మహా 
భాగవతః - గొప్ప భగవద్భక్తుడు, అసురః - అసురుడు అగు ప్రహ్లాదుడు, 
ఇదమ్‌ - దీనిని, అప్రాక్షీత్‌ - ప్రశ్నించెను. 
గొప్ప భగవదృక్తుడు, రాక్షసరాజు అగు ప్రహ్లాదుడు తత్త్వమును 
తెలియగోరి, ఆయనకు నమస్కరించి యథావిధిగా పూజించి తల ఆయన 
పాదములను సోకునట్లుగా సాష్టాంగప్రణామమును చేసి ఇట్లు ప్రశ్నించెను. 


బిభర్ణి కాయం పీవానం సోద్యమో భోగవాన్‌ యథా |! 
విత్తం చైవోద్యమవతాం భోగో విత్తవతామిహ | 
భోగినాం ఖలు దేహోాయం పీవా భవతి నాన్యథా! 16 


సప్తమ స్కంధము - అధ్యాయము 13 295 





సం ఉద్యమః - ధనమును సంపాదించే ప్రయత్నమును చేయువా 
డు, భోగవాన్‌ యథా - భోగములు కలవాడు వలె, పీవానమ్‌ - బలమైన, 
కాయమ్‌ - శరీరమును, బిభర్ణి - ధరించుచున్నావు, ఇహ - ఈ లోకము 
నందు, ఉద్యమవతాం సవ = ఉద్యమమును చేయువారలకు మాత్రమే, 
విత్తమ్‌ - ధనము, విత్తవతామ్‌ - ధనము గలవారలకు, భోగః చ - భోగ 
ము, అయమ్‌ - ఈ, దేహః - దేహము, భోగినామ్‌ - భోగము గలవారల 
కు, పీవా - బలము గలది, భవతి ఖలు - అగును గదా! అన్యథా - మరి 
యొక విధముగా, న - కాదు. 


ధనమును సంపాదించే ప్రయత్నము చేసి భోగములు అనుభ 
వించే వ్యక్తి వలె తమరు బలమైన దేహమును కలిగియున్నారు. ఈ లోక 
ములో ఉద్యమము చేయువారికి మాత్రమే ధనము, ధనము గలవారికి 
మాత్రమే భోగము ఉండుట, భోగము గలవారికి మాత్రమే ఈ దేహము 
బలముగానుండుట అనుభవసిద్ధమే. దీనికి విరుద్ధమగు అనుభవము లేదు. 


నతే శయానస్య నిరుద్యమస్య బ్రహ్మన్ను హార్టో యత ఏవ భోగః 
అభోగినోయం తవ విప్ర దేహః పీవా యతస్తద్వద నః క్షమం చేత్‌. 


బ్రహ్మన్‌ - ఓ మహర్షీ! శయానస్య - పరుండి ఉన్నట్టియు, నిరు 
ద్యమస్య - ఉద్యమము లేని, తే - నీకు, అర్జః - ధనము, న హ - ఉండి 
యుండదు, యతః ఏవ - దేనివలన మాత్రమే, భోగః - భోగము కలుగునో, 
విప్ర - ఓ వేదవేత్తా! అభోగినః - భోగము లేని, తవ - నీ, అయమ్‌ - ఈ, 
దేహః - దేహము, యతః - ఎందువలన, పీవా - బలముగా నున్నదో, తత్‌ 
- ఆ విషయమును, క్షమం చేత్‌ - వినదగినది అయినచో, నః - మాకు, 
వద - చెప్పుము. 

ఓ మహర్షీ! ఉద్యమము లేకుండా పరుండియున్న నీ వద్ద ధనము 
ఉండియుిండదు. "ధనము లేనిదే భోగము ఉండదు గదా! ఓ వేదవేత్తా! 
భోగము లేని నీ ఈ దేహము బలముగా నుండుటకు గల హేతువును. 
మేము వినదగ్గది అయినచో, చెప్పుడు. 


20 


296 శ్రీమద్భాగవతము 
కవిః కల్పో నిపుణదృక్‌ చిత్రప్రియకథస్పమః | 
లోకస్య కుర్వతః కర్మ శేషే తద్వీక్షితాపి వా || 18 
కవిః - విద్వాంసుడవు; కల్చ్పః - సమర్థుడవు, నిపుణదృ్భక్‌ - చాతు 
ర్యము గలవాడవు, చిత్రప్రియకథః - విచిత్రములైన లోకప్రియములైన 
పలుకులు గలవాడవు, సమః - సముడవు, లోకస్య - లోకము, కర్మ - కర్మ 
ను, కుర్వతః - చేయుచుండగా, శేషే - పరుండియున్నావు, వా - లేదా, 
తద్‌-వీక్షితా అపి - ఆ లోకమును చూచువాడవు కూడ. 


తమరు విద్వాంసులు, సమర్ధులు, చతురులు. తమరి పలుకులు 
విచిత్రములు, లోకప్రియములు. లోకము కర్మలలో మునిగియుండగా, 
తమరు ఉదాసీనులై చూచుచున్నారు. లేదా పరుండి యున్నారు. దీనికి 
కారణమేమి? 


నారద ఉవాచ | 
స ఇత్సం దైత్యపతినా పరిషృష్టో మహామునిః | 
స్మయమానస్తమభ్యాహ తద్వాగమృతయంత్రితః | _ 19 
దైత్యపతినా - రాక్షసరాజగు ప్రహ్లాదునిచే, ఇత్సమ్‌ - ఈ విధము 
గా, పరిషృష్టః - వినయపూర్వకముగా ప్రశ్నించబడిన, సః - ఆ మహా 
మునిః - మహర్షి, సయమానః - చిరునవ్వు నవ్వుచున్నవాడై, తద్‌-వాగ్‌ 
-అమృతయంత్రితః - ఆయన అమృతమువంటి వాక్కుచే వశుడై, తమ్‌ - 
ఆయనను ఉద్దేశించి, అభి-ఆహ - బదులు పలికెను. 
నారద మహర్షి ఇట్లు పలికెను --- రాక్షసరాజగు ప్రహ్లాదుడు ఈ 
విధముగా వినయపూర్వకముగా ప్రశ్నించగా, ఆ మహర్షి అమృతమువంటి 
ప్రహ్లాదుని పలుకులకు వశుడై చిరునవ్వుతో ఆయనకు ఇట్లు బదులు చెప్పె 
ను. 


బాహ్మణ ఉవాచ | 
వేదేదమసుర(్రేష్ట భవాన్నన్వార్యసంమత: | 
ఈహోపరమయోర్నూణాం పదాన్యధ్యాత్మచక్తుషా || 20 


సప్తమ స్కంధము - అధ్యాయము క్ష 297 
అసురశ్రేష్ట - ఓ రాక్షసోత్తమా!, ఆర్యసంమతః - సత్పురుషులచే 
సమ్మానించబడే, భవాన్‌ - నీవు, అధ్యాత్మచక్తుషా - అంతర్హ్భృష్టితో, ఇదమ్‌ 
- ఈ విషయమును, న్ధాణామ్‌ - మానవులయొక్క, ఈహా-ఉపరమయోః 
- కర్మలను చేయుటకు మానివేయుటకు, పదాని - స్థానములను (ఫలము 
లను): నను - నిశ్చయముగా, వేద - తెలియుదువు. 


దత్తాత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ రాక్షసోత్తమా! సత్పురు 
షులు నిన్ను సమ్మానించెదరు. మానవులు కర్మలను చేయుటకు, మానివే 
యుటకు ఉండే ఫలములు, ఈ విషయములన్నీ అంతర్హ్భృష్టి గల నీకు తెలి 
సినవే. 


యస్య నారాయణో దేవో భగవాన్‌ హృద్గతస్సదా | 
భక్త్యా కేవలయాంజ్ఞానం ధునోతి ధ్వాంతమర్కవత్‌ || 21 


యస్య - ఎవనికి, కేవలయా - నిష్కామమైన భక్త్యా - భక్తిచే, 
సదా - అన్ని కాలములలో, హృద్‌-గతః - హృదయమునందుండే, భగ 
వాన్‌ - భగవానుడు, నారాయణః దేవః - నారాయణ దేవుడు, ధ్వాంతమ్‌ - 
చీకటిని, అర్కవత్‌ - సూర్యుడు వలె, అజ్ఞానమ్‌ - అజ్ఞానమును, ధునోతి - 
పారద్రోలునో. 


నిష్కామ భక్తి కారణముగా భగవానుడగు నారాయణ దేవుడు 
అన్ని కాలములలో నీ హృదయమునందున్నవాడై. సూర్యుడు చీకటిని 
వలె, అజ్ఞానమును పారద్రోలును, 


అథాపి బూమహే ప్రశ్నాంస్తవ రాజన్‌ యథాశ్రుతమ్‌ | 
సంభావనీయో హి భవానాత్మనశ్శుద్ధిమిచృతామ్‌ 1 22 
రాజన్‌ - ఓ రాజా! అథాపి - అయినప్పటికీ, తవ - నీ, ప్రశ్నాన్‌ - 
ప్రశ్నలను, యథాశ్రుతమ్‌ - న్ద్లు విన్నదానికి అనురూపముగా, బూమహే 
- చెప్పెదము, హీ - ఏలయనగా, ఆత్మనః - అంతఃకరణమునకు, శుద్ధిమ్‌ 
- పరిశుద్ధిన, ఇచ్చతామ్‌ - కోరువారలకు, భవాన్‌ - నీవు, సంభావనీయః - 
సమ్మానించ దగినవాడవు. 


298 శ్రీమద్భాగవతము 
ఓ రాజా! అయినప్పటికీ నీ ప్రశ్నలకు మాకు తెలిసినంతలో 
సమాధానమును చెప్పెదము. ఎందుకంటే, అంతఃకరణశుద్ధిని గోరువార 
లకు నీవు సమ్మానించ దగినవాడవ. 


తృష్టయా భవవాహిన్యా యోగ్ర్యైః కామైరపూరయా | 
కర్మాణి కార్యమాణోంహం నానాయోనిషు యోజితః 1| 23 


యోగ్ష్యైః - యోగ్యములగు, కామైః - కామనలచే, అపూరయా - 
పూరించబడనట్టియు, భవవాహిన్యా - జన్మమరణపరంపరను కలిగించే, 
తృష్ట్ణయా - దురాశచే, కర్మాణి - కర్మలను, కార్యమాణః - చేయించబడు 
చున్న అహమ్‌ - నేను, నానాయోనిషు - అనేకజన్మలయందు, యోజితః 
- నియోగించ బడితిని. 


తృష్ణను యోగ్యములగు కామనలచే పూరించుట సంభవము 
కాదు. అది జీవునకు జన్మమరణముల పరంపరను కలిగించును. దానిచే 
నేను కర్మలను చేయించబడుతూ అనేకజన్మలనెత్తునట్లు చేయబడితిని. 


యదృచ్చయా లోకమిమం ప్రాపితః కర్మభిర్భ్రమన్‌ ! 
స్వర్గాపవర్గయోర్ణ్వారం తిరశ్చాం పునరస్య చ || 24 
కర్మభిః - కర్మలచే, భ్రమన్‌ - తిరుగాడుచున్నవాడనై, స్వర్గ-అపవ 
ర్గయోః - స్వర్గమోక్షములకు, తిరశ్చామ్‌ - పశుపక్ష్యాది జన్మలకు, పునః - 
మరల, అస్య చ - ఈ మనుష్యజన్మకు కూడ, ద్వారమ్‌ - ద్వారమైన, 
ఇమమ్‌ - ఈ, లోకమ్‌ - మనుష్యజన్మను, యదృచ్భ్చయా - అనుకోకుండా 
(ఈశ్వరేచృచే), ప్రాపితః - పొందించబడితిని. 


మనుష్యజన్మ స్వర్గమునకు (పుణ్యముచే). మోక్షమునకు (ఆత్మ 
జ్ఞానముచే), పశుపక్ష్యాదిజన్మలకు (పాపముచే) మరియు మరల ఈ మాన 
వజన్మకు (పుణ్యపాపముల మిశ్రమముచే) కూడ ద్వారము. కర్మలచే తిరు 
గాడుచున్న నేను అనుకోకుండా ఈశ్వరేచృచే ఈ మనుష్యజన్మను 
పొందించబడితిని. 


సప్తమ స్కంధము - అధ్యాయము 13 299 


అత్రాపి దంపతీనాం చ సుఖాయాన్యాపనుత్తయే | 
కర్మాణి కుర్వతాం దృష్ట్వా నివృత్తోస్మి విపర్యయమ్‌ 1] 25 
అత్ర అపి- ఈ జన్మయందు కూడ, సుఖాయ - సుఖము కొరకు, 
అన్య-అపనుత్తయే చ - ఇతరము అగు దుఃఖమును తొలగించుట కొరకు 
కూడు కర్మాణి - కర్మలను, కుర్వతామ్‌ - చేయుచున్న దంపతీనామ్‌ - 
దంపతులకు, విపర్యయమ్‌ - తల్లక్రిందులగుటను, దృష్ట్వా - చూచి, 
నివృత్తః - కర్మలనుండి వెనుకకు మరలినవాడను, అస్మి - అగుచున్నాను. 


ఈ మనుష్యజన్మలో కూడ దంపతులు దుఃఖమును దూరము 
చేసి సుఖమును పొందుటకై కర్మలను చేసి, వారి ప్రయత్నమునకు విరుద్ధ 
ముగా సుఖము దూరమై దుఃఖమునే పొందుచుండుటను గాంవి, నేను 
కర్మలనుండి నివృత్తుడనైతివి. 


సుఖమస్యాత్మనో రూపం సర్వేహోపరతిస్తనూః | 
మనస్సృంస్పర్శజావ్‌ దృష్ట్వా భోగాన్‌ స్వప్స్యామి సంవిశన్‌ 1126 

అన్య - వీనియొక్క, ఆత్మనః - స్వరూపముయొక్క, రూషమ్‌ - 
రూసము, సుఖమ్‌ - సుఖమే, సర్వ-ఈహా-ఉపరతిః - సకీలములైన చేష్టల 
నిషృత్తియే, తనూః - శరీరము, భోగాన్‌ - భోగములను, మనః-సంస్పర్శ 
జాన్‌ - మనస్సునకు విషయములతోడి సంస్పర్శ వలన పుట్టేవిగా, దృష్ట్వా 
- గమనించి, పంవిశన్‌ - ప్రారబృముననుభవించువాడనై స్వప్ప్న్యామి - 
పరుండెదను. 


ఈ జీవుని స్వరూపము సుఖనిధానము. సకలములైన చేష్టలు 
నివృత్త మైనప్పుడు ఆ అత్మస్వరూపమగు సుఖము ్రకటమగును. మన 
స్సువకు ఇంద్రియముల ద్వారా విషయములతో సంపర్కము కలిగిన 
ప్పుడు మాత్రమే భోగము కలుగును. ఈ విషయమును గమనించిన నేను 
ప్రారబ్ధముననుభవిస్తూ, సుఖము కొరకై చేసే ప్రయత్నమునుండి విరమిం 
చుకొని సుఖముగా నుండెదను. 





300 శ్రీమద్భాగవతము 
ఇత్యేతదాత్మనస్సా్వార్థం సంతం విస్మృత్య వై పుమాన్‌ | 
విచిత్రామసతి ద్వైతే ఘోరామాప్నోతి సంసృతిమ్‌ || 27 

ఇతి - ఈ విధముగా, ఆత్మనః - తనకు, స్వ-అర్థమ్‌ - పురుషార్థ 
మైనట్టియు, సంతమ్‌ - తనలోనే ఉన్న ఏతత్‌ - ఈ సుఖమును, వై - 
నిశ్చయముగా, విస్మృత్య - విస్మరించి, పుమాన్‌ - మానవుడు, అసతి - 
మిథ్యయగు, ద్వైతే - నానాత్వమునందు, విచిత్రామ్‌ - పలువిధముల 
జన్మలు కలిగినట్టియు, ఘోరామ్‌ - భయంకరమైన, సంసృతిమ్‌ - సంసార 
మును, ఆప్నోతి - పొందుచున్నాడు. 


ఈ విధముగా మానవుడు తనకు పురుషార్ధమై తనలోనే ఆత్మరూ 
పముగా ఉన్న సుఖమును నిశ్చయముగా విస్మరించి, మిథ్యమైన నానా 
తృమునందు వలువిధముల జన్మలను పొందుచున్ననాడై, భయంళరముగు 
నేంసారములో పడిపోవుచున్నాడు. 


జలం తదుద్భ వైళ్ళన్నం హిత్వాంజ్జో జలకొమ్యయా | 
మృగతృస్టాముపాధా వేద్యథాం న్యత్రార్థదృక్సతః 1 28 
యథా - ఏ విధముగావైతే, అబ్బ: - అజ్ఞాని, జలమ్‌ - వీటిని, తద్‌ 
-ఉద్భవై - దోవియందు పుట్టిన గడ్డి మొదలగువాటిచే, ఛన్నమ్‌ - కోప్పివే 
యబడిన దావిని, హిత్వా - విడిచి పెట్టి జలకామ్యుయా - వీటియందలి 
కోరికచే మృుగతృష్టామ్‌ - ఎండమావిని, ఉపాధావేత్‌ - పరుగు థీయునో 
అదే విధముగా, స్వతః - తన స్వరూపముకంటె, అన్యత్ర - ఇతరమునం 
దు, అర్థద్భక్‌ - పురుషార్థమును దర్శించువాడు. 
అజ్జావి నీటియందు పుట్టిన గడ్డి మొదలగువాటిచే కస్పివేయబడిన 
వీటివి విడిచి'పెట్టి నీటియందలి కోరికలో ఎండమావి వెంట పరుగులు 
తీయును. అదే విధముగా అజ్ఞాని తన ఆత్మకంటె ఇతరము (అవాత్మ) 


యందు పురుషార్థము (ఆనందము) ఉన్నదని తలపోయును. (ఇంట్రియఖో 
గముల వెంది పరుగులెత్తును). 


సప్తమ స్కంధము - అధ్యాయము 13 301 
దేహాదిభిరెవతం త్రైరాత్మనస్సుఖమీహతః | 
దుఃఖాత్యయం చానీశస్య క్రియా మోఘాః కృతాః కృతాః! |29 
దైవతంత్రై9ః - ప్రారబృ్ధమునకు వశమై యుండే, దేహ-ఆదిభిః - 
దేహము ఇంద్రియములు మొదలగువాటిచే, ఆత్మనః - తనకు, సుఖమ్‌ - 
సుఖమును, దుఃఖ-అత్యయం చ - దుఃఖనివృత్తిని కూడ ఈహతః - కోరు 
చున్నట్టియు, అనీశస్య - అస్వతంత్రుడగు మానవునియొక్క, కృతాః 
కృతాః - మరల మరల చేయబడిన, క్రియాః - క్రియలు, మోఘాః - వ్యర్థ 
ములు. 





దేహము, ఇంద్రియములు మొదలైనవి ప్రారబ్ధమునకు వశమై 
యుండును. వాటి ద్వారా తనకు సుఖమును, దుఃఖనివృత్తిని సాధింపబూనే 
అస్వతంత్రుడైన వ్యక్తి మరల మరల చేసే కర్మలన్నియు వ్యర్థములే యగు 
చుండును. 


ఆధ్యాత్మికాదిభిర్దుః ఖైరవిముక్తస్య కర్టిచిత్‌ | 
మర్త్యస్య కృచ్చోపనతైరరైః కామైః క్రియేత కమ్‌ | _ 30 
కర్షిచిత్‌ - ఏ కొాలమునందైననూ, అధ్యాత్మిక-ఆదిభిః - ఆధ్యాత్మి 
కము ఆధిదైవికము మొదలైన, దుఃఖైః - దుఃఖములనుండి, అవిముక్తస్య - 
విముక్తుడు కాని, మర్త్యస్య - మరణశీలుడగు మానవునకు, కృచ్చ్ర-ఉప 
నత్రెః - కష్టము మీద సంపాదించబడిన, అర్హైః - సంపదలచే, కామైః - భోగ 
ములచే, కిమ్‌ - ఏమి, క్రియేత - చేయబడును? 


మరణము సర్వదా వెన్నాడి ఉండే మానవునకు ఏ కాలమునందై 
ననూ శారీరకములైన మరియు. ప్రకృతినుండే పుట్టే దుఃఖములనుండి 
విముక్తి లేదు. అట్టి వాడు కష్టపడి సంపదలను, ఖోగములను సంపాదించిన 
నూ, వాటివలన ఒరిగేది ఏమున్నది? 


పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధానామజితాత్మనామ్‌ | 
భయాదలబ్ధనిద్రాణాం సర్వతోంభివిశంకినామ్‌ 1! వే 


302 శ్రీమద్భాగవతము 


లుబ్బానామ్‌ - లోభులైనట్టియు, అబిత- -ఆత్మనామ్‌ - జయించబ 
డని మనస్సు కలిగినట్టియు, భయాత్‌ - భయము వలన, అలబ్ధనిద్రాణామ్‌ 
- పొందబడని నిద్ర కలిగినట్టియు, సర్వతః - అందరి వలన, అభివిశంకి 
నామ్‌ - అధికమగు శంక కలిగిన, ధనినామ్‌ - ధనవంతుల, క్లేశమ్‌ - కష్ట 
మును, పశ్యామి - చూచుచున్నాను. 


లోభులై మనోనిగ్రహము లేకు భయము వలన నిద్ర పట్టక, అంద 
రినీ అధికముగా శంకిస్తూ ఉండే ధనవంతుల పొట్లను నేను చూస్తూనే 
ఉన్నాను. 
రాజతశ్చోరతశ్శత్రో స్వ్వజనాత్పశుపక్షితః | 
అర్ధిభ్యః కాలతస్స్వస్మాన్నిత్యం ప్రాణారవదృయమ్‌ 1|| ౩2 


రాజతః - రాజు వలన, చోరతః - చోరుల వలన, శత్రోః - శత్రువు 
వలన, స్వజనాత్‌ - తన వారి వలన, పశుపక్షితః - పశు పక్షుల వలన, 
అర్ధిభ్యః - యాచకుల వలన, కాలతః - కాలము వలన, స్వస్మాత్‌ - తన 
వలన, నిత్యమ్‌ - అన్ని కాలములలో, ప్రాణార్థవద్‌-భయమ్‌ - ప్రాణములు 
ధనములు గలవారికి భయము. 


ప్రాణమునందు, ధనమునందు లోభము గల జనులకు రాజు, 
చోరులు, శత్రువులు, తన వారు, పశు పక్షులు, యాచకులు మరియు 
కాలముల వలన మాత్రమే గాక, తమ వలన కూడ తమకు సర్వకాలముల 
యందు భయము తప్పుదు. తామే తమ ధనమును పాడు చేసెదమేమో 
యను భయము కూడ వారికి ఉండును. 


శోకమోహభయక్రోధరాగ క్లెబ్యశమాదయః | 
యన్మూలాస్స్యుర్నృణాం జహ్యాత్సృహాం ప్రాణార్థయోర్చుధః! | 
బుధః - వివేకి ప్రాణ-అర్ధయోః - ప్రాణమునందు సంపదయం 
దు, స్పృహామ్‌ - తృష్ణను, జహ్యాత్‌ - విడిచి పెట్టవలెను, నృణామ్‌ - 
మానవులకు, యత్‌-మూలాః - ఎయ్యది మూలముగా గలవిమొ, శోకమో 


సప్తమ స్కంధము - అధ్యాయము 13 303 





హభయక్రోధరాగక్షెబ్యశ్రమ-ఆదయః - శోకము వ్యామోహము భయము 
కోపము ఆసక్తి చేతగానిదనము అలసట మొదలగునవి, స్యుః - కలుగునో. 


వివేకి ప్రాణము (దీర జీవితము, శరీరబలము) సందు, సంపదల 
యందు తృష్టను విడిచి పెట్టవలెను. ఎందుకంటే, మానవులకు ఆ తృష్ణ 
మూలకముగానే శోకము, వ్యామోహము (అనిత్యమును నిత్యమని భ్రమప 
డుట), భయము, కోపము, ఆసక్తి, చేతగానిదనము, అలసట మొదలగునవి 
కలుగుచుండును. 


మధుకారమహాసర్బౌ లోకేస్మిన్నో గురూత్తమౌ | 
వైరాగ్యం పరితోషం చ ప్రాప్తా యచ్చిక్ష్రయా వయమ్‌ 1| 34 


అస్మిన్‌ - ఈ, లోకే - లోకమునందు, నః - మాకు, మధుకారమ 
హాసర్పా - తేనెటీగ కొండచిలువ, గురు-ఉత్తమౌ - ఉత్తమమగు గురువు 
లు, యత్‌-శిక్షయా - ఎవరివద్ద నేర్చుకొనుటచే, వయమ్‌ - మేము, వైరా 
గ్యమ్‌ - వైరాగ్యమును, పరితోషం చ - సంతోషమును, ప్రాప్తాః - పొందితి 
మో. 


మాకీ లోకములో ఇద్దరు ఉత్తములైన గురువులు గలరు. అవి తేనె 
టీగు కొండచిలువ. మేము తేనెటీగనుండి వైరాగ్యమును, కొండచిలువ 
నుండి సంతోషమును నేర్చుకొంటిమి. 


విరాగస్సర్వకామేభ్యశ్శిక్షితో మే మధువ్రతాత్‌ | 
కృచ్చాాప్తం మధువద్విత్తం హత్వాప్యన్యో హరేత్పతిమ్‌! 135 
సర్వకామేభ్యః - సకలకామనలనుండి, విరాగః - వైరాగ్యము, మే 
- నాచే, మధువ్రతాత్‌ - తేనెటీగనుండి, శిక్షితః - నేర్చుకొనబడినది, మధు 
వత్‌ - తేనెవలె, కృచ్ళ-ఆస్తమ్‌ - కష్టముతో పొందబడిన, విత్తమ్‌ - ధన 
మును, పతిమ్‌ - ప్రభువును, హత్వా అపి - చంపి యైననూ, అన్యః - 
మరియొకడు, హరేత్‌ - అపహరించును. 


304 “న శ్రీమద్భాగవతము 
సకలకామనలనుండి వైరాగ్యమును నేను తేనెటీగనుండి నేర్చు 
కుంటిని. తేనెనువలె కష్టపడి ప్రోగుచేసిన ధనమును దాని యజమానిని 
చంపిమయైననూ మరియొకడు అపహరించును. 
అనీహుః పరితుష్టాత్మా యదృచ్చోపనతాదహమ్‌ | 
నో చేచ్చయే బహ్వహాని మహాహిరివ సత్త్వవాన్‌ || 36 
అనీహః - కామనలు లేని, అహమ్‌ - నేను, యదృచ్చా-ఉపన 
తాల్‌ - అనుకోకుండా (ఈశ్వరేచృచే) సంప్రొప్తమైనదానితో, పరితుష్ట- 
ఆత్మా - సంతుష్టమైన బుద్ధి గలవాడను, నో చేత్‌ = లభించనిచో, సత్త్వ 
వాన్‌ - ధైర్యము గలవాడనై:, బహు-అహాని - చాల రోజులు, మహా-అహి: 
ఇవ - కొండ చిలువ వలె, శయే - పడి యుండెదను. 
నాకు కామనలు లేవు. అనుకోకుండా ఈశ్వ రేచ్భచే లభించిన 


దానితో నా మనస్సు సంతోషమును పొందును. ఏదీ లభించనిచో థైర్య 
ముతో కొండ చిలువ వలె చాల రోజులు పడియుండెదను. 


క్వచిదల్పం క్వచిద్భూరి భుంజేంన్నం స్వాద్వసాదు వా | 
క్వచిద్భూరిగుణో పేతం గుణహీనముత క్వచిత్‌ || ఏ7 
క్వచిత్‌ - ఒకప్పుడు, అల్బ్పమ్‌ - తక్కువను, క్వచిత్‌ - మరియొక 
ప్పుడు, భూరి - అధికమును, స్వాదు - రుచి గలదానిని, అస్వాదు వా - 
రుచి లేనిదానిని గాని, క్వచిత్‌ ఆ ఒకప్పుడు, భూరిగుణ-ఉపేతమ్‌ - గొప్ప 
లక్షణములతో కూడినదానిని, క్వచిత్‌ - మరియొకప్పుడు, గుణహీనమ్‌ - 
రసములు లేనిదానిని, అన్నమ్‌ - ఆహారమును, భుంజే - భుజించెదను. 


ఒకప్పుడు తక్కువ, మరియొకప్పుడు ఎక్కువ; ఒకప్పుడు రుచి 
మైన ఆహారము, మరియొకప్పుడు రుచి లేనిది; ఒకప్పుడు ఆరు రసము 
లతో కూడినది, మరియొకప్పుడు ఏ రసమైననూ లేనిది; నేను ఏది లభిస్తే 
దానిని తినెదను. 
శద్ధయోపహృతం క్వాపి కదాచిన్మానవర్ణితమ్‌ | 
భుంజే భుక్త్వాథ కస్మింశ్చిద్దివానక్తం యదృచ్చయా 11 38 


సప్తమ స్కంధము - అధ్యాయము క్షే 305 
క్వ అపి -. ఒకప్పుడు, శ్రద్ధయా - శ్రద్ధతో, ఉపహృతమ్‌ - సమ 
ర్పించబడినదానిని, కదాచిత్‌ - 'మరియొకప్పుడు, మానవరితమ్‌ - 
మర్యాద లేనిదానిని, భుంజే - భుజించెదను, కస్మింశ్చిత్‌ - ఒక సమయ 
మునందు, దివానక్రమ్‌ - పగలు రాత్రి, యదృచ్చయా - అనుకోకుండా, 
భుక్త్వా - భుజించి, అథ - తరువాత. 





ఒకప్పుడు ఒకడు శ్రద్ధతో సమర్చించిన ఆహారమును, మరియొక. 
ప్పుడు ఒకడు అమర్యాదగా ఇచ్చిన ఆహారమును కూడ తినెదను. పగలు 
గాని, రాత్రి గాని ఏ సమయమునందైననూ అనుకోకుండా ఈశ్వరేచృచే 
లభించిన ఆహారమును తినెదను. ఒకప్పుడు ఒకసారి తిని, మరల కూడ 
తినెదను. 


శ్రౌముం దుకూలమజినం చీరం వల్కలమేవవా | 
వసేంన్యదపి సంప్రాప్తం దిష్టభుక్తుష్టధీరహమ్‌ || వం 
క్లౌముమ్‌ - పట్టు వస్త్రమును గాని, దుకూలమ్‌ - నాజూకు వప్తం 

ముసు గాని, అబినమ్‌ - చర్మమును గాని, చీరమ్‌ - నారవస్త్రమును, 
పల్కలం ఏవ వా - చెట్టు పట్టనే గాని, అన్యత్‌ అపి - మరియొకదానినైన 
సూ, సంప్రొప్తమ్‌ - లభించినదానిని, వే. - ధరించెదను, దిష్టభుక్‌ - దైన 
వశముగా లభించినదానిని అనుఖవించే, అహమ్‌ - నేను, తుష్టధీః ఆ 
సంతుష్టమైన మనస్సు గలవాడను. 


పట్టు వస్త్రము గాని, నాజూకు వస్త్రము గాని, చర్మము గాని, 
నార వస్త్రము గాని, చెట్టు పట్టయే గాని, ఏది దొరికితే దానిని నేను ధరించె 
దను. ప్రారబ్ధవశముగా లభించినదానిని అనుభవిస్తూ నేను సంతుష్టమైన 
మనస్సును కలిగియుందును. 
క్వచిచ్చయే ధరోపస్టే తృణపర్జాశ్మభస్మసు | 
క్వ్యచిత్పాాసాదపర్యంకే కశిపొ వా వరేచ్చయా || 40 
క్వచిత్‌ - ఒకప్పుడు, ధరా-ఉపసే - కటిక నేలమై, తృణపర్ద-అశ్మ 
భస్మసు - గడ్డి ఆకులు రాయి బూడిదలయందు, క్వచిత్‌ - ఒకప్పుడు, 


306 శ్రీమద్భాగవతము 





ప్రాసాదపర్యంకే - ప్రాసాదములోని పర్యంకమునందు, పర-ఇచ్చయా - 
ఇతరుల ఇచ్చచే, కశిపొ వా - పరుపుమై గాని, శయే - పరుండెదను. 


ఒకప్పుడు కటికనేలమై, గడ్డిమీద, ఆకుల మీద, బూడిదలో, మరి 
యొకప్పుడు ఇతరుల ఇచ్చ ప్రకారముగా ప్రాసాదములోని పర్యంకమునం 
దు, లేదా పరుపుపై పరుండెదను. 
క్వచిత్‌ స్నాతోకనులిప్తాంగస్సువాసాస్ప్రగ్వ్యలంకృత:ః | 
రథేభాశై సశ్చీరే క్వాపి దిగ్వాసా గ్రహవద్విభో || శే 
విభో - ఓ రాజా! క్వచిత్‌ - ఒకప్పుడు, స్నాతః - స్నానము చేసి 
నవాడను, అనులిప్త-అంగః - చందనమలదిన అవయవములు గలవాడను, 
సువాసాః - చక్కని వస్త్రములు గలవాడను, స్రగ్వీ - మాలలను దాల్చిన 
వాడను, అలంకృతః - అలంకరించబడినవాడను, రథ-ఇభ-అత్రైః - 
రథము ఏనుగు గుర్రములచే, చరే - సంచరించెదను, క్వ అపి - మరి 
యొక సమయమునందు, గ్రహవత్‌ - పిశాచము వలె, దిగ్‌-వాసాః - దిగం 
బరుడను. 


ఓ రాజా! ఒకప్పుడు నేను స్నానమౌడి దేహమంతటా చందనము 
నలముకొని చక్కని వస్త్రములను మాలలను దాల్చి రథముమై గాని, ఏను 
గుమై గాని, గుర్రముమై గాని సంచరించెదను. మరియొకప్పుడు పిశాచము 
వలె దిగంబరుడనై యుండెదను. 


నాహం నిందేనచ స్తామి స్వభావవిషమం జనమ్‌ | 
ఏతేషాం (శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్య్యం మహాత్మని || _ 42 


స్వభావవిషమమ్‌ - స్వభావముచేతనే భిన్నభిన్నముగానుండే, 
జనమ్‌ - జనుని, అహమ్‌ - నేను, న నిందే - నిందించను, నచ స్తొమి - 
స్తుతించను కూడ, ఉత - కానైతే, ఏతేషామ్‌ - ఈ జనులయొక్క, శ్రేయః - 
కల్యాణమును, మహాత్మని - సర్వాత్మయగు పరబ్రహ్మయందు, ఐకొా 
త్మ్యమ్‌ - ఏకత్వము (మోక్షము) ను, ఆశాసే - ప్రార్థించెదను. 


సప్తమ స ము స్కంధము - అధ్యాయము 13. 307 





జనులు స్వభావముచేతనే భిన్నభిన్నముగా నుండెదరు. కావున, 
నన్ను నిందించువానిని నేను నిందించను; నన్ను సమ్మానించువానిని నేను 
స్తుతించను. కానైతే నేను వీరికై కల్యాణము, సర్వాత్మయగు పరబ్రహ్మ 
యందు ఏకమగుట అనే మోక్షము కలగాలని ప్రార్థించెదను. 


వికల్పం జుహుయాచ్చిత్తా తాం మనస్యర్థవిభ్రమే | 
మనో వైకారికే హుత్వా తన్మాయాయాం జుహోత్యను 1143 


వికల్పమ్‌ - భేదమును, చిత్త - మనోవృత్తియందు, తామ్‌ - దాని 
ని, అర్థవిభ్రమే - పదార్థములయెడల భ్రమను కలిగించే, మనసి - మన 
స్సునందు, జుహుయాత్‌ - హోమము చేయవలెను, మనః - మనస్సును, 
వైకారికే - అహంకారమునందు, హుత్వా - హోమము చేసి, అను - తరు 
వాత, తత్‌ - దానిని, మాయాయామ్‌ - మాయాశకియందు, జుహోతి - 
హోమము చేయును. 


సాధకుడు నానాత్వమును మనోవృత్తియందు, మనోవృత్తిని పదార్థ 
ముల నానాత్వముయొక్క విభ్రమమును కలిగించే మనస్సునందు, ఆ 
మనస్సును అహంకారమునందు, దానిని మాయాశక్తియందు భావనారూప 
ముగా విలీనము చేయవలెను. 


ఆత్మానుభూతౌ తాం మాయాం జుహుయాత్పత్యదృబ్మునిః! 
తతో నిరీహో విరమేత్స్వానుభూత్యాకంత్మని స్థితః || 44 
మునిః - మననశీలుడు, సత్యదృక్‌ - సత్యమగు పరబ్రహ్మను 
అనుసంధానము చేసే సాధకుడు, తామ్‌ - ఆ, మాయామ్‌ - మాయను, 
ఆత్మానుభూతౌ - పట నందా రు జుహుయాత్‌ - హోమము 
చేయవలెను, తతః - తరువాత, స్వ-అనుభూత్యా - ఆత్మసాక్షాత్కారము 
చే, ఆత్మని - ఆత్మయందు, స్థితః - నిష్ట గలవాడై. నిరీహః - కర్తృత్వపూ 
ర్వకమగు కర్మలు లేనివాడై: విరమేత్‌ - విరమించవలెను. 


సాధకుడు మననశీలుడై సత్యమగు పరబ్రహ్మను అనుసంధానము 
చేయవలెను. ఆతడు ఆ మాయాశక్తిని భావనచే ఆత్మానుభూతియందు 


308 శ్రీమద్భాగవతము 
విలీనము చేయవలెను. తరువాత ఆత్మస్వరూపదర్శనముచే ఆత్మనిష్ట గల 
వాడై కర్తృత్వపూర్వకమగు కర్మలు లేనివాడై, ప్రవృత్తిమార్గమునుండి ఉపర 
తిని చేయవలెను. 

స్వాత్మవృత్తం మయేళత్ధం తే సుగుప్తమపి వర్ణితమ్‌ | 
ప్యపేతం లోకశాస్తాంభ్యాం భవాన్‌ హి భగవత్పరః || 45 
మయా - నాచే, ఇత్టమ్‌ - ఈ విధముగా, తే - నీ కొరకు, లోకశా 
స్త్రాభ్యామ్‌ - లోకముకంటె శాస్త్రముకంటె, వి-అపేతమ్‌ - అతీతమైన, 
స్వ-ఆత్మవృత్తమ్‌ - నా ఆత్మకథ, సుగుప్తం అపి - మిక్కిలి రహస్యమే 
అయిననూ, వర్దితమ్‌ - వర్దించబడినది, హి - ఏలయనగా, భవాన్‌ - నీవు, 
భగవత్‌-పరః - భగవానుని శరణు పొందినవాడవు. 
నీవు భగవానుని శరణు పొందినవాడవు. కావుననే, నేను నీకునా 
ఈ ఆత్మకథను, మిక్కిలి రహస్యమే అయిననూ, వర్ణించితిని. నా వృత్తాం 
తమూలోకముయొక్క మరియు శాస్త్రముయొక్క మర్యాదలకు అతీతమైన 
ది. 


నారద ఉవాచ | 
ధర్మం పారమహంస్యం వై మునేశ్శుంత్వా5సు రేశ్వరః | 
పూజయిత్వా తతః ప్రీత ఆమంత్య్య ప్రయయౌ గృహమ్‌! |46 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సస్తమస్కంధే 
ప్రహ్లాద దత్తాత్రేయ సంవాదే యతిధర్మవర్దనం నామ 
త్రయోదశోంధ్యాయః || 


అసుర-ఈశ్వరః - రాక్ష్తసప్రభువగు ప్రహ్లాదుడు, మునేః - దత్తా 
త్రేయ మహర్షినుండి, పారమహంస్యమ్‌ - పరమహంసలకు చెందిన, 
ధర్మమ్‌ - ధర్మమును, వై - నిశ్చయముగా, శ్రుత్వా - విని, తతః - తరు 


వాత, పూజయిత్వా - పూజించి, ప్రీతః - ఆనందించినవాడై, ఆమంత్య్య - 
అనుమతి తీసుకొని, గృహమ్‌ - ఇంటిని గురించి, ప్రయయౌ - వెళ్లెను. 


సప్తమ స్కంధము - అధ్యాయము 13 309 





నారద మహర్షి ఇట్లు పలికెను --- రాక్షసప్రభువగు ప్రహ్లాదుడు 
దత్తాత్రేయ మహర్షినుండి పరమహంసలకు చెందిన ధర్మమును గురించి 
విని చాల సంతోషించి, ఆయనను పూజించి, ఆయన అనుమతితో తన 
గృహమునకు వెళ్లెను. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
ప్రహ్లాద-దత్తాత్రేయ సంవాదములో యతి ధర్మములను 
వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది (13). 


కలల లు ల 


అథ చతుర్దశోర్‌ధ్యాయః 
గృహస్థుల ధర్మములు 


యుధిష్టిర ఉవాచ | 
గృహస్థ ఏతాం పదవీం విధినా యేన చాంజసా | 
యాతి దేవబుషే బ్రూహి మాదృశో గృహమూఢధీః || 1 
దేవబుషే - ఓ దేవర్షి గృహమూఢధీః - గృహమునందు 
వ్యామోహమును పొందిన బుద్ధి గల, మాదృశః - నావంటి, గృహస్థః - 
గృహస్థుడు, ఏతామ్‌ - ఈ, పదవీమ్‌ - ఆత్మసాక్షాత్కారమును, అంజసా - 
తేలికగా, యేన - ఏ, విధినా - విధానముచే, యాతి - పొందును?, 
బూహి - చెప్పుము. 
ధర్మరాజు ఇట్లు పలికెను --- ఓ దేవర్డీ! గృహమునందు వ్యామో 
హమును పొందిన బుద్ధిగల నావంటి గృహస్థుడు ఈ ఆత్మసాక్షాత్కార 
మును తేలికగా పొందే విధానమెయ్యది? చెప్పుము. 


నారద ఉవాచ ! 
గృహేష్వవస్థితో రాజన్‌ క్రియాః కుర్వన్‌ గృహోచితాః | 
వాసుదేవార్పణం సాక్షాదుపాసీత మహామునీన్‌ || 2 


రాజన్‌ - ఓ రాజా! గృహేషు - ఇంటియందు, అవస్థితః - ఉన్న 
వాడు, గృహ-డఉచితాః - ఇంటికి తగిన, క్రియాః - క్రియలను, సాక్షాత్‌ - 
సాక్షాత్తుగా, వాసుదేవ-అర్పణమ్‌ - వాసుదేప్పునకు అర్చించే విధముగా, 
కుర్వన్‌ - చేయుచున్నవాడై. మహామునీన్‌ - సుహర్ష్దులను, ఉపాసీత - 
సేవించవలెను. 


సప్తమ స్కంధము - అధ్యాయము 14 ఏష 
నారదుడిట్లు పలికెను --- ఓ రాజా! గృహస్థుడు ఆ ఆశ్రమము 


నకు చెందిన కర్మలను సాక్షాత్తుగా వాసుదేవునకు అర్చించే భావనతో 
చేస్తూ, మహాత్ములను సేవించవలెను. 


శృణ్వన్‌ భగవతోంభీక్‌ష్టమువతారకథామృతమ్‌ | 
శద్దధానో యథాకాలముపశాంతజనావృతః 1| ఏ 


యథాకాలమ్‌ - కాలమునతిక్రమించకుండగా, ఉపశాంతజన-ఆ 
వృతః - విరక్తులైన జనులచే చుట్టువారబడినవాడై, భగవతః - భగవానుని 
యొక్క, అవతారకథా-అమృతమ్‌ - అవతారగాథలు అనే అమృతమును, 
అభీక్‌ష్టమ్‌ - పలుమార్లు, శ్రద్దధానః - శ్రద్ధ గలవాడై, శృణ్వన్‌ - వినుచున్న 
వాడు. 

గృహస్థుడు నిత్యకృత్యములను చేసుకుంటూ సమయము లభించి 
నప్పుడు విరక్తజనులచే చుట్టువారబడి భగవానుని అవతారగాథలు అనే 
అమృతమును మరల మరల శ్రద్ధతో వినుచుండవలెను. 


సత్సంగాచ్భన కైస్సుంగమాత్మజాయాత్మజాదిషు | 
విముచ్యేన్ముచ్యమానేషు స్వయం స్వప్నవదుత్సితః || 4 
స్వయమ్‌ - తమంత తాముగా, ముచ్యమానేషు - విడిచిపెట్టబడు 
చున్న ఆత్మజాయా-ఆత్మజ-ఆదిషు - దేహము భార్య సంతానము మొద 
లగువాటియందలి, సంగమ్‌ - ఆసక్తిని, సత్‌-సంగాత్‌ - సత్పురుషులతోడి 
సంగము వలన, శనకైః - మెల్లగా, ఉత్తితః - నిద్ర లేచినవాడు, స్వప్నవత్‌ - 
స్వప్నమును వలె, విముచ్యేత్‌ - విడిచిపెట్టవలెను. 
దేహము, భార్య, సంతానము మొదలైనవి ఏదో ఒకనాడు తమంత 
తాముగా విడిచిపెట్టేవే. అయిననూ, వ్యక్తి వాటియందు నాది అనే అభిమా 
నమును కలిగియుండును. నిద్ర లేచిన వ్యక్తి స్వప్నమును వఠె సాధకుడు 
సత్పురుషులతోడి సంగముయొక్క ప్రభావము వలన వీటియందలి ఆసక్తిని 
మెలగా విడిచి పెటవలెను. 


2] 


312 శ్రీమద్భాగవతము 
యావదర్ధముపాసీనో దేహే గేహే చ పండితః | 
విరక్షో రక్తవత్తత్ర నృలోకేనరతాంన్యసేత్‌ || . క్‌ 


పండితః - వివేకి యావత్‌ అర్ధమ్‌ - ప్రయోజనము ఎంతవరకో 
అంతవరకు మాత్రమే, దేహే - దేహమునందు, గేహేచ - గృహము 
నందు కూడ, ఉపాసీనః - సేవించువాడు, విరక్షః - వైరాగ్యము గలవాడు, 
రక్తవత్‌ - ఆసక్తి కలవాడు వలె, తత్ర - అచట, నృలోకే - జనుల మధ్య 
యందు, నరతామ్‌ - మనుష్యత్వమును, న్యసేత్‌ - ఉంచవలెను. 
వివేకి దేహముతో, ఇంటితో ప్రయోజనము ఎంతవరకో అంత 
మాత్రమే వాటిని సేవించవలెను. సాధకుడు విరక్తుడైననూ ఆ జనుల 
మధ్యలో ఆసక్తి కలవాడు వలె సామాన్య మానవుడు వలెనే వ్యవహరించ 
వలను. 
జ్ఞాతయః పితరౌ పుత్రా భాతరస్సుహృదో5పరే | 
యద్వదంతి యదిచ్చంతి చానుమోదేత నిర్మమః || 6 


జ్ఞాతయః - బంధువులు, పితరౌ - తల్లిదండ్రులు, పుత్రాః - 
పుత్రులు, భ్రాతరః - సోదరులు, సుహృదః - మిత్రులు, అపరే - ఇతరులు, 
యత్‌ - దేనిని, వదంతి - చెప్పెదరో, యత్‌ చ - దేనిని, ఇచ్చంతి - కోరె 
దరో దానిని, నిర్మమః - మమకారము లేనివాడై, అనుమోదేత - స్వీకరించ 
వలెను. 
సాధకుడు మమకారము లేనివాడై, బంధువులు తల్లిదండ్రులు 
సంతానము సోదరులు మిత్రులు ఇతరులు దేనిని చెప్తే దానిని, దేనిని 
కోరితే దానిని, అంగీకరించవలెసు. 
దివ్యం భౌమం చాంతరిక్షం విత్తఘుచ్యుతనిర్మితమ్‌ | 
తత్సర్వముపభుంజాన ఏతత్కుర్యాత్స్యతో బుధః || ళా 
దివ్యమ్‌ - ద్యులోకమునుండి వచ్చినది, భౌమమ్‌ - భూమిసుండి 
వచ్చినది, ఆంతరిక్షం చ - అంతరిక్తమునుండి వచ్చినది అగు, విత్తమ్‌ - 
సంపద, స్వతః - స్వయముగా, అచ్యుతనిర్మితమ్‌ - అచ్యుతునిచే సమకూ 


సప్తమ స్కంధము - అధ్యాయము 14 ఏ13 


రృబడినదియే, తత్‌ - ఆ, సర్వమ్‌ - సర్వమును, ఉపభుంజానః - అనుభ 
వించుచున్నవాడై: బుధః - వివేకి, ఏతత్‌ - దీనిని, కుర్యాత్‌ - చేయవలెను. 


వర్షములు కురిసి పంటలు పండి లభించే సంపద దివ్యము. బంగా 
రము మొదలైనవి భూమినుండి లభించే సంపద. ఇవి గాక అకస్మాత్తుగా 
సంపదలు వచ్చి పడవచ్చును. ఈ మూడు విధముల సంపద తనంత 
తానుగా అచ్యుతునిచే సమకూర్చబడినదియే. వివేకియగు సాధకుడు ఈ 
విషయమును గుర్తించి, ఆ సంపదనంతనూ అనుభవిస్తూ, పైన చెపి ఎన ఈ 
సత్కర్శలను చేయవలెను. 


యావద్భియేత జఠరం తావత్స్వత్వం హి దేహినామ్‌ |! 
అధికం యోభిమన్యేత స స్తేనో దండమర్హతి || 8 


యావత్‌ - ఎంతతోనైతే, జఠరమ్‌ - పొట్ట, బ్రియేత - నింపబడు 
నో, దేహినామ్‌ - ప్రాణులకు, తావత్‌ - అంతవరకు మాత్రమే, స్వత్వం హి 
- తమది యగుట గదా!, యః - ఎవడైతే, అధికమ్‌ - అధికమును, అభిమ 
న్యేత - నాది అని భావిస్తాడో, సః - వాడు, స్తేనః - చోరుడు, దండమ్‌ - 
శిక్షను, అర్హతి - అర్హుడగును. 

ఎంతటి సంపద మనిషి పొట్ట నిండుటకు సరిపడునో, అంతటి 
సంపదపై మాత్రమే ఆ వ్యక్తికి హక్కు గలదు. అంతకుమించిన సంపదమై 
తన హక్కును స్వీకరించే వ్యక్తి చోరుడగును. కావున, ఆ వ్యక్తి శిక్షార్హుడు. 





మృగోష్ట్రఖరమర్కాఖుసరీసృష్టగమక్షికాః | 
ఆత్మనః పుత్రపత్ప్యేత్తై రేషామంతరం కియత్‌ || 0 
మృుగ-ఉష్ట్రుఖరమర్క -ఆఖుసరీసృప్‌-ఖగమక్షికాః - మృగములు 
జంటెలు గాడిదలు కోతులు ఎలుకలు ప్రాకే జంతుప్పులు పక్షులు ఈగలను, 


చవలెసు, తైః - వాటితో. ఏషామ్‌ - ఈ పుత్రాదులకు, అంతరమ్‌ - తేడా, 
రియత్‌ - ఎంతటిది? 


వేత శ్రీ శ్రిమద్భాగవతము 





కాగములు, ఒంటెలు, గాడిదలు, కోతులు, ఎలుకలు, ప్రాకే 
జంతువులు, పక్షులు, ఈగలను వివేకి తన సంతానముగానే భావించవలె 
ను. వాస్తవములో ఈ ప్రాణులకు, సంతానమునకు తేడా ఎంతటిది? 


త్రివర్గం నాతికృచ్చేణ భజేత గృహమేధ్యపి | 
యథాదేశం యథాకాలం యావద్దైవోప పాదితమ్‌ |! 10 


గృహమేధీ అపి - గృహస్థుడు కూడ, అతికృచ్చేణ - మిక్కిలి 
కష్టముగా, త్రివర్గమ్‌ - ధర్మార్థకామములనే మూడు పురుషార్థములను, న 
భజేత - సేవించరాదు, యథాదేశమ్‌ - దేశమునతిక్రమించకుండగా, 
యథాకాలమ్‌ - కాలమునతిక్రమించకుండగా, యావత్‌ - ఎంతవరకైతే, 
దైవ-ఉపపాదితమ్‌ - దైవముచే సంపన్నము చేయబడినదో అంతే. 


గృహస్థుడైననూ అతిశయించిన క్లేశముతో ధర్మార్థకామములనే 
పురుషార్ధములను సాధింప బూనరాదు. దేశకాలములకు అనుగుణముగా 
దైవము సంపన్నము చేసినంతవరకు మాత్రమే గృహస్థుడు ధర్మారకామ 
ములను సేవించవలెను. 


ఆశ్వాఘాం తే వసాయిభ్యః కామాన్‌ సంవిభ జేద్యథా | 
అ ప్యేకమాత్మనో దారాం నృణాం స్వత్వగ్రహో యతః || 11 


ఆశ్వ-అఘ-అంతేవసాయిభ్యః - కుక్కలు పాపులు పతితులవర 
కు, యథా - అర్హతకు తగ్గట్లుగా, కామాన్‌ - భోగ్యవస్తువులను, సంవిభ జేత్‌ 
- పంచి ఈయవలెను, యతః - ఎవతెయందు, నృణామ్‌ - మానవులకు, 
స్వత్వగ్రహః - నాది అనే ఆగ్రహము గలదో అట్టి, ఆత్మనః - తనయొక్క, 
ఏకామ్‌ - ఒక్క* దారాం అపి - భార్యను కూడ. 

గృహస్థుడు భోగ్యవస్తువులను కుక్కలకు, పాపులకు, పతితులకు 
కూడ వారి అర్హతకు తగ్గట్లుగా పంచి ఈయవలెను. మానవులకు భార్య 
యందు, ఈమెనా వ్యక్తి “అనే అభిమానము ఉండును. గృహస్థుడు అట్టి 
తన భార్యను కూడ కలుపుకొని సకలప్రాణులకు సేవను చేయవలెను. 


సప్తమ స్కంధము - అధ్యాయము 14 3ెక్షే5్‌ 
జహ్యాద్యదరే స్వప్రాణాన్‌ హన్యాద్వా పితరం గురుమ్‌ | 
తస్యాం స్వత్వం స్త్రియాం జహ్యాద్యస్తేన హ్యజితో జితః |! 12 
యద్‌-అర్థే - ఎవతె కొరక్రై స్వప్రాణాన్‌ - తన ప్రాణములను, 
జహ్యాత్‌ - విడిచిపెట్టునో, పితరమ్‌ - తండ్రిని గాని, గురుం వా - గురు 
వును గాని, హన్యాత్‌ - సంహరించునో, తస్యామ్‌ - అట్టి, స్త్రియామ్‌ - 
భార్యయందు, స్వత్వమ్‌ - నాది అనే భావమును, యః - ఎవడైతే, 
జహ్యాత్‌ - విడిచిపెట్టునో, తేన - వానిచే, అజితః - పరాజయమునెరుంగని 
భగవానుడు, జితః హి - నిశ్చయముగా వశము చేసుకొనబడినవాడు. 


మానవుడు స్త్రీయందు, ఈమె నా భార్య అనే అభిమానము గల 
వాడై, ఆమె కొరకై ప్రాణములనైననూ విడిచిపెట్టును; తల్లిదండ్రులను, గుర 
వునైననూ హతమార్చును. కాని, ఎవడైతే స్త్రీయందలి అట్టి అభిమాన 
మును విడిచిపెట్టునో, వానికి అపరాజితుడగు భగవానుడు కూడ వశుడగు 
ను. 


కృమివిడ్భస్మనిష్టాంతం క్వేదం తుచ్చం కలేవరమ్‌ |! 
క్వ తదీయరతిర్భార్యా క్వాయమాత్మా నభశ్ళదిః || న! 


కృమివిడ్‌-భస్మనిస్టా-అంతమ్‌ -. క్రిములు మాలిన్యము బూడి 
దలయందు పర్యవసానము అంతముగా గల, ఇదమ్‌ - ఈ, తుచ్భమ్‌ ం 
తుచ్చమైన, కలేవరమ్‌ - దేహము, క్వ - ఎక్కడ?, తదీయరతిః - ఆ దేహ 
మునకు చెందిన ప్రీతి గల, భార్యా - భార్య, క్వ - ఎక్కడ? నభః-ఛదిః - 
ఆకాశమును కూడ వ్యాపించే, అయమ్‌ - ఈ, ఆత్మా - ఆత్మంక్వ - 
ఎక్కడ? 


ఆఖరుగా క్రిములు, మాలిన్యము, బూడిదలయందు పర్యవసా 
నము చెందే ఈ తుచ్చమగు దేహము ఎక్కడ? ఆ దేహమునందు పీతి 
గల భార్య ఎక్కడ? ఆకాశమునకు కూడ కారణము (ఆకాశము కంటె 
సూక్ష్మము, వ్యాపకము) అగు ఈ ఆత్మ ఎక్కడ? 


316 | శ్రీమద్భాగవతము 


సిద్ధెర్యజ్ఞావశిస్టారెః కల్పయేద్వృత్తిమాత్మనః | 
శేష స్వత్వం త్యజన్‌ ప్రాజ్ఞః పదవీం మహతామియాత్‌ | 114 


సిద్దైః - దైవానుగ్రహముచే లభించినట్టియు, యజ్ఞ-అవశిష్ట-అరైః 
- పంచయజ్ఞములయందు మిగిలిన పదార్థములతో, ఆత్మనః - తనకు, 
వృత్తిమ్‌ - జీవికను, కల్పయేత్‌ - నిర్వహించుకొనవలెను, శేషే - మిగిలిన 
దానియందు, స్వత్వమ్‌ - నాది అనే అభిమానమును, త్యజన్‌ - విడిచిపె 
ట్రే ప్రాజ్ఞః - వివేకి మహతామ్‌ - మహాత్ముల, పదవీమ్‌ - పదమును, 
ఇయాత్‌ - పొందును. 


దైవానుగ్రహముచే లభించిన సంపదతో పంచయజ్జములను (దేవ, 
పితృ బుషి, మనుష్య, భూతయజ్ఞములు) చేసి, ఆమైన మిగిలిన ద్రవ్య 
ములతో గృహస్థుడు తన జీవికను నిర్వహించుకొనవలెను. మిగిలిన సర్వ 
మునందు, ఇది నాది అనే అభిమానమును విడిచిపెట్టిన వివేకి మహా 
త్ములు పొందే ఆత్మసాక్షాత్కారము (మోక్షము) ను పొందును. 


దేవానృషీన్‌ నృభూతాని పితానాత్మానమన్వహమ్‌ | 
స్వవృత్త్యాగతవిత్తేన యజేత పురుషం పృథక్‌ || క్షే5 


స్వవృత్తి-ఆగతవిత్తేన - తన వృత్తిచే లభించిన సంపదతో, అను-అ 
హమ్‌ - ప్రతిదినము, పురుషమ్‌ - పరమేశ్వరుని, పృథక్‌ - వేర్వేరు రూప 
ములలో, దేవాన్‌ - దేవతలను, బుషీన్‌ - బుషులను, నృభూతాని - 
మానవులను ప్రాణులను, పిత్థాన్‌ - పితృదేవతలను, ఆత్మానమ్‌ - తన 
ను, యజేత - ఆరాధించవలెను. 

గృహస్థుడు తనకు తన వృత్తిచే లభించిన సంపదతో, దేవతలు 
బుషులు మానవులు పశుపక్ష్యాదులు మరియు ఆత్మ అనే వేర్వేరు రూప 
ములలోనున్న పరమేశ్వరుని ఆరాధించవలెను. 





యర్హ్యాత్మనో5ధికారాద్యాస్సర్వాస్సు సర్యజ్ఞసంపదః | 
వైతానికేన విధినా అగ్నిహోత్రాదినా యవేత్‌ || 16 


సప్తమ స్కంధము - అధ్యాయము 14 317 


_ య ర్డి -వఏ కాలమునందైతే, ఆత్మనః - తనకు, అధికార-ఆద్యాః - 
యోగ్యత మొదలైన, సర్వాః - సకలములైన, యజ్ఞసంపదః - యజ్ఞము 
నకు కావలసిన సంపదలు, స్యుః - ఉండునో అప్పుడు, వైతానికేన - కల్ప 
సూత్రములలో చెప్పబడిన, విధినా - విధానముతో, అగ్నిహోత్ర-ఆదినా - 
అగ్నిహోత్రము మొదలైన కర్మతో, యజేత్‌ - ఆరాధించవలెను. 


గృహస్థుడు తనకు యోగ్యత మొదలైన యజ్ఞమునకు ఆవశ్యక 
మైన సంపదలు అన్నీ సమకూరిన పక్షములో, అగ్నిహోత్రము మొదలైన 
కర్మలను కల్పసూత్రములలో చెప్పబడిన విధానముతో చేసి పరమేశ్వరుని 
ఆరాధించవలెను. 


న్‌ హ్యగ్నిముఖతోకయం వై భగవాన్‌ సర్వయజ్ఞభుక్‌ | 
ఇజ్యేత హవిషా రాజన్‌ యథా విప్రముఖే హుతైః 11 17 


రాజన్‌ - ఓ రాజా! సర్వయజ్ఞభుక్‌ - సకలయజ్జములకు భోక్తయ 
గు, భగవాన్‌ - భగవానుడు, యథా - ఏ విధముగానైతే, విప్రముఖే - వేద 
వేత్తల నోటియందు, హుతైః - సమర్పించబడిన ఆహుతులచే, యథా - ఏ 
విధముగా, ఇజ్యేత - ఆరాధించబడునో ఆ విధముగా, అయమ్‌ - ఈయన, 
అగ్నిముఖతః - అగ్నియందు సమర్ప్చించుట ద్వారా, న హి - ఆరాధితుడు 
కాడు గదా! వై - నిశ్చయము. 

ఓ రాజా! యజ్ఞభాగములన్నింటికీ భోక్తయగు ఈ భగవానుడు 
వేదవేత్తకు ఆహారమును సమర్చించుట అనే యజ్ఞముచే ఎంత బాగా ప్రస 


న్నుడగునో, అగ్నియందు హోమములతో చేసే ఆరాధనతో అంత బాగా 
ప్రసన్నుడు కాడు. ఇది నిశ్చయము. 


తస్మాద్భ్రాహ్మణదేవేషు మర్త్యాదిషు యథార్హ్తతః | 
తైస్తెః కామైర్యజఘ్వైనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను || 18 
తస్మాత్‌ - అందువలన, బ్రాహ్మణదేవేషు - బ్రాహ్మ్శాణులయందు 
దేవతలయందు, బ్రాహ్మణాన్‌ అను - బ్రాహ్మణులను తరువాత, మర్త్య-ఆ 
దిషు - మానవులు మొదలగువారియందు, యథా-అర్హతః - యోగ్యతన 


318 శ్రీమద్భాగవతము 
నుసరించి, తైః తైః - ఆయా, కామైః - భోగ్యవస్తువులతో, ఏనమ్‌ - ఈ, 
క్షేత్రజ్ఞమ్‌ స్తు క్షేత్రజ్ఞుని యజస్వ - ఆరాధించుము. 

కావున, దేవతలను, వేదవేత్తలను, ఇతర మానవులను, పశుపక్ష్యా 
దులను వారి వారి అర్హతకు తగ్గట్లుగా ఆయా భోగ్యవస్తువులను సమర్పించి 
ఆరాధించుము. ఆ విధముగా వీరందరియందు దేహేంద్రియమనస్పంఘా 
తమునకు సాక్షి యై ఉండే పరమాత్మను ఆరాధించుము. 


కుర్యాదాపరపక్షీయం మాసి ప్రొష్టపదే ద్విజః | 
శ్రాద్ధం పిత్రోర్యథావిత్తం తద్బంధూనాం చ విత్తవాన్‌ | 19 
విత్తవాన్‌ - సంపద గల, ద్విజః - బ్రాహ్మణుడు, యథావిత్తమ్‌ - 
తన సంపదను అతిక్రమించకుండా, ప్రొష్టపదే మాసి - ఆశ్వయుజ మాస 
మునందు, పిత్రోః - తల్లిదండ్రులకు, తద్‌-బంధూనాం చ - వారి బంధువు 
లకు కూడ, ఆపరపక్షీయమ్‌ - రెండవ (కృష్ణ) పక్షమునకు చెందిన, శ్రాద్ధమ్‌ 
- శ్రాద్ధమును, కుర్యాత్‌ - చేయవలెను. 
సంపద గల బ్రాహ్మణుడు అశ్వయుజ కృష్ణపక్షమునందు తల్లిదం 
డ్రులకు, పితామహ మాతామహులకు తన సంపదకు తగ్గట్లుగా మహాలయ 
శాద్ధమును చేయవలెను. 


అయనే విషువే కుర్యాద్వ్యతీపాతే దినక్షయే | 


చంద్రాదిత్యోపరాగే చ ద్వాదశీశవణేషు చ || 20 
తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామథ కార్తికే | 
చతసృష్వప్యష్టకాసు హేమంతే శిశిరే తథా ||! 21 


మాఘే చ సితసప్తమ్యాం మఘారాకాసమాగమే | 
రాకయా చానుమత్యా వా మాసర్‌క్షాణి యుతాన్యపి || 22 
ద్వాదశ్యామనురాధా స్యాచ్చవణస్తిస్ర ఉత్తరాః | 
తిసృష్వేకాదశీ వారుసు జన్మర్‌క్షశ్రణయోగయుక్‌ || 23 


సప్తమ స్కంధము - అధ్యాయము 14 319 


అయనే - కర్కట మకర సంక్రాంతులయందు, విషువే - మేష 
తులా సంక్రాంతులయందు, వ్యతీపాతే - వ్యతీపాతమునాడు, దినక్షయే - 
దినక్షయమునందు, చంద్ర-ఆదిత్య-ఉపరాగే చ - చంద్ర సూర్య గ్రహణ 
ములయందు, ద్వాదశీశ్రవణేషు చ - ద్వాదశినాడు శ్రవణము ధనిష్ట అనూ 
రాధ అనే నక్షత్రములయందు, శుక్లపక్షే - శుక్లపక్తమునందు, తృతీయా 
యామ్‌ - తదియనాడు, అథ - మరియు, కార్తికే - కార్తిక మాసమునందు, 
శుక్లే నవమ్యామ్‌ - శుక్లపక్ష నవమి నాడు, హేమంతే - హేమంత బుతు 
వునందు, తథా - మరియు, శిశిరే - శిశిర బుతువునందు, చతసృషు - 
నాలుగు, అష్టకాసు అపి - కృష్ణాషములయందు, మాఘే చ - మాఘ 
మాసమునందు కూడ, సితసప్తమ్యామ్‌ -.శుళ్ల సప్తమి నాడు, మఘారాకాస 
మాగమే - మఘానక్షత్రముతో కూడిన పూర్ణిమనాడు, రాకయా - పూర్ణి 
మతో గాని, అనుమత్యా వా - శుక్ష చతుర్దశితో గాని, యుక్తాని - కూడియు 
నృ మాస-బుక్షాణి అపి - నెలల పేర్లకు మూలమైన నక్షత్రములను 
కూడ, ద్వాదశ్యామ్‌ - ద్వాదశినాడు, అనురాధా - అనూరాధ, శ్రవణః - 
శ్రవణము, తిస్రః - మూడు, ఉత్తరాః - ఉత్తరలు, స్యుః - కలుగునో అప్పు 
డు, తిసృషు - ఈ మూడు ఉత్తరలయందు, ఏకాదశీ వా - ఏకాదశి గాని 
వచ్చినచో, ఆసు - ఈ తిథులయందు, జన్మ-బుక్ష-శ్రిణయోగయుక్‌ - 
జన్మ నక్షత్రము శ్రవణములతో యోగము గల ఏకాదశినాడు, కుర్యాత్‌ - 
శ్రాద్ధమును చేయవలెను. 


కర్కట మకర సంక్రాంతులు, మేష తులా సంక్రాంతులు, వ్యతీపా 
తము (ఆదివారమైన అమావాస్య), దినక్షయము (సూర్యోదయము తరు 
వాత వచ్చిన తిథి మరునాడు సూర్యోదయమునకు ముందే అంతమగుట), 
చంద్ర గ్రహణము, సూర్య గ్రహణము, శ్రవణము ధనిష్ట అనూరాధ నక్షత్ర 
ములు వచ్చిన ద్వాదశి, వైశాఖ శుళ్ల తదియ (అక్షయ తదియ), కార్తీక శుక్ల 
నవమి (అక్షయ నవమి), హేమంత శిశిర బుతువులలోని (కార్తీక పుష్య 
మాఘ ఫాల్గున మాసములలో) నాలుగు కృష్ణాష్టములు, మాఘ శుక్ల సప్త 
మిః, మఖా నక్షత్రముతో కూడిన పూర్ణిమ మాస నక్షత్రము (చిత్ర, విశాఖ 
మొదలగునవి) తో కూడిన శుళ్ల చతుర్దశి పూర్ణిమలు, అనూరాధ శ్రవణము 
ఉత్తర ఫల్గుని ఉత్తరాషాఢ ఉత్తరాభాద్రలతో కూడిన ద్వాదశి, ఉత్తరఫల్డుని 


320 శ్రీమద్భాగవతము 
ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర జన్మనక్షత్రము శ్రవణములతో కూడిన ఏకాదశి -- 
ఈ దినములలో పితృశ్రాద్ధమును చేయవలెను. 


త ఏతే శ్రేయసః కాలా నృణాం (శ్రేయోవివర్థనాః | 
కుర్యాత్సర్వాత్మ నైతేషు ్రేయోోమోఘం తదాయుషః 1124 


తే- ఆ, ఏతే- ఈ దినములు, నృణామ్‌ - మానవులకు, శ్రేయసః 
- కల్యాణమునకు, కాలాః - కాలములు, (శ్రేయః-వివర్థనాః - కల్యాణమును 
వర్ధిల్ల జేయునవి, ఏతేషు - ఈ దినములయందు, సర్వ-ఆత్మనా - సర్వ 
ప్రయత్నముచే, (డ్రేయః - కల్యాణకర్మను, కుర్యాత్‌ - చేయవలెను, తద్‌ - 
అది, ఆయుషః - ఆయుర్దాయమునకు, అమోఘమ్‌ - సాఫల్యము. 


. ఈ మైన చెప్పిన దినములు మానవులకు కల్యాణమును వరిల్ల 
జేసే కల్యాణ దినములు. కావున, మానవుడు ఈ దినములయందు సర్వప్ర 
యత్నముచే పుణ్యకార్యములను చేయవలెను. అట్లు చేయుట జీవితము 
నకు సాఫల్యమును చేకూర్చును. 


ఏషు స్నానం జపో హోమో వ్రతం దేవద్విజార్చనమ్‌ | 
పితృదేవనృభూతేభ్యో యద్దత్తం తద్ధ్యనశ్వరమ్‌ || 25 


హి - ఏలయనగా, ఏషు - ఈ దినములయందు, స్నానమ్‌ - 
స్నానము, జపః - జపము, హోమః - హోమము, వ్రతమ్‌ - వ్రతము, దేవ 
ద్విజ-అర్చనమ్‌ - దేవతలను బ్రాహ్మణులను పూజించుట, పితృదేవన్ఫ 
భూతేభ్యః ం పితృదేవతలు దేవతలు మానవృలు పశుపక్షా శిదుల కొరకు, 
యత్‌ - ఏది, దత్తమ్‌ - ఈయబడినదో, తత్‌ - అది, అనశ్వరమ్‌ - 
అక్షయమగును. 


ఎందుకంటే, ఈ దినములలో చేసిన తీర్థస్నానము, జపము, 
హోమము, వ్రతము, దేవపూజ, బ్రాహ్మణపూజ, పితృశ్రాద్ధము, దేవతలకు 
నైవేద్యాదులను సమర్పించుట, మానవులకు దానమును చేయుట, పశుప 
క్ష్యాదులకు ఆహారమునిచ్చుట అనే ఈ కర్మలు అక్షయఫలమునిచ్చును. 


సప్తమ స్కంధము - అధ్యాయము 14 ఏ2] 
సంస్కారకాలో జాయాయా అపత్యస్యాత్మనస్తథా | 
ప్రేతసంస్థా మృతాహశ్చ కర్మణ్యభ్యుదయే నృప ।|| 26 





నృప - ఓ రాజా! జాయాయాః - భార్యకు, అపత్యస్య - సంతాన 
మునకు, తథా - అదే విధముగా, ఆత్మనః - తనకు, సంస్కారకాలః - 
సంస్కారములకు సమయము, ప్రేతసంస్థా - ప్రేతకార్యము, మృత-అహః 
చ - వార్డిక శ్రాద్ధము, అభ్యుదయే కర్మణి చ - మాంగళిక కర్మయందు 
కూడ. 


ఓ రాజా! భార్యకు చేసే పుంసవనము మొదలగు సంస్కారముల 
యందు, సంతానమునకు చేసే జాతకర్మ మొదలగు సంస్కారములయం 
దుః గృహస్థుడు తనకు చేసుకొనే యజ్ఞోపవీతధారణము మొదలగు 
సంస్కార కాలములయందు, ప్రేతకార్యములయందు, వార్డిక శ్రాద్ధము 
నందు మరియు ఇతరములగు మాంగళిక కర్మల (వ్రతములు మొదలైనవి) 
యందు చేసిన దానము అక్తయమగును. 


అథ దేశాన్‌ ప్రవక్ష్యామి ధర్మాదిశ్రేయఆవహాోన్‌ | 
స వై పుణ్యతమో దేశస్సత్చాత్ర యత్రలభ్యతే | 27 
అథ - తరువాత, ధర్మ-ఆదిశ్రేయః-ఆవహాన్‌ - ధర్మము మొద 
లైన కల్యాణములను న దేశాన్‌ - స్థానములను గురించి, ప్రవ 
క్ష్యామి - చెప్పెదను, సః - అది, వై - నిశ్చితముగా, పుణ్యతమః - 
మిక్కిలి పవిత్రమైన, దేశః - స్థానము, యత్ర - ఎక్కడనైతే, సత్‌-పాత్రమ్‌ - 
దానమునకు యోగ్యుడైన వ్యక్తి లభ్యతే - లభించునో. 


ఇప్పుడు ధర్మము మొదలైన కల్యాణములను కలిగించే స్థానము 
లను గురించి చెప్పెదను. ఎచ్చటనైతే దానమునకు యోగ్యుడైన వ్యక్తి 
లభించునో, అదియే నిశ్చితముగా మిక్కిలి పవిత్రమైన దేశము. 


బింబం భగవతో యత్ర సర్వమేతచ్చరాచరమ్‌ | 
యత్ర హ బ్రాహ్మణకులం తపోవిద్యాదయాన్వితమ్‌ 1! 28 


322 శ్రీమద్భాగవతము 





యత్ర హ - ఏ స్థానమునందైతే, భగవతః - భగవానుని, బింబమ్‌ 
- మూర్తి గలదో, యత్ర - ఏ భగవానునియందు, చర-అచరమ్‌ - కదిలే 
కదలని ప్రాణులు గల, ఏతత్‌ - ఈ, సర్వమ్‌ - సర్వము ఉన్నదో, బ్రాహ్మ 
ణకులమ్‌ - బ్రాహ్మణుల సమూహము, తపః-శ్రద్ధాదయా-అన్వితమ్‌ - 
తపస్సు శ్రద్ధ దయలతో కూడియుండునో. 


సకలచరాచరజగత్తునకు అధిస్టానమైన భగవానుని మూర్తి గల 
స్థానము, తపస్సు శ్రద్ధ దయ అనే గుణములతో కూడియున్న బ్రాహ్మణుల 
సముదాయము ఉన్నస్టానమ్సు మిక్కిలి పవిత్రమైన స్ప్థానములు. 


యత్ర యత్ర హరేరర్చా స దేశశ్శేయసాం పదమ్‌ | 
యత్ర గంగాదయో నద్యః పురాణేషు చ విశ్రతాః || 29 


యత్ర యత్ర - ఎక్కడెక్కడనైతే, హరేః - శ్రీహరియొక్క, అర్బా 
- పూజయో, సః - ఆ, దేశః - స్థానము, శ్రేయసామ్‌ - కల్యాణములకు, 
పదమ్‌ - నిధానము, యత్ర చ - ఎక్కడనైతే, పురాణేషు - పురాణముల 
యందు, విశ్రుతాః - అధికముగా వర్ణించబడిన, గంగా-ఆదయః - గంగ 
మొదలగు, నద్యః - నదులు ఉండునో. 


శ్రీహరియొక్క పూజ జరిగే ప్రతి స్థానము, పురాణములలో అధిక 
ముగా వర్ణించబడిన గంగ మొదలైన నదులు ఉండే స్థానము మిక్కిలి పవి 
తమైనవి, మరియు కల్యాణములకు నిధానములు. 


సరాంసి పుష్కరాదీని క్షేత్రాణ్యర్లా శ్రితాన్యుత | 
కురుక్షేత్రం గయశిరః ప్రయాగః పులహాశమః || 30 


పుష్కర-ఆదీని - పుష్కరము మొదలైన, సరాంసి - సరస్సులు, 
ఉత - మరియు, అర్హ-ఆశ్రితాని - మహర్షులు మొదలగు పుణ్యాత్ములచే 
ఆశ్రయించబడిన, క్షేత్రాణి - క్షేత్రములు, కురుక్షేత్రమ్‌ - కురుక్షేత్రము, 
గయశిరః - గయాసురుని తల పడిన గయ, ప్రయాగః - ప్రయాగ, పులహ 
-ఆశ్రమః - పులహుని ఆశ్రమము. 


సప్తమ స్కంధము - అధ్యాయము 14 323 


పుష్కరము మొదలైన సరస్సులు, మహర్షులు సిద్ధులు మొదలైన 
పుణ్యాత్ములు నివసించిన క్షేత్రములు, కురుక్షేత్రము, గయాసురుని తల 
పడిన గయాక్షేత్రము, ప్రయాగ, పులహుని ఆశ్రమము (సాలగ్రామ క్షేత్ర 
ము) లు మిక్కిలి పవిత్రములైన స్థానములు. 


నైమిషం ఫాల్గునం సేతుః ప్రభాసోంథ కుశస్టలీ | 
వారాణసీ మధుప్పురీ పంపా బిందుసరస్తథా || ఏ1 


నైమిషమ్‌ - నైమిశారణ్యము, ఫాల్గునమ్‌ - ఫాల్గున క్షేత్రము, 
సేత్రుః - సేతుబంధము, ప్రభాసః - ప్రభాసము, అథ - మరియు, కుశస్టలీ 
- ద్వారక వారాణసీ - కాశి మధుప్పురీ - మథుర, పంపా - పంపాసరము, 
తథా - మరియు, బిందుసరః - బిందుసరము. 


నైమిశారణ్యము, ఫాల్గున క్షేత్రము, సేతుబంధము, ప్రభాసము, 
ద్వారక, కాశి, మథుర, పంపాసరము, బిందుసరము పవిత్ర స్థానములు. 
నారాయణాశమో నందా సీతారామాశమాదయః | 
సర్వే కులాచలా రాజన్‌ మహేంద్రమలయాదయః || 32 


రాజన్‌ - ఓ రాజా! నారాయణాశ్రమః - బదరికాశ్రమము, నందా 
- అలకనంద సీతారామాశమ-ఆదయః - సీతారాముల ఆశ్రమములైన 
చిత్రకూటము మొదలైనవి, సర్వే - అన్ని, కుల-అచలాః - కుల పర్వతము 
లైన) మహేంద్రమలయ-ఆదయః - మహేంద్రము మలయము మొదలైన 
వి. 


ఓ రాజా! బదరికాశ్రమము, అలకనంద, సీతారాముల ఆశ్రమము 
లైన చిత్రకూటము మొదలైనవి, మహేంద్ర-మలయ-సహ్య-శుక్తిమత్‌-బు 
క్షవత్‌-వింధ్య-పారియాత్రములు అనే కులపర్వతములు మిక్కిలి పవిత్ర 
మగు స్థానములు. 

ఏతే పుణ్యతమా దేశా హరేరర్భాశ్రితాశ్చ యే। 
ఏతాన్‌ దేశాన్‌ నిషేవేత శ్రేయస్కామో హ్యభీక్‌ష్ణశః | 
ధర్మో హ్యత్రేహితః పుంసాం సహస్రాధిఫలోదయః 1] 33 


వై24 టం శ్రీసుద్చాగవతము 
ఏతే - ఇవి, పుణ్యతమాః - మిక్కిలి పవిత్రములైన, దేశాః - స్థాన 
ములు, యే - ఏవి, హరేః - శ్రీహరియొక్క, అర్భా-ఆశ్రితాః చ - అర్బా 
మూర్తులకు ఆశ్రయములో, శ్రేయస్కామః - కల్యాణమును కోరు వ్యక్తి 
ఏతాన్‌ - ఈ, దేశాన్‌ - స్థానములను, అభీక్‌ష్టశః - పలుమార్లు, నిషేవేత 
హి - నిశ్చయముగా సేవించవలెను, అత్ర - ఈ స్థానములయందు, 
ఈహితః - చేయబడిన, ధర్మః - ధర్మము, పుంసామ్‌ - మానవులకు, స సహ 
స్ర-అధిఫల-ఉదయః - వేయి రెట్లు అధికమగు ఫలమును ఇచ్చునది. 


శ్రీహరియొక్క అర్భ్బామూర్తులకు ఆశ్రయములగు స్థానములు 
మిక్కిలి పవిత్రములు. కల్యాణమును కోరే వ్యక్తి ఈ స్థానములను నిశ్చయ 
ముగా మరల మరల సేవించవలెను. ఈ స్థానములలో చేయబడిన 
ధర్మము మానవులకు వేయి రెట్లు అధికఫలమునిచ్చును. 


పాత్రం త్వత్ర నిరుక్తం వై కనిభిః పొత్రవిత్తమైః | 
హరిరేవైక ఉర్వీశ యన్మయం వై చరాచరమ్‌ || వశ 


ఉర్వీ-ఈశ - ఓ మహారాజా! పొత్రవిత్తమైః - పాత్రగురించి తెలిసి 
నవారిలో అ(గ్రేసరులగు, కవిభిః తు - మహాత్ములచేనైతే, అత్ర - ఈ లోక 
మునందు, హరిః - శ్రీహరి, ఏకః ఏవ - ఒక్కడు మాత్రమే, పాత్రమ్‌ - 
పూజాపాత్రుడుగా, నిరుక్షమ్‌ - నిర్దేశించబడినాడు, చర-అచరమ్‌ - స్టావర 
జంగమాత్మకమగు జగత్తు, వై - నిశ్చయముగా, యత్‌-మయమ్‌ - ఎవ 
నిచే వ్యాపించబడియున్నదో. 


ఓ మహారాజా! స్టావర జంగమాత్మకమగు ఈ జగత్తు అంతా 
శ్రీహరిచే వ్యాప్తమై యున్నది. కావున, ఈ లోకములో శ్రీహరి ఒక్కడే 
పూజకు పాత్రుడు, అని పాత్రస్వరూపమును తెలిసినవారిలో అగ్రగణ్యు 
లగు మహాత్ములు నిర్దేశించినారు. 


దేవర్జ్యర్హత్సు వై సత్ఫ్సు తత్ర బ్రహ్మాత్మజాదిషు | 
రాజన్‌ యదగ్రపూజాయాం మతః పాత్రతయాంచ్యుతః | 135 


సప్తమ స్కంధము - అధ్యాయము 14 325 





రాజన్‌ - ఓ మహారాజా! యత్‌ - ఎందువలననగా, తత్ర - అక్క 
డ, బ్రహ్మా-ఆత్మజ-ఆదిషు - బ్రహ్మపుత్రుడగు నారదుడు మొదలైన, దేవ- 
బుషి-అర్హత్సు - దేవతలు మహర్షులు సిద్ధపురుషులు, సత్సు - ఉండగా, 
అగ్రపూజాయామ్‌ - అగ్రపూజయందు, అచ్యుతః - శ్రీకృష్ణుడు, పాత్ర 
తయా - అర్హుడుగా, మతః - స్వీకరించబడినవాడు. 


ఓ మహారాజా! ఎందుకంటే, అక్కడ నీ రాజసూయయాగసభలో 
బ్రహ్మగారి పుత్రుడగు నారదుడు మొదలైన మహర్షులు, దేవతలు, సిద్ధపు 
రుషులు ఉండగా, అందరికంటె ముందుగా చేసే పూజకు శ్రీకృష్ణుడు అర్హ 
మైనవాడుగా స్వీకరించబడినాడు. 


జీవరాశిభిరాకీర్ణ ఆండకోశాంఘ్రిపో మహాన్‌ ! 
తన్మూలత్వాదచ్యుతేజ్యా సర్వజీవాత్మతర్పణమ్‌ || 36 
జీవరాశిభిః - జీవుల సమూహములచే, ఆకీర్ణః - అంతటా వ్యాప్త 
మైన, ఆండకోశ-అంఘఘ్రిపః - బ్రహ్మాండకోశమనే వృక్షము, మహాన్‌ - 
పెద్దది, తత్‌-మూలత్వాత్‌ - దానికి మూలము అగుట వలన, అచ్యుత- 
ఇజ్యా - అచ్యుతుని ఆరాధనము, సర్వజీవ-ఆత్మతర్పణమ్‌ - సకలజీవుల 
ఆత్మకు తృప్తిని ఇచ్చునది. 
బహ్మాండకోశమనే  మహావృక్తము జీవుల సమూహములచే 
వ్యాప్తమై యున్నది. దానికి మూలము అచ్యుతుడే. కావున, అచ్యుతుని 
ఆరాధించినచో, సకలజీవుల ఆత్మకు తృప్తి కలుగును. 


పురాణ్యనేన సృష్టాని నృతిర్యగృషిదేపతాః | 
శేతే జీవేన రూపేణ పురేషు పురుషో హ్యసౌా || ఏ7 
అనేన - ఈ ఈశ్వరునిచే, నృతిర్యగ్‌-బుషి దేవతాః - మానవులు 
పశుపక్ష్యాదులు మహర్షులు దేవతలు అనే, పురాణి - పురములు, సృష్టాని 
- సృష్టించబడినవి, పురేషు - పురములయందు, జీవేన రూపేణ - జీవుడు 
రూపముగా, శేతే - ప్రకటమగుచున్నాడు, అసౌ - ఈ ఈశ్వరుడు, పురుషః 
- పురుషుడు, హి - నిశ్చయము, 


326 శ్రీమద్భాగవతము 
_ఈ ఈశ్వరుడు మానవులు, పశుపక్ష్యాదులు, మహర్షులు, దేవ 
తలు మొదలగు ప్రాణుల శరీరములను సృష్టించి, వాటియందు జీవరూప 
ముగా ప్రకటమగుచున్నాడు. పురములనదగిన శరీరములయందు ప్రకటమ 
గుచుండుటచే ఈ ఈశ్వరునకు పురుషుడు అనే సార్థకనామము కలిగినది. 


తేష్వేషు భగవాన్‌ రాజంస్తారతమ్యేన వర్తతే | 
తస్మాత్సాత్రం హి పురుషో యావానాత్మా యథేయతే 1138 


రాజన్‌ - ఓ రాజా! తేషు - అట్టి ఏషు - ఈ ప్రాణులయందు, 
భగవాన్‌ - భగవానుడు, తారతమ్యేన - తరతమభావముతో, వర్తతే - 
ఉన్నాడు, తస్మాత్‌ - అందువలన, పురుషః - మానవమాత్రుడు, పాత్రం 
హి - దానాదికమునకు యోగ్యుడే గదా! ఆత్మా - చైతన్యాంశము, 
యావాన్‌ - ఎంతవరకు ప్రకటమగునో, యథా - ఏ విధముగా, ఈయతే - 
అనుభవమునకు వచ్చునో. 


ఓ మహారాజా! అట్టి ఈ ప్రాణులయందు భగవానుడు చైతన్యాంశ 
ములోని తరతమభావముతో ప్రకటమగుచున్నాడు. కావున, మానవమా 
తుడు దానాదికమునకు యోగ్యుడే, మనుష్యులలో ఎవనియందు చైతన్య 
రూపమగు జ్ఞానము ఏ విధముగా ప్రకటమగునో, దానిని బట్టి ఆ వ్యక్తి 
యొక్క యోగ్యత నిర్ధారితమగును. 


దృష్ట్వా తేషాం మిథో నసణామవజ్ఞానాత్మతాం నృప | 
తేతాదిషు హరేరర్చా క్రియాయొ కవిభిః కృతా || త్రం 


నృప - ఓ మహారాజా! త్రేతా-ఆదిషు - త్రేతాయుగము మొద 
లగు కాలములయందు, తేషామ్‌ - ఆ, న్యూణామ్‌ - మానవులయొక్క, 
మిథః - పరస్పరము, అవజ్ఞాన-ఆత్మతామ్‌ - అవమానించే బుద్ధిని కలిగి 
యుండుటను, దృష్ట్వా - చూచి, క్రియాయై - పూజాకర్మ కొరకు, కవిభిః - 
మహర్షులచే, హరేః - శ్రీహరియొక్కః, అర్బా - ప్రతిమ, కృతా - చేయబడి 
నది. 


సప్తమ స్కంధము - అధ్యాయము 14 వ్ర27 


ఓ మహారాజా! తేతా మొదలగు యుగములలో మానవులకు పర 
స్పరము అవమానించుకొనే లక్షణము అధికముగా నుండును. ఈ విషయ 
మును గమనించియే, మహర్షులు పూజాకర్మ (ఉపాసన) కొరకు శ్రీహరి 
యొక్క ప్రతిమను కల్పించిరి. 


తతోకంర్చాయాం హరిం కేచిత్‌ సంశ్రద్ధాయ సపర్యయా | 
_ఉపాసత ఉపానస్తాపి నార్థదా పురుషద్విషామ్‌ || త 


తతః - తరువాత, కేచిత్‌ - కొందరు, సంశ్రద్ధాయ - చక్కని 
శ్రద్ధను చూపి, అర్బాయామ్‌ - ప్రతిమయందు, సపర్యయా - పూజచే, 
హరిమ్‌ - శ్రీహరిని, ఉపాసతే - ఉపాసించుచున్నారు. ఉపాస్తా అపి - 
ఉపాసించబడినదే అయిననూ (ప్రతిమ), పురుషద్విషామ్‌ - మానవులను 
ద్వేషించువారలకు, అర్ధదా - పురుషార్థమును ఇచ్చేది, న - కాదు. 


తరువాత కొందరు ప్రతిమయందు చక్కని శ్రద్ధగలవారై పూజలను 
చేసి శ్రీహరిని ఉపాసించుచున్నారు. కాని, ఇతరమానవులను ద్వేషిస్తూ 
ప్రతిమయందు శ్రీహరిని ఉపాసించిననూ, దానివలన పురుషార్థము సిద్ధిం 
చబోదు. 


పురుషేష్వపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదుః | 
తపసా విద్యయా తుష్ట్యా ధత్తే వేదం హరేస్తనుమ్‌ || 41 


రాజ-ఇంద్ర - ఓ మహారాజా! పురుషేషు అపి - మానవుల 
యందు కూడ, బ్రాహ్మణమ్‌ - వేదవేత్తను, సుపాత్రమ్‌ - దానాదికమునకు 
మంచి యోగ్యునిగా, విదుః - తెలియుచున్నారు, తపసా - తపస్సుచే, 
విద్యయా - ఉపాసనచే, తుష్ట్యా - సంతుష్టిచే, హరేః - శ్రీహరియొక్క, 
తనుమ్‌ - రూపమైన, వేదమ్‌ - వేదమును, ధత్తే - ధరించుచున్నాడు. 

ఓ మహారాజా! మౌనవులయందు కూడ వేదవేత్తయగు బ్రాహ్మ 
ణుడు దానాదికమునకు మంచి. యోగ్యుడని మహాత్ములు చెప్పెదరు. 
ఎందుకంటే, అట్టి బ్రాహ్మణుడు సంతుష్టి గలవాడై, తపస్సు మరియు ఉపా 
సనల ద్వారా శ్రీహరి రూపమగు వేదమును వల్లించి నిలబెట్టుచున్నాడు. 
"292 


328 శ్రీమద్భాగవతము 
నన్వస్య బ్రాహ్మణా రాజన్‌ కృష్ణస్య జగదాత్మనః ! 
పునంతః పొదరజసా త్రిలోకీం దైవతం మహత్‌ || తై 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే 
గృహస్థధర్మవర్దనం నామ చతుర్దశోంధ్యాయః [| 

రాజన్‌ - ఓ మహారాజా! జగద్‌-ఆత్మనః - జగద్రూపుడైన, అస్య 
- ఈ కృష్ణస్య - శ్రీకృష్ణునకు, పాదరజసా - పాదధూలిచే, త్రిలోకీమ్‌ - 
ముల్లోకములను, పునంతః - పవిత్రము చేసే, బ్రాహ్మణాః - బ్రాహ్మణు 
లు, మహత్‌ - గొప్ప, దైవతమ్‌ - దైవము, నను - నిశ్చయము. 

ఓ మహారాజా! జగద్రూపముగా ప్రకటమైయున్న ఈ శ్రీకృష్ణునకు 
కూడ బ్రాహ్మణులు గొప్ప దైవము. ఇది నిశ్చయము. ఇట్టి బ్రాహ్మణులు 
తమ పాదధూలళిచే ముల్లోకములను పావనము చేయుదురు. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
గృహస్థుల ధర్మములను వర్ణించే పదునాల్గవ 
అధ్యాయము ముగిసినది (14). 


కళళ లలు 


అథ పంచదశోరధ్యాయః 
సదాచార నిరూపణము 


నారద ఉవాచ | 
కర్మనిస్థా ద్విజాః కేచిత్‌ తపోనిస్టా నృపాపరే | 
స్వాధ్యాయేున్యే ప్రవచనే యే కేచిజ్‌జ్ఞానయోగయోః || 1 


నృప - ఓ రాజా! ద్విజాః - వేదవేత్తలు, కేచిత్‌ - కొందరు, కర్మ 
నిష్టాః - కర్మలయందు నిష్ట గలవారు, కేచిత్‌ - కొందరు, తహః-నిష్టాః - 
తపస్సునందు నిష్ట గలవారు, అపరే - మరికొందరు, స్వాధ్యాయే - వేదా 
ధ్యయనమునందు, అన్యే - ఇతరులు, ప్రవచనే - బోధించుటయందు, 
యే కేచిత్‌ - ఎవరో కొందరు, జ్ఞానయోగయోః - ఆత్మజ్ఞానమునందు భగ 
వద్ధ్యానమునందు. 


నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! వేదవేత్తలలో 
కొందరు కర్మలయందు, కొందరు తపస్సునందు, మరికొందరు వేదమును 
వల్లించుటయందు, ఇంకొందరు బోధించుటయందు, ఎవరో కొందరు ఆత్మ 
జ్ఞానమునందు, ఇంకా కొందరు భగవద్ధ్యానమునందు నిష్టను కలిగియుం 
దురు. 


జ్ఞాననిష్టాయ దేయాని కవ్యాన్యానంత్యమిచృతా | 
దైవే చ తదభావే స్యాదిత రేభ్యో యథార్హతః || 2 


అనంత్యమ్‌ - అనంతఫలమును, ఇచ్చతా - కోరువానిచే, కవ్యాని 
- పితృదేవతలకు సమర్పించే ద్రవ్యమును, దైవే చ - ఈశ్వరుని ఉద్దేశించి 
సమర్పించే ద్రవ్యములను, జ్ఞాననిష్టాయ - జ్ఞాననిష్టుని కొరకు, దేయాని - 
ఈయదగినవి, తద్‌-అభావే - అట్టి వ్యక్తి లేనప్పుడు, ఇతరేభ్యః - ఇతరుల 
కొరకు, యథా-అర్హతః - యోగ్యతననుసరించి, స్యాత్‌ - అగును. 


330 శ్రీమద్భాగవతము 





శ్రాద్ధమునందు, దేవపూజయందు అనంతమగు ఫలమును కోరే 
వ్యక్తి క్రమముగా కవ్య (పితృదేవతలకు సమర్పించేది)-హవ్య (ఈశ్వరు 
నకు అర్చించేది) ములను జ్ఞాననిష్టుని కొరకు సమర్పించవలెను. అట్టి 
వ్యక్తి లేని పక్షములో ఇతరుల కొరకు వారి అర్హతను బట్టి దానము చేయవ 
లను. 


ద్వౌ దైవే పితృకార్యే త్రీనేకైకముభయత్ర వా | 
భోజయేత్సుసమృద్దోంపి శ్రాద్ధే కుర్యాన్న విస్తరమ్‌ [| తై 
సుసమృద్ధః అపి - మిక్కిలి సంపన్నుడైననూ, శ్రాద్ధే - శ్రాద్ధము 
నందు, దైవే - విశ్వేదేవస్థానమునందు, ద్వౌ - ఇద్దరిని, పితృకార్యే - పిత 
రులనుద్దేశించి చేసే కార్యమునందు, త్రీన్‌ - ముగ్గురిని, వా - లేదా, ఉభ 
యత్ర - రెండు స్థానములయందు, ఏక-ఏకమ్‌ - ఒక్కొక్కని, భోజయేత్‌ - 
భుజింప జేయవలెను, విస్తరమ్‌ - ఆధిక్యమును, న కుర్యాత్‌ - చేయరాదు. 


ఎంతటి సంపన్నుడైననూ శ్రాద్ధములో విశ్వేదేవ స్థానమునందు 
ఇద్దరిని, పితరుల స్థానమునందు ముగ్గురిని, లేదా రెండు స్థానములలో 
ఒక్కొక్కరిని భోక్తలను భుజింప జేయవలెను. అంతేగాని, భోక్తల సంఖ్యను 
ఇంతకు మించి పెంచరాదు. 


దేశకాలోచితా శ్రద్ధా ద్రవ్యపాత్రార్హణాని చ | 
సమ్యగ్‌ భవంతి నైతాని విస్తరాత్వజనార ఎణొత్‌ | న! 


విస్తరాత్‌ - విస్తారము వలన, స్వజన-అర్పణాత్‌ - తన బంధువుల 
యందు సమర్పించుట వలన, దేశకాల-ఉచితా - దేశకాలములకు తగిన, 
శ్రద్ధా - శ్రద్ధ, ద్రవ్యపాత్ర-అర్హణాని చ - పదార్థములు యోగ్యులగు భోక్తలు 
పూజాదికములు, ఏతాని - ఇవి, సమ్యక్‌ - చక్కగా, న భవంతి - ఉండవు. 


శ్రాద్ధాదులయందు విస్తారము చేయుట వలన, తన బంధువులను 
జమ చేసి వారికి భోజనాదులను సమర్చించుట వలన, ఆ దేశకాలములకు 
ఉచితమైన శ్రద్ధ లోపించును. ద్రవ్యములు, భోక్తల యోగ్యత, వారికి చేసే 
పూజాదికము ఇత్యాదులు కూడ చక్కగా ఉండవు.. 


సప్తమ స్కంధము - అధ్యాయము శే5్‌ 331 


దేశే కాలే చ సంప్రాప్తే మున్యన్నం హరిదైవతమ్‌ | 
శ్రద్ధయా విధివత్పాత్రే న్యస్తం కామధుగక్షయమ్‌ !| క్‌ 


దేశే - దేశము, కాలే చ - కాలము కూడ, సంప్రాప్తే - సంప్రాప్త 
మైనప్పుడు, ముని-అన్నమ్‌ - అడవిలోని మునులు తినే అన్నము, హరిదై 
వతమ్‌ - శ్రీహరికొరకు నివేదించబడినదై, శ్రద్ధయా - శ్రద్ధతో, విధివత్‌ - 
యథావిధిగా, పాత్రే - పాత్రయందు, న్యస్తమ్‌ - సమర్పించబడినదై, కామ 
ధుక్‌ - మనోరథములనీడేర్చునది, అక్రయమ్‌ - అనంతమగు ఫలము గల 
ది. 





యోగ్యమగు దేశమునందు యోగ్యమగు కాలములో అడవి 
బియ్యముతో వండిన అన్నమునైననూ శ్రీహరికి నివేదించి శ్రద్ధతో యోగ్యు 
డగు వ్యక్తికి సమర్పించినచో, అది ఆ దాతయొక్క కామనలను ఈడేర్చు 
టయే గాక, అనంతఫలమగు మోక్షమునకు కూడ దారి తీయును. 


దేవర్షిపితృభూతేభ్య ఆత్మనే స్వజనాయ చ! 
అన్నం సంవిభజన్‌ పశ్యేత్సర్వం తత్పురుషాత్మకమ్‌ 116 
దేవ-బుషిపితృభూతేభ్యః - దేవతలు మహర్షులు పితృదేవతలు 
మరియు ప్రాణుల కొరకు, ఆత్మనే - తన కొరకు, స్వజనాయ చ - తనవారి 
కొరకు కూడ, అన్నమ్‌ - ఆహారమును, సంవిభజన్‌ - చక్కగా పంచి ఇచ్చు 
వాడై, తత్‌ - ఆ, సర్వమ్‌ - సర్వమును, పురుష-ఆత్మకమ్‌ - పరమేశ్వర 
స్వరూపముగా, పశ్యేత్‌ - దర్శించవలెను. 
సాధకుడు దేవతలకు, మహర్షులకు, పితృదేవతలకు, ఇతరప్రాణు 
లకు, తనకు, తనవారికి కూడ ఆహారమును చక్కగా పంచి ఇస్తూ, వారంద 
రిని పరమేశ్వర స్వరూపులుగా భావన చేయవలెను. 


న దద్యాదామిషం శ్రాద్ధే న చాద్యాద్ధర్మతత్త్వవిత్‌ | 
మున్య న్నైస్స్యాత్సరా ప్రీతిర్యథా న పశుహింసయా || 7 
ధర్మతత్త్వవిత్‌ - ధర్మముయొక్క స్వరూపమునెరింగిన సాధకు 
డు, శ్రాద్ధే - శ్రాద్ధమునందు. ఆమిషమ్‌ - మాంసమును, న దద్యాత్‌ - 


332 శ్రీమద్భాగవతము 


సమర్ప్చించరాదు, న చ అద్యాత్‌ - తినరాదు కూడ, ముని-అన్నైః - 
మునులు తినే అడవి బియ్యపు ఆహారముచే, యథా - ఏ విధముగా, పరా 
- సర్వోత్కృష్టమైన, ప్రీతిః - ప్రీతి కలుగునో ఆ విధముగా, పశుహింసయా 
- పశువులను హింసించుటచే, న - కలుగదు. 


ధర్మముయొక్క స్వరూపమునెరింగిన సాధకుడు శ్రాద్ధమునందు 
మాంసమును వడ్డించరాదు; తాను కూడ తినరాదు. మునులు తినే అడవి 
బియ్యపు ఆహారమును వడ్డించిననూ, పితృదేవతలకు ఎట్టి మహాప్రీతి కలు 
గ్గునో, అట్టి ప్రీతి పశువులను హింసించి మాంసమును సమర్చించుట 
వలన కలుగదు. 


నైతాదృశః పరో ధర్మో నృణాం సద్ధర్మమిచృతామ్‌ | 
న్యాసో దండస్య భూతేషు మనోవాక్కాయజస్య యః || 8 


సద్‌-ధర్మమ్‌ _ పరమేశ్వరరూపమగు ధర్మమును, ఇచ్చతామ్‌ ఒం 
కోరే, నృణామ్‌ - మానవులకు, ఏతాదృశః - ఇట్టి, పరః - ఉత్కృష్టమైన, 
ధర్మః - ధర్మము,న - లేదు, యః - ఏదనగా, భూతేషు - ప్రాణులయం 
దు; మనః-వాక్‌-కాయజస్య - మనస్సు వాక్కు శరీరములనుండి కలిగే, 
దండస్య - హింసయొక్క, న్యాసః - పరిత్యాగము. 

ధర్మము పరమేశ్వరుని రూపమే. అట్టి ధర్మమును కోరే సాధకుల 
కు, మనోవాక్కాయముల ద్వారా ఇతరప్రాణులకు కలిగే హింసను పరిత్యా 
గము చేయుట సర్వోత్కృష్టమైన ధర్మము. 


ఏకే కర్మమయాన్‌ యజ్ఞాన్‌ జ్ఞానినో యజ్జవిత్తమాః | 
అత్మసంయమనేంనీహా జుహ్వతి జ్ఞానదీపితే 11 9 


అనీహాః - కామనలు లేని, ఏకే - కొందరు, జ్ఞానినః - వివేకజ్జా 
నము గలవారు, యజ్ఞవిత్‌-తమాః - యజ్ఞస్వరూపము తెలిసినవారిలో 
అ(గేసరులు, కర్మమయాన్‌ - కర్మరూపములోనుండే, యజ్ఞాన్‌ - యజ్ఞము 
లను, జ్ఞానదీపితే - జ్ఞానముచే ప్రజ్వలితమైన, ఆత్మసంయమనే - మనో 
నిగ్రహమునందు, జుహ్వతి - హోమము చేయుదురు. 





సప్తమ స్కంధము - అధ్యాయము 15 333 


యజ్ఞముయొక్క స్వరూపమును తెలిసినవారిలో అ(గ్రేసరులగు 
కొందరు నిత్యానిత్యవస్తువివేకము గలవారై కామనలను పారద్రోలి, కర్మ 
రూపములోనుండే యజ్ఞములను జ్ఞానముచే ప్రజ్వలితము చేయబడిన 
మనోనిగ్రహము అనే అగ్నియందు హోమము చేయుదురు. (అనగా 
బాహ్యకర్మలనుండి విరమించెదరు). 


ద్రవ్యయథ్జైర్యక్ష శ్ర్‌మౌణం దృష్ట్వా భూతాని బిభ్యతి | 
ఏష మాకకరుణో హన్యాదతబజ్‌జ్ఞో హ్యసుతృబ్‌ ధ్రువమ్‌ 1110 


ద్రవ్యయజైః - ద్రవ్యములతో చేసే యజ్ఞములతో, యక్ష్యమాణమ్‌ 
- ఆరాధించబోవువౌనిని, దృష్ట్వా - చూచి, భూతాని - ప్రాణులు, బిభ్యతి - 
భయపడును, అకరుణః - దయ లేనివాడు, అతద్‌- -జ్ఞం - ధర్మస్వరూపము 
తెలియనివాడు, అసుతృప్‌ - తన ఇంద్రియములను తృప్తి పరచుకొనువా 
డు అగు, ఏషః - ఈతడు, ధ్రువమ్‌ - నిశ్చయముగా, మా - నన్ను 
హన్యాత్‌ - చంపును. 

ద్రవ్యములతో చేసే యజ్ఞమునకు పూనుకున్నవానిని చూచి 
ప్రాణులు ఈ విధముగా భయపడును -- ఈతడు దయలేనివాడు, ధర్మస్వ 
రూపము తెలియనివాడు, తన ఇంద్రియముల తృప్తియే లక్ష్యముగా గల 
వాడు. ఈతడు నిశ్చయముగా నన్నుచంపును. 


తస్మాద్దెవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవిత్‌ | 
సంతుష్టోహరహః కుర్యాన్నిత్య నైమిత్తికీః క్రియాః | 11 
తస్మాత్‌ - అందువలన, ధర్మవిత్‌ - ధర్మము తెలిసినవాడు, దైవ- 
ఉపపన్నేన - దైవముచే సంపన్నమైన, ముని-అన్నేన అపి - మునులు 
తినే హవిస్సుతోనైననూ, సంతుష్టః - సంతోషమును పొందినవాడై. అహః 
-అహః - ప్రతి దినము, నిత్యనైమిత్తికీః క్రియాః - నిత్యకర్మలను నైమిత్తిక 
కర్మలను, కుర్యాత్‌ - చేయవలెను. 


కావున, ధర్మరహస్యమునెరింగిన సాధకుడు మునులు తినే హవి 
స్పుతోనైననూ సంతోషమును పొంది, ప్రతిదినము సంధ్యావందనాది నిత్య 


334 శ్రీమద్భాగవతము 





కర్మలను, దానము మొదలగు నైమిత్తిక కర్మలను చేయవలెను. (కామ్యక 
ర్మల కొరకై హింసను చేయరాదు). 


విధర్మః పరధర్మశ్చ అఆభాస ఉపమా ఛలః | 
అధర్మశాఖాః పంచేమా ధర్మజ్ఞోోధర్మవత్త లేత్‌ 11 శ్షే2 


విధర్మః = విధర్మ్శ్మము, పరధర్మః చ - పరధర్మ్శ్మము, అభాసః - 
అభాస, ఉపమా - ఉపమ, ఛలః - ఛలము అనే, ఇమాః - ఈ, పంచ - 
అయిదు, అధర్మశాఖాః - అధర్మముయొక్క శాఖలను, ధర్మజ్ఞః - 
ధర్మము తెలిసినవాడు, అధర్మవత్‌ - అధర్మమును వలె, త్యజేత్‌ - విడిచి 
పెట్టవలెను. 


విధర్శ్మము, పరధర్మ్శ్మము, ఆభాస, ఉపమ ఛలము అనే అయిదు 
అధర్మము (ముళ్లచెట్టు) యొక్క శాఖలను ధర్మము తెలిసినవాడు అధర్మ 
మును వలె విడిచి పెట్టవలెను. 


ధర్మబాధో విధర్మ్శస్స్యాత్పరధర్మో5కన్యచోదిత: | 
ఉపధర్శస్తు పాఖండో దంభో వా శబ్బభిచ్ళల: || న! 


ధర్మబాధః - ధర్మమునకు లోపము, విధర్మ్శః - విధర్శము, స్యాత్‌ 
- అగును, అన్యచోదితః - ఇతరునిచే ఇతరుని కొరకు విధించబడినది, పర 
ధర్మః - పరధర్మము, పాఖండః తు - వేదవిరుద్ధమగు ఆచారము, దంభః 
వా - డౌంబీకము గాని, ఉపధర్శః - ఉపధర్మ్శము (ఉపమ), శబ్దభిత్‌ - 
శాస్త్రవచనమును తప్పుగా వ్యాఖ్యానించుట, ఛలః - ఛలము. 


ఏ పనిని చేయుటచే తన ధర్మమునకు ముప్పు వాటిల్లునో, అది 
విధర్శము (వామాచారము మొదలైనవి). అన్యునిచే అన్యుని కొరకు' విధిం 
చబడినది పరధర్శ్మము (క్రైస్తవము మొదలైనవి). వేదవిరుద్ధముగు ఆదా 
రము (తనను తాను హింసించుకొనుట మొదలైనవి), డాంబీకము ఉపమ 
లు. శాస్త్రవచనమునకు తప్పుగా వ్యాఖ్యానించుట (భేదమే సత్యము 
ఇత్యాది బోధలు) ఛలము (మోసము). 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 335 


య స్తి వచ్చయా కృతః పుంభిరాభాసో హ్యాశ్రమాత ఎాళక్‌ ! 
స్వభావవిహితో ధర్మః కస్య నేష్టః ప్రశాంతయే || కేశ 
పుంభిః - మానవులచే, ఇచ్చయా - తమ ఇచ్చచే, ఆశ్రమాత్‌ - 
ఆశమముకంటె, పృథక్‌ - వేరుగా, యః తు - ఏ జీవనవిధానము, కృతః ఆ 
కల్పించబడినదో అది, ఆభాసః - ఆభాసము, స్వభావవిహితః - స్వభావ 
మునందు విధించబడిన, ధర్మః - ధర్మము, కస్య - ఎవనియొక్క, ప్రశాం 
తయే - ప్రశాంతి కొరకు, న ఇష్టః - సమర్థము కాదు? 


మానవులు నాలుగు ఆశ్రమధర్శములకంటె విరుద్ధముగా తమ 
ఇచ్చవచ్చినట్లుగా కొన్ని ఆచారములను కల్పించుచుందురు. అట్టి కల్చన 
ధర్మముయొక్క ఆభాసమే గాని, ధర్మము కాదు. మానవుని స్వభావమును 
బట్టి విధించబడిన ఆశ్రమధర్మము ఎవనికి ప్రశాంతిని కలిగించ సమర్థము 
కాదు? (అనగా, అందరికి పరమశాంతిని చేగూర్చును). 


ధర్మార్ధమపి నేహేత యాత్రార్ధం వాంధనో ధనమ్‌ ! 
అనీహానీహమానస్య మహాహేరివ వృత్తిదా !| కే5్‌ 
అధనః - బీదవాడు, ధర్మ-అర్ధం అపి - ధర్మము కొరకైననూ, 
యాత్రా-అర్థం వా - జీవనయాత్ర కొరకు గాని, ధనమ్‌ - ధనమును, న 
ఈహేత - కోరరాదు, అనీహమానస్య - కామనలు లేనివానికి, అనీహా - 
నిష్కామతయే, మహా-అహే:ః ఇవ - కొండ చిలువకు వలె, వృత్తిదా - జీవి 
కను ఇచ్చునది. 


సాధకుడు బీదవాడైననూ ధర్మమును చేయుటకు గాని, జీవనయా 
తకైననూ ధనమును యాచించరాదు. కామనలు లేనివానికి వాని నిష్కామ 
తయే (దానిచే సూచించబడిన దైవమే), కొండ చిలువకు వలె, బ్రదుకుదెరు 
వును కల్పించును (కొండ చిలువ తన వద్దకు నడచి వచ్చిన ప్రాణిని తిని 
టబదుకును), 


సంతుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య యత్సుఖమ్‌ | 
కుతస్తత్కామలోభేన ధావతోంర్ధేహియా దిశః |! 16 


ర శ్రీమద్భాగవతము 
సంతుష్టస్య - సంతుష్టి కలిగినట్టియు, నిరీహస్య - కామనలు లేన 
ట్టియు, స్వ-ఆత్మా-ఆరామస్య - తన స్వరూపమునందే విశ్రాంతిని పొందే 
సాధకునకు, యత్‌ - ఏ, సుఖమ్‌ - సుఖము కలుగునో, కామలోఖేన - భోగ 
వస్తువులయందలి లోభముచే, అర్ధ-ఈహయా - ధనమునందలి కోరికతో, 
గిశ్వ - దిక్కులను, ధావతః - పరుగులెత్తే వానికి, తత్‌ - ఆ సుఖము, కుతః 
ఎక్కడిది? 


కామనలు లేకుండా సంతుష్టితో తన స్వరూపమునందే విశ్రాంతి 
ని, ఆనందమును పొందే వివేకికి లభించే ఆనందము -- భోగవస్తువుల 
యందలి లోభముతో, ధనమునందలి కామనతో దిక్కులలో పరుగులు 
తీసే వానికి ఎక్కడ లభించును? (లభించదు). 
సదా సంతుష్టమనసస్పర్వాస్సుఖమయా దిశః ! 
శర్కరాకంటకాదిభ్యో యథోపానత్పదశ్శివమ్‌ || శే? 
సదా - అన్ని కాలములలో, సంతుష్టమనసః - సంతుష్టిని చెంది 
యున్న మనస్సునకు, సర్వాః - అన్ని దిశః - దిక్కులు, సుఖమయాః - 
సుఖముతో నిండియుండును, యథా - ఏ విధముగానైతే, ఉపానత్‌-పదః - 


చెప ఎలు ఉన్న పాదమునకు, శర్కరాకంటక-ఆదిభ్యః -. గులకరాళ్లు 
ముళ్లు మొదలగువాటినుండి, శివమ్‌ - దుఃఖము కలుగదో. 


చెప్పులు ఉన్న పాదమునకు గులకరాళ్లు, ముళ్లు మొదలగువాటి 
వలన దుఃఖము కలుగదు. అదే విధముగా, అన్ని కాలములలో సంతృప్తిని 
చెంది ఉండే మనస్సునకు చుట్టూ దిక్కులు అన్నీ సుఖముతో నిండియుం 
డును. 


సంతుష్టః కేన వా రాజన్న వర్తేతాపి వారిణా | 
బెపస్థ్య జైహ్వ్యూకార్పణ్యాదృహపాలాయతే జనః || 18 
రాజన్‌ - ఓ రాజా! సంతుష్టః - సంతృప్తి గలవాడు, వారిణా అపి 


- నీటితోనైననూ, కేన వా - ఎందుచే, న వర్తేత - జీవించలేడు?, జనః - 
మానవుడు, బొపస్థ్య జైహ్వ్యకార్పణ్యాత్‌ - ఇంద్రియసుఖములయందు 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 337 





నాలుకయొక్క రుచులయందు లోభము వలన, గృహపాలాయతే - 
ఇంటిని కాపలా కాసే కుక్క వలె ప్రవర్తించుచున్నాడు. 


ఓ రాజా! సంతృప్తి గలవాడు నీటిని త్రాగియైననూ సుఖముగా 
జీవించగలడు. అట్లు కాకుండుటకు హేతువు ఏమియు లేదు. మానవుడు 
ఇంద్రియభోగములయందు, జిహ్వయొక్క చాపల్యమునందు ఉండే 
లోభము వలన ఇంటి కుక్క వలె ప్రవర్తిల్లును. 


అసంతుష్టస్య విప్రస్య తేజో విద్యా తపోయశః | 
స్రవంతీంద్రియలౌల్యేన జ్ఞానం చైవాపకీర్యతే || కేం 
అసంతుష్టస్య - సంతృప్తి లేని, విప్రస్య - విప్రునకు, తేజః - తేజ 
స్పు, విద్యా - విద్య, తపః - తపస్సు, యశః - కీర్తి ఇంద్రియలౌల్యేన - 
ఇంద్రియముల చాపల్యముచే, స్రవంతి - జారిపోవును, జ్ఞానం చ - 
జ్ఞానము కూడ, అపకీర్యతే ఏవ - నిశ్చయముగా తొలగిపోవును. 
సంతృప్తి లేని విప్రునకు వర్చస్సు, విద్య, తపస్సు మరియు కీర్తి 
క్షీణించిపోవును. ఆతని జ్ఞానము కూడ నిశ్చయముగా తొలగిపోవును. 
కామస్యాంతం చ క్లుత్తృడ్భ్యాం క్రోధస్యైతతృలోదయాత్‌ | 
జనోయాతిన లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః! 20 


క్షుత్‌-తృడ్భ్యామ్‌ - ఆకలి దప్పికలతో బాటుగా, కామస్య - కోరిక 
కు, అంతమ్‌ - అంతము, క్రోధస్య - కోపమునకు, ఏతత్‌-ఫల-ఉదయాత్‌ 
- దీని ఫలము పుట్టుట వలన, అంతమ్‌ - అంతము, జనః - మానవుడు, 
భువః - భూమియొక్క, దిశః - దిక్కులను, జిత్వా - జయించి, భుక్త్వా - 
భోగించి, లోభస్య - లోభమునకు, అంతమ్‌ - అంతమును, న యాతి - 
పొందుట లేదు. 


ఆకలి దప్పికలు తీరగానే తినాలనే కోరిక, త్రాగాలనే కోరిక అంత 
మగును, కోపము కూడ దాని పని పూర్తియై ఫలము ఉదయించగానే అంత 
మగును. కాని, మానవుడు భూలోకములోని దిక్కులనన్నిటినీ జయించి 
' భోగించిననూ, వాని లోభము అంతము కాదు. 


338 శ్రీమద్భాగవతము 
పండితా బహవో రాజన్‌ బహుజ్ఞాస్స్పంశయచ్చిద: | 
సదసస్పతయోప్యేకే అసంతోషాతృతంత్యధః || 21 

రాజన్‌ - ఓ రాజా! పండితాః - పండితులు, బహుజ్ఞాః - చాల 
తెలిసినవారు, సంశయచ్చిదః - సందేహములను పోగొట్టువారు, సదసస్ప 
తయః అపి - సభాపతులు కూడ అగు, బహవః - అనేకులు, ఏకే - కొంద 
రు, అసంతోషాత్‌ - సంతుష్టి లేకపోవుట వలన, అధః - క్రిందకు, పతంతి - 
పడెదరు. 


ఓ మహారాజా! కొందరు పండితులు చాల తెలిసి సందేహ 
ములను పోగొడుతూ సభలకు అధ్యక్షులై యుండి కూడ సంతుష్టి లేని 
కారణముగా అధఃపతితులగుదురు. ఇట్టి వారి సంఖ్య చిన్నది కాదు. 


అసంకల్పాజ్జ్ఞయేత్కామం క్రోధం కామవివర్దనాత్‌ | 
అర్జాన ర్ధేక్రయా లోభం భయం తత్త్వావమర్శనాత్‌ || 22 


కామమ్‌ - కోరికను, అసంకల్పొాత్‌ - సంకల్పించకుండుట వలన, 
క్రోధమ్‌ - కోపమును, కామవివర్జనాత్‌ - కోరికలను విడిచి పెట్టుట వలన, 
లోభమ్‌ - లోభమును, అర్థ-అనర్థ-ఈక్షయా - ధనము ఆపదలనే తెచ్చిపె 
ట్టునని తెలియుట వలన, భయమ్‌ - భయమును, తత్త్వ-అవమర్శనాత్‌ - 
వస్తుస్థితిని పరిశీలించుట వలన, జయేత్‌ - జయించవలెను. 


భోగ్యములను సంకల్పించుట మానివేసినచో, కోరికలమై విజ 
యము లభించును. కోరికలను విడిచి పెట్టినచో, కోపముమై జయము కలు 
గును. ధనమును ప్రోగుచేసుకుంటూ పోతే మిగిలేది ఆపదయేనని గుర్తించి 
నచో, లోభము దూరమగును. వస్తుస్థితిని జాగ్రత్తగా పరిశీలించినచో, 
భయహేతువు దూరమై భయము దూరమగును. 


ఆన్వీక్షిక్యా శోకమోహౌ దంభం మహదుపాసయా | 
మయోగాంతరాయాన్‌ మౌనేన హింసాం కాయాద్యనీహయా 1123 


ఆవ్వీక్షిక్యా - ఆత్మానాత్మవివేకముచే, శోకమోహొ - శోకమును 
వ్యామోహమును, మహద్‌-ఉపాసయా - మహాత్ములను సేవించుటచే, 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 339 





దంభమ్‌ - డాంబీకమును, యోగ-అంతరాయాన్‌ - సాధనకు కలిగే విఘ్న 
ములను, మౌనేన - మౌనముచే, హింసామ్‌ - హింసను, కాయ-ఆది-అనీ 
హయా - దేహము ఇంద్రియములు మొదలగువాటిలో చేష్ట లేకుండుటచే. 


ఆత్మానాత్మవివేకముచే శోకమును వ్యామోహమును జయించవ 
లెను. మహాత్ములను సేవించినచో డాంబీకము తొలగిపోవును. నలుగురు 
కలిసి కబుర్లాడుచున్నచో, సాధనకు విఘ్నము కలుగును. ఇట్టి విఘ్నము 
లను మౌనముచే జయించవలెను. దేహమును, ఇంద్రియములను నికే 
ష్టగా ఉంచినచో, హింసమై విజయము లభించును. 


కృపయా భూతజం దుఃఖం దైవం జహ్యాత్సమాధినా | 
ఆత్మజం యోగవీర్యేణ నిద్రాం సత్త్వనిషవయా || 24 


భూతజమ్‌ - ప్రాణుల వలన కలిగే, దుఃఖమ్‌ - దుఃఖమును, 
కృపయా - దయతో, దైవమ్‌ - ప్రారబ్ధమును బట్టి వచ్చే దుఃఖమును, 
సమాధినా - ఆత్మనిష్టచే, ఆత్మజమ్‌ - దేహమునుండి పుట్టే దుఃఖమును, 
యోగవీర్యేణ - యోగాభ్యాస బలముచే, నిద్రామ్‌ - నిద్రను, సత్త్వనిషే 
వయా - సత్త్వగుణమును వర్ధిల్లజేసే విషయములను సేవించుటచే. 

ఇతరప్రాణుల వలన దుఃఖము కలిగినచో, దుఃఖమును కలిగించిన 
ఆ ప్రాణుల పైననే దయను చూపినచో, ఆ దుఃఖమును జయించవచ్చును. 
ప్రారబ్బవశముగా వచ్చే దుఃఖమును ఆత్మనిష్ట (అంతర్ముఖత్వము) చే 
జయించవలెను. దేహములో వ్యాధులు మొదలగువాటి వలన కలిగే 
దుఃఖమును యోగాభ్యాస బలముచే దూరము చేసుకొనవలెను. సత్త్వగుణ 
మును పెంపొందించే ఆహారము మొదలగువాటిని సేవించినచో, అధికనిద్ర 
దూరమగును. 


రజస్తమశ్చ సత్త్వేన సత్త్వం చోపశమేన చ | 
ఏతత్సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యంజసా జయేత్‌ 1! 25 


పురుషః - మానవుడు, రజః - రజోగుణమును, తమః చ - తమో 
గుణమును కూడ, సత్త్వేన - సత్త్వగుణముచే, సత్త్వం చ - సత్త్వగుణము 


340 శ్రీమద్భాగవతము 
ను కూడ, ఉపశమేన చ - ఉపరతి (కామ్యకర్మపరిత్యాగము) చే, ఏతత్‌ - 
ఈ, సర్వమ్‌ - సర్వమును, గురౌ - గురువుయందలి, భక్త్యా - భక్తిచే, 
అంజసా - తేలికగా, జయేత్‌ హి - నిశ్చయముగా జయించవలెను. 


మానవుడు రజోగుణము (భోగపరాయణత్వము) ను, తమోగు 
ఇము (సోమరితనము) ను సత్త్వగుణము (వైరాగ్యము, జ్ఞానమునందలి 
ప్రీతి) చే జయించవలెను. సాధకుడు సత్త్వగుణమును కూడ ఉపశమము 
(శాంతమైన మనస్సు) చే జయించవలెను. ఈ దోషములనన్నింటినీ మాన 
వుడు గురువునందలి భక్తిచే తేలికగా నిశ్చయముగా జయించవచ్చును. 


యస్య సాక్షాద్భగవతి జ్ఞానదీపప్రదే గురౌ | 
మర్త్యాసద్ధీశు ౨తం తస్య సర్వం కుంజరశౌచవత్‌ | 26 


సాక్షాత్‌ - సాక్షాత్తుగా, భగవతి - భగవానుడైనట్టియు, జ్ఞానదీప 
ప్రదే - జ్ఞానము అనే దీపమును ఇచ్చిన, గురౌ - గురువునందు, యస్య - 
ఎవనికైతే, మర్త్య-అసద్‌-ధీః - మానవుడే అనే తప్పుడు ధారణ ఉండునో, 
తస్య - వానికి, శ్రుతమ్‌ - శ్రవణము చేసినది, సర్వమ్‌ - సర్వము, కుంజర 
శౌచవత్‌ - ఏనుగు స్నానము వంటిది. 


జ్ఞానమనే దీపమును అనుగ్రహించిన గురువు సాక్షాత్తుగా భగవా 
నుడే. అట్టి గురువునందు ఎవనిక్రైతే, ఈయన మామూలు మనిషే అనే 
ధారణ ఉండునో, వానికి చేసిన శాస్త్రశ్రవణమంతా ఏనుగు చేసిన 
స్నానము వలె వ్యర్థము (ఏనుగు స్నానము చేసి బూడిదను చల్లుకొనును). 


ఏష వై భగవాన్‌ సాక్షాత్ప్రధానపురుషేశ్వరః | 
యోగేశ్వ రైర్విమృగ్యాంఘ్రిర్లోకో యం మన్యతే నరమ్‌ [127 


ఏషః - ఈ శ్రీకృష్ణుడు, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, ప్రధానపురుష-ఈ 
శ్వరః - ప్రకృతికి జీవులకు ప్రభుడగు, భగవాన్‌ - భగవానుడే, వై - నిశ్చ 
యము, యోగ-ఈశ్వ రై - యోగిపుంగవులచే, విమృగ్య-అంఘిః - అధిక 
ముగా అన్వేషించబడే పాదములు గలవాడు, లోకః వై - లోకమైతే, యమ్‌ 
- ఎవ్వానిని, నరమ్‌ - మానవునిగా, మన్యతే - తలపోయుచున్నదో. 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 341 


ఈ శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా ప్రకృతికి జీవులకు ప్రభుడగు భగవా 
నుడే. ఇది నిశ్చయము. యోగిపుంగవులు ఈయన పాదములను తమ 
హృదయములో ధ్యానించెదరు. కాని లోకము ఈయన సామాన్యమానవు 
డని తలపోయును. అదే విధముగా, గురువు కూడ భగవానుడే, 


షడ్వర్గసంయమైకాంతాస్పర్వా నియమచోదనాః | 
_తదంతాయదినో యోగానావహేయుశ్శృమావహాః 1|| 28 


సర్వాః - అన్ని నియమచోదనాః - నియమములను బోధించే 
విధులు, షడ్‌-వర్గసంయమ-ఏకాంతాః - ఆరింటి సముదాయముయొక్క 
వశీకరణమునందు మాత్రమే పర్యవసానమును చెందునవి, తద్‌-అంతాః - 
అ షడ్వర్గజయమే పరమలక్ష్యముగా గల సాధకులు, యోగాన్‌ - భగవా 
నుని ధారణ ధ్యానము సమాధులను, యది నో ఆవహేయుః - సాధించలే 
కపోయినచో, శ్రమ-ఆవహాః - శ్రమను మాత్రమే కలిగించునవి. 


శాస్త్రములో బోధించబడిన నియమములన్నింటికీ పరమప్రయోజ 
నము కామక్రోధలోభమోహమదమాత్సర్యములనే ఆరు శత్రువుల 
వర్గమును (అయిదు జ్ఞానేంద్రియములను, మనస్సును) వశము చేసుకొను 
టయే. ఇట్లు వశము చేసుకున్న తరువాత కూడ ఆ నియమములు భగవా 
నుని ధారణను, ధ్యానమును, సమాధిని ఈయలేకపోయినచో, అవి కేవ 
లము నిష్ఫలమగు శ్రమను మిగిల్బేవి మాత్రమే. 


యథా వార్తాదయో హ్యర్థా యోగస్యార్థం న బిభ్రతి | 
అనర్థాయ భవేయుస్తే పూర్తమిష్టం తథాంసతః || 29 
యథా - ఏ విధముగానైతే, వార్తా-ఆదయః - వ్యవసాయము 
మొదలైనవి, అర్ధాః - వాటి ఫలములు, యోగస్య - యోగముయొక్క, 
అర్థమ్‌ - ఫలమగు మోక్షమును, న బిభ్రతి - సాధించవో, తే - అవి, అన 
ర్ధాయ - సంసారము కొరకే భవేయుః - అగునో, తథా - అదే విధముగా, 
అసతః - దుష్టునియొక్క, పూర్తమ్‌ - పూర్తము, ఇష్టమ్‌ - ఇష్టము. 


342 శ్రీమద్భాగవతము 


' మానవుడు వ్యవసాయము మొదలగువాటిని చేసి వాటి ఫలములు 
పొందుచుండును. ఈ కర్మలు, వాటి ఫలములు వ్యక్తికి సంసారము కొనసా 
గుటకు మాత్రమే పనికి వచ్చునే గాని, మోక్షమును సంపాదించి పెట్టలేవు. 
అదే విధముగా, దుర్చుద్ధి గలవాడు చేసే పూర్తకర్మలు (ప్రజలకు ఉపయో 
గించే చెరువులను త్రవ్వించుట మొదలగు పనులు), ఇష్టకర్మలు (యజ్ఞ 
ములను చేయుట) కూడ సంసారమును కొససాగించునే గాని, 
మోక్షమునకు దారి తీయవు. 


యశ్చిత్తవిజయే యత్తస్స్యాన్నిస్సంగోంపరిగ్రహః | 
ఏకో వివిక్తశరణో భిక్షుర్శిక్షామితాశన:ః [| 3౮0 


యః - ఎవడైతే, చిత్తవిజయే - చిత్తమును జయించుటయందు, 
యత్తః - ఉద్యుక్తుడై, స్యాత్‌ - అగునో ఆతడు, నిస్సంగః - సంగము లేని 
వాడు, అపరిగ్రహః - పరిగ్రహము లేనివాడు, ఏకః - ఏకాంతమునందుం 
డువాడు, వివిక్తశరణః - పవిత్రమగు స్థానమునందుండువాడు, భిక్లుః - భిక్లు 
కుడు, భిక్షామిత-అశనః - భిక్షాన్నమును మితముగా భుజించువాడు. 


ఎవడైతే చిత్తమును జయించుటకు పూనుకొనునో, ఆతడు సంగ 
మును పరిగ్రహము (భోగవస్తువులను ప్రోగుచేయుట) ను విడిచిపెట్టవలె 
ను. పవిత్రమగు స్థానమునందు ఏకాంతముగా నుండవలెను. భిక్తుకుడై 
భిక్షాన్నమును కూడ మితముగా భుజించవలెను. 


దేశే శుచౌ సమే రాజన్‌ సంస్థాప్యాసనమాత్మనః | 
స్థిరం సమం సుఖం తస్మిన్నాసీతర్ణ ఏ0గ ఓమితి || పే 


అంగ - ఓయీ! రాజన్‌ - ఓ మహారాజా! శుచా - స్వచ్భమైన 
ట్టియు, సమే - సమతలమైన, దేశే - స్థానమునందు, ఆత్మనః - తన, ఆస 
నమ్‌ - ఆసనమును, సంస్థాప్య - చక్కగా వేసుకొని, తస్మిన్‌ - దానిపై, 
స్థిరమ్‌ ఆ స్థిరముగా, సమమ్‌ - సమముగా, సుఖమ్‌ - సుఖముగా, బుజు 
-అంగః - నిటారైన అవయవములు గలవాడై, ఓమ్‌ ఇతి - ఓమ్‌ అంటూ, 
ఆసీత - కూర్చుండవలెను. 





సప్తమ స్కంధము - అధ్యాయము 15 343 


ఓయీ మహారాజా! సాధకుడు స్వచ్భమైన సమతలస్థానము 
నందు తన ఆసనమును చక్కగా వేసుకొని, దానిమై స్థిరముగా సమముగా 
సుఖముగా నిటారైన అవయవములు గలవాడై కూర్చుండి ఓంకారమును 
జపించవలెను. 


ప్రాణాపానా సన్నిరుంధ్యాత్పూరకుంభకరేచకైః | 
యావన్మనస్త్యజేత్కామాన్‌ స్వనాసాగ్రనిరీక్షణః || 32 


యావత్‌ - ఎంతవరకైతే, మనః - మనస్సు, కామాన్‌ - కోరికల 
ను, త్యజేత్‌ - విడిచిపెట్టునో అంతవరకు, స్వనాసా-అగ్రనిరీక్షణః - తన 
ముక్కు కొనను చూచువాడై, పూరకుంభకరేచకైః - గాలిని పీల్చుట నిలిపి 
యుంచుట విడిచిపెట్టుటలచే, ప్రాణ-అపానౌ - ఉచ్చ్వాసనిశ్శ్వాసలను, 
సన్నిరుంధ్యాత్‌ - చక్కగా నియంత్రించవలెను. 


మనస్సు కామనలను (సంకల్పములను) విడిచిపెట్టేటంతవరకు 
సాధకుడు తన ముక్కు కొనమై ధ్యాసను ఉంచి, పూరక కుంభక రేచకము 
లనే ప్రాణాయామమును చేయవలెను. గాలిని నిండా పీల్చుట పూరకము. 
పూర్తిగా విడిచిపెట్టుట 'రేచకము. గాలిని లోపల, బయట నిలిపి యుంచుట 
కుంభకము. 


యతో యతో నిస్సరతి మనః కామహతం భ్రమత్‌ | 
తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాచ్చనైర్చుధః |] 33 
కామహతమ్‌ - కామనలచే చెడగొట్టబడినదై. భమత్‌ - పరిభ్రమిం 
చే మనః - మనస్సు, యతః యతః - ఎక్కడెక్కడికి: నిస్సరతి - బయ 
టకు పారిపోవునో, తతః తతః - అక్కడక్కడనుండి, బుధః - వివేకి, శనైః - 
మెల్లగా, ఉపాహృత్య - వెనుకకు మరల్చి, హృది - హృదయమునందు, 
నిరుంధ్యాత్‌ - గట్టిగా నిలుపవలెను. 
కామనలచే చెడగొట్టబడి పరిభ్రమిస్తూ ఉండే మనస్సు, ఎక్కడెక్క 
డికి పరుగులెత్తునో, అక్కడక్కడనుండి దానిని మెల్లమెల్లగా వెనుకకు 


23 


344 శ్రీమద్భాగవతము 
మరల్చి (అనగా ఇంద్రియవ్యాపారములను ఉపసంహరించి); హృదయము 
నందు స్థిరముగా నిలుషవలెను. 


ఏవమభ్యసతశ్చిత్తం కాలేనాల్పీయసా యతేః | 
అనిశం తస్య నిర్వాణం యాత్యనింధనవహ్నివత్‌ || వశ 


ఏవమ్‌ - ఈ విధముగా, అనిశమ్‌ - నిరంతరముగా, అభ్యసతః - 
అభ్యాసము చేసే, తస్య - ఆ, యతేః - ప్రయత్నశీలియొక్క, చిత్తమ్‌ - 
చిత్తము, అల్పీయసా - తక్కువ, కాలేన - కాలముచే, అనింధనవహ్నివత్‌ 
- ఇంధనము లేని నిప్పు వలె, నిర్వాణమ్‌ - ఉపశమమును, యాతి - 
పొందును. 


ఈ విధముగా నిరంతరముగా అభ్యాసము చేసే ప్రయత్నశీలి 
యగు అట్టి సాధకుని చిత్తము, ఇంధనము లేని నిప్పు వలె, తక్కువ కాల 
ములోనే ఉపశమమును పొందును. 


కామాదిభిరనావిద్దం ప్రశాంతాభిలవృత్తి యత్‌ | 
చిత్తం బ్రహ్మసుఖస్పృష్టం నైవోత్తిస్టేత కర్పిచిత్‌ || తె5 
యత్‌ - ఏ, చిత్తమ్‌ - చిత్తము, కామ-ఆదిభిః - కామక్రోధములు 
మొదలగువాటిచే, అనావిద్ధమ్‌ - క్షోభింప జేయబడనిదో, ప్రశాంత-అఖిల 
వృత్తి - ఉపశమించిన సకలవృత్తులు గలదియో అది, బ్రహ్మసుఖస్పృష్టమ్‌ 
- బ్రహ్మానందముచే స్పృశించబడినదై. కర్షిచిత్‌ - ఏ కాలమునందైననూ, 
న ఏవ ఉత్తిష్టేత - బహిర్ముఖము కానే కాదు. 
ఎప్పుడైతే సాధకుని చిత్తము కామక్రోధాదుల సంక్షోభములో పడ 
కుండా సకలవృత్తులు ఉపశమించి యుండునో, అప్పుడు ఆ చిత్తము 
బ్రహ్మానందముయొక్క సంస్పర్శను పొంది, మరల ఎన్నటికీ బహిర్ము 
ఖము కాబోదు. 
యః ప్రవ్రజ్య గృహాత్ప్చూర్వం త్రివర్గావపనాత్పునః | 
యది సేవేత తాన్‌ భిక్షుస్స వై వాంతాశ్యపత్రపః | 36 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 345 


యః - ఎవడైతే, పూర్వమ్‌ - ముందుగా, త్రివర్గ-ఆవపనాత్‌ - 
ధర్మార్థకామములకు మూలమైన, గృహాత్‌ - గృహాశ్రమమునుండి, ప్రవ్రజ్య 
- సన్న్యసించినాడో, సః - అట్టి, భిక్షుః - భిక్తువు, తాన్‌ - వాటిని, యది 
సేవేత - సేవించినచో, అపత్రపః - తొలగిన సిగ్గు గల, సః - ఆతడు, వై - 
నిశ్చయముగా, వాంతాశీ - వమనమును భక్షించువాడు. 


గృహాశ్రమము ధర్మార్థకామములకు మూలము. దానిని ఎవడైతే 
ముందుగా విడిచి సన్న్యసించునో, అట్టి భిక్షువు సిగ్గు విడిచి అవే ధర్మార్ధకా 
మములను సేవించే పక్షములో, ఆతడు నిశ్చయముగా వమనమును భక్షిం 
చువాడు అగును. 


మైస్స్వదేహస్ప్యృతో నాత్మా మర్త్యో విట్బృమిభస్మసాత్‌ | 
త ఏనమాత్మసాత్కృత్వా శ్లాఘయంతి హ్యసత్తమాః || 37 
మైః - ఎవరిచేనైతే, దేహః - దేహము, న-ఆత్మా - అనాత్మ 
యనియు, మర్త్యః - మరణించే స్వభావము గలది అనియు, విట్‌-కృమిభ 
స్మసాత్‌ - మాలిన్యము క్రిములు బూడిద అయ్యేది అని, స్మృతః - చింతిం 
చబడినదో, అసత్‌-తమాః - మిక్కిలి దుష్టులగు, తే - వారు, ఏనమ్‌ - ఈ 
దేహమును, ఆత్మసాత్‌ - ఆత్మరూపముగా, కృత్వా - స్వీకరించి, శ్లాఘ 
యంతి హి - ప్రశంసించుచుందురు గదా! 
కొందరు పరమదుష్టులు ముందుగా ఈ దేహము అనాత్మ, మర 
ణించే స్వభావము గలది, మాలిన్యము గాని క్రిములు గాని బూడిద గాని 
అయ్యేది అని చింతించి, తరువాత వారే మరల ఆ దేహమును ఆత్మరూప 
ముగా స్వీకరించి ప్రశంసించెదరు. 


గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి | 
తపస్వినో గ్రామసేవా భిక్షోరింద్రియలోలతా || 38 
ఆశ్రమాపసదా హ్యేతే ఖల్వాశ్రమవిడంబకాః | 
దేవమాయావిమూఢాంస్తాను పే క్షేతానుకంపయా | ఏ౦ 


346 శ్రీమద్భాగవతము 





గృహస్థస్య - గృహస్థునకు, క్రియాత్యాగః - కర్మలను విడిచిపెట్టు 
టు వటోః - బ్రహ్మచారికి, వ్రతత్యాగః అపి - బ్రహ్మచర్యవ్రతమును విడిచి 
పెట్టుట, తపస్వినః - వానప్రస్థునకు, గ్రామసేవా - భోగములను సేవించు 
ట, భిక్షోః - సన్నా్యాసికి ఇంద్రియలోలతా - ఇంద్రియ చాంచల్యము, ఏతే 
- వీరు, హి - నిశ్చయముగా, ఆశ్రమ-అపసదాః - ఆశ్రమస్థులలో అధము 
లు, ఆశ్రమవిడంబకాః ఖలు - కేవలము ఆశ్రమస్టులను అనుకరించేవారు, 
దేవమాయావిమూఢాన్‌ - ఈశ్వరుని మాయచే వ్యామోహమును పొంది 
యున్ను తాన్‌ - వారలను, అనుకంపయా - దయతో, ఉపేక్షేత - ఉపేక్షిం 
చవలెను. 

బ్రహ్మచర్యవ్రతమును విడిచిపెట్టిన బ్రహ్మచారి, నిత్యకర్మలను 
విడిచిపెట్టిన గృహస్థుడు, తపస్సును విడిచిపెట్టి ఇంద్రియభోగములను 
సేవించే వానప్రస్థుడు, ఇంద్రియభోగముల ఆకర్షణకు వశుడయ్యే 
సన్న్యాసి -- వీరు ఆయా ఆశ్రమస్థులలో అధములు. వీరు కేవలము ఆశ్ర 
మస్థులను అనుకరించువారు మాత్రమే (ఆశ్రమస్థుల పవిత్రత వీరిలో ఉండ 
దు). వీరు ఈశ్వరుని మాయలో పడి వ్యామోహితులై యున్నారు. 
వీరియందు దయను మాత్రమే చూపవలెను. కాని, వీరిని ఉపేక్షించవలెను 
(అనగా, వీరితోడి సంగము తగదు). 


ఆత్మానం చేద్విజానీయాత్పరం జ్ఞానధుతాశయః | 
కిమిచృన్‌ కస్య వా హేతోర్దేహం పుష్టాతి లంపటః || 40 
జ్ఞానధుత-ఆశయః - జ్ఞానముచే శోధితమైన అంతఃకరణము గల 
వాడు, ఆత్మానమ్‌ - తనను, పరమ్‌ - పరబ్రహ్మనుగా, విజానీయాత్‌ చేత్‌ 
- తెలుసుకున్నవో, లంపటః - ఇంద్రియలోలుడైై, కిమ్‌ - దేనిని, ఇచ్చన్‌ - 
కోరువాడై, కస్య వా - ఎవ్వాని, హేతోః - కారణముగా, దేహమ్‌ - దేహ 
మును, పుష్టాతి - పోషించును? 
వివేకజ్ఞానముచే శోధితమైన అంతఃకరణము గల వ్యక్తి తన 
స్వరూపము పరబ్రహ్మ (పూర్ణము) అని తెలుసుకొనును. అట్టి జ్ఞానియందు 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 347 


భోక్సృత్వము ఉండదు. ఆ జ్ఞాని మరల ఇంద్రియలోలుడై దేనిని కోరి ఏ 
భోక్తను తృప్తి పరచుటకై దేహమును పోషించును? 


ఆహుశ్శరీరం రథమింద్రియాణి 
హయానభీషూన్‌ మన ఇంద్రియేశమ్‌ 1 
వర్ష్మాని మాత్రా ధిషణాం చ సూతం 
సత్త్వం బృహదృంధురమీశసృష్టమ్‌ || డే 
ఈశసృష్టమ్‌ - ఈశ్వరునిచే సృష్టించబడిన, శరీరమ్‌ - శరీరము 
ను, రథమ్‌ - రథమునుగా, ఇంద్రియాణి - ఇంద్రియములను, హయాన్‌ - 
గుర్రములనుగా, ఇంద్రియ-ఈశమ్‌ - ఇంద్రియములకు ప్రభువగు, మనః - 
మనస్సును, అభీషూన్‌ - కళ్లెపు త్రాళ్లనుగా, మాత్రాః - తన్మాత్రలను, 
వర్ష్మ్మాని - మార్గములునుగా, ధిషణాంచ - బుద్ధిని కూడ, సూతమ్‌ - సార 
థినిగా, సత్త్వమ్‌ - అంతఃకరణమును, బృహత్‌ - పెద్ద బంధురమ్‌ - బంధ 
నమునుగా, ఆహుః - చెప్పెదరు. 


ఈశ్వరునిచే సృష్టించబడిన దేహము రథమనియు, ఇంద్రియ 
ములే గుర్రములనియు, ఇంద్రియములకు ప్రభువగు మనస్సే కల్లెమని 
యు, శబ్బస్పర్శ్గరూపరసగంధములు ఇంద్రియములనే గుర్రములు నడిచే 
మార్గములనియు, బుద్ధియే సారథి అనియు, అంతఃకరణమే పెద్ద కట్టు 
త్రాడు అనియు మహాత్ములు చెప్పెదరు. 


అక్షం దశప్రాణమధర్మధర్మా చ(్రేభిమానం రథినం చ జీవమ్‌, 
ధనుర్ది తస్య ప్రణవం పఠంతి శరం తు జీవం పరమేవ లక్ష్యమ్‌ 142 


దశప్రాణమ్‌ - పది ప్రాణముల సముదాయమును, అక్షమ్‌ - ఇరు 
సునుగా, అధర్మధర్మా - ధర్మాధర్మములను, చన్రే - చక్రములునుగా, అభి 
మానమ్‌ - దేహాదులయందు నేను-నాది అనే అభిమానము గల, జీవంతు 
- జీవునియైతే, రథినమ్‌ - రథ స్వామినిగా, ప్రణవమ్‌ - ఓంకారమును, 
తస్య - ఆ జీవునకు, ధనుః హి - ధనుస్సునుగా, జీవం తు - జీవునియొతే, 
శరమ్‌ - బాణమునుగా, పరం ఏవ - పరబ్రహ్మనే, లక్ష్యమ్‌ - లక్ష్యమును 
గా, పఠంతి - చెప్పెదరు. 


పతక వాత దా గనతము 

._ ప్రాణ (శ్వాసక్రియ)-అపాన (విసర్జనక్రియ)-వ్యాన (బలవత్కర్మ్శ్మకు 
మూలము)-ఉదాన (వమనము ఇత్యాది ఊర్థ్వగతికి ఆధారము)-సమాన 
ము (ఆహారము జీర్ణమగుట, రక్తప్రసారములకు ఆధారము)లు, నాగ (తే 
న్పును కలిగించునది)-కూర్మ (కన్నులను తెరుచుటకు ఆధారము)-కృకల 
(ఆకలిని కలిగించునది)-దేవదత్త (ఆవులించుటకు ఆధారము)-ధనంజయ 
ము (దేహమునకు ఫుష్టినిచ్చునది) లు అనే పది ప్రాణవృత్తుల సముదా 
యమే దేహము అనే రథమునకు ఇరుసు; ధర్మాధర్మములే చక్రములు; 
దేహాదులయందు నేను-నాది అనే అభిమానము గల జీవుడే రథస్వామి; 
ఓంకారమే ఆ జీవుని ధనుస్సు; జీవుడే బాణము; పరబ్రహ్మయే లక్ష్యము 
అని మహాత్ములు చెప్పెదరు. 


రాగో ద్వేషశ్చ లోభశ్చ శోకమోహౌ భయం మదః | 
మానోోవమానోుంసూయా చ మాయా హింసా చ మత్సరః 1! 43 


రజః ప్రమాదః క్షున్నిద్రా శత్రవస్త్వేవమాదయః | 
రజస్త్వమఃప్రకృతయసృత్త్వప్రకృతయః క్వచిత్‌ || డ్య 

రాగః - రాగము, ద్వేషః చ - ద్వేషము, లోభః చ - లోభము, 
శోకమోహౌ - శోకము మోహము, భయమ్‌ - భయము, మదః - గర్వము, 
మానః - అభిమానము, అవమానః - అవమానము, అసూయా చ - 
అనసూయ, మాయా - మోసము, హింసా చ - హింస, మత్సరః - మాత్స 
ర్యము, రజః - దురాగ్రహము, ప్రమాదః - మరుపు, క్లుత్‌ - ఆకలి, నిద్రా - 
నిద్ర, ఏవం-ఆదయః - ఇటువంటి, శత్రవః - శత్రువులు, రజః-తమఃప్రకృ 
తయః - రజోగుణము తమోగుణము ప్రధానముగా గలవి, క్వచిత్‌ - అక్క 
డక్కడ, సత్త్వప్రకృతయః - సత్త్వగుణము ప్రధానముగా గలవి. 


రాగము, ద్వేషము, లోభము, శోకము, మోహము, భయము, 
గర్వము, అభిమానము, అవమానము, ఇతరుల గుణములలో దోషమును 
చూచుట, మోసము, హింస, ఇతరుల అభివృద్ధి యెడల ఓర్వలేని దనము, 
దురాగ్రహము, మరుపు, ఆకలి, నిద్ర మొదలగునవి సాధకుని శత్రువులు. 
వీటిలో కొన్ని రజోగుణ తమోగుణ ప్రధానములు కాగా, అప్పుడప్పుడు 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 ఏతం 


కొన్ని (ఆసక్తిగా మారిన (క్రేమ మొదలైనవి) సత్త్వగుణప్రధానములుగా 
కూడ ఉండును. 


యావన్నృకాయరథమాత్మవశోపకల్పం 
ధత్తే గరిష్టచరణార్చనయా నిశాతమ్‌ | 
జ్ఞానాసిమచ్యుతబలో దధదస్తశత్రుః 
స్వారాజ్యతుష్ట ఉపశాంత ఇదం విజహ్యాత్‌ || తీవ్‌ 
ఆత్మవశ-ఉపకల్పమ్‌ - తన వశములోనుండే పరికరములు గల, 
నృకాయరథమ్‌ - మానవదేహము అనే రథమును, యావత్‌ - ఎంతవరకైై 
తే, ధత్తే - కలిగియుండునో అంతవరకు, గరిష్టచరణ-అర్చనయా - మహా 
త్ముల పాదములను పూజించుటచే, నిశాతమ్‌ - పదును పెట్టబడిన, జ్ఞాన 
-అసిమ్‌ - జ్ఞానమనే కత్తిని, దధత్‌ - ధరించినవాడు, అచ్యుతబలః - 
అచ్యుతుడే బలముగా గలవాడు, అస్తశత్రుః - అస్తమించిన అంతశ్శత్రు 
వులు గలవాడు, స్వారాజ్యతుష్టః - తన స్వరూపభూతమైన ఆన౦దముచే 
సంతుష్టిని చెందినవాడు, ఉపశాంతః - ఉపశమించిన చిత్తము గలవాడు 
అగు సాధకుడు, ఇదమ్‌ - దీనిని, విజహ్యాత్‌ - విడిచి పెట్టవలెను. 


సాధకుడు ఇంద్రియములనే పరికరములతో గూడియున్న ఈ 
మానవదేహము అనే రథము ఎంతవరకైతే తన వశములో నుండునో, 
అంతవరకు మహాత్ముల చరణములను సేవించి అచ్యుతుడే బలముగా 
గలవాడై, వివేకజ్ఞానమనే కత్తికి పదును పెట్టి దానితో అంతశ్శత్రువులను 
జయించవలెను. ఆతడు తన స్వరూపభూతమైన ఆనందమును పొంది 
సంతుష్టుడై కామనలు చల్లారిన చిత్తము గలవాడై ఈ దేహమును విడిచి 
పెట్ట (ఉపేక్షించ) వలెను. 


నో చేతృ్రుమత్తమసదింద్రియవాజిసూతా 
నీత్వోత్సథం విషయదస్యుషు నిక్షిపంతి ! 
తే దస్యవస్సహయసూతమముం తమోంధే 
సంసారకూప ఉరుమృత్యుభ యే క్షిపంతి || 4 


వేగ నవజ నల ళు 

నో చేత్‌ - అట్లు గానిచో, ప్రమత్తమ్‌ - ఆదమరచియున్న వానిని, 
అసద్‌-ఇంద్రియవాజిసూతాః - దుష్టములైన ఇంద్రియములనే గుర్రములు 
సూతుడు, ఉత్‌-పథమ్‌ - తప్పు దారిని, నీత్వా - తీసుకుపోయి, విషయద 
స్యుషు - విషయభోగములనే దారి దోపిడీగాండ్రయందు, నిక్షిపంతి - పార 
వేసెదరు, తే - ఆ, దస్యవః - దారి దోపిడీగాండ్రు, సహయసూతమ్‌ - 
గుర్రములతో సూతునితో గూడియున్ను అముమ్‌ - వీనిని, తమః-అంధే - 
అజ్ఞానము అనే చీకటితో నిండినట్టియు, ఉరుమృత్యుభయే - అధికమగు 
మృత్యుభయము గల, సంసారకూపే - సంసారమనే నూతియందు, 
క్షిపంతి - పారవేయుదురు. 


సాధకుడు ఆదమరచియున్న పక్షములో, దుష్టములైన ఇంద్రియ 
ములనే గుర్రములు మరియు బుద్ధి అనే సారథి కలిసి ఆ వ్యక్తిని (దేహము 
అనే రథమును) తప్పు దారిలో నడిపించి విషయభోగములనే దారిదోపిడీ 
గాండ్రవద్ద పారవేయును. అపుడా భోగములనే దారి దోపిడీగాండ్రు గుర్ర 
ములతో మరియు సూతునితో సహా ఈ రథయజమాని (వ్యక్తి) ని సంసార 
మనే నూతిలో పారద్రోయుదురు. అజ్ఞానము అనే చీకటితో నిండియున్న ఆ 
నూతియందు మరణభయము అధికముగా నుండును. 


ప్రవృత్తం చ నివృత్తం చ ద్వివిధం కర్మ వైదికమ్‌ | 
ఆవర్తేత ప్రవృత్తేన నివృత్తేనాశ్నుతేమృతమ్‌ || త 


వైదికమ్‌ - వేదవిహితమైన, కర్మ - కర్మ, ప్రవృత్తం చ - ప్రవృత్తి 
రూపము, నివృత్తం చ - నివృత్తి రూపము అని, ద్వివిధమ్‌ - రెండు విధ. 
ములుగా నున్నది, ప్రవృత్తేన - ప్రవృత్తి రూపమునందలి కర్మచే, ఆవర్తేత - 
సంసారములో తిరుగాడును, నివృత్తేన - నివృత్తి రూపమగు కర్మ్శచే, అమృ 
తమ్‌ - అమృతత్వమును, అశ్నుతే - పొందును. 

వేదవిహితమగు కర్మ రెండు రకములుగా నున్నది. కామనల పరి 
పూర్తి కొరకై చేసేది ప్రవృత్తి రూపమగు కర్మ. దాని వలన వ్యక్తి సంసార 
ములో పరిభ్రమించుచుండును. కామనలను విడనాడి ఆత్మనిష్టుడై 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 ఏక 


యుండుట నివృత్తి రూపమగు ధర్మము. దాని వలన సాధకుడు మోక్షము 
(అమరణ భావము) ను పొందును. 


హింస్రం ద్ర్యమయం కామ్యమగ్నిహోత్రాద్యశాంతిదమ్‌ । 
దర్శశ్చ పూర్ణమాసశ్చ చాతుర్మాస్యం పశుస్సుతః || 48 
ఏతదిష్టం ప్రవృత్తాఖ్యం హుతం ప్రహుతమేవచ | 

పూర్తం సురాలయారామకూపాజీవ్యాదిలక్షణమ్‌ ।! | తం 


హింస్రమ్‌ - హింసతో కూడినది, ద్ర్య్యమయమ్‌ - ద్రవ్యబాహు 
భ్యము గలది, కామ్యమ్‌ - కామనచే ప్రేరితమైనది అగు, అగ్నిహోత్ర-ఆది 
- ఆగ్నిహోత్రము మొదలగు కర్మ, అశాంతిదమ్‌ - అశాంతిని ఇచ్చునది. 
దర్శః చ - దర్శ, పూర్ణమాసః చ - పూర్ణమాస, చాతుర్మాస్యమ్‌ - చాతు 
ర్మాస్యము, పశుః - పశుయాగము, సుతః - సోమయాగము, ఏతత్‌ - ఈ 
కర్మ: ఇష్టమ్‌ - ఇష్టము: హుతమ్‌ - వైశ్వదేవము, ప్రహుతం ఏవ చ - 
ప్రాణులకు ఆహారమునిచ్చుట కూడ, సుర-ఆలయ- ఆరామకూప-ఆజీవ్య- 
ఆదిలక్షణమ్‌ - దేవాలయము విశ్రాంతిగృహము బావులు చలివేంద్రము 
మొదలగునది, పూర్తమ్‌ - పూర్తము, ప్రవృత్త-ఆఖ్యమ్‌ - ప్రవృత్తి అనే పేరు 
గలది. 


ప్రవృత్తి అనబడే కర్మ ఇష్టము, పూర్తము అని రెండు రకములు. 
అగ్నిహోత్రము (వైదికుడు ప్రతిదినము చేసే హోమము) దర్శ (అమావా 
స్యనాడు చేసే ఇష్ట, పూర్ణమాస (పూర్ణిమనాడు చేసే ఇష్టి, చాతుర్మాస్య 
ము, పశుయాగము, సోమయాగము (ఇవి విస్తారమైన యాగములు) మొద 
లగునవి ఇష్టము. ఈ కర్మలు హింసతో కూడినవి. వీటిలో ద్రవ్యబాహు 
ళ్యము అధికము. కామనచే ్రేరితములైన ఈ కర్మలు అశాంతిని కలిగిం 
చును. దేవాలయము, విశ్రాంతిగృహము, బావి, చలివేంద్రము, అన్నస 
త్రము మొదలగువాటిని నిర్మించుట పూర్తకర్మ అనబడును. 


ద్రవ్యసూక్ష్మవిపాకశ్చ ధూమో రాత్రిరపక్షయః | 
అయనం దక్షిణం సోమో దర్శ ఓషధివీరుధః || 50 


352 శ్రీమద్భాగవతము 
అన్నం రేత ఇతి క్ష్మేశ పితృయానం పునర్భవః | 
ఏకైకశ్యేనానుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే || 51 
నిషేకాదిశ్శశానాంతైస్సంస్కా రైస్సంస్కృతో ద్విజః ! 

క్షా-ఈశ - ఓ మహారాజా! ద్రవ్యసూక్ష్మవిపాకః - పదార్థములు 
పరిణామము ద్వారా పొందిన సూక్ష శరూపము, ధూమః - ధూమము, 
రాత్రిః - రాత్రి, అపక్షయః - కృష్ణపక్షము, సోమః - చంద్రుడు, పితృయా 
నమ్‌ - పితృయాన మార్గము, దర్శః - దేవదేహము క్షీణమగుట, ఓషధివీ 
రుధః - మొక్కలు పంటధాన్యములు, అన్నమ్‌ - ఆహారము, రేతః - రేత 
స్పుః పునః-భవః - మరల పుట్టుట, ఏక-ఏకశ్యేన - ప్రతి ఒక్కటిగా, అను 
పూర్వమ్‌ - క్రమముగా, భూత్వా - అయి, భూత్వా - అయి, ఇహ - ఈ 
లోకమునందు, జాయతే - పుట్టును, నిషేక-ఆదిశ్శశాన-అంతైః - గర్భాధా 
నముతో మొదలిడి అంత్యేష్టి (ప్రేతకర్మ) వరకు ఉండే, సంస్కారైః - 
సంస్కారములచే, సంస్కృతః - సంస్కరించబడినవాడు, ద్విజః - బ్రాహ్మ 
ణుడు. 


ఓ మహారాజా! ప్రవృత్తి పరాయణుడగు వ్యక్తి మరణించి వైదికక 
ర్మలలో సమర్ప్చించిన ఆహుతుల పరిణామమైన సూక్ష్మరూపమును 
పొంది పితృయానమార్గములో చంద్రలోకమును పొందును. ఆతడీ మార్గ 
ములో క్రమముగా ఒక్కొక్కటిగా పొందే స్థితులేవనగా -- హోమధూమము 
( ఆ అభిమాని దేవత), రాత్రి, కృష్ణపక్షము (కాలాభిమాన దేవతలు), 
మరియు చంద్రలోకము. పుణ్యము క్షయమైన తరువాత ఆ జీవుని ఆ దేవ 
దేహము పూర్తిగా క్షీణించును (అమావాస్య). ఆ జీవుడు సూక్ష్మరూపముతో 
వర్షజలముల ద్వారా మొక్కలలో ప్రవేశించి, ధాన్యమునందు సూక్ష్మరూప 
ముగా నుండి పురుషునకు ఆహారమై వాని శరీరములో రేతస్సు రూప 
మును పొంది, స్త్రీ ద్వారా మరల ఈ లోకములో జన్మించును. గర్భాధా 
నముతో మొదలిడి అంత్యేష్టి వరకు ఉండే సంస్కారములచే సంస్కరించ 
బడే వైదికుడు ఈ మార్గములననుసరించును. 


ఇంద్రియేషు క్రియాయజ్ఞాన్‌ జ్ఞానదీపేషు జుహ్వతి || 52 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 ఏై53 


టే 





ఇంద్రియాణి మనస్యూర్మా వాచి వైకారికం మనః | 
వాచం వర్ణసమామ్నాయే తమోంకారే స్వరే న్యసేత్‌ | 
ఓంకారం బిందౌ నాదేతం తం తు ప్రాణీ మహత్యముమ్‌ || 53 


జ్ఞానదీపేషు - జ్ఞానముతో ప్రకాశించే, ఇంద్రియేషు - ఇంద్రియ 
ములయందు, క్రియాయజ్ఞాన్‌ - క్రియల రూపములోనుండే యజ్ఞములను, 
జుహ్వతి - హోమము చేయుచున్నారు, ఊర్మా - సంకల్పముల రూపము 
లోనుండే, మనసి - మనస్సునందు, ఇంద్రియాణి - ఇంద్రియములను, 
వైకారికమ్‌ - వికారములను పొందుతూ ఉండే, మనః - మనస్సును, వాచి 
- వాక్కునందు, వాచమ్‌ - వాక్కును, వర్దసమామ్నాయే - అక్షరముల 
సముదాయమునందు, తమ్‌ - దానిని, ఓంకారే - ఓంకారమునందు, తమ్‌ 
- ఆ, ఓంకారమ్‌ - ఓంకారమును, బిందౌ - బిందువునందు, తంతు - ఆ 
నాదమునైతే, ప్రాణే - సూత్రాత్మయందు, అముమ్‌ - ఈ సూత్రాత్మను, 
మహతి - పరబ్రహ్మయందు, న్యసేత్‌ - విలీనము చేయవలెను. 


నివృత్తి పరాయణులగు సాధకులు యజ్ఞము మొదలగు క్రియలను 
జ్ఞానశక్తితో ప్రకాశించే ఇంద్రియములయందు, ఇంద్రియములను సంకల్ప 
ముల రూపములోనుండే మనస్సునందు, వికారములను పొందే మన 
స్పును వాక్కునందు, వాక్కును అక్షరముల మాతృకయందు, అక్షరమాతృ 
కను ఓమ్‌ (అ, ఉ, మకారములు) నందు, ఓంకారమును బిందువు (అను 
నాసిక ధ్వని) నందు, బిందువును నాదము (దీర్ణ్వమగు ప్రతిధ్వని) నందు, 
నాదమును సూత్రాత్మ (సర్వజగద్వ్యాపకమగు ప్రాణతత్త్వము) నందు, ఈ 
సూత్రాత్మను పరబ్రహ్మలో (భావనారూపముగా) విలీనము చేయవలెను. 


అగ్నిస్సూర్యో దివా ప్రాహ్హశ్ళుక్లో రాకోత్తరం స్వరాట్‌ | 
విశ్వశ్చ త్రెజసః ప్రాజ్ఞస్తుర్య ఆత్మా సమన్వయాత్‌ | 54 
అగ్నిః - అగ్ని సూర్యః - సూర్యుడు, దివా - పగలు, ప్రాహ్హః - 
సాయంకాలము, శుక్షః - శుళ్లపక్తము, రాకా - పూర్ణిమ, ఉత్తరమ్‌ - ఉత్తరా 
యణము, స్వరాట్‌ - హిరణ్యగర్భుడు: విశ్వః చ - స్థూలోపాధియగు దేహ 
మునకు అభిమాని, లైజసః - సూక్ష్మోపాధియగు మనస్సునకు అభిమాని, 


354 శ్రీమద్భాగవతము 
ప్రాజ్ఞః - కారణోపాధికుడగు జీవుడు, సమన్వయాత్‌ - సర్వమునందు అను 
వృత్తమగుట వలన, తుర్యః - మూడింటికి అతీతమైన, ఆత్మా - ఆత్మ. 


నివృత్తిపరాయణుడగు సాధకుడు మరణించిన తరువాత క్రమ 
ముగా అగ్ని సూర్యుడు, పగలు, సాయంకాలము, శుక్షపక్షము, పూర్ణిమ, 
ఉత్తరాయణము (కాలాభిమాని దేవతలు), హిరణ్యగర్భలోకములను పొంది 
అచట భోగములననుభవించును. ఆతడు క్రమముగా స్థూలోపాధియగు 
దేహమునకు అభిమానియగు విశ్వుని సూక్షో శపాధియగు త్రైెజసునియం 
దుః మరల తైైజసుని కారణోపాధియగు ప్రాజ్జునియందు విలీనము చేసి, 
ఈ మూడు ఉపాధులకు అధిషస్టానముగా ఉంటూనే వాటికి అతీతమైన శుద్ధ- 
ఆత్మను తన స్వరూపముగా తెలుసుకొని మోక్షమును పొందును. 

దేవయానమిదం ప్రాహుర్భూత్వా భూత్వానుపూర్వశః | 
ఆత్మయాజ్యుపశాంతాత్మా హ్యాత్మస్థో న నివర్తతే || క్‌క్‌ 

ఇదమ్‌ - దీనిని, దేవయానమ్‌ - దేవయానముగా, ప్రాహుః - 
చెప్పెదరు, ఉపశాంత-ఆత్మా - కామనలు చల్లారిన అంతఃకరణము గల, 
అఆత్మయాజీ - ఆత్మోపాసకుడు, అనుపూర్వశః - క్రమముగా, భూత్వా 
భూత్వా - అయి అయి, ఆత్మస్థః ఎ ఆత్మనిష్టుడై, న నివర్తతే హి - మరల 
జన్మించడు గదా! 

దీనిని మహాత్ములు దేవయానము అని నిర్దేనించెదరు. కామనలు 
చల్లారిన అంతఃకరణముతో ఆత్మను ఉపాసించిన నివృత్తి పరాయణుడగు 
సాధకుడు క్రమముగా ఆయా దేవతలను పొంది హిరణ్యగర్భ (సత్య) లోక 
మునందు ఆత్మనిష్టుడై మోక్షమును పొందును (మరల సంసారములో 
జన్మించడు). 


య ఏతే పితృదేవానామయనే వేదనిర్మితే | 
శాస్త్రేణ చక్షుషా వేద జనస్థోపి న ముహ్యతి || 56 


యః - ఎవడైతే, వేదనిర్మితే - వేదముచే నిశ్చయముగా బోధించ 
బడిన, పితృదేవానామ్‌ - పితరులు మరియు దేవతల, అయనే - మార్గము 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 3ైకక్‌ 





లను, శాస్త్రేణ - వేదము అనే, చక్షుషా - కన్నుతో, వేద - తెలియునో అట్టి 
వాడు, జనస్థః అపి - దేహమునందున్నవాడే అయిననూ, న ముహ్యతి - 
వ్యామోహమును పొందడు. 


వేదముచే నిశ్చయముగా బోధించబడిన ఈ పితృయాన, దేవ 
యాన మార్గములను ఎవడైతే శాస్త్రమే కన్నుగా గలవాడై తెలుసుకొనునో, 
అట్టి వివేకి దేహముతో జీవించియున్ననూ వ్యామోహితుడు కాడు. 


ఆదావంతే జనానాం సదృహిరంతః పరావరమ్‌ । 
జ్ఞానం జ్జేయం వచో వాచ్యం తమో జ్యోతిస్త్వ్రయం స్వయమ్‌! 157 


జనానామ్‌ - దేహములకు, ఆదౌ - ఆదియందు, అంతే - అంత 
మునందు, బహిః - బయట, అంతః - లోపల, సత్‌ - ఉన్నది, పర-అవ 
రమ్‌ - గొప్పది తక్కువది, జ్ఞానమ్‌ - జ్ఞానము, జ్లేయమ్‌ - తెలియబడేది, 
వచః - నామము, వాచ్యమ్‌ - రూపము, తమః - చీకటి, జ్యోతిః తు - 
ప్రకాశము కూడ, అయమ్‌ - ఈ జ్ఞాని, స్వయమ్‌ - తానే. 


ఈ జ్ఞాని స్వయముగా -- దేహములకు ఆదిలో కారణమై అంత 
ములో దేహములు విలీనమయ్యే అవధిమై బయట భోగ్యముగను, లోపల 
భోక్తగను ఉన్న అఖండసద్దనమగు ఉల ఆత్మయే. గొప్పది, తక్కువది, తెలు 
సుకునే బుద్ధి, తెలియబడే విషయము, నామము, రూపము, చీకటి, వెలు 
తురు అనే సర్వము ఈ ఆత్మయే. 


ఆబాధితోంపి హ్యాభాసో యథా వస్తుతయా స్మ తః | 
దుర్దటత్వా దైంద్రియకం తద్వదర్థవికల్పితమ్‌ [1 ద్‌గి 


ఆభాసః - ప్రతిబింబము, ఆబాధితః అపి - అన్ని విధములుగా 
బాధించబడేదే అయిననూ, యథా - ఏ విధముగానైతే, వస్తుతయా - 
యథార్థవస్తువుగా, స్మృతః - కల్పించబడినదో, తద్వత్‌ - అదే విధముగా, 
ఐంద్రియకమ్‌ - ఇంద్రియగోచరమగు జగత్తు, దుర్దటత్వాత్‌ - ఘటిల్లేది 
కాదు గనుక, అర్థవికల్పితమ్‌ - యథార్థమని కల్పించబడినది. 


వె56 శ్రీమద్భాగవతము 
యుక్తిపూర్వకముగా విచారించినచో, ప్రతిబింబము యథార్థముగా 
ఉన్నది కాదని తెలియుచునే యుండును. కాని, అది యథార్థవస్తువా 
యన్నట్లు కనబడును. అదే విధముగా, ఇంద్రియగోచరమగు ఈ జగత్తు 
లోని భేదము యుక్తికి, ప్రమాణమునకు మరియు అనుభవమునకు విరు 
ద్ధమే అయిననూ, అవివేకులు ఆ భేదమే యథార్థమని స్వీకరించెదరు. 


క్షిత్యాదీనామిహార్థానాం ఛాయా న కతమాపిహీ | 
న సంఘాతో వికారోపి న పృథజ్‌ నానితో మృషా || 59 


ఇహ - ఈ లోకమునందు, క్షితి-ఆదీనామ్‌ - పృథివి మొదలగు 
భూతముల కార్యములగు, అర్థానామ్‌ ను పదార్థముల, ఛాయా - ఛాయ, 
కతమా అపి - ఏ ఒక్కటీ కూడ, న హి - కొదు గదా! సంఘాతః - 
అయిదు భూతముల కలయిక, న - కాదు, వికారః అపి - వాటి వికారము 
కూడు, న - కాదు న పృథక్‌ - భిన్నముగా లేదు, అన్వితః - జత 
గూడియున్నది, న - కాదు, మృషా - మిథ్య. 


ఈ లోకములో పృథివి మొదలగు అయిదు భూతముల సమాహార 
మగు దేహము మొదలగు పదార్థములు నీడ వలె మిథ్యయే. అవి అయిదు 
భూతముల కలయిక గాని, వాటి వికారము గాని కావు. అవి పంచభూతము 
లకంటె భిన్నముగా గాని, వాటితో జతగూడి గాని లేవు. కొవున, పంచభూత 
ముల కలయిక యగు దేహాదులు కేవలము మిథ్య మాత్రమే. 


ధాతవోువయవిత్వాచ్చ తన్మాత్రావయవైర్వినా | 
న స్యుర్హ్యసత్యవయవిన్యసన్నవయవో5ంతతః || 60 


ధాతవః - జగత్తునకు మూలమునందలి ధాతువులైన పంచమహా 
భూతములు, అవయవిత్వాత్‌ చ - అవయవములు గలవి యగుట వలన, 
తత్‌-మాత్రా-అవయవైః వినా - వాటి అవయవములగు తన్మాత్రలు లేకుం 
డా న స్యుః హి - ఉండవు గదా!, అవయవిని - అవయవములు గలది, 
అసతి - లేనప్పుడు, అంతతః - ఆఖరుగా, అవయవః - అవయవము, 
అసన్‌ - లేనిది. 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 వ్రె57 





పంచమహాభూతములు జగత్తునకు మూలమునందలి ధాతువులు. 
కాని, అవి కూడ పంచతన్మాత్రల (సూక్ష్మభూతముల) కలయికలే అగుట 
వలన, అవయవములు లేకుండా అవయవియొక్క ఉనికి సిద్ధించదు. అంతి 
మముగా అవయవి లేకున్నచో, అవయవముల ఉనికి సిద్ధించదు. 


స్యాత్సాదృశ్యభ్రమస్తావద్వికల్పే సతి వస్తునః | 
జాగ్రత్స్వాపౌ యథా స్వప్నే తథా విధినిషేధతా || 61 


వస్తునః - వస్తువునకు, వికల్చే - భేదము, సతి - కలుగగా, సాద్భ 
శ్యభ్రమః - అవే ఇవి అనే భ్రాంతి, తావత్‌ - అంతవరకు, స్యాత్‌ - కలుగు 
ను, జాగ్రత్‌-స్వాపౌ - తెలివిగానుండుట నిద్రపోవుట, స్వప్నే యథా - 
స్వప్నములో ఎట్లో, విధినిషేధతా - విధిని షేధముల స్థితి తథా - అటుల 


ఉన్నది ఒక్కటి మాత్రమే. అయిననూ, అజ్ఞానముచే వస్తువు (ఉ 
న్నది) నందు భేదము గోచరించుచుండగా, మనముందు కనబడే ఈ పదా 
ర్థృములన్నీ సర్వకాలములలో ఏకరూపముగా ఉన్నవి అనే భ్రాంతి కలుగు 
చునే యుండును. స్వప్నములో కూడ జాగ్రత్తు-నిద్ర అనే అవస్థల అనుభ 
వము కలుగుచుండును. స్వప్నకాలములో అవి సత్యములే అనే భ్రమ కొన 
సాగును. అదే విధముగా ఈ జగత్తు, దానియందలి వ్యక్తియొక్క జీవిత 
ము, ఆ జీవితమును నిర్దేశించే విధినిషధములు అనే ఈ సర్వము అజ్ఞాన 
కాలములో వాస్తవములే యన్నట్లు అనుభవమునకు వచ్చుచుండును. 


భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యా ద్వైతం తథాకంత్మనః | 
వర్తయన్‌ స్వానుభూత్యేహ త్రీన్‌ స్వష్నాన్‌ ధునుతే మునిః | 62 


ఆత్మనః - ఆత్మకు, భావ-అద్వైతమ్‌ - భావాద్వైతమును, క్రియా 
-అద్వైతమ్‌ - క్రియాద్వైతమును, తథా - మరియు, ద్రవ్య-అద్వైతమ్‌ - 
ద్రవ్యాద్వైతమును, వర్తయన్‌ - మననము చేయు, మునిః - మననశీలు 
డగు సాధకుడు, ఇహ - ఈ దేహమునందు, స్వ-అనుభూత్యా - ఆత్మనిష్ట 
మొక్క అనుభవముచే, త్రీన్‌ - మూడు, స్వష్నాన్‌ - కలలను, ధునుతే - 
తొలగించుకొనును. 


358 శ్రీమద్భాగవతము 





ఆత్మయొక్క మూడు అద్వైతములను, అనగా భావాద్వైత-క్రి 
యాద్వైత-ద్రవ్యా ద్వైతములను మననము చేయు సాధకుడు ఆత్మనిష్ట 
యొక్క అనుభవముచే జాగ్రత్తు-స్వప్నము-నిద్ర (లేదా, జ్ఞుత-జ్ఞానము-జే 
యము అనే) మూడు స్వప్నములను తొలగించుకొనును. అనగా, ఈ అవ 
స్థలకు అతీతమైన ఆత్మతత్త్వమునందు నిష్టను కలిగి యుండును. 


కార్యకారణవసై వ్రక్యమర్శనం పటతంతువత్‌ |! 
అవస్తుత్వాద్వికల్పస్య భావాద్వైతం తదుచ్యతే || 63 
వికల్చస్య - భేదము, అవస్తుత్వాత్‌ - యథార్థము కాకుండుట 
వలన, పటతంతువత్‌ - వస్త్రము నూలు వలె, కార్యకారణవస్తు-ఐక్యమర, శ 
నమ్‌ - కార్యకారణములు వస్తువునందు ఐక్యమగుటను దర్శించుట, తత్‌ 
- అది, భావ-అద్వైతమ్‌ - భావాద్వైతము అని, ఉచ్యతే - చెప్పబడుచు 
న్నది. 
మనకు కనబడే భేదము యథార్థము కాదు. వస్త్రము, నూలు 
వంటి కార్యకారణభేదము కనబడేదే గాని యథార్థము కాదు. కార్యకారణ 
ముల కనబడే భేదము రెండవది లేని తత్త్వమునందు విలీనమగును. ఈ 
దర్శనము భావాద్వైతము (పదార్థముల ఐక్యము) అనబడును. 


యదృు్రహ్మణి పరే సాక్షాత్సర్వకర్మసమర్పణమ్‌ । 
మనోవాక్తనుభిః పార్థ క్రియాద్వైతం తదుచ్యతే [| 64 


పార్థ - కుంతీపుత్రుడవగు ఓ ధర్మరాజా! సాక్షాత్‌ - సాక్షాత్తుగా, 
పరే బ్రహ్మణి - పరబ్రహ్మయందు, మనః-వాక్‌-తనుభిః - మనస్సు వాక్కు 
కాయములతో, సర్వకర్మసమర్పణమ్‌ - సకలకర్మలను సమర్పించుట, 
యత్‌ - ఏది గలదో, తత్‌ - అది, క్రియా-అద్వైతమ్‌ - క్రియాద్వైతము 
అని, ఉచ్యతే - చెప్పబడును. 

కుంతీపుత్రుడవగు ఓ ధర్మరాజా! మనము మనోవాక్కాయము 
లతో చేసే కర్మలనన్నింటినీ సాక్షాత్తుగా పరబ్రహ్మయందు సమర్పించు 
టయే క్రియాద్వైతము (క్రియకు సంబంధించిన అద్వైతము) అనబడును. 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 వైక్‌9 


అఆత్మజాయాసుతాదీనామన్యేషాం సర్వదేహినామ్‌ | 
యత్సార్థకామయో రైక్యం ద్రవ్యా ద్వైతం తదుచ్యతే 11 65 


ఆత్మజాయాసుత-ఆదీనామ్‌ - తనకు భార్య పుత్రుడు మొదలగు 
వారియొక్క, అన్యేషామ్‌ - ఇతరులగు, సర్వదేహినామ్‌ - సకలప్రాణుల 
యొక్క, స్వ-అర్థకామయోః - తమ అర్ధకామములయొక్క, ఐక్యమ్‌ - 
ఒకటే అనే భావన, యత్‌ - ఏది గలదో, తత్‌ - అది, ద్రవ్య-అద్వైతమ్‌ - 
ద్రవ్యాద్వైతము అని, ఉచ్యతే - చెప్పబడుచున్నది. 


సాధకుని దృష్టిలో తాను, తన భార్య, తన సంతానము, తన 
బంధువులు మొదలగువారికి, ఇతరులైన సకలప్రాణులకు అర్థకామముల 
(సంపదను సంపాదించి ఇంద్రియసుఖములననుభవించుట) విషయములో 
(నాది పరాయి అనే) తేడా లేదు అనే దృష్టి యేది గలదో, అది ద్రవ్యాద్వై 
తము (పదార్థములకు సంబంధించిన ఏకత్వము) అనబడును. 


యద్యస్య వానిషిద్ధం స్యాద్యేన యత్ర యతో నృప | 
స తేనేహేత కర్మాణి నరో నాన్యైరనాపది |! 66 
నృప - ఓ మహారాజా! యత్‌ - ఏది, యస్య - ఎవనికి, యేన - 
ఏ ఉపాయముచే, యత్ర - ఏ దేశము (కాలము) నందు, యతః వా - ఎవ 
నినుండి, అనిషిద్ధమ్‌ - నిషేధించబడినది కాదో, సః - ఆ, నరః - 
మానవుడు, తేన - దానితో, కర్మాణి - పనులను, ఈహేత - చేసుకొనవలె 
ను, అనాపది - ఆపద కాని సందర్భములయందు, అన్వ్యైః - ఇతరపదార్థ 
ములతో, న - కాదు. 
ఓ ధర్మరాజా! ఏ ఉపాయముచే ఎక్కడనుండి పొందబడిన ఏ 
వస్తువు ఏ వ్యక్తికి ఏ దేశశాలములయందు నిషిద్ధము కాదో, ఆ వ్యక్తి ఆ 
వస్తువుతోనే తన పనులను నిర్వహించుకొనవలెను.' ఆపదల సందర్భ 
ములలో తప్పించి, ఆ వ్యక్తి ఇతర నిషిద్దపదార్ధముల జోలికి పోరాదు. 
ఏతైరన్యైశ్చ వేదోక్తైర్వ ర్తమానస్స్వకర్మభిః | 
గృహే ప్యస్య గతిం యాయాద్రాజంస్తద్భ క్తిభాజ్న్వరః | 67 
24 


ఎేర0 శ్రీమద్భాగవతము 

_ రాజన్‌ - ఓ మహారాజా! ఏతైః - ఇట్టివి, అన్వైః చ - ఇతరములు 
అగు, వేద- ఉక్తః - వేదవిహితములైన, స్వకర్మభిః - తనకు విధించబడిన 
కర్మలచే, వర్తమానః - నడుచుకొనుచున్ను నరః - మానవుడు, తద్‌-భక్తి 
భాక్‌ - ఆ భగవానునియందు భక్తిని సేవించువాడై. గృహే అపి - ఇంటి 
యందున్ననూ, అస్య - ఈ ఈశ్వరునియొక్క, గతిమ్‌ - స్వరూపమును, 
యాయాత్‌ - పొందును. 


ఓ ధర్మరాజా! ఆ భగవానుని భక్తితో ఆరాధించే మానవుడు ఇట్టి 
కర్మలను, వేదముచే తనకు విహితములైన ఇతరకర్మలను చేస్తూ గృహస్థా 
శమమునందే ఉన్ననూ. ఆ ఈశ్వరుని స్వరూపము (మోక్షము) ను 
పొందును. 

యథా హి యూయం నృపదేవ దుస్త్యజా- 
దాపద్దణాదుత్తరతాత్మనః ప్రభోః | 
యత్పాదపం కేరుహసేవయా భవా- 

నహార్షీన్నిర్దితదిగ్గజః క్రతూన్‌ || 68 

నృపదేవ - ఓ మహారాజా! ఆత్మనః - నీ, ప్రభోః - ప్రభుడగు 
శ్రీకృష్ణుని కారణముగా, (నృపదేవ) దుస్త్యజాత్‌ - (రాజులు దేవతలచే 
కూడ) విడిపించుకొనుట శక్యము కాని, ఆపద్‌-గణాత్‌ - ఆపదల సమూహ 
మునుండి, యూయమ్‌ - మీరు, ఉత్తరత - గట్టెక్కినారో, భవాన్‌ - నీవు, 
యత్‌-పాదపంకేరుహసేవయా - ఏ భగవానుని పాదపద్మముల సేవచే, 
నిర్ణితదిగ్‌-గజః - జయించబడిన దిగ్గజములు గలవాడవై, క్రతూన్‌ - క్రతు 
వులను, అహార్జీత్‌ - అనుష్టించితివో. 

ఓ మహారాజా! రాజులు, దేవతలు కూడ విడిపించుకొన శక్యము 
కాని ఆపదల సమూహములనుండి మీరు మీ ప్రభుడగు శ్రీకృష్ణుని కారణ 
ముగా గట్టెక్కితిరి. నీవు ఆయన పాదపద్మములను సేవించి ఆ శక్తితో దిగ్గజ 
ములను (భూమండలమును) జయించి అనేక క్రతువులను అనుష్టించితివి. 


అహం పురాాంభవం కశ్చిద్దంధర్వ ఉపబర్హణః ! 
నామ్నాతీతే మహాకల్పే గంధర్వాణాం సుసమ్మతః || 69 


సప్తమ స్కంధము - అధ్యాయము 115 361 





అహమ్‌ - నేను, అతీతే - గడచిపోయిన, మహాకల్చే - గొప్ప 
కల్పమునందు, పురా - పూర్వజన్మయందు, గంధర్వాణామ్‌ - గంధర్వుల 
లో, సుసమ్మతః - మిక్కిలి శ్రేష్టుడు, నామ్నా - పేరుచే, ఉపబర్హణః - ఉప 
బర్హణుడు అనే, కశ్చిత్‌ - ఒకానొక, గంధర్వః - గంధర్వుడను, అభవమ్‌ - 
అయి ఉంటిని. 


గడచిన మహాకల్పమునందు పూర్వజన్మలో నేను ఉపబర్హణుడనే 
పేరు గల ఒకానొక గంధర్వుడను. అప్పుడు నేను గంధర్వులలో గొప్పవా 
డిగా ఉండెడివాడను. 


రూప పేశలమాధుర్యసౌగంధ్యప్రియదర్శనః | 
స్త్రీణాం ప్రియతమో నిత్యం మత్తస్తు పురులంపటః || 70 
రూపపేశలమాధుర్యసాగంధ్యప్రియదర్శనః - రూపము సౌకుమా 
ర్యము మధురముగా మాటలాడుట పరిమళభరితుడనై యుండుట అనువా 
టిచే ప్రీతికరమైన దర్శనము గలవాడను, స్త్రీజామ్‌ ఆ ప్తీంలకు, ప్రియతమః 
- మిక్కిలి ప్రియమైనవాడను, నిత్యమ్‌ - అన్ని కాలములయందు, మత్తః 
తు - నిశ్చయముగా గర్వించినవాడను, పురులంపటః - అధికమగు భోగా 
సక్తి గలవాడను. 


అప్పుడు నేను రూపము, సౌకుమార్యము, మధురభాషణము, 
పరిమళభరితుడై యుండుట అనే లక్షణములచే ప్రీతికరమైన దర్శనము 
గలవాడనగుటచే, స్త్రీలకు మిక్కిలి ప్రియుడుగా ఉండెడివాడను. నేను 
అన్ని కాలములయందు అధికమగు భోగాసక్తి గలవాడనై గర్వించి యుండె 
డివాడను. 


ఏకదా దేవసత్రే తు గంధర్వాప్పరసాం గణాః | 
ఉపహూతా విశ్వసృగ్భిర్హరిగాథోపగాయనే || 71 
ఏకదా - ఒకనాడు, దేవసత్రే తు - దేవతల సత్రయాగమునందైతే, 
విశ్వసృగ్భిః - ప్రజాపతులచే, హరిగాథా-ఉపగాయనే - శ్రీహరి గాథలను 


362 శ్రీమద్భాగవతము 





గానము చేయుటయందు, గంధర్వ-అప్పరసామ్‌ - గంధర్వులు అప్సరస 
ల, గణాః - గణములు, ఉపహూతాః - ఆహ్వానించబడిరి. 


ఒకనాడు ప్రజాపతులు దేవతల సత్రయాగమునందు శ్రీహరి గాథ 
లను పాడుట కొరకై గంధర్వులు, అప్సరసల గణములను ఆహ్వానించిరి. 


అహంచ గాయంస్తద్విద్వాన్‌ స్తీంభిః పరివృతో గతః | 
జ్ఞాత్వా విశ్వసృజస్తన్మే హేలనం శేపురోజసా | 
యాహి త్వం శూద్రతామాశు నష్టశ్రీః కృతహేలనః || 72 


తత్‌ - ఆ విషయమును, విద్వాన్‌ - తెలుసుకున్న అహం చ - 
నేను కూడ, స్త్రీభిః - స్త్ర్రీలచే, పరివృతః - చుట్టువారబడి యున్నవాడనై, 
గాయన్‌ - గానము చేయుచున్నవాడనై. గతః - వెల్లినవాడను, విశ్వసృజః 
- ప్రజాపతులు, మే - నాయొక్క, తత్‌ - ఆ, హేలనమ్‌ - అవహేళనము 
ను, జ్ఞాత్వా - తెలిసి, ఓజసా - కోపవేగముతో, శేపుః - శపించిరి, కృతహే 
లనః - చేయబడిన అపరాధము గల, త్వమ్‌ - నీవు, ఆశు - వెంటనే, 
నష్టశ్రీః - నశింప చేయబడిన సంపదలు గలవాడవై, శూద్రతామ్‌ - శూద్ర 
భావమును, యాహి - పొందుము. 

ఆ ఆహ్వానము సంగతి తెలిసిన నేను స్త్రీలు చుట్టువారియుండగా 
విలాసగీతములను పాడుతూ అచటకు వెల్లితిని. నేను చేసిన ఆ అవహేళన 
మును చూసిన ప్రజాపతులు కోపవేగముతో నన్ను ఈ విధముగా శపించిరి 
-- అపరాధమును చేసిన నీవు వెంటనే సంపదలనన్నింటినీ పోగొట్టుకొని 
శూద్రుడవు కమ్ము. 

తావద్దాస్యామహం జజ్జే తత్రాపి బ్రహ్మవాదినామ్‌ | 
శుశూషయానుషం గేణ ప్రాప్తోహం బ్రహ్మపుత్రతామ్‌ 1173 


తావత్‌ - అంతలో, అహమ్‌ - నేను, దాస్యామ్‌ - దాసియందు, 
జజ్జ్టే - జన్మించితిని, తత్ర అపి - ఆ జన్మయందు కూడ, బ్రహ్మవాదినామ్‌ 
- బ్రహ్మవేత్తలు శుశూషయా - సేవతోడి, అనుషంగేణ - సంబంధముచే, 
బ్రహ్మపుత్రతామ్‌ - బ్రహ్మపుత్రుడనై జన్మించుటను, ప్రాప్తః - పొందితిని. 


సస్తమ స్కంధము - అధ్యాయము 15 363 


వెంటనే నేను దాసికి పుత్రుడనై జన్మించితిని. ఆ జన్మలో కూడ 
బ్రహ్మవేత్తలను సేవించితిని. ఆ సేవయొక్క ప్రభావముచే మరుజన్మలో 
బ్రహ్మగారి పుత్రుడనై జన్మించితిని. 
ధర్మ్శస్తే గృహమేధీయో వర్షితః పాపనాశనః | 
గృహస్థో యేన పదవీమంజసా న్యాసినామియాత్‌ |] 74 


పాపనాశనః - పాపములను నశింపజేసే, గృహమేధీయః - గృహ 
లకు చెందిన, ధర్మః - ధర్మము, తే - నీ కొరకు, వర్ణితః - వర్ణించబడిన 
ది, యేన - దేనిచేనైతే గృహస్థః - గృహస్థుడు, న్యాసినామ్‌ - సన్న్యాసు 
లయొక్క, పదవీమ్‌ - గతిని, అంజసా - తేలికగా, ఇయాత్‌ - పొందునో. 
నేను నీకు గృహస్థుల ధర్మమును వర్ణించితిని. ఈ ధర్మము పాప 
ములను నశింపజేయును. దీనిని పాటించే గృహస్థులు సన్న్యాసులు 
పొందే గతి (మోక్షము) ని సునాయాసముగా పొందెదరు. 


యూయం నృలోకే బత భూరిభాగా 
లోకం పునానా మునయోభియంతి | 
యేషాం గృహానావసతీతి సాక్రాద్‌ 
గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగమ్‌ |! 775 


బత - ఆహా! నృలోకే - మానవలోకమునందు, యూయమ్‌ - 
మీరు, భూరిభాగాః - గొప్ప భాగ్యవంతులు, గూఢమ్‌ - రహస్యమైన, 
పరం బ్రహ్మ - పరబ్రహ్మ సాక్షాత్‌ - సాక్షాత్తుగా, మనుష్యలింగమ్‌ - 
మనుష్యరూపము గలదియై, ఆవసతి - నివసించియున్నది, ఇతి - అనే 
కారణముగా, లోకమ్‌ - లోకమును, ప్లునానాః - పావనము చేసే, 
మునయః - మహర్షులు, యేషామ్‌ - ఏ మీయొక్క, గృహాన్‌ - ఇంటిని, 
అభియంతి - అభిముఖముగా విచ్చేయుదురో. 


ఆహా! మానవలోకములో మీరు గొప్ప భాగ్యవంతులు. రహస్య 
మగు పరబ్రహ్మ మనుష్యరూపముతో మీ ఇంటియందు నివసించియున్న 


364 శ్రీమద్భాగవతము 
ది. కావుననే, లోకమును పావనము చేసే మహర్షులు మీ ఇంటిని వెతు 
క్కుంటూ వస్తూ ఉంటారు. 

స వా అయం బ్రహ్మ మహద్విమృగ్యం 
కైవల్యనిర్వాణసుఖానుభూతిః | 
పియస్సుహృద్వ:ః ఖలు మాతులేయ 
ఆత్మార్దణీయో విధికృద్దురుశ్చ || 76 
మహద్‌-విమృగ్యమ్‌ - మహాత్ములచే అన్వేషించబడేది, కైవల్యని 
ర్వాణసుఖ-అనుభూతిః - రెండవది లేనిది ఉపద్రవములు లేనిది అగు 
ఆనందముయొక్క అనుభూతియే స్వరూపముగా గల, బ్రహ్మ - పరబ 
హ్మ, సః - అట్టి అయమ్‌ - ఈయనయే, వై - నిశ్చయము, వః - మీకు, 
ప్రియః - ప్రీతిని కలిగించే, సుహృత్‌ - హితకారి, మాతులేయః ఖలు - 
మేనమామ కొడుకు గదా! ఆత్మా - ప్రాణము, అర్హణీయః - పూజనీయు 
డు, విధికృత్‌ - ఆదేశమును పొటించువాడు, గురుః చ - గురువు కూడ. 


మహాత్ములు బ్రహ్మానందముయొక్క అనుభూతిని అన్వేషించు 
చుందురు. రెండవది లేని ఆ ఆనందములో ఉపద్రవములు సుతరాము 
లేవు. అట్టి ఆ పరబ్రహ్మయే మీకు ప్రీతిని, హితమును కలిగించే శ్రీకృష్ణు 
డు. ఇది నిశ్చయము. ఆయన మీకు మేనమామ కొడుకు మాత్రమే గాక, 
మీ ప్రాణము, గురువు కూడ ఆయనయే. మీచే పూజించబడే ఆయన మీ 
ఆదేశమును కూడ సొటించును. 


న యస్య సాక్షాదృవపద్మజాదిభీ 
రూపం ధియా వస్తుతయోపవర్ణితమ్‌ । 
మౌనేన భక్ష్యోపశమేన పూజితః 
ప్రసీదతామేష స సాత్వతాం పతిః || ౯్గాగౌ 
యస్య - ఎవనియొక్క, రూపమ్‌ - స్వరూపము, సాక్షాత్‌ - సాక్షా 
త్తుగా, భవపద్మజ-ఆదిభిః - రుద్రుడు పద్మసంభవుడగు బ్రహ్మగారు మొద 
లగువారిచే, ధియా - బుద్ధిచేే వస్తుతయా - ఇదమిళ్ళముగా, న ఉపవర్ణి 


సప్తమ స్కంధము - అధ్యాయము 15 365 


తమ్‌ - వర్ణించబడలేదో, సః - అట్టి, ఏషః - ఈ, సాత్వతామ్‌ - భక్తులకు, 
పతిః - ప్రభువగు శ్రీకృష్ణుడు, మౌనేన - మౌనముచెే, భక్త్యా - భక్తితో, ఉప 
శమేన - ఉపరతిచే, పూజితః - పూజించబడినవాడై, ప్రసీదతామ్‌ - ప్రస 
న్నుడగు గాక! 


ఆ ఈ భక్తపాలకుడగు శ్రీకృష్ణుని స్వరూపమును సాక్షాత్తుగా 
రుద్రుడు, పద్మసంభవుడగు బ్రహ్మగారు మొదలైన వారు కూడ తమ 
బుద్ధితో ఇదమిత్సముగా వర్ణించలేకపోయిరి. ఆయనను మౌనపూర్వకమగు 
భక్తితో మరియు సకలకామనాపరిత్యాగముతో ఆరాధించవలెను. ఆయన 
మనమై ప్రసన్నుడగు గాక! 

శ్రీశుక ఉవాచ ! 

ఇతి దేవర్షిణా ప్రోక్తం నిశమ్య భరతర్షభః | 

పూజయామాస సుప్రీతః కృష్ణం చ గ్రేమవిహ్వలః || 78 

ఇతి - ఈ విధముగా, దేవ-బుషిణా - దేవర్షియగు నారదునిచే, 

ప్రోక్తమ్‌ - చెప్పబడినదానిని, నిశమ్య - విని, భరత-బుషభః - భరతవం 
శగ్రేష్టుడగు ధర్మరాజు, సుప్రీతః - మిక్కిలి ప్రీతిని పొందినవాడై, (ప్రేమవి 
హ్వలః - క్రేమచే పరవశుడై, కృష్ణం చ - శ్రీకృష్ణుని కూడు, పూజయా 
మాస - పూజించెను. 

శ్రీశుకమహర్షి ఇట్లు చెప్పెను --- దేవర్షియగు నారదుడు చెప్పిన 
ఈ మాటలను విని, భరతవంశ (్రేషఘ్టుడగు ధర్మరాజు చాల సంతోషించి 
(ేమపారవశ్యముతో నారదుని, శ్రీకృష్ణుని కూడ పూజించెను. 


కృష్ణ పార్థావుపామంత్య్య పూజితః ప్రయయౌ మునిః | 
శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థః పరమవిస్మితః !| 79 
పూజితః - పూజించబడిన, మునిః - నారద మహర్షి కృష్ణపార్థా - 
శ్రీకృష్ణుని ధర్మరాజును, ఉపామంత్య్యు - సెలవు తీసుకొని, ప్రయయౌ - 
వెళ్లెను, కృష్ణమ్‌ - శ్రీకృష్ణుని పరం బ్రహ్మ - పరబ్రహ్మనుగా, శ్రుత్వా - 
విని, పార్థః - ధర్మరాజు, పరమవిస్మితః - మిక్కిలి విస్మితుడాయెను. 


366 శ్రీమద్భాగవతము 
నారదుడు పూజలనందుకొని శ్రీకృష్ణుని వద్ద మరియు ధర్మరాజు 
వద్ద సెలవు తీసుకొని వెళ్లెను. శ్రీకృష్ణుడే పరబ్రహ్మ అని విని ధర్మరాజు 
గొప్ప అచ్చెరువును పొందెను. 





ఇతి దాక్షాయణీనాం తే పృథగ్వంశాః ప్రకీర్తితాః | 
దేవాసురమనుష్యాద్యా లోకా యత్ర చరాచరాః || ఫ్‌0 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే సదాచార 
నిరూపణం నామ పంచదశో5ధ్యాయః [| 


|| ఇతి సప్తమః స్కంధః సమాప్తః || 


ఇతి - ఈ విధముగా, తే - నీ కొరకు, దాక్షాయణీనామ్‌ - దక్తుని 
పుత్రికలయొక్క, వంశాః - వంశములు, పృథక్‌ - వేరువేరుగా, ప్రకీర్తితాః - 
వర్షించి చెప్పబడినవి, యత్ర - ఏ వంశములయందు, దేవ-అసురమనుష్య 
-ఆద్యాః - దేవతలు అసురులు మానవులు మొదలగు, చర-అచరాః - 
కదిలే మరియు కదలని, లోకాః - ప్రాణులు గలవో. 


ఓ పరీక్తిన్మహారాజా! నేను నీకు దక్షుని పుత్రికల వంశములను 
వేర్వేరుగా వర్ణించి చెప్పితిని. దేవతలు, అసురులు, మానవులు మొదలైన 
కదిలే మరియు కదలని ప్రాణులు ఈ వంశములలో జన్మించినవే. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో 
సదాచారమును నిరూపించే పదునైదవ అధ్యాయము ముగిసినది (15). 
సప్తమ స్కంధము ముగిసినది. 
1| హరిః ఓం తత్సత్‌ శ్రీకృష్ణార్చాణమస్తు 11 


కే 


శ్రీగణేశాయ నమః 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
శ్రీ మహర్షి వేదవ్యాస ప్రణీతం 


శ్రీమద్భాగవత మహాపురాణమ్‌ 
తత్త్వ ప్రకాశికా సంయుతమ్‌ 
అష్టమః స్కంధః 


అథ ప్రథమోోధ్యాయః 
మన్వంతరముల వర్ణనము 


రాజోవాచ |! 

స్వాయంభువస్యేహ గురో వంశోఃయం విస్తరాచ్చుత: | 

యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్‌ వదస్వ నః || | 
గురో - ఓ గురుదేవా! ఇహ - ఈ సందర్భమునందు, స్వాయం 

భువస్య - స్వాయంభువ మనువుయొక్క; వంశః - వంశము, విస్తరాత్‌ - 

విస్తారముగా, శ్రుతః - వినబడినది, యత్ర - దేనియందైతే, విశ్వసృజామ్‌ - 

ప్రజాపతుల, సర్గః - సృష్టియో, అన్యాన్‌ - ఇతరులగు, మనూన్‌ - మను 

వులను గురించి, నః - మాకు, వదన్వ - చెప్పుము. 


368 శ్రీమద్భాగవతము 





పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ గురుదేవా! ఈ సందర్భ 
ములో స్వాయంభువ మనువుయొక్క వంశమును గురించి, ప్రజాపతులు 
చేసిన స సృష్టిని గురించి మీరు చెప్పగా నేను వినియుంటిని. ఇతర మనువు 
లను గురించి నాకు చెప్పుము. 


యత్ర యత్ర హరేర్దన్మ కర్మాణి చ మహీయసః | 
గృణంతి కవయో బ్రహ్మంస్తాని నోవదశృణ్యతామ్‌ || 2 


బ్రహ్మన్‌ - ఓ మహాత్మా! యత్ర యత్ర - ఏయే మన్వంతరము 
నందైతే, మహీయసః - పురుషోత్తముడగు, హరేః - శ్రీహరియొక్క, జన్మ 
- అవతారమును, కర్మాణి చ - లీలలను కూడ, కవయః - మహాత్ములు, 
గృణంతి - వర్ణించెదరో, తాని - వాటిని, శృణ్వతామ్‌ - వినుచున్ను నః - 
మాక్షు, వద - చెప్పుము. 

ఓ మహాత్మా! ఏయే మన్వంతరములలో పురుషోత్తముడగు శ్రీహ 
రియొక్క అవతారములను, లీలలను మహాత్ములు వర్షించినారో, వాటిని 
మాకు చెప్పుడు. మేము శ్రద్దగా వినెదము. 


యద్యస్మిన్నంతరే బ్రహ్మన్‌ భగవాన్‌ విశ్వభావనః | 
కృతవాన్‌ కురుతే కర్తా హ్యతీతేననాగతేంద్య వా !| త్ర 


బ్రహ్మన్‌ - ఓ మహాత్మా! యస్మిన్‌ - ఏ, అతీతే - గడచిన, 
"అంతరే - మన్వంతరమునందు, విశ్వభావనః ఆ జగత్పాలకుడగు, భగవాన్‌ 
- శ్రీహరి భగవానుడు, యత్‌ - దేనిని, కృతవాన్‌ - చేసినాడో, అనాగతే - 
రాబోయే మన్వంతరమునందు, కర్తా - చేయబోవుచున్నాడో, అద్యవా - 
ఈ మన్వంతరములో కూడ, కురుతే హి - చేయుచున్నాడో. 


ఓ మహాత్మా! జగత్తును పాలించే శ్రీహరి భగవానుడు గడచిన 
మన్వంతరములో చేసిన లీలలను, రాబోయే మన్వంతరములో చేయబోవు 
లీలలను, ఈ మన్వంతరములో చేయుచున్నవాటిని మాకు చెప్పుము. 


అష్టమ స్కంధము - అధ్యాయము 1 తె69 





బుషిరువాచ | 
మనవోంస్మిన్‌ వ్యతీతాష్టట్‌ కల్పే స్వాయంభువాదయః | 
ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సంభవః || త 


అస్మిన్‌ - ఈ, కల్పే - కల్పమునందు, స్వాయంభువ-ఆదయః - 
స్వాయంభువమనువు మొదలగు, షట్‌ - ఆర్గురు, మనవః - మనువులు, 
వ్యతీతాః - గడచినారు, తే - నీకు, ఆద్యః - మొదటిది, కథితః - చెప్పబడి 
నది, యత్ర - దేనియందైతే, దేవ-ఆదీనాం చ - దేవతలు మొదలగువారి 
యొక్క, సంభవః - ఉత్పత్తియో. 

శుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ కల్పములో స్వాయంభువుడు 
మొదలగు. అర్గురు మనువులు గడచినారు. మొదటి మన్వంతరములో 
దేవతలు మొదలగువారి ఉత్పత్తిని గురించి నీకు చెప్పియుంటిని. 


ఆకూత్యాం దేవహూత్యాం చ దుహిత్రోస్తస్య వై మనోః | 
ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్‌ పుత్రతాం గతః || వ్‌ 
తస్య వై - అదే, మనోః - మనువుయొక్క, దుహిత్రోః - కుమార్తె 
లైన, ఆకూత్యామ్‌ - ఆకూతియందు, దేవహూత్యాం చ - దేవహూతి 
యందు కూడ, ధర్మజ్ఞాన-ఉపదేశ-అర్ధమ్‌ - ధర్మమును జ్ఞానమును ఉపదే 
శించుట కొరక్తై పుత్రతామ్‌ - పుత్రుడు అగుటను, గతః - పొందినాడు. 
అదే స్వాయంభువమనువునకు ఆకూతి, దేవహూతి అనే కుమా 
ర్రెలు ఉండిరి. వారియందు భగవానుడు పుత్రుడై జన్మించి, ధర్మమును 
జ్ఞానమును ఉపదేశించెను. 


కృతం పురా భగవతః కపిలస్యానువర్ణితమ్‌ | 
ఆఖ్యాస్యే భగవాన్‌ యజ్ఞో యచ్చకార కురూద్వహ || 6 
భగవతః కపిలస్య - కపిల భగవానునియొక్క, కృతమ్‌ - చేయబ 
డినది, పురా - ఇదివరలో, అనువర్ణితమ్‌ - వర్ణించబడినది, కురు-ఉద్వహ 
- కురువంశ ్రేసఘ్టుడవగు ఓ రాజా! భగవాన్‌ యజ్ఞః - యజ్ఞ భగవానుడు, 
యత్‌ - దేనిని, చకార - చేసెనో దానిని, ఆఖ్యాస్యే - చెప్పగలను. 


370 శ్రీమద్భాగవతము 

కురువంశ డ్రేస్టుడవగు ఓ పరీక్షిన్మహారాజా! కపిల భగవానుడు 
చేసిన ఉపదేశమును నేనిదివరలో వర్షించి చెప్పితిని. యజ్ఞ భగవానుడు 
చేసిన ఉపదేశమును గురించి చెప్పెదను. 


విరక్తః కామభోగేషు శతరూపాపతిః ప్రభుః | 
విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్‌ !| గౌ 
శతరూపొపతిః - శతరూపకు భర్తయగు, ప్రభుః - మను మహారా 
జు, కొమభోగేషు - విషయభోగములయందు, విరక్తః - విరక్తిని పొందినవా 
డై, రాజ్యమ్‌ - రాజ్యమును, విసృజ్య - విడిచిపెట్టి, సభార్యః - భార్యతో 
గూడినవాడై, వనమ్‌ - అడవిని, ఆవిశత్‌ - ప్రవేశించెను. 


స్వాయంభువ మనువు ఇంద్రియభోగములయందు విరక్తిని చెంది, 
రాజ్యమును విడిచి, తన భార్యయగు శతరూపతో గూడి అడవికి వెళ్లెను. 


సునందాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్‌ | 
తప్యమానస్తపో ఘోరమిదమన్వాహ భారత || 8 
భారత - భరతవంశీయుడవగు ఓ రాజా! సునందాయామ్‌ - 
సునందానదీ తీరమునందు, వర్షశతమ్‌ - వంద సంవత్సరములు, ఏకేన - 
ఒకు పదా - కాలితో, భువమ్‌ - నేలను, స్పృశన్‌ - స్పృశించుచున్నవాడై, 
ఘోరమ్‌ - కఠోరమగు, తపః - తపస్సును, తప్యమానః - అనుష్టించుచు 
న్నవాడైః ఇదమ్‌ - దీనిని, అను-ఆహ - జపించెను. 
భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆయన సునందా నదీ 
తీరమునందు ఒంటి కాలిపై నిలబడి వంద సంవత్సరములు కఠోరమగు 
తపస్సును అనుష్టిస్తూ, ప్రతిదినము ఈ స్తోత్రమును జపించెను. 
మనురువాచ | 
యేన చేతయతే విశ్వం విశ్వం చేతయతే నయమ్‌ | 
యో జాగర్తి శయానేస్మిన్నాయం తం వేదవేదసః || 9 


అష్టమ స్కంధము - అధ్యాయము 1 371 


విశ్వమ్‌ - జగత్తు, యేన - ఎవనిచే, చేతయతే - చేతనమగుచు 
న్నదో, విశ్వమ్‌ - జగత్తు, యమ్‌ - ఎవనిని, న చేతయతే - చేతనము 
చేయదో, అస్మిన్‌ - ఇది, శయానే - నిద్రించుచుండగా, యః - ఎవడైతే, 
జాగర్తి - జాగరూకుడై యుండునో, అయమ్‌ - ఈతడు, తమ్‌ - వానిని, న 
వేద - తెలియడు, సః - ఆతడు, వేద - తెలియును. 


"స్వాయంభువ మనువు ఇట్లు పలికెను --- శుద్ధదైతన్యస్వరూపు 
డగు భగవానుని స్పర్శచే జగత్తు చేతనమగుచున్నది (సత్తా-స్ఫూర్తులను 
పొందుచున్నది). కాని, ఈ జగత్తు ఈశ్వరునకు చైతన్యమునిచ్చుట లేదు. 
ప్రళభయములో ఈ జగత్తు (నిద్రలో ఈ దేహము) విలీనమైననూ, ఈ భగవా 
నుడు తెలివిగా యుండును. ఈ జగత్తు (దేహము) ఆయనను తెలియలే 
దు. కాని, ఆయన క్షేత్రజ్ఞరూపుడై ఈ దేహమును తెలియుచునే యుండు 
ను. 





ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిజ్ఞగత్యాం జగత్‌ | 
తేన త్య క్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనమ్‌ 1110 


ఇదమ్‌ - ఈ, విశ్వమ్‌ - సర్వము, ఆత్మావాస్యమ్‌ - ఆత్మచే కప్పి 
వేయబడ దగినది, జగత్యామ్‌ - పృథివియందు, జగత్‌ - చరాచరము, 
కించిత్‌ - ఏదైననూ, యత్‌ - ఏది గలదో, తేన - ఆ కారణముచే, త్య క్తేన 
- త్యాగముచే, భుంజీథాః - పాలించుకొనుము, కస్య స్విత్‌ - ఎవనిదైన 
నూ, ధనమ్‌ - ధనమును గురించి, మా గృధః - తృష్టను చేయకుము, 
(మా గృధః - లోభమును చేయకుము, ధనమ్‌ - ధనము, కస్య స్విత్‌ - 
ఎవనిది?) 


పృథివియందలి చరాచరమగు ఈ సర్వము ఏది గలదో, అది 
ఆత్మచే కప్పివేయబడవలెను (సర్వము ఆత్మయేనని తెలియవలెను). 
అందుచేతనే, కామనలను త్యాగము చేసి సాధకుడు తన స్వరూపమును 
పాలించుకొనపలెను. పరథసమును గురించి తృష్టను చేయకుము. ఈ 'ధన 
మెవ్వర౦ిది? ( ఎవ్వరిదైననూ కాదు). 


త72 శ్రీమద్భాగవతము 
యం న పశ్యతి పశ్యంతం చక్తుర్యస్య న రిష్యతి | 
తం భూతనిలయం దేవం సుపర్ణముపధావత || 1 


పశ్యంతమ్‌ - చూచుచున్న యమ్‌ - ఎవనిని న పశ్యతి - చూడ 
డో, యస్య - ఎవ్వాని, చక్లుః - చూపు, న రిష్యతి - లోపించదో, భూతనిల 
యమ్‌ - ప్రాణులే నివాసముగా కలిగినట్టియు, దేవమ్‌ - ప్రకాశస్వరూపుడై 
నట్టియు, సుపర్జమ్‌ - జీవసఖుని, ఉపధావత - హేవించుడు. 


చూసేది ఆత్మస్వరూప్పుడగు ఈశ్వరుడే. కాని, ఆయనను ఈ 
కన్ను చూడలేదు, మనస్సు తెలియలేదు. నిద్రలో మనస్సు, ఇంద్రియ 
ములు. విలీనమైననూ, ఆత్మయొక్క చూపు లోపించేది కాదు (ఆ స్థితికి 
కూడ సాక్షిగనే యుండును). సకలప్రాణులలో ఆ ఈశ్వరుడు ఆత్మ 
చైతన్యరూపుడై యున్నాడు. జీవుని సఖుడగు ఆ పరమాత్మను సేవించుడు 
(విచారముచే తెలుసుకొనుడు). 


న యస్యాద్యంతా మధ్యం చ స్వః పరో నాంతరం బహిః ! 
విశ్వస్యామూని యద్యస్మాద్విశ్వం చ తదృతం మహత్‌ 1|12 
యస్య - ఎవనికి, ఆది-అంతొ - ఆది గాని అంతము గాని, 
మధ్యం చ - మధ్యము కూడు న - లేదో, స్వః - తనవాడు, పరః - పరా 
యివాడు, అంతరమ్‌ - లోపల, బహిః - బయట, న - లేదో, విశ్వస్య - 
జగత్తునకు, అమూని - ఇవి, యస్మాత్‌ - ఎవని వలననో, విశ్వం చ - 
జగత్తు కూడ, యత్‌ - ఎవని రూపమో, తత్‌ - ఆ, మహత్‌ - పరబ్రహ్మ 
యే, బుతమ్‌ - సత్యము. 
పరబ్రహ్మకు ఆదిమధ్యాంతములు లేవు; తన-పరాయి గాని, 
లోపల-బయట గాని లేవు. జగత్తునకు ఆదిమధ్యాంతములు పరబ్రహ్మ 
వలననే కలుగుచున్నవి. జగత్తు పరబ్రహ్మరూపమే. ఆ పరబ్రహ్మయే 
సత్యము (జగత్తు మిథ్య). 
స విశ్వకాయః పురుహూత ఈశః 
సత్యస్స్వయంజ్యోతిరజః పురాణః | 





అష్షమ స్కంధము - అధ్యాయము 1 త 
ధత్తేసస్య జన్మాద్యజయాం5త్మశక్త్యా 
తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే || క్షే 
విశ్వకాయః - జగత్తే దేహముగా గలవాడు, పురుహూతః - అనేక 
ములగు నామములు గలవాడు అగు, సః - ఆ, ఈశః - ఈశ్వరుడు, సత్యః 
- అఖండసద్రూపుడు, స్వయంజ్యోతిః - స్వయంప్రకాశ స్వరూపుడు, అజః 
- పుట్టుక లేనివాడు, పురాణః - జగత్తునకు కారణమైనవాడు, అజయా - 
అనాదియగు, ఆత్మశక్త్యా - తన మాయాశక్తిచే, అస్య - ఈ జగత్తుయొక్క, 
జన్మ-ఆది - సృష్టిస్టితిలయములను, ధత్తే - చేయుచున్నాడు, విద్యయా - 
జ్ఞానముచే, తామ్‌ - ఆ మాయను, ఉదస్య - పోగొట్టుకొని, నిరీహః - 
క్రియలు లేనివాడై. ఆస్తే - ఉన్నాడు. 


ఈ జగత్తు ఈశ్వరుని రూపమే. ఈ జగత్తులోని నామములన్నీ 
ఈశ్వరుని నామములే. అఖండసద్రూప్పుడు, స్వయంప్రకాశస్వరూప్పుడు, 
పుట్టుక లేనివాడు, జగత్తునకు కారణమైనవాడు అగు ఆ ఈశ్వరుడే ఈ జగ 
త్తుయొక్క సృష్టిస్టితిలయములను చేయుచున్నాడు. ఆయన తన విద్యాశ 
క్రిచే మాయకు అతీతుడై నిష్కి్రఆయుడై స్వస్వరూపమునందున్నాడు. 

అథా(గే బుషయః కర్మాణీహంతేకకర్మ హేతవే | 
ఈహమానో హి పురుషః ప్రాయోంనీహాం ప్రపద్యతే |] 14 
అథ - అందువలన, బుషయః - మహర్షులు, అకర్మ హేతవే జీ 
నైష్కర్మ్యసిద్ధి కొరకై అగ్రే - ముందుగా, కర్మాణి - కర్మలను, ఈహంతే - 
చేయుదురు, హి - ఎందువలననగా, ఈహమానః - కర్మలను చేయుచు 
న్న పురుషః - వ్యక్తి, ప్రాయః - తరచుగా, అనీహామ్‌ - నైష్కర్మ్యమును, 
ప్రపద్యతే - పొందును. 

కావుననే, మహర్షులు అకరృ-ఆత్మస్వరూపముయొక్క జ్ఞాన 

మును పొంది జీవన్ముక్తులగుట కొరకై ముందుగా కర్మలను ఆచంంబదరు. 


ఎందుకంటే, కర్మలను చేయుచున్న వ్యక్తియే వాటిని భగవదర్పణము చేసి 
తరచుగా నైష్కర్మ్యసిద్ధిని బదయును, 


374 శ్రీమద్భాగవతము 
.ఈహతే భగవానీశో న హి తత్ర విషజ్ఞతే | 
ఆత్మలాభేన పూర్ణార్జో నావసీదంతి యేను తమ్‌ || 15 


ఈశః - సర్వేశ్వరుడగు, భగవాన్‌ - భగవానుడు, ఆత్మలాభేన _ 
స్వరూపలాభముచే, పూర్ణ-అర్థః - పూర్ణమైన కామన గలవాడై, ఈహతే - 
కర్మలను చేయును, తత్ర - వాటియందు, న విషజ్జతే - తగుల్కొనడు, హి 
- నిశ్చయము, యే - ఎవరైతే, తమ్‌ - ఆయనను, అను - అనుసరించెద 
రో వారు, న అవసీదంతి - వినాశమును పొందరు. 


సర్వేశ్వరుడగు భగవానుడు స్వరూపానుసంధానముచే పూర్ణమైన 
కామనలు గలవాడు. కావుననే, ఆయన సృష్టి మొదలగు కర్మలను చేసిన 
నూ, వాటిచే బంధించబడడు. ఎవరైతే ఆయనను అనుకరించి నిష్కామ 
ముగా కరృత్వాహంకారము లేకుండా కర్మలను చేసెదరో, వారు కర్మబంధ 
మునుండి విముక్తులగుదురు. 


తమీహమానం నిరహంకృతం బుధం 
నిరాశిషం పూర్ణమనన్యచోదితమ్‌ | 
న్రూన్‌ శిక్షయంతం నిజవర్త్మ్మ సంస్థితం 
ప్రభుం ప్రపద్యేఖిలధర్మభావనమ్‌ ||! 16 


ఈహమానమ్‌ - కర్మలను చేయుచున్నట్టియు, నిరహంకృతమ్‌ - 
అహంకారము లేనట్టియు, బుధమ్‌ - వివేకి యొనట్టియు, నిరాశిషమ్‌ - 
కామనలు లేనట్టియు, పూర్ణమ్‌ - పూర్ణుడైనట్టియు, అనన్యచోదితమ్‌ - ఇత 
రులచే (ఇతరములచే) పేరితుడు కానట్టియు, న్థూన్‌ - మానవులను, శిక్ష 
యంతమ్‌ - శిక్షణనిచ్చుచున్నట్టియు, నిజవర్మ్మసంస్థితమ్‌ - తన మార్గము 
నందు నిలిచి యున్నట్టియు, అఖిలధర్మభావనమ్‌ - సకలధర్మములను 
పాలించే, తమ్‌ - ఆ, ప్రభుమ్‌ - ప్రభుని, ప్రపద్యే - శరణు వేడుచున్నాను. 


ఆ ప్రభుడు ప్రకృతిపురుషవివేకము కలవాడగుటచే సృష్టి మొద 
లైన కర్మలను చేయుచున్ననూ అహంకారము లేనివాడు. ఆయన పూర్ణ- 
ఆత్మస్వరూపుడగుటచే కామనలు లేనివాడు. ఆయన రెండవది లేనివాడ 
గుటచే ఇతరముచే గాని, ఇతరులచే గాని ్రేరితుడు కాని స్వతంత్రుడు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 1 375 


ఆయన తన స్వరూపమునందు నిలిచి సకలధర్మములను పాలించును. 
ఆయనను నేను శరణు వేడుచున్నాను. 


శ్రీశుక ఉవాచ | 
ఇతి మంత్రోపనిషదం వ్యాహరంతం సమాహితమ్‌ | 
'దృష్ట్వా:సురా యాతుధానా జడ్డుమభ్యద్రవన్‌ కుధా || 17 


ఇతి - ఈ విధముగా, మంత్ర-ఉపనిషదమ్‌ - మంత్రరూపముగా 
నుండే ఆత్మతత్త్వమును, వ్యాహరంతమ్‌ - పఠించుచున్నట్టియు, సమాహి 
తమ్‌ - ఏకాగ్రమగు చిత్తము గల ఆయనను, దృష్ట్వా - చూచి, అసురాః - 
అసురులు, యాతుధానాః - రాక్షసులు, క్షుధా - ఆకలితో, జగ్ధుమ్‌ - తినుట 
కు, అభి-అద్రవన్‌ - అభిముఖముగా పరుగెత్తిరి. 


శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా మంత్రరూపము 
లోనున్న ఆత్మతత్త్వమును పఠిస్తూ ఏకాగ్రచిత్తుడైెయున్న ఆ మనువును 
చూచి, అసురులు (భోగపరాయణులు), రాక్షసులు (క్రూరకర్ములు) ఆక 
లితో ఆయనను తినివేయుటకై మీదకు ఉరికిరి. 


తాంస్తథావసితాన్‌ వీక్ష్య యజ్ఞస్సర్వగతో హరిః | 
యామైః పరివృతో దేవైర్హత్వా5శాసత్తింవిష్టపమ్‌ |! 18 
తథా - ఆ విధముగా, అవసితాన్‌ - నిశ్చయించుకున్న తాన్‌ - 
వారిని, యజ్ఞః - యజ్ఞరూపుడు, సర్వగతః - సర్వవ్యాపకుడు అగు, హరిః 
- శ్రీహరి, వీక్ష్య - చూచి, యామైః - యాములనే, దేవైః - దేవతలతో, 
పరివృతః - చుట్టువారబడినవాడై:, హత్వా - సంహరించి, త్రివిష్టపమ్‌ - 
స్వర్గమును, అశాసత్‌ - పాలించెను. 

ఆ విధముగా మనువును తినుటకు నిశ్చయించుకున్న ఆ రాక్షసు 
లను యజ్ఞుడు అనే రూపములోసున్న సర్వవ్యాపకుడగు శ్రి శ్రీహరి చూచెను. 
ఆయన తన పుత్రులగు యాములు అనే దేవతలతో చుట్టువారబడి యున్న 
వాడై, ఆ రాక్షసులను సంహరించి తానే ఇంద్రుడై స్వర్గమును పాలించెను. 


25 


376 శ్రీమద్భాగవతము 
“స్వారోచిషో ద్వితీయస్తు మనుర గ్నేస్సుతోంభవత్‌ | 
ద్యుమత్సుషేణరోచిష్మత్ప్రముఖాస్తస్య చాత్మజాః || 19 

అగ్నే - అగ్నియొక్క, సుతః - పుత్రుడగు, స్వారోచిష: తు - 
స్వారోచిషుడైతే, ద్వితీయః - రెండవ, మనుః - మనువు, అభవత్‌ - ఆయె 
ను, ద్యుమత్‌-సుషేణరోచిష్మత్‌-ప్రముఖాః చ - ద్యుమంతుడు సుషే 
ణుడు రోచిష్మంతుడు మొదలగువారు, తస్య - ఆయనయొక్క, ఆత్మజాః 
- పుత్రులు. 
అగ్నిపుత్రుడగు స్వారోచిషుడు రెండవ మనువు ఆయెను. 
ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలగువారు ఆయన 
పుత్రులు. 
తత్రేంద్రో రోచనస్తా $సీద్దేవాశ్చ తుషితాదయః | 
ఊర్జస్తంభాదయస్పృప్త బుషయో బ్రహ్మవాదినః || 20 





తత్ర - ఆ మన్వంతరమునందు, రోచనః తు - రోచనుడైతే, 
ఇంద్రః - ఇంద్రుడుగా, ఆసీత్‌ - ఉండెను, దేవాః చ - దేవతలు కూడ, 
తుషిత-ఆదయః - తుషితులు మొదలగువారు, ఊర్జస్తంభ-ఆదయః - 
ఊర్జస్తంభుడు మొదలగు, బ్రహ్మవాదినః - బ్రహ్మవేత్తలు, సప్త బుషయః - 
సప్తర్డులు. 

ఆ మన్వంతరములో రోచనుడు ఇంద్రుడు. తుషితులు, పాఠావ 
తులు మొదలగువారు దేవతలు. ఊర్జస్తంభుడు, ఊర్జుడు మొదలగు 
బ్రహ్మవేత్తలు సప్తర్దులుగా నుండిరి. 

బుషేస్తు వేదశిరసస్తుషితా నామ పత్న్యభూత్‌ | 
తస్యాం జజ్జే తతో దేవో విభురిత్యభివిశుతః || 21 
వేదశిరసః - వేదశిరసుడు అనే, బుషేః తు - పుహర్డికైతే, 
తుషితా నామ - తుషిత అని ప్రసిద్ధి గాంచిన, పత్నీ - భార్య, అభూత్‌ - 
ఉండెను, తతః - ఆయన వలన, తస్యామ్‌ - ఆమెయందు, విభుః - విభు 


అష్టమ స్కంధము - అధ్యాయము 1 377 





డు, ఇతి - అని, అభివిశ్రుతః - ప్రఖ్యాతిని గాంచిన, దేవః - భగవానుడు, 
జజ్జే - పుట్టెను. 
వేదశిరసుడు అనే మహర్షికి తుషిత అని ప్రసిద్ధి గాంచిన భార్య 
ఉండెను. ఆయనకు ఆమెయందు భగవానుడు అవతరించి విభుడు అనే 
పేరుతో ప్రసిద్ధి గాంచెను. 
అప్టాశీతిసహస్రాణి మునయో యే ధృతవ్రతాః | 
అన్వశిక్షన్‌ వ్రతం తస్య కౌమారబ్రహ్మచారిణ:ః || 22 
అష్ట-అశీతిసహస్రాణి - ఎనభై ఎనిమిది వేలమంది, ధృతవ్రతాః - 
ధరించబడిన వ్రతము గల, యే - ఏ, మునయః - మహర్షులు గలరో 
వారు, కొమారబ్రహ్మచారిణః - బాల్యమునుండి బ్రహ్మచారిగానున్న తస్య 
- ఆ విభునియొక్క, వ్రతమ్‌ - వ్రతమును, అన్వశిక్షన్‌ - నేర్చుకొనిరి. 
ఆ విభుడు బాల్యమునుండియు నైష్టిక బ్రహ్మచారిగనే ఉండెను. 
ఎనఖై ఎనిమిది వేలమంది మహర్దులు ఆయననుండి ఆ బ్రహ్మచర్యవ్రత 
మును నేర్చుకొని పొటించిరి. 


తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రతసుతో మనుః | 
పవనస్సృంజయో యజ్ఞహోత్రాద్యాస్తత్సుతా నృప |] 23 
నృప - ఓ మహారాజా! ఉత్తమః నామ - ఉత్తముడని ప్రసిద్ధి 
గాంచిన, ప్రియవ్రతసుతః - ప్రియవ్రతుని పుత్రుడు, తృతీయః - మూడవ, 
మనుః - మనువు, పవనః - పవనుడు, సృంజయః - సృంజయుడు, యజ్ఞ 
హోత్ర-ఆద్యాః - యజ్ఞహోత్రుడు మొదలగువారు, తత్‌-సుతాః - ఆయన 
పుత్రులు. 
ఓ మహారాజా! ఉత్తముడని ప్రసిద్ది గాంచిన ప్రియవ్రతుని పుత్రుడు 
మూడవ మనువు. పవనుడు, సృంజయుడు. యజ్ఞహోత్రుడు, ఊర్జుడు 
మొదలగువారలు ఆయన పుత్రులు. 


378 శ్రీమద్భాగవతము 
వసిష్టతనయాస్సప్త బుషయః ప్రమదాదయః | 
సత్యా వేదశ్రుతా భద్రా దేవా ఇంద్రస్తు సత్యజిత్‌ || 24 
వసిష్టతనయాః - వసిష్టుని పుత్రులు, ప్రమద-ఆదయః - ప్రమ 
దుడు మొదలగువారు, సప్త బుషయః - సప్తర్డులు, సత్యాః - సత్యులు, 
వేదశ్రుతాః - వేదశ్రుతులు, భద్రాః - భద్రులు, దేవాః - దేవతలు, ఇంద్రః 
తు - ఇంద్రుడైతే, సత్యజిత్‌ - సత్యజిత్తు. 
వసిష్టుని పుత్రులగు ప్రమదుడు, ద్యుమంతుడు మొదలగువారలు 


ఆ మన్వంతరములోని సప్తర్దులు. సత్యులు, వేదశ్రుతులు, భద్రులు అను 
వారలు దేవతలు కాగా, సత్యజిత్తు ఇంద్రుడాయెను. 


ధర్మస్య సూనృతాయాం తు భగవాన్‌ పురుషోత్తమః | 
సత్యసేన ఇతి ఖ్యాతో జాతస్సత్యవ్రతైస్సహ |! | 25 








ధర్మస్య - ధర్మునకు, సూనృతాయాం తు - సూనృతయందైతే, 
భగవాన్‌ - భగవానుడగు, పురుషోత్తమః - పురుషోత్తముడు, సత్యసేనః - 
సత్యసేనుడు, ఇతి - అని, ఖ్యాతః - ప్రఖ్యాతిని చెందినవాడై, సత్యవ్రత్రైః 
సహ - సత్యవ్రతులతో గూడి, జాతః - జన్మించెను. 

పురుషోత్తమ భగవానుడు ధర్మునకు సూనృతయందు జన్మించి 
సత్యసేనుడని ప్రసిద్ధి గాంచెను. ఆయనకు తోడుగా సత్యవ్రతులనే దేవగ 
ణము ఉండెను. 


సోోనృతవ్రతదుశ్శీలానసతో యక్షరాక్షసాన్‌ | 
భూతద్రుహో భూతగణాంస్త్వవధీత్సత్యజిత్సఖ: || 26 


సత్యజిత్‌-సఖః - సత్యజిత్తునకు మిత్రుడగు, సః - ఆ సత్యసేను 
డు, అనృ్ఫతవ్రతదుశ్శీలాన్‌ - అసత్యమే వ్రతముగా గల దుష్టస్వభావులైన 
ట్టియు, అసతః - దుష్టులైన, యక్షరాక్షసాన్‌ - యక్షులను రాక్షసులను, 
భూతద్రుహః - ప్రాణులకు ద్రోహమును చేసే, భూతగణాన్‌ తు - భూత 
ముల గణములను కూడ, అవధీత్‌ - సంహరించెను, 


అష్టమ స్కంధము - అధ్యాయము 1 ప్ర79 


సత్యజిత్తు అనే ఇంద్రునకు మిత్రుడై ఆ సత్యసేనుడు దుష్టులగు 
యక్షులను, రాక్షసులను సంహరించెను. వారు అసత్యమునందు నిష్ట గల 
దుష్టస్వభావులు. అంతేగాక, ఆయన ప్రాణులకు ద్రోహమును చేసే భూత 
ముల గణములను కూడ సంహరించెను. * 


చతుర్ధ ఉత్తమభ్రాతా మనుర్నామ్నా చ తామసః | 
_ పృథుః ఖ్యాతిర్నరః కేతురిత్యాద్యా దశ తత్సుతాః |] 27 
.. ఉత్తమభ్రాతా - ఉత్తముని సోదరుడు, నాష్నా- కేరుచే, తామసః 
- తామసుడు, చతుర్ధః - నాల్గవ, మనుః చ - మనువు, పృథుః - పృథువు, 
ఖ్యాతిః - ఖ్యాతి, నరః - నరుడు, కేతుః - కేతువు, ఇతి-ఆద్యాః - ఈ 
మొదలైన, దశ - పదిమంది, తత్‌-సుతాః - వాని పుత్రులు. 
ఉత్తముని సోదరుడు తామసుడు అనే ఆయన నాల్గవ మనువు. 


ఆయనకు పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు, శాంతుడు మొదలగు పది 
మంది పుత్రులు గలరు. 


సత్యకా హరయో వీరా దేవాస్తిశిఖ ఈశ్వరః | 
జ్యోతిర్థామాదయస్సష్త బుషయస్తామసేంంతరే || 28 
తామసే అంతరే - తామస మన్వంతరమునందు, సత్యకాః - 
సత్యకులు, హరయః - హరులు, వీరాః - వీరులు, దేవాః - దేవతలు, 
త్రిశిఖః - త్రిశిఖుడు; ఈశ్వరః - దేవతలకు ప్రభువు, జ్యోతిర్ధామ-ఆదయః 
- జ్యోతిర్ధాముడు మొదలగువారు, సప్త బుషయః - సప్తర్డులు. 
తామన మన్వంతరములో సత్యకులు, హరులు, వీరులు అనువా 
రలు దేవతలు కాగా త్రిశిఖుడు వారికి ప్రభువగు ఇంద్రుడు. జ్యోతిర్ధాము 
డు, కొవ్యుడు మొదలగువారు సప్తర్డులు. 
దేవా వైధృతయో నామ విధృతేస్తసయా నృప ! 
నష్టాః కాలేన మైర్వేదా విధృతాస్స్వేన తేజసా || 29 


380 శ్రీమద్భాగవతము 





నృప - ఓ రాజా! విధృతేః - విధృతియొక్క, తనయాః - పుత్రు 
లు, వైధృతయః నామ - వైధృతులు అని ప్రసిద్ధి గాంచినవారు, దేవాః - 
దేవతలు, మొ - ఎవరిచేనైతే, స్వేన - తమ, తేజసా - తేజస్సుచే, 
కాలేన - కాలముచే, నష్టాః - లుప్తములైన, వేదాః - వేదములు, విధృతాః 
- రక్షించబడినవో, 


ఓ మహారాజా! ఆ తామస మన్వంతరములో వైధృతులని ప్రసిద్ధి 
గాంచిన దేవతలు కూడ గలరు. వారు విధృతి సంతానము. వారు కాలప్ర 
భావముచే లుప్తమైన వేదములను కాపాడినారు. 


తత్రాపి జజ్జే భగవాన్‌ హరిణ్యాం హరిమేధసః | 
హరిరిత్యాహృతో యేన గజేంద్రో మోచితో గ్రహాత్‌ || 30 


తత్ర అపి - ఆ మన్వంతరమునందే, భగవాన్‌ - భగవానుడు, 
హరిమేధసః - హరిమేధసుని వలన, హరిణ్యామ్‌ - హరిణియందు, జట్టే - 
జన్మించెను, హరిః - హరి, ఇతి - అని, ఆహృతః - నిర్దేశించబడినవాడు, 
యేన - ఎవనిచే, గజ-ఇంద్రః - గజేంద్రుడు, గ్రహాత్‌ - మొసలినుండి, 
మోచితః - విడిపించ బడినాడో. 


ఆ మన్వంతరమునందే భగవానుడు హరిమేధసుడు-హరిణి అనే 


దంపతులకు పుత్రుడై జన్మించి, హరి అని పిలువబడినాడు. ఆయన గజేం 
ద్రుని మొసలి బారినుండి విడిపించెను. 


రాజోవాచ | 
బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్భ్ళామహే వయమ్‌ | 
హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచత్‌ || వే 


బాదరాయణే - బాదరాయణుని పుత్రుడవగు ఓ శుక మహర్డీ!, 
వయమ్‌ - మేము, ఏతత్‌, - దీనిని, తే - నీనుండి, శ్రోతుమ్‌ - వినుటకు, 
ఇచ్చ్భామహే - కోరుచున్నాము, హరిః - హరి, గ్రాహగ్రస్తమ్‌ - మొసలిచే 
పట్టుకొనబడిన, గజపతిమ్‌ - గజేంద్రుని యథా - ఏ విధముగా, అమూ 
ముచత్‌ - విడిపించెనో. 


అష్టమ స్కంధము - అధ్యాయము 1 381 





పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- బాదరాయణ వ్యాసుని పుత్రు 
డవగు ఓ శుక మహర్షీ! హరి మొసలికి చిక్కిన గజేంద్రుని ఏ విధముగా 
విడిపించెనో, మేము నీనుండి విన గోరుచున్నాము. 


తత్కథాసు మహత్పుణ్యం ధన్యం స్వస్త గ్ట్‌యనం శుభమ్‌ | 
యత్ర యత్రోత్తమశ్లోకో భగవాన్‌ గీయతే హరిః || 32 
తత్‌ - అది, కథాసు - కథలయందు, మహత్‌ - గొప్పది, పుణ్యమ్‌ 
- పావనమైనది, ధన్యమ్‌ - సంపదలనిచ్చునది, స్వస్తిా-అయనమ్‌ - కల్యా 
ణములకు నిలయము, శుభమ్‌ - మంగళకరము, యత్ర యత్ర - ఏయే 
కథలయందైతే, ఉత్తమశ్లోకః - గొప్ప కీర్తి గల, హరిః భగవాన్‌ - శ్రీహరి 
భగవానుడు, గీయతే - గానము చేయబడునో. 
శ్రీహరి భగవానుని కీర్తి ఉత్తమమైనది. దానిని గానము చేసే గాథ 
సకలగాథలలో గొప్పది. పావనమైన శ్రీహరి గాథ సంపదలనిచ్చును. 
మంగళకరమగు అట్టి గాథ కల్యాణములకు నిధానము. 
సూత ఉవాచ | 
పరీక్షి తైవం స తు బాదరాయణిః 
ప్రాయోపవిష్టేన కథాసు చోదితః | 
ఉవాచ విప్రాః ప్రతినంద్య పార్టివం 
ముదా మునీనాం సదసి స్మ శృణ్వతామ్‌ || ఏం 
ఇతి శ్రీమద్భాగవతే మహాప్పురాణే అష్టమస్కంధే మన్వంతర 
వర్జనం నామ ప్రథమోధ్యాయః || 
విప్రాః - ఓ మహర్షులారా! ప్రాయోపవిష్టేన - ప్రాయోపవేశము 
చేసియున్ను పరీక్షితా - పరీక్తిత్తుచేః ఏవమ్‌ - ఈ విధముగా, కథాసు - 
గాథలయందు, చోదితః - గ్రేరేపించబడిన, సః - ఆ, బాదరాయణిః తు - 
వ్యాసపుత్రుడగు శుకుడైతే, పార్థివమ్‌ - ఆ మహారాజును, ప్రతినంద్య - 
అభినందించి, సదసి - సభయందు, మునీనామ్‌ - మహర్షులు, ముదా - 
ఆనందముతో, శృణ్వతామ్‌ - వినుచుండగా, ఉవాచ స్మ - చెప్పెనట. 


382 శ్రీమద్భాగవతము 
ఓ మహర్షులారా! ప్రాయోపవేశమును చేసియున్న పరీక్షిత్తు ఈ 
విధముగా గాథలను చెప్పుడని బాదరాయణ వ్యాసుని పుత్రుడగు శుక 
మహర్షిని ప్రేరేపించెను. అపుడాయన ఆ రాజును అభినందించి, సభలోని 
మహర్షులు ఆనందముతో వినుచుండగా ఆ గాథను చెప్పెను. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
మన్వంతరములను వర్ణించే మొదటి 
అధ్యాయము ముగిసినది (1). 


నే 


అథ ద్వితీ యోోధ్యాయః 
గజేంద్రోపాఖ్యానము - గజేంద్రుని మొసలి పట్టుకొనుట 


శ్రీశుక ఉవాచ | , 
ఆసీద్గిరివరో రాజంస్త్రకూట ఇతి విశ్రుతః | 
క్షీరోదేనావృతశ్శీమాన్‌ మయోజనాయుతముచ్చిితః || 1 
రాజన్‌ - ఓ మహారాజా! త్రికూటః - త్రికూటము, ఇతి - అని, 
విశ్రుతః - వినుతికెక్కినది, క్షీరోదేన - పాల సముద్రముచే, అవృతః - 
చుట్టువారబడి యున్నది, శ్రీమాన్‌ - అందమైనది, యోజన-అయుతమ్‌ - 
పదివేల యోజనములను, ఉచ్చితః - ఎత్తైన, గిరివరః - గొప్ప పర్వత 
ము, ఆసీత్‌ - ఉండెను. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! త్రికూటము 
అని వినుతికెక్కిన అందమైన పర్వతము గలదు. పదివేల యోజనముల 
ఎత్తు గల ఆ పర్వతమును పాల సముద్రము చుట్టువారి యుండును. 


తావతా విస్తృతః పర్యక్‌ త్రిభిశ్శం గ: పయోనిధిమ్‌ ! 
దిశః ఖం రోచయన్నాస్తే రౌప్యాయసహిరణ్మ యెః 1| 2 
పర్యక్‌ - చుట్టూ, తావతా - అంతే పరిమాణముచే, విస్తృతః - 
విస్తరించి యున్నది, రౌప్య-ఆయనహిరణ్మ యై: - వెండి ఇనుము బంగార 
ముల, త్రిభిః - మూడు, శృంగైః - శిఖరములతో, పయోనిధిమ్‌ - సముద్ర 
మును, దిశః - దిక్కులను, ఖమ్‌ - ఆకాశమును, రోచయన్‌ - ప్రకాశింప 
బేయుచున్నదై. ఆస్తే - ఉన్నది. 


384 శ్రీమద్భాగవతము 
దాని చుట్టు కొలత కూడ అంతే ఉండెను. దానికి వెండి, ఇనుము, 
బంగారముల మూడు శిఖరములు ఉండెను. అవి సముద్రమును, దిక్కుల 
ను, ఆకాశమును ప్రకాశింప జేసెను 


అన్మైశ్చ కకుభస్సర్వా రత్నధాతువిచిత్రితైః | 
నానాద్రుమలతాగులైర్నిర్లో షైర్నిర్షరాంభసామ్‌ || వె 


రత్నధాతువిచిత్రిత్రః - రత్నములతో గ్రైరికాది ధాతువులతో 
వేర్వేరు రంగులు కలిగినట్టియు, నానాద్రుమలతాగుల్మైః - వివిధములైన 
చెట్లు తీగలు పొదలు గల, అన్వైః చ - ఇతరములగు శిఖరములతో గూడ, 
నిర్ణర- అంభసామ్‌ - కొండకాలువల నీళ్లయొక్క, నిర్ణోనై షెః - ధ్వనులతో, 
సర్వాః - సకలములైన, కకుభః - దిక్కులను. 


ఆ పర్వతముయొక్క ఇతరములగు శిఖరములు రత్నములతో 
మరియు. గైరికాది ధాతువులతో వేర్వేరు రంగులను కలిగియున్నవి. 
వాటిమై ఉండే వివిధములైన చెట్లు, తీగలు, పొదలు, కొండకాలువల నీటి 
గలగలలు దిక్కులనన్నింటినీ ప్రకాశింప చేయుచుండెను. 


స చావనిజ్యమానాం[ఘిస్పమంతాత్సయఊర్శిభిః | 
కరోతి శ్యామలాం భూమిం హరిన్మరకతాశ్మభిః [| శీ 


పయః-ఊర్మిభిః - నీటి తరంగములతో, సమంతాత్‌ - అన్ని వైపు 
లా, అవనిజ్యమాన-అంఘ్రిః - కడుగబడుచున్న పాదములు గల, సఃచ - 
ఆ పర్వతము, హరిత్‌-మరకత-అశ్శభిః - పచ్చని మరకత మాణిక్యములు 
పొదిగిన రాళ్లతో, భూమిమ్‌ - భూమిని, శ్యామలామ్‌ - శ్యామల వర్ణము 
గలదానినిగా, కరోతి - చేయుచున్నది. 


సముద్రతరంగములు ఆ పర్వతముయొక్క పాదభూములను 
అన్ని వైపులా ప్రక్షాళనము చేయుచుండును. పచ్చని మరకత మాణిక్య 
ములు పొదిగియున్న ఆ పర్వతముయొక్క రాళ్లు అచటి నేలను శ్యామల 
వర్ణము గలదిగా చేయుచున్నవి. 


అష్టమ స్కంధము - అధ్యాయము 2 385 
సిద్ధచారణగంధర్వవిద్యాధరమహోర గః 
కిన్న రైరప్పరోభిశ్చ క్రీడద్భిర్దుష్టకందరః | వ్‌ 
సిద్ధచారణగంధర్వవిద్యాధరమహా- ఉర గెః - సిద్ధులు చారణులు 
గంధర్వులు విద్యాధరులు గొప్ప నాగులచే, కిన్నరైః - కిన్నరులచే, అప్ప 


రోభిః చ - అప్పరసలచే గూడ, జుష్టకందరః - సేవించబడే గుహలు గల 
ది. 





సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, గొప్ప నాగులు, 
కిన్నరులు, అప్పరసలు కూడ ఆ పర్వతగుహలను సేవించుచుందురు. 


యత్ర సంగీతసన్నా దైర్నదద్గుహమమర్హయా । 
అభిగర్జంతి హరయః శ్లాఘినః పరశంకయా || 6 


యత్ర - ఎక్కడనైతే, సంగీతసన్నాదైః - సంగీతముయొక్క 
చక్కని ధ్వనులచే, నదద్‌-గుహమ్‌ - ప్రతిధ్వనించుచున్న గుహలు గల 
ప్రదేశమును, అభి - అభిముఖముగా, శ్లాఘినః - ప్రసిద్ధమైన బలము గల, 
హరయః - సింహములు, పరశంకయా - ఇంకో సింహమనే ఆశంకతో, 
అమర్షయా - అసహనముతో, గర్జంతి - గర్జించుచున్నవో. 


అచట సంగీతముయొక్క చక్కని ధ్వనులతో గుహలు ప్రతిధ్వనిం 
చగా, సింహములు తమకు ప్రతిపక్షులైన సింహములు గర్జించుచున్నవనే 
ఆశంకతో అటువైపు తిరిగి అసహనముగా గర్జించుచున్నని. సింహముల 
ప్రతాపము లోకప్రసిద్ధమైనదే గదా! 


నానారణ్యపశువ్రాతసంకులద్రోణ్యలంకృత:ః | 
చిత్రద్రుమసురోద్యానకలకంఠవిహంగమః | ః 


నానా-అరణ్యపశువ్రాతసంకులద్రోణి-అలంకృతః - పలురకముల 
అడవి జంతువులతో రద్దీగా ఉండే కొండ పల్లములతో అలంకరించబడి 
యున్నది, చిత్రద్రుమసుర- ఉద్యానకలకంఠవిహంగమః  - రకరకముల 
చెట్లు గల దేవతల ఉద్యానములయందలి తియ్యని కూతల పక్షులు గలది. 


386 శ్రీమద్భాగవతము 
ఆ పర్వతమునందలి లోయలు పలురకముల అడవి జంతువులతో 
రద్దీగా అందముగా నున్నవి. ఆ పర్వతమునందలి ఉద్యానములలో దేవ 
తలు సంచరించెదరు. అచటి రకరకముల చెట్లమై పక్షులు మధురముగా 
కూయుచుండును, 


సరిత్సరోభిరచ్చో దైః పులినైర్మణివాలుకైః | 
దేవస్త్రీమజ్జనామోదసౌరభాంబ్వనిలైర్యుతః || 8 


అచ్చోదైః ఎ స్వచృమగు నీరు గల, సరిత్‌-సరోఖిః - కొండ కాలు 
వలతో మరియు సరస్సులతో, మణివాలుకైః - మణుల వంటి ఇసుకలు 
గల, పులినైః - తిన్నెలతో, దేవస్తీమజ్జన-ఆ మోదసౌరభ-అంబు-అనిలైః - 
దేవతాస్త్రీల జలకాలాడుటచే వచ్చిన పరిమళముచే సుగంధభరితములైన 
నీరు వాయువులతో , యుతః - కూడియున్నది. 


అఆ పర్వతమునందలి కొండ కాలువలలో మరియు సరస్సులలో 
స్వచ్భమగు నీరు గలదు. ఆ జలములలో దేవతాస్త్రీలు జలకాలాడుటచే 
ఆ జలములు, వాటిమైనుండి వీచే గాలులు పరిమళ భరితములై యుండు 
ను. అచటి సరస్సుల ఇసుక తిన్నెలు మణుల గుట్టల వలె ప్రకాశించును. 


తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః | 

ఉద్యానమృతుమన్నామ ఆక్రీడం సురయోషితామ్‌ || 9 

సర్వతోకలంకృతం దివ్యైర్నిత్యం పుష్పఫలద్రుమై: | 

తస్య - ఆ పర్వతముమొక్క, దోణ్యామ్‌ - లోయయందు, భగ 

వతః - పూజనీయుడైనట్టియు, మహాత్మనః - సర్వాత్మభావము గల, వరు 
ణఇస్య - వరుణునియొక్క, ఉద్యానమ్‌ - ఉద్యానము, బుతుమత్‌ - బుతు 
మత్‌ అని, నామ - ప్రసిద్ధి గాంచినది, సురయోషితామ్‌ - దేవతాస్త్రీలకు, 
ఆక్రీడమ్‌ - విహారస్థానము, సర్వతః - అంతటా, నిత్యమ్‌ - అన్ని కాలము 
లయందు, దివ్యైః - దేవలోకమునకు చెందిన, పుష్పఫలద్రుమైః - పుష్ప 
ములు పళ్లు చెట్లతో, అలంకృతమ్‌ - అలంకరించబడినది. 


అష్టమ స్కంధము - అధ్యాయము 2 387 





ఆ పర్వతపు లోయలో సర్వాత్మభావము గల వరుణ భగవానుని 
ఉద్యానము గలదు. బుతుమత్‌ అని ప్రసిద్ధి గాంచిన ఆ ఉద్యానమునందు 
దేవతాస్త్రీలు విహరించుచుందురు. ఆ ఉద్యానము అంతటా అన్ని కాల 
ములలో దేవలోకమునకు చెందిన పుష్పములు, పళ్లు, చెట్లతో చాల 
శోభగా నుండును. 


మందారైః పారిజాత్రైశ్చ పాటలాశోకచంపకైః || క0 
చూతైః ప్రియాలైః పన మైరామ్రైరామ్రాతకైరపి | 
క్రముకైర్నాలికేరైశ్చ ఖర్దూరైర్బీజపూరకైః || క్ష 
మధూకైస్స్పాలతాలైశ్చ తమాలైరసనార్దునైః | 
అరిష్టోదుంబరప్లక్షైెర్వ టైః కింశుకచందనైః 11 శ్షే2 
పిచుమందైః కోవిదారైస్సరలైస్సురదారుభిః | 

ద్రాక్షే క్తురంభాజంబూభిర్భదర్యక్షాభయామలైః || క్ష 


చిల్వైః కపిళ్తైర్ణంబీరైర్చృతో భల్లాతకాదిభిః | 


మందారైః - మందారములతో, పారిజాత్రైః చ - పారిజాతములతో, 
పాటల-అశోకచంపకైః - కలిగొట్టు చెట్లు అశోకములు సంపెంగలతో, 
చూతైః - మామిళ్లతో, ప్రియాలైః - ద్రాక్ష మొక్కలతో, పనమైః - పనస చెట్ల 
తో, ఆమైైః - మామిళ్లతో, ఆమ్రాతకైః అపి - అంబాళపు చెట్లతో గూడ, 
క్రముకైః - పోకచెట్లతో, నాలికేరైః చ - కొబ్బరి చెట్లతో గూడ, ఖర్జూరైః - 
ఖర్జూర వృక్తములతో, బీజపూరకైః - మాదీఫల వృక్షములతో, మధూకైైః - 
ఇప్పచెట్లతో, సాలతాలైః చ - మద్ది తాటి చెట్లతో, తమాలైః - ఉలిమిరి చెట్ల 
తో, అసన-అర్జునైః - వేగిస ఏరుమద్ది చెట్లతో, అరిష్ట-ఉదుంబరప్లక్షైః - 
కుంకుడు మేడి జువ్వి చెట్లతో, వటైః - మర్రి చెట్లతో, కింశుకచందనైః - 
మానేరు గంధపు చెట్లతో, పిచుమందైః - వేము చెట్లతో, కోవిదారైః - రక్త 
కాంచన వృక్షములతో, సరలైః - తెల్లతెగడ చెట్లతో, సురదారుభిః - దేవ 
దారు వృక్షములతో, ద్రాక్షా-ఇక్షురంభాజంబూభిః - ద్రాక్ష చెరుకు అరటి 
నేరేడు చెట్లతో, బదరీ-అక్ష-అభయ-అమలైః - రేగు తాండ్ర వట్టివేరు నేల 


388 శ్రీమద్భాగవతము 


ఉసిరి చెట్లతో, బిల్వైః - మారేడు చెట్లతో, కపిళెః - వెలగ చెట్లతో, జంబీరైః 
- నిమ్మ చెట్లతో, భల్లాతక-ఆదిభిః - జీడిమామిడి మొదలగు చెట్లతో, వృతః 
- కూడియున్నది. 


మందారములు, పారిజాతములు, కలిగొట్టు చెట్లు, అశోకవృక్తము 
లు, సంపెంగ చెట్లు, వివిధరకముల మామిళ్లు, రకరకముల ద్రాక్ష మొక్క 
లు, పనసలు, అంబాళపు చెట్లు, పోక చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూరపు 
చెట్లు, మాదీఫల వృక్షములు, ఇప్ప, మద్ది, తాటి, ఉలిమిరి, వేగిస, ఏరుమ 
ద్ద, కుంకుడు, మేడి, జువ్వి, మర్రి, మానేరు, గంధము, వేము చెట్లు, రక్త 
కాంచన వృక్షములు, తెల్లతెగడ, దేవదారు, చెరుకు మొక్కలు, అరటి, నేరే 
డు, రేగు, తాండ్ర, వట్టివేరు, నేల ఉసిరి, మారేడు, వెలగ, నిమ్మ, జీడిమా 
మిడి మొదలగు చెట్లు ఆ పర్వతముమై గలవు. 





తస్మిన్‌ సరస్సువిపులం లసత్కాంచనపంకజమ్‌ || న! 
కుముదోత్పలకహ్లారశతపత్రశ్రియోర్డితమ్‌ । 
మత్తషట్పదనిర్హుష్టం శకుంతైశ్చ కలస్వనై: 11 క్షే5్‌ 


తస్మిన్‌ - ఆ ఉద్యానపనమునందు, సువిపులమ్‌ - మిక్కిలి విశాల 
మైన, నరః - సరస్సు, లసత్‌-కాంచనపంకజమ్‌ - ప్రకాశించే బంగరు పద్మ 
ములు గలది, కుముద-ఉత్పలకహ్లారశతపత్రశ్రయా - తెల్ల కలుపలు నల్ల 
కలువలు చెంగలువలు తామర పువ్వుల శోభతో, ఊర్జితమ్‌ - సంపన్నమైన 
ది, మత్తషట్‌-పదనిర్జుష్టమ్‌ - మత్తెక్కిన తుమ్మెదలతో ప్రతిధ్వనిస్తున్నది, 
కలస్వనైః - మధురమైన ధ్వనులు గల, శకుంతైః చ - పక్షులతో గూడ. 

ఆ ఉద్యానములో మిక్కిలి విశాలమైన సరస్సు గలడు. దానిలో 
ప్రకాశించే బంగరు పద్మములు గలవు. అది తెల్ల కలువలు, నల్ల కలువలు, 
చెంగలువలు, తామర పుప్వుల శోభతో సంపన్నమై యుండెను. అది మధు 
రముగా హసే పక్షులతో, మత్తెక్కిన తుమ్మెదలలో ప్రతిధ్వనించుచుండెసు. 


హంసకారండవాకీర్ణం చక్రాహ్వైస్సారసైరపి | 
జలకుక్కుటకోయపష్టిదాత్యూహకులకూజితమ్‌ || 16 


అష్టమ స్కంధము - అధ్యాయము 2 2 ఏతి 





హంసకారండవ-ఆకీర్టమ్‌ - హంసలు కారండవ పవ పక్షులతో ఎడము 
లేక నిండియున్నది, చక్ర-ఆహ్వైః - జక్కవ పక్షులతో, సారమైః అపి - 
బెగ్గురు పక్షులతో గూడ, జలకుక్కుటకోయష్టిదాత్యూహకులకూజితమ్‌ - 
నీటి కోళ్లు గ్రుడ్డి కొంగలు భరతపక్షుల గుంపులతో ప్రతిధ్వనించుచున్నది. 

ఆ సరస్సు హంసలు, కారండవ పక్షులు, జక్కవ,. బెగ్గురు 
పక్రులతో ఎడము లేకుండా నిండియుండెను. నీటి కోళ్లు, గ్రుడ్డి కొంగలు, 
భరత పక్రుల గుంపులతో ఆ సరస్సు ప్రతిధ్వనించుచుండెను. 


మత్స్య్యకచ్చపసంచారచలత్పద్మరజఃపయః | 
కదంబవేతసనలనీపవంజుల కైర్వుతమ్‌ 11 శే 


మత్స్యకచ్చపసంచారచలత్‌-పద్మరజఃపయః - చేపలు తాబేళ్లు 
ఇటునటు తిరుగుచుండుటచే కదిలే పద్మముల పుప్పాడితో కూడిన నీరు 
గలది, కదంబవేతసనలనీపవంజులకైైః - కడిమి చెట్లు నీటి ప్రబ్బలి చెట్లు 
కిక్కస గడ్డి మంకెన చెట్లు తినాస చెట్లతో, పృతమ్‌ - కూడియున్నది. 


చేపలు, తాబేళ్లు కదలుచుండగా పద్మములు కదిలి రాలిన 
పుష్పాడితో ఆ సరస్సులోని నీరు నిండియుండెను. కడిమి చెట్లు, నీటి 
ప్రబ్బలి చెట్లు, కిక్కస గడ్డి, మంకెన చెట్లు, తినాస చెట్లతో ఆ సరస్సు తీర 
ముల వెంబడి నిండి యుండెను. 


కుందై; కురవకాశో కైశి )రీషెః కుటబేంగుదైః 1 


కుబ్బకైస్స్వర్దయూథీభిర్నాగపున్నాగజాతిభిః 11 18 
మల్లికాశతపత్రైంశ్చ మాథవీజాలకాదిఖి: | 
శోభితం తీరళైశ్చా న్యైర్నిత్యర్తుభిరలం ద్రుమైః || 19 


కుంచైః - గన్నేరు చెట్లతో, పరపక-అశ్‌ శోకై: - గోరంట కలకేళి చెట్ల 
లో, శిరీమైః: - దిరిసెన చెట్లతో, కుటజ-ఇంగుదై: - అవిసె గార చెబ్లతో, 
కుబ్బకైం - వ మొక్క లతో, స్వర్ణయూథీఖి: - ఎర్ర టెంకాయ అడవి 
మొల్ల చెట్లతో, నాగపున్నాగజాతిభి: - పొన్న సురపొన్న ఉసిరి చెట్లతో, 
మల్లికాశతపవ్రైః చ - మల్లె తీగలు తామరలతో, మాధవీజాలక-ఆదిభి: - 


390 శ్రీమద్భాగవతము 
గురివింద అరటి మొదలగు చెట్లతో, తీరజైః - తీరములయందు పెరిగే, 
నిత్య-బుతుభిః - నిత్యము పూలతో పళ్లతో నిండియుండే, అన్వ్యైః - ఇతర 
ములైన, ద్రుమైః - చెట్లతో, అలమ్‌ - మిక్కిలి, శోభితమ్‌ - శోభిల్ల జేయబ 
డినది. 


ఆ సరస్సు తీరమునందు గన్నేరు, గోరంట, కంకేళి, దిరిసెన, అవి 
సె, గార ఉత్తరేణి, ఎర్ర టెంకాయ, అడవి మొల్ల, పొన్న సురపొన్ను ఉసి 
ర గురివింద, అరటి మొదలగు ఇతరములగు చెట్లు, మల్లె తీగలు, తామర 
మొక్కలు పెరుగుతూ ఆ సరస్సుయొక్క శోభను మిక్కిలి ఇనుమడింప 
జేయుచుండెను. ఆ చెట్లు అన్ని బుతువులలో పూలతో, పళ్లతో నిండి 
యుండెను. 


తత్రైకదా తద్గిరికాననాశయః కరేణుభిర్వారణయూథపశ్చరన్‌, 
సకంటకాన్‌ కీచకవేణువేత్రవద్విశాలగుల్మం ప్రరుజన్వనస్పతీన్‌ | 20 


తత్ర - అచట, ఏకదా - ఒకనాడు, తద్‌-గిరికానన-ఆశ్రయః - ఆ 
పర్వతముయొక్క అడవిలో నివసించే, వారణయూథపః - ఏనుగుల 
దండుకు నాయకుడు, కరేణుభిః - ఆడు ఏనుగులతో గూడి, చరన్‌ - సంచ 
రించువాడై, సకంటకాన్‌ - ముళ్లతో కూడిన, వనస్పతీన్‌ - చెట్లను, కీచకవే 
ణువేత్రవద్‌-విశాలగుల్మమ్‌ - సన్న వెదురు వెదురు పేములు గల విశాల 
మైన పొదను, ప్రరుజన్‌ - విరుగకొట్టుచున్నది. 

ఆ అడవిలో ఒక గజేంద్రుడు నివసించుచుండెను. అది ఒకనాడు 
తన గుంపులోని ఆడు ఏనుగులతో గూడి సంచారము చేస్తూ, ముళ్ల చెట్ల 
ను, విశాలమైన సన్న వెదురు వెదురు వేము డొంకలను విరుగకొట్టుచుండె 
ను. 


యద్గ్దంధమాత్రాద్దరయో గజేంద్రా 
వ్యాఘాదయో వ్యాలమృగాస్పృఖడ్గాః | 

మహోరగాశ్చాపి భయాద్ద్రవంతి 
సగౌరకృష్ణాశరభశ్చమర్యః || 21 


అష్టమ స్కంధము - అధ్యాయము 2 న. 


యద్‌-గంధమాత్రాత్‌ - ఎవని గంధము మాత్రము వలన, 
హరయః - సింహములు, గజ-ఇంద్రాః - పెద్ద ఏనుగులు, వ్యాఘ-ఆ 
దయః - పెద్దపులి మొదలైన, వ్యాలమృగాః - క్రూరమృగములు, సఖడ్గాః 
ఖడ్గమృగములతో కూడినవి, మహా-ఉరగాః చ అపి - పెద్ద సర్పములు 
కూడ, సగౌరకృష్ణాః - గౌరమృగములు నల్ల యిగర్రులతో కూడినవి, శరభాః 
- మీగండ్ల మెకములు, చమర్యః - సవరపు మెకములు, భయాత్‌ - 
భయము వలన, ద్రవంతి - పారిపోవునో. 


ఆ వీనుగు వాసన తగిలినంత మాత్రాన సింహములు, మిగిలిన 
పెద్ద ఏనుగులు, పెద్దపులులు ఖడ్గమృగములు మొదలగు క్రూరమృగము 
లు, పెద్ద సర్పములు, గౌరమృగములు, నల్ల యిర్రులు, మీగండ్ల మెకము 
లు, సవరప్లు మెకములు కూడ భయముతో పరుగు తీయుచుండును,. 


వృకా వరాహా మహిషర్‌క్షశల్యా గోపుచ్భసాలావృకమర్కటాశ్చ | 
అన్యత్ర క్షుద్రా హరిజాశృశాదయశ్చరంత్యభీతా యదనుగ్రహేణ। | 

యద్‌-అనుగ్రహేణ - దేని అనుగ్రహముచే, వృకాః - తోడేళ్లు, 
వరాహాః - అడవి పందులు, మహిష-బుక్షశల్యాః - అడవి దున్నలు 
ఎలుగుబంట్లు ఏదుపందులు, గోపుచ్భసాలావృకమర్కటాః చ - కొండమ్రు 
చ్చులు అడవి కుక్కలు కోతులు కూడ, హరిణాః - లేళ్లు, శశ-ఆదయః చ 
- కుందేళ్లు మొదలగు, క్షుద్రాః - చిన్న మృగములు, అభీతాః - భయము 
లేనివై, అన్యత్ర - మరియొకచోట, చరంతి - సంచరించునో. 


ఆ ఏనుగు అనుగ్రహమును పొందిన తోడేళ్లు, అడవి పందులు, 
అడవి దున్నలు, ఎలుగుబంట్లు, ఏదుపందులు, కొండమ్రుచ్చులు, అడవి 
కుక్కలు, కోతులు, లేళ్లు, కుందేళ్లు మొదలగు అనేక చిన్న జంతువులు 
దానికి దూరముగా సంచరించును. 

స ఘర్మ్శతప్తః కరిభిః కరేణుభిర్చృుతో మదచ్యుత్క్మలఖైరనుద్రుతః 
గిరిం గరివ్హూ పరితః ప్రకంపయన్నిషేవ్యమాణో:లికులైర్మదాశ నైః। 


26 


392 శ్రీమద్భాగవతము 
సరోంనిలం పంకజ రేణురూషితం 
జిఘ్రన్‌ విదూరాన్మదవిహ్వలేక్షణః | 
వృతస్స్ప్వయూథేన తృషార్దితేన తత్‌- 
సరోవరాభ్యాశమథాగమద్దుతమ్‌ 11 24 


ఘర్మతప్తః - వేడిచే తాపమును పొందినది, కరిభిః - ఏనుగులతో, 
కరేణుభిః - ఆడు ఏనుగులతో, వృతః - చుట్టువారబడియున్నది, మదచ్యు 
త్‌-కలఖైః - మదమును స్రవించే ఏనుగు గున్నలచే, అనుద్రుతః - పరుగె 
త్తుతూ అనుసరించబడునది, గరిమ్హా - బరువుచే, గిరిమ్‌ - పర్వతమును, 
పరితః - చుట్టూ, ప్రకంపయన్‌ - అధికముగా కంపింప జేయుచున్నది, 
మద-అశనైః - మదమును భక్షించే, అలికులైః - తుమ్మెదల గుంపులచే, 
నిషేవ్యమాణః - సేవించబడుచున్నది అగు, సః - ఆ ఏనుగు, పంకజరేణు 
రూషితమ్‌ - పద్మముల పుస్పొాడిచే సుగంధితమైన, సరః-అనిలమ్‌ - సర 
స్ఫునుండి వచ్చే గాలిని, విదూరాత్‌ - చాల దూరమునుండియే, జిఘ్రన్‌ - 
ఆఫఘ్రాణించునదై. మదవిహ్వల-ఈక్షణః - మదముచే మూసుకొనిపోవు 
చున్న కన్నులు గలదియొ, తృషా-అర్జితేన - దప్పికచే పీడించబడిన, 
స్వయూఖథేన - తన గుంప్పుతో, వృతః - చుట్టువారబడిన దై. అథ - అప్పు 
డు, తత్‌-సరోవర-అభ్యాశమ్‌ - ఆ సరస్సు సమీపమును గురించి, ద్రుతమ్‌ 
- వేగముగా, అగమత్‌ - చేరుకొనెను. 


ఆ ఏనుగు చుట్టూ మిగిలిన మగ మరియు ఆడ ఏనుగులు చుట్టు 
వారియుండెను. మదమును స్రవించే ఏనుగు గున్నలు దాని వెనుక పరుగా 
త్తుచుండెను. దాని బరువుచే పర్వతము చుట్టూ అధికముగా కంపించుచుం 
డెను. మదమును భక్షించే తుమ్మెదల గుంపులు దాని చుట్టూ తిరుగుచుం 
డెను. పద్మముల పుప్పాడిచే సుగంధితమైన వాయువు సరస్సు మీదనుండి 
వీచుచుండగా, అది ఆ గంధమును చాల దూరమునుండియే ఆఘ్రాణించె 
ను. మదముచే దాని కన్నులు మూసుకొని పోవుచుండెను. అది వేడి వలన 
తాపమును పొందియుండెను. ఆ ఏసుగు దప్పికతో ఇబ్బంది పడుచున్న 
తన గుంపు తనను చుట్టువారి రాగా, అప్పుడు ఆ సరస్సు జఒడ్డును వేగ 
ముగా చేరుకొనెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 2 వై 
విగాహ్య తస్మిన్నమృతాంబు నిర్మలం 
హేమారవిందోత్పల రేణువాసితమ్‌ | 
పపౌ నికామం నిజపుష్కరోద్ధ్భృత- 
మాత్మానమద్భిస్పపయన్‌ గతక్షమః || 25 


తస్మిన్‌ - దానియందు, విగాహ్య - దిగి, ఆత్మానమ్‌ - తనను, 
అద్భిః - నీళ్లతో, స్నపయన్‌ - తడుపుకొనుచున్నదై, నిర్మలమ్‌ - స్వచ్చ 
మైనట్టియు, హేమ-అరవింద-ఉత్పలరేణువాసితమ్‌ - బంగరు పద్మ 
ములు కలువల పుపష్పొడిచే సుగంధితమైనట్టియు, నిజపుష్కర- ఉద్ధ్భృతమ్‌ 
- తన తొండముతో అందజేయబడిన, అమృత-అంబు - అమృతమువంటి 
నీటిని నికామమ్‌ - కడుపు నిండా, పపౌొ - త్రాగెను, గతక్షమః - దూరమైన 
అలసట గలది. 


ఆ సరస్సులోని స్వచ్భమైన నీరు బంగరు రంగు గల పద్మములు 
మరియు. కలువల పుప్పాడితో సుగంధితమై యుండెను. ఆ ఏనుగు 
దానిలో దిగి తనమై నీళ్లను చల్లుకుంటూ, అమృతమువంటి ఆ నీటిని 
కడుపు నిండా త్రాగి సేద దీరెను. 


స్వపుష్క రేణోద్ధృత శీకరాంబుభిః 
నిపాయయన్‌ సంస్నపయన్‌ యథా గృహీ! 
ఘృణీ కరేణూః కలభాంశ్చ దుర్శదో 
నాచష్ట కృచ్చ్రం కృపణోంజమాయయా || 26 


ఘృణీ - దయ గలది, దుర్మదః - మిక్కిలి మదించియున్నది, 
కృపణః - ఆసక్తమైనది అగు ఆ ఏనుగు, గృహీ యథా - గృహస్థుడు వలె, 
స్వపుష్కరేణ - తన తొండముచే, ఉద్ధ్భృతశీకర- -అంబుఖిః - మైకి తీయబ 
డిన నీటి బిందువులతో, కరేణూః - ఆడు ఏనుగులను, కలభాస్‌ చ - గున్న 
అను కూడు నిపాయయన్‌ - చక్కగా త్రాగించుచున్నదై. సంస్నపయన్‌ - 
చక్కగా స్నానము చేయించుచున్నదై. అజమాయయా - దేవుని మాయ 
చే, కృచ్చ్రమ్‌ - ఆపదను, న ఆచష్ట - కనుగొనలేదు. 


394 శ్రీమద్భాగవతము 


గృహస్థునకు వలెనే ఆ ఏనుగునకు తన గున్నలమై (ప్రేమ, ఆడు 
వినుగులమై ఆసక్తి అధికము. మిక్కిలి మదించియున్న ఆ ఏనుగు తన 
తొండముతో నీటిని మైకి తీసి, తుంపరలతో వాటికి చక్కగా స్నానము 
చేయిస్తూ వాటిచే చక్కగా ఆ నీటిని త్రాగిస్తూ దేవుని మాయచే తనమై 
పడబోవుచున్న ఆపదను అది కనుగొనలేదు. 

తం తత్ర కశ్చిన్న్సృప దైవచోదితో 

గ్రాహో బలీయాంశ్చరణే రుషాఃగ్రహీత్‌ | 

యదృచ్చ మైవం వ్యసనం గతో గజో 

యథాబలం సోోతిబలో విచక్రమే || 27 

నృప - ఓ రాజా! తత్ర - ఆ సరస్సునందు, దైవచోదితః - దైవ 
ముచే ప్రేరేపించబడిన, కశ్చిత్‌ - ఒకానొక బలీయాన్‌ - బలశాలియగు, 
గ్రాహః - మొసలి, రుషా - కోపముతో, చరణే - కాలియందు, అగ్రహీత్‌ - 
పట్టుకొనెను, ఏవమ్‌ - ఈ విధముగా, యదృచ్చయా - అనుకోకుండా, 
వ్యసనమ్‌ - ఆపదను, గతః - పొందిన, అతిబలః - గొప్ప బలము గల, సః 
- ఆ, గజః - ఏనుగు, యథాబలమ్‌ - తన బలమునకు తగ్గట్లుగా, విచక్రమే 
- పరాక్రమించెను. 

ఓ రాజా! ఆ సరస్సులోని బలశాలియగు ఒకానొక మొసలి దైవ 
ముచే ప్రేరితమై కోపముతో ఆ ఏనుగు కాలును పట్టుకొనెను. ఈ విధ 
ముగా ఆ ఏనుగు ఈశ్వరేచ్చచే అనుకోకుండా ఆపదలో పడెను. కాని అది 
చాల బలము గలది. అది తన బలమునకు తగ్గట్లుగా పరాక్రమించి, విడిపిం 
చుకొనే ప్రయత్నమును చేసెను. 


తథాక5తురం యూథపతిం కరేణవో 

వికృష్యమాణం తరసా బలీయసా | 
విచుక్రుశుర్ణ్జీనధియోపరే గజాః 

పార్‌ష్టిగ్రహాస్తారయితుం న చాశకన్‌ || 28 





అష్టమ స్కంధము - అధ్యాయము 2 395 


తథా - ఆ విధముగా, అఆతురమ్‌ - స్వాధీనత తప్పినట్టియు, బలీ 
యసా - బలశాలియగు మొసలిచే, తరసా - బలముగా, వికృష్యమాణమ్‌ 
- లాగివేయబడుచున్న యూథపతిమ్‌ - గజేంద్రుని ఉద్దేశించి, దీనధియః 
- దీనమైన అంతఃకరణము గల, కరేణవః - ఆడు ఏనుగులు, విచుక్రుశుః - 
ఆక్రోశించినవి, పార్‌స్టిగ్రహాః - వెనుకనుండే లాగే, అపరే - ఇతరములగు, 
గజాః చ - ఏనుగులు కూడ, తారయితుమ్‌ - దాటించుటకు, న అశకన్‌ - 
సమర్థులు కాలేదు. 


ఆ విధముగా బలశాలియగు మొసలి బలముగా లాగుచుండగా ఆ 
వీనుగు స్వాధీనత తప్పియుండెను. ఆడు ఏనుగులు దీనమైన అంతఃకరణ 
ములతో ఆ గజేంద్రుని గురించి ఆక్రోశించుచుండెను. ఇతరగజములు 
కూడ దానిని వెనుకనుండి పట్టుకొని లాగుటకు ప్రయత్నించినవి. అయిన 
నూ, అవి ఆ గజేంద్రుని సరస్సునుండి బయటకు దాటించలేక పోయినవి. 


నియుధ్యతో రేవమిభేంద్రన క్రయోః 
వికర్ణతోరంతరతో బహిర్మిథః | 

సమాస్సహస్రం వ్యగమన్‌ మహీపతే 
సప్రాణయోశ్చిత్రమమంసతామరాః 1| 29 


మహీపతే - ఓ మహారాజా! ఏవమ్‌ - ఈ విధముగా, సప్రా 
ఇయోః - బలశాలురగు, ఇఖేంద్రనక్రయోః - గజేంద్రుడు మొసలి, అంత 
రతః - లోపలనుండి, బహిః - బయట, మిథః - పరస్పరము, వికర్షతోః - 
లాగుచున్నవై, నియుధ్యతోః - యుద్ధమును చేయుచుండగా, సహప్రమ్‌ - 
వేయి, సమాః - సంవత్సరములు, వ్యగమన్‌ - గడచి పోయినవి, అమరాః 
- దేవతలు, చిత్రమ్‌ - ఆశ్చర్యముగా, అమంసత - తలపోసిరి, 


ఓ మహారాజా! ఈ విధముగా బలశాలురగు ఏనుగు, మొసలి పర 
స్పరము యుద్ధమును చేయుచుండిరి. ఏనుగు” బయటనుండి, మొసలి 
లోపలినుండి లాగుచుండెను. ఈ విధముగా వేయి సంవత్సరములు గడిచి 
పోయెను. దేవతలు కూడ ఆ యుద్ధము అద్భుతమని తలపోసిరి. 


396 శ్రీమద్భాగవతము 
తతో గబేంద్రస్య మనోబలౌజసాం 
కాలేన దీర్లేణ మహానభూద్వ్యయః | 
నికృష్యమాణస్య జలేంవసీదతో 
విపర్యయోోభూత్సకలం జలౌొకసః || 30 


తతః - తరువాత, దీర్లేణ - దీర్ణమైన, కాలేన - కొలముచే, జలే - 
నీటియందు, నికృష్యమాణస్య - గట్టిగా * లాగి వేయబడుచున్నట్టియు, అవసీ 
దతః - ఖేదమును పొందియున్ను గజేంద్రస్య - గటేంద్రునియొక్క, మనోబ 
ల-ఓజసామ్‌ - ఉత్సాహము శరీరబలము ఇంద్రియపాటవములయొక్క, 
మహాన్‌ - అధికమగు, వ్యయః - ఖర్చుః అభూత్‌ - ఆయెను, జల-ఓకసః 
- నీటిలో నివసించే మొసలికి, సకలమ్‌ - అంతా, విపర్యయః - దీనికి తల్ల 
క్రిందులు, అభూత్‌ - ఆయెను. 


తరువాత దీర్లకాలము గడుచునాటికి, నీటిలోనికి గట్టిగా లాగివేయ 
బడుతూ భేదమును పొందియున్న గజేంద్రునకు మనోబలము, ఇంద్రియ 
పాటవము, శరీరబలము కూడ చాలవరకు క్షీణించి పోయెను. అదే సమయ 
ములో, నీటిలో నివసించే మొసలికి ఆ మూడు తల్లక్రిందులు ఆయెను; 
అనగా, క్రమముగా అవి వర్ధిల్ల జొచ్చెను. 





ఇత్ధం గజేంద్రస్స యదా5క5ప సంకటం 

ప్రాణస్య దేహీ వివశో యదృచ్భయా | 
అపారయన్నాత్మవిమోక్షణే చిరం 

దధ్యావిమాం బుద్ధిమథాభ్యపద్యత || వే 


ఇత్ధమ్‌ - ఈ విధముగా, దేహీ - దేహాభిమానియగు (దేహము 
మాత్రమే మిగిలియున్ను, సః - ఆ, గజేంద్ర: - గజేంద్రుడు, యదా - 
ఎప్పుడైతే, వివశః - స్వాధీనత తప్పినవాడై, చిరమ్‌ - చాలకాలము వరకు, 
ఆత్మవిమోక్షణే - తనను విడిపించుకొనుటయందు, అపారయన్‌ - సమ 
రము కానిదై, ముద యాం అనుకోకుండా, ప్రాణస్య - ప్రాణమునకు, 
సంకటమ్‌ - ముప్పును, ఆప - పొందెనో, దధ్యా - ఆలోచించెను, అథ - 


అష్టమ స్కంధము ఒం అధ్యాయము 2 ప్ర? 


అప్పుడు, ఇమామ్‌ - ఈ, బుద్ధిమ్‌ - నిశ్చయమును, అభ్యపద్యత - 
పొందెను. 

ఈ విధముగా దేహాభిమానియగు (బలము పోయి దేహమాత్రావశి 
ష్టుడై యున్న) ఆ గజేంద్రుడు చాల కాలము తనను విడిపించుకొనలేక 


స్వాధీనత తప్పి ఈశ్వరేచ్భృచే అనుకోకుండా ప్రాణసంకటమును పొందెను. 
అపుడాతడు ఆలోచించి, ఈ నిశ్చయమునకు వచ్చెను. 


న మామిమే జ్ఞాతయ ఆతురం గజాః 
కుతః కరిణ్యః ప్రభవంతి మోచితుమ్‌ | 
గ్రాహేణ పాశేన విధాతురావృతో- 
$పష్యహం చ తం యామి పరం పరాయణమ్‌ || ఏ2 


ఆతురమ్‌ - ఆపదలోనున్న మామ్‌ - నన్ను, ఇమే - ఈ, 
జ్ఞాతయః: - జ్ఞాతులైన, గజాః - ఏనుగులు, మోచితుమ్‌ - విడిపించుటకు, 
న ప్రభవంతి - సమర్థములు అగుట లేదు, కరిణ్యః - ఆడు ఏనుగులు, 
కుతః - ఎట్లు?, విధాతుః - బ్రహ్మగారి, పాొశేన - పాశము అయిన, 
గ్రాహేన - మొసలిచే, ఆవృతః - చుట్టబడినవాడను, అహం అపి - (పశు 
వునగు) నేను కూడ, పరాయణమ్‌ - సర్వోత్తమమగు ఆశ్రయమైన, తమ్‌ - 
ఆ; పరమ్‌ - పరమేశ్వరుని, యామి చ - శరణు పొందెదను. 

ఆపదలోనున్న నన్ను నాతో సమానులగు ఈ ఏనుగులు విడిపించ 
లేకపోయినవి. ఆడు ఏనుగులు ఎట్లు విడిపించ గల్గును? (లేవు). బ్రహ్మ 
గారి మృత్యుపాశము ఈ మొసలి రూపములో నన్ను చుట్టివేసినది. నేను 
పశువునే అయిననూ, ఆ పరమేశ్వరుని శరణు వేడెదను. ఈశ్వరుడే సర్వో 
త్తమమైన ఆశ్రయము. 

యః కశ్చనేశో బలినోంతకోరగాత్‌ 
ప్రచండవేగాదభిధావతో భృశమ్‌ |! 
భీతం ప్ర ప్రపన్నం పరిపొతి యదృయా- 
న్మృత్యుః ప్రధావత్యరణం తమీమహి || 33 


398 శ్రీమద్భాగవతము 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే గజేంద్రోపాఖ్యానే 
గజేంద్రవిపత్తివర్దనం నామ ద్వితీయోధ్యాయః || 


బలినః - బలశాలిమైనట్టియు, ప్రచండవేగాత్‌ - భయంకరమగు 
వేగము కలిగినట్టియు, అభిధావతః - అంతటా పరుగులు తీయుచున్ను 
అంతక-ఉరగాత్‌ - మృత్యువు అనే సర్పమునుండి, భృశమ్‌ - మిక్కిలి, 
భీతమ్‌ - భయపడినట్టియు, ప్రపన్నమ్‌ - శరణు వేడినవానిని, యః కశ్చన 
- ఏ ఒకడు, ఈశః - సర్వేశ్వరుడో ఆయన, పరిపాతి - పాలించును, యద్‌ 
“భయాత్‌ - ఎవని వలని భయము వలన, మృత్యుః - మృత్యుదేవత, 
ప్రధావతి - నిరంతరముగా ్రవర్తిల్లుచున్నదో, తమ్‌ - ఆ దేవుని, అరణమ్‌ 
- శరణును, ఈమహి - పొందుచున్నాము. 


బలశాలియగు మృత్యువు అనే సర్పము భయంకరమగు వేగ 
ముతో అంతటా పరుగెత్తుచున్నది. దాని వలన భయపడి శరణు పొందినవా 
నిని ఆ సర్వేశ్వరుడు, ఎవడో వాడు, రక్షించును. ఆయనకు భయపడియే 
మృత్యుదేవత నిరంతరముగా ప్రాణులయందు ప్రవర్తిల్లుచున్నది. ఆ దేవుని 
మేము శరణు వేడుచున్నాము. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
గజేంద్రోపాఖ్యానములో గజేంద్రుని మొసలి పట్టుకొనుటను 
వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది (2) . 





క. 


అథ తృతీయోోధ్యాయః 
గవేంద్రోపాఖ్యానము - గజేంద్రునకు విముక్తి లభించుట 


శ్రీశుక ఉవాచ | 
ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనో హృది | 
జజాప పరమం జాప్యం ప్రాగ్ధన్మన్యనుశిక్షితమ్‌ || క్షే 


ఏవమ్‌ - ఈ విధముగా, వ్యవసితః - నిశ్చయించుకున్న ఆ గజేం 
ద్రుడు, బుద్ధ్యా - బుద్ధితో, మనః - మనస్సును, హృది - హృదయమునం 
దు, సమాధాయ - నీకాగ్రము చేసి, ప్రాగ్‌-జన్మని - పూర్వజన్మయందు, 
అనుశిక్షితమ్‌ - నేర్వబడిన, పరమమ్‌ - సర్వోత్తమమైన, జాష్యమ్‌ - స్తోత్ర 
మును, జజాప - జపించెను. 


శ్రీ శ్డుక్ష మహర్డి ఇట్లు పలికెను --- ఈ విధముగా (భగవానుని 
శరణు వేడవలెనని) నిశ్చయించుకున్న ఆ గజేంద్రుడు బుద్ధి (నిశ్చయశక్తి) 
తో మనస్సును హృదయమునందు ఏకాగ్రము చేసి, సర్వోత్తమమైన స్తోత్ర 
మును జపించెను. అది ఆతడు పూర్వజన్మలో అభ్యసించిన స్తోత్రము. 


గజేంద్ర ఉవాచ | 
ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకమ్‌ | 
పురుషాయాదిబీజాయ పరేశాయాభిధీమహి || 2 


ఓమ్‌ - భగవానుని నామము (రక్షకుడు), పురుషాయ - పూర్ణుడైన 
ట్టియు, ఆదిబీజాయ - సర్వజగత్కారణుడైనట్టియు, పర-ఈశాయ - సర్వే 
శ్వరుడగు, తమ్మై - ఆ, భగవతే - భగవానుని కొరకు, నమః - నమస్కార 
ము, యతః - ఎవనినుండైతే, చిద్‌-ఆత్మకమ్‌ - చైతన్యపూర్ణమగు, ఏతత్‌ - 
ఈ జగత్తు (ఆవిర్భవించినదో), అభిధీమహి - ధ్యానించుచున్నాము. 


400 శ్రీమద్భాగవతము 





గజేంద్రుడు ఇట్లు పలికెను --- ఓమ్‌. పూర్ణుడు, సర్వజగత్కార 
ణుడు, సర్వేశ్వరుడు అగు ఆ భగవానుని కొరకు నమస్కారము. చైతన్య 
పూర్ణమగు ఈ జగత్తు ఆయననుండియే ఆవిర్భవించినది. మేము ఆయ 
నను ధ్యానించెదము. 


యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయమ్‌ | 
యోస్మాత్స్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువమ్‌ 113 
ఇదమ్‌ - ఈ జగత్తు, యస్మిన్‌ - ఎవనియందు ఉన్నదో, చ - 
మరియు, ఇదమ్‌ - ఇది, యతః - ఎవనినుండియో, ఇదమ్‌ - ఇది, యేన 
- ఎవనిచేతనో, ఇదమ్‌ - ఇది, స్వయమ్‌ - స్వయముగా, యః - ఎవడో, 
యః - ఎవడు, అస్మాత్‌ - దీనికంటె, పరస్మాత్‌ చ - సర్వకారణమగు ప్రకృ 
తికంటె కూడ పరః - అతీతుడో, తమ్‌ - అట్టి, స్వయంభువమ్‌ - స్వయం 
సిద్ధసద్రూపుడగు భగవానుని, ప్రపద్యే - శరణు వేడుచున్నాను. 

ఈ జగత్తు ఈశ్వరునినుండి ప్రకటమై, ఈశ్వరునియందే మనుగ 
డను సాగిస్తూ ఈశ్వరునియందే విలీనమగును. ఈశ్వరుడే స్వయముగా 
ఈ జగత్తు రూపముగా నున్నాడు. కాని, ఈశ్వరుడు ఈ జగత్తునకు, దానికి 
ఉపాదానమగు మాయాశక్తికి అతీతుడు. అట్టి స్వయంసిద్ధసద్రూపుడగు భగ 
వానుని శరణు వేడుచున్నాము. 


యస్స్వాత్మనీదం నిజమాయయార్ప్చితం 
క్వచిద్విభాతం క్వ చ తత్తిరోహితమ్‌ | 
అవిద్ధదృక్సాక్షుభయం తదీక్షతే 
స ఆత్మమూలో5వతు మాం పరాత్పరః [| తే 
యః - ఏ ఈశ్వరుడైతే, స్వ-ఆత్మని - తన స్వరూపమునందు, 
నిజమాయయా - తన మాయాశక్తిచే, అర్చితమ్‌ = విరచించ బడినట్టియు, 
క్వచిత్‌ - ఒకప్పుడు, విభాతమ్‌ - అభివ్యక్తమైన, ఇదమ్‌ - ఈ జగత్తును, 
క్వ చ - మరియొకప్పుడు, తిరోహితమ్‌ - విలీనమైన, తత్‌ - ఆ జగత్కార 
ణమగు మాయాశక్తిని తత్‌ - ఆ, ఉభయమ్‌ - కార్యకొరణములను రెండిం 
టినీ, అవిద్ధదృ్భక్‌ - లుప్తము క్తాని దర్శనము గల, సాక్షీ - సాక్షియై, ఈక్షతే 


అష్టమ స్కంధము - అధ్యాయము 3 401 





- దర్శించునో, ఆత్మమూలః - స్వయంసిద్ధుడైనట్టియు, పరాత్‌ - సర్వజగ 
త్తునకు ఉపాదానమగు మాయాశ్రక్తికంటె, పరః - అతీతుడగు, సః - ఆ పర 
మేశ్వరుడు, మామ్‌ - నన్ను, అవతు - రక్షించు గాక! 


ఈ జగత్తు ఈశ్వరునిచే తనయందే తన మాయాశక్తిచే ఒకప్పుడు 
ప్రకటితమగును. మరియొకప్పుడు ఇది విలీనమై మాయాశక్తి రూపముగా 
నుండును. లుప్తము గాని దర్శనము గల (శుద్ధదైతన్యస్వరూపుడైన) ఈశ్వ 
రుడు ఈ కార్యకారణములు రెండింటికీ సాక్షిమై యుండును. స్వయంసి 
ద్ధుడు, సర్వజగత్తునకు ఉపాదానమగు మాయాశక్తికి అతీతుడు అగు ఆ 
పరమేశ్వరుడు నన్ను రక్షించు గాక! 


కాలేన పంచత్వమితేషు కృత్స్నశో 

లోకేషు పాలేషు చ సర్వహేతుషు | 
తమస్తదా55సీదహనం గభీరం 

యస్తస్య పారేంభివిరాజతే విభుః |! ద్‌ 


లోకేషు - లోకములు, పాలేషు - లోకపాలకులు, కాలేన - కాల 
ముచే, కృత్స్నశః - పూర్తిగా, సర్వహేతుషు - సర్వమునకు కారణమగు 
మహదాది తత్త్వములు, పంచత్వమ్‌ - విలినమగుటను, ఇతేషు - పొంద 
గౌ, తదా - అప్పుడు, గహనమ్‌ - మిక్కిలి దట్టనిది, గభీరమ్‌ - అంతు 
పట్టనిది అగు; తమః - చీకటి, ఆసీత్‌ - ఉండెను, యః - ఏ, విభుః - సర్వ 
శక్తిమంతుడగు ఈశ్వరుడు, తస్య - దానియొక్క, పారే - ఆవల, అభివిరా 
జతే - అధికముగా ప్రకాశించుచున్నాడో. 


ప్రళయకాలము రాగానే లోకములు, లోకేశులు, సర్వమునకు 
కారణమగు మహదాది తత్త్వములు మాయాశక్తియందు పూర్తిగా విలీనమ 
గును. అప్పుడు ఆ మాయాశక్తి మిక్కిలి దట్టనైన అంతు పట్టని చీకటి (అ 
వ్యక్తము) రూపముగా నుండును. కాని, సర్వశక్తిమంతుడగు పరమేశ్వ 
రుడు దానికి అతీతుడై అధికముగా (స్వరూపముచేతనే) ప్రకాశించును. 


న యస్య దేవా బుషయః పదం విదుః 
జంతుః పునః కోంర్షతి గంతుమీరితుమ్‌ | 


402 శ్రీమద్భాగవతము 
యథా నటస్యాకృతిభిర్విచేష్టతో 

దురత్యయానుక్రమణస్స మాువతు || 6 

యస్య - ఏ పరమేశ్వరునియొక్క, పదమ్‌ - స్వరూపమును, 
దేవాః - దేవతలు, బుషయః - మహర్షులు, న విదుః - తెలియకున్నారో, 
జంతుః పునః - ప్రాకృతజనుడైతే, కః - ఎవడు, గంతుమ్‌ - తెలియుటకు, 
ఈరితుమ్‌ - వర్ణించుటకు, అర్హతి - అర్హుడగును?, ఆకృతిభిః - వివిధరూప 
ములచెే, విచేష్టతః - నటించుచున్ను సటస్య యథా - నటునియొక్క తత్త్వ 
మును వలె, దురత్యయ-అనుక్రమణ: = తెలియ శక్యము కాని చరితము 
గలు సః - ఆ ఈశ్వరుడు, మౌ - నన్ను, అవతు - రక్షించు గాక! 


పరమేశ్వరుని స్వరూపమును దేవతలు, మహర్షులు తెలియకు 
న్నారు. అట్టిచో, ప్రాకృత (అజ్ఞ్జానియగు) జనుడు ఎవడు ఈశ్వరస్వరూప 
మును తెలియుటకు గాని, వర్ణించుటకు గాని సమర్థుడగును? (కాడు). వివి 
ధరూపములలో నటించే నటుని యథార్థతత్త్వమును జనులు తెలియలేరు 
గదా! తెలియ శక్యము కాని చరితము గల ఆ ఈశ్వరుడు నన్ను రక్షించు 
గాక! 


దిదృక్షవో యస్య పదం సుమంగలం 
విముక్తసంగా మునయస్సుసాధవః | 
చరంత్యలోకవ్రతమదవ్రణం వనే 
భూతాత్మభూతాస్స్పుహృదస్స మే గతిః || గ్గ 
యస్య - ఏ పరమేశ్వరునియొక్క, సుమంగళమ్‌ - పరమమంగళ 
మగు, పదమ్‌ - స్వరూపమును, దిదృక్షవః - సాక్షాత్కరించుకొనగోరువా 
రు, విముక్తసంగాః - విడిచిపెట్టబడిన సంసారాసక్షి గలవారు, సుసాధవః - 
గొప్ప సత్పురుషులు, భూత-ఆత్మభూతాః - ప్రాణులకు ఆత్మ అయిన 
వారు, సుహృదః - దయాళువులు అగు; మునయః - మహర్షులు, వనే - 
అడవియందు, అవ్రణమ్‌ - ఖండితము కాని, అలోకవ్రతమ్‌ - అలౌకికమగు 
బ్రహ్మచర్యము మొదలగు వ్రతమును, చరంతి - అనుష్టించెదరో, సః - ఆ 
పరమేశ్వరుడు, మే - నాకు, గతిః - గతి, 


అష్టమ స్కంధము - అధ్యాయము 3 403 





పరమేశ్వరుని స్వరూపము పరమ మంగళము. దానిని సాక్షాత్క 
రించుకొనగోరే మహర్షులు సంసారాసక్షిని విడిచిపెట్టి గొప్ప సదాచార 
మును పాలించువారై, సర్వప్రాణులను ఆత్మరూపముగా దర్శిస్తూ, దయా 
ళువులై అడవిలో నిరంతరముగా అలౌకికమగు బ్రహ్మచర్యాది వ్రతము 
లను అనుష్టించెదరు. ఆ పరమేశ్వరుడే నాకు గతి. 


న విద్యతే యస్య చ జన్మ కర్మవా 
న నామరూపే గుణదోష ఏవవా ।! 
తథాపి లోకాప్యయసంభవాయ యః 
స్వమాయయా తాన్యనుకాలమృచ్చతి || 8 


యస్య - ఎవనికైతే, జన్మ - పుట్టుక గాని, కర్మ వా - కర్మ గాని, 
న విద్యతే - ఉండదో, నామరూపే - నామరూపములు గాని, గుణదోషః 
ఏవ వా - గుణము గాని దోషము గాని, న - లేవో, తథాపి - అయినప్పటి 
క్రీ లోక-అప్యయసంభవాయ - లోకముల ప్రళయము ఉత్పత్తుల కొరకై 
యః- ఏ పరమేశ్వరుడు, స్వమాయయా - తన మాయాశక్తిచే, తాని - 
వాటిని, అనుకాలమ్‌ - ఆయా కాలములయందు, బుచ్చృతి - స్వీకరించు 
నో, 


ఈశ్వరునకు జన్మ, కర్మ, నామము, రూపము, గుణము, దోషము 
అనేవి ఉండవు. అయిననూ, ఆయన లోకముల ఉత్పత్తి ప్రళభయముల 
కొరకై తన మాయాశక్తిచే వాటిని ఆయా కాలములలో స్వీకరించును. 


తమ్మై నమః పరేశాయ బ్రహ్మణేంనంతశక్తయే | 
అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే || 0 


బ్రహ్మణే - దేశకాలములకు అతీతుడైనట్టియు, అనంతశక్తయే - 
అనంతమగు శక్తి కలిగినట్టియు, అరూపాయ - రూపము లేనట్టియు, ఉరు 
రూపాయ - అనేకరూపములు కలిగినట్టియు, ఆశ్చర్యకర్మణే - ఆశ్చర్య 
మును గొల్పే లీలలు కలిగిన, తమ్మై - ఆ, పరేశాయ - పరమేశ్వరుని కొర 
కు, నమః నమః - అనేక నమస్కారములు. 


404 శ్రీమద్భాగవతము 


దేశకాలములకు అతీతుడైన పరమేశ్వరుడు వాస్తవముగా రూప 
'ములు-లేనివాడే అయిననూ, బహురూపములు (జగత్తు) గా ప్రకటమైనా 
డు. అనంతశక్తిమంతుడగు ఆయన చేసే లీలలు అద్భుతములు. ఆయనకు 
అనేక నమస్కారములు. 


నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే | 
నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి || 10 


ఆత్మప్రదీపాయ - స్వయంప్రకాశమైనట్టియు, సాక్షిణే - సాక్షి యై 
నట్టియు, గిరామ్‌ - వాక్కులకు, మనసః - మనస్సునకు, చేతసాం అపి - 
చిత్తవృత్తులకు, విదూరాయ - చాల దూరములోనుండే, పరమ-ఆత్మనే - 
జీవుని అంతరతమమగు స్వరూపమైన భగవానుని కొరకు, నమః నమః - 
అనేక నమస్కారములు. 


స్వయంప్రకాశస్వరూపుడైన ఈశ్వరుడు సకలప్రాణులలో అంతర 
తమమగు అత్మరూప్పుడై సర్వమునకు సాక్షి మై ఉన్నాడు. అట్టి ఈశ్వరుని 
స్వరూపము వాక్కులకు గాని, మనస్సునకు గాని గోచరము కాదు. ఈశ్వ 
రుని మనోవృత్తులలో విషయము చేయుట సంభవము కాదు. అట్టి పరమే 
శ్వరునకు అనేక నమస్కారములు. 





సత్త్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చితా | 
నమః కైవల్యనాథాయ నిర్వాణసుఖసంవిదే || శ 


విపశ్చితా - వివేకియగు సాధకునిచే, సత్త్వేన - సత్త్వగుణముచే, 
నైష్కర్మ్యేణ - శమదమాది నివృత్తి ధర్మముచే (అకరృ-ఆత్మస్వరూపము 
యొక్క జ్ఞానముచే) ప్రతిలభ్యాయ - పొందబడునట్టియు, కైవల్యనా 
థాయ - మోక్షాధిపతియైనట్టియు, నిర్వాణసుఖసంవిదే - మోక్షానందము 
యొక్క అనుభవమే స్వరూపముగా గల భగవానుని కొరకు, నమః - నమ 
స్కారము. 


వివేకియగు సాధకుడు సత్త్వగుణప్రధానుడై నివృత్తి ధర్మమును 
పాటించి, అకర్తృ-ఆత్మస్వరూపమును తెలుసుకొని పరమేశ్వరుని ఆత్మరూ 


అష్టమ స్కంధము - అధ్యాయము 3 405 





పముగా పొందును. మోక్షప్రదాతయగు భగవానుడే మోక్షానందము 
యొక్క అనుభవము రూపములో నున్నాడు. ఆయనకు నమస్కారము. 


నమశ్శాంతాయ ఘోూరాయ మూఢాయ గుణధర్మిణే | 
నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ ।| 12 


శాంతాయ - సత్త్వగుణప్రధానుడైనట్టియు, ఘోరాయ - రజోగుణ 
ప్రధానుడైనట్టియు, మూఢాయ - తమోగుణప్రధానుడైనట్టియు, గుణధ 
ర్మిణే - గుణధర్మములు కలిగినట్టియు, నిర్విశేషాయ - విశేషములు లేని 
చైతన్యమే స్వరూపముగా కలిగినట్టియు, సామ్యాయ - సర్వసముడైనట్టి 
యు, జ్ఞానఘనాయ - ఏకరసమగు జ్ఞప్తియే స్వరూపముగా గల ఈశ్వరుని 
కొరకు, నమః నమః చ - అనేక నమస్కారములు. 

పరమేశ్వరుడు సత్త్వరజస్తమోగుణాత్మకమగు తన మాయా 
శక్తియందు ప్రకటమై సత్త్వగుణాధిక్యముచే శాంతుడుగను, రజోగుణాధిక్య 
ముచే ఘోరుడుగను, తమోగుణాధిక్యముచే మూఢుడుగను భాసించిన 
నూ ఆయనయొక్క ఏకరసమగు జ్ఞానస్వరూపమునందు భేదములు లేవు. 
సర్వమునందు సమానముగా సత్తాస్పూర్తుల రూపముగా 1పకటమయ్యే ఆ 
పరమేశ్వరునకు అనేక నమస్కారములు. 


క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే | 
పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమః || 13 


క్షేత్రజ్ఞాయ - క్షేత్రమును. తెలుసుకుంటూ ఉండే చైతన్యమే 
స్వరూపముగా కలిగినట్టియు, సర్వ-అధ్యక్షాయ - సర్వమునకు అధ్యక్షుడై 
న, సాక్షిణే - సాక్షి యైనట్టియు, పురుషాయ - పూర్ణుడైనట్టియు, ఆత్మమూ 
లాయ - తనకు తానే కారణమైనట్టియు, మూలప్రకృతయే - మాయాశ్రక్తికి 
మూలమైన పరమేశ్వరుని కొరకు, నమః నమః - అనేక నమస్కారములు. 

సర్వాధీశ్వరుడగు పరమేశ్వరుడే దేహేంద్రియమనస్సంఖూతము 
లన్నింటియందు చైతన్యరూపుడై సాక్షిగా వెలుగుచున్నాడు. పూర్ణుడగు ఆ 
పరమేశ్వరుడు ప్రకృతి (మాయాశక్తి) కి అధిస్టానమై యున్నాడు. సర్వకార 


406 శ్రీమద్భాగవతము 
ణుడగు ఈశ్వరునకు మరియొక కారణము లేదు. ఆయనకు అనేక నమ 
స్కారములు. 


సర్వేంద్రియగుణద్రష్టే సర్వప్రత్యయహేతవే | 
అసతా చ్భాయయోక్తాయ సదాభాసాయ తేనమః || 14 


సర్వ-ఇంద్రియగుణద్రష్ట్రే - సకలేంద్రియములకు వాటి విషయ 
ములకు ద్రష్ట అయినట్టియు, సర్వప్రత్యయహేతవే - సకలమనోవృత్తులకు 
మూలమైనట్టియు, అసతా - మిథ్యమొనదానిచే, ఛాయయా - ప్రతిబింబ 
ముచే, ఉక్తాయ - సూచించబడునట్టియు, సద్‌-ఆభాసాయ - నామరూపక 
ర్మాత్మకమగు దేహములయందు ప్రతిఫలించే, తే - నీ కొరకు, నమః - 
నమస్కారము. 


సకలప్రాణిదేహములలో ఆత్మవచైతన్యరూపముగా ప్రతిఫలించే 
నీవు సకలేంద్రియములకు, వాటి విషయములైన శబ్ద-స్పర్శ-రూప-రస- 
గంధములకు సాక్షివి అగుచున్నావు. మనస్సులో ఉదయించే సంకల్పము 
అన్నింటికీ మూలములో ఆత్మరూపుడవగు నీవే ఉన్నావు. మిథ్యయైన ఈ 
జగత్తు, ఆత్మప్రతిబింబములైన ఈ దేహాదులు శుద్ధచైతన్యఘనుడవగు 
నిన్నే సూచించుచున్నని. నీకు నమస్కారము. 


నమో నమస్తేఖిలకారణాయ నిష్కారణయాద్భుతకారణాయ, 
సర్వాగమామ్నాయమహార్దవాయ నమోపవర్గాయ పరాయణాయ. 


అభిలకారణాయ. - సర్వమునకు కారణమైనట్టియు, నిష్కార 
జాయ - కారణము లేనట్టియు, అద్భుతకారణాయ - ఆశ్చర్యమును 
గొలిపే కారణమైనట్టియు, సర్వ-ఆగమ- ఆమ్నాయమహా-అర్జవాయ - సక 
లములైన శాస్త్రములు వేదములయొక్క గొప్ప సముద్రము అయినట్టి 
యు, అపవర్గాయ - మోక్షస్వరూపుడవైనట్టియు, పరాయణాయ - సర్వోత్త 
మమగు గతి అయిన, తే - నీ కొరకు, నమః నమః నమః - అనేక నమస్కా 
రములు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 3 | 407 





సర్వమునకు కారణమైన నీకు మరియొక కారణము లేదు. 
సర్వము నీనుండియే ఉద్భవించినా, సర్వము నీయందు వాస్తవముగా 
లేదు. నీవు అట్టి ఆశ్చర్యమును గొలిపే జగత్కారణుడవు. నదులు సముద్ర 
మునందువలె సకలములైన శాస్త్రములు, వేదములు నీయందే పర్యవసాన 
మును చెందుచున్నవి. మోక్షస్వరూపుడవగు నీవే సాధకులు పొందే సర్వో 
త్తమమైన గతివి. నీకు అనేక నమస్కారములు. 


గుణారణిచ్చన్నచిదూష్మపాయ తత్‌క్లో భవిస్ఫూర్జితమానసాయ | 
నైష్కర్మ్యభావేన వివర్జితాగమస్వయంప్రకాశాయ నమస్కరోమి || 


గుణ- -అరణిచ్భన్నవిద్‌- ఊష్మపాయ - సత్త్వరజస్తమోగుణములు 
అనే అరణిచే కప్పివేయబడిన జ్ఞానాగ్ని అయినట్టియు, తత్‌- -క్షో భవిస్ఫూర్ధి 
తమానసాయ - ఆ గుణముల క్షోభను చెందుటయందు బయటకు ప్రకట 
మైన సంకల్పము కలిగినట్టియు, నైష్కర్మ్యభావేన - సకలకర్మల సంగ్లే 
షము లేని ఆత్మతత్త్వముయొక్క భావనచే, వివర్థిత-ఆగమస్వయం ప్రకా 
శాయ - తొలగించబడిన విధినిషేధములు గల జ్ఞానులయందు ఆత్మరూప 
ముగా ప్రకటమయ్యే ఈశ్వరుని కొరకు, నమః-కరోమి - నమస్కరించెదను. 

నిప్పును అరణి (మథించే కొయ్య) దాచి పెట్టినట్లుగా సత్త్వరజస్త 
మోగుణముల కార్యమగు దేహాదికము జ్ఞానఘనమగు ఆత్మను కప్పివే 
యును. సృష్ట్యాదిలో ఆ గుణములయందు క్షోభను కలిగించి తద్ద్వారా జగ 
దూపముగా ప్రకటము కావాలనే సంకల్పము భగవానునియందు కలిగను. 
సకలకర్మల సంశ్తేషము లేని ఆత్మతత్త్వమునందు పరినిష్టితులై విధినిషేధ 
ముల పరిధిని దాటివేసిన మహాత్ములయందు ఆ భగవానుడు ఆత్మరూపు 
డుగా సాక్షాత్కరించును. ఆయనకు నేను నమస్కరించుచున్నాను. 


మాదృక్ప్రపన్నపశుపాశవిమోక్షణాయ 

ముక్తాయ భూరికరుణాయ నమోోలయాయ | 
స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీత- 

ప్రత్యగ్హృశే భగవతే బృహతే నమస్తే || శే 


27 


తాతా 

మాదృక్‌-ప్రపన్నపశుపాశవిమోక్షణాయ - నావంటి శరణు వేడిన 
అజ్జానులయొక్క సంసారబంధమును విడిపించునట్టియు, ముక్తాయ - 
ముక్తుడైనట్టియు, భూరికరుణాయ - అతిశయించిన దయ కలిగినట్టియు, 
అలయాయ - అవినాశిమైనట్టియు, స్వ-అంశేన - తన అంశచే, సర్వతను 
భృత్‌-మనసి - సకల దేహధారుల మనస్సునందు, ప్రతీతప్రత్యగ్‌-దృశే ల 
అనుభవమునకు వచ్చే అంతరతమమగు వైతన్యస్వరూపుడైనట్టియు, భగ 
వతే - ఆరు ఐశ్వర్యములు కలిగిన, బృహతే - పరబ్రహ్మవైన, తే - నీ కొర 
కు, నమః నమః - అనేక నమస్కారములు. 


ఓ దేవా! నీవు నిత్యముక్తుడవు. అతిశయించిన దయ గల నీవు 
నావంటి శరణు వేడిన అజ్ఞానుల సంసారబంధమును విడిపించెదవు. వినాశ 
రహితుడవు, అంతర్యామివి అగు నీవు దేహధారులందరి అంతఃకరణముల 
యందు అనుభవమునకు వచ్చే అంతరతమమగు చైతన్యము రూపముగా 
ప్రకటమగుచున్నావు. పూర్ణమగు ఈశ్వరభావము, వీర్యము, యశస్సు, శ్రీ 
జ్ఞానము, వైరాగ్యములు అనే ఆరు ఐశ్వర్యములు గల నీవు దేశకాలవస్తుప 
రిచ్చేదములకు అతీతుడవు. నీకు అనేక నమస్కారములు, 


ఆత్మాత్మజాప్తగృహవిత్తజనేషు స్తైః 
దుష్ప్రాపణజాయ గుణసంగవివర్ణితాయ | 
ముక్తాత్మభిస్స శ్రహృదయే పరిభావితాయ 
జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ || 18 
ఆత్మా- ఆత్మజ- ఆప్తగృహవిత్తజనేషు -. దేహము సంతానము 
ఇంటిలోని పెద్దలు ఇల్లు సంపదలు బంధుజనములయందు, సక్తైః - తగు 
ల్కొన్నవారిచే, దుష్ప్రాపణాయ - పొంద శక్యము కానట్టియు: | గుణసంగ 
వివర్జితాయ - సత్త్వరజస్తమోగుణములతో సంగము లేనట్టియు, ముక్త-ఆ 
త్మభిః - జీవన్ముక్తులచే, స్వహృదయే - తమ హృదయమునందు, పరిభా 
వితాయ - నిరంతరముగా భావన చేయబడునట్టియు, జ్ఞాన-ఆత్మనే - 
జ్ఞప్తియే స్వరూపముగా కలిగినట్టియు, భగవతే - షడైశ్వర్యసంపన్ను డైన, 
ఈశ్వరాయ - ఈశ్వరుని కొరకు, నమః - నమస్కారము. 


అష్టమ స్కంధము ఎ అధ్యాయము 3 409 





దేహము, సంతానము, ఇంటిలోని పెద్దలు, ఇల్లు, సంపదలు, 
బంధుజనులు అనువాటియందు తగుల్కొన్నవారలు ఈశ్వరుని పొందలే 
రు. ఆయనకు మాయాశక్తియొక్క సత్త్వరజస్తమోగుణములతో సంగము 
(నేను-నాది అనే తాదాత్మ్యము) లేదు. జీవన్ముక్తులు షడైశ్వర్యసంపన్ను 
డగు ఆ ఈశ్వరుని నిరంతరముగా తమ హృదయములో భావన చేసెదరు 
ఏకరసమగు జ్ఞానమే స్వరూపముగా గల ఆ ఈశ్వరుని కొరకు నమస్కార 
ము. 


యం ధర్మకామార్థవిముక్తికామా 
భజంత ఇష్టాం గతిమాప్పువంతి | 
కిం త్వాశిషో రాత్యపి దేహమవ్యయం 
కరోతు మేుదభదయో విమోక్షణమ్‌ !। [9 


ధర్మకామ-అర్థవిముక్తికామాః - ధర్మార్థకామమోక్షములను కోరు 
వారలు, యమ్‌ - ఏ ఈశ్వరుని, భజంతః - భజించువారై. ఇస్టామ్‌ - కోరబ 
డిన, గతిమ్‌ - ఫలమును, అప్పువంతి - పొందుచున్నారో, కింతు - ఇంతే 
గాకు ఆశీషః - కామనలను, అవ్యయమ్‌ - వినాశము లేని, దేహం అపి - 
దేహమును కూడ, రాతి - ఇచ్చునో, అదభ్రదయః - అల్పము కాని దయ 
గల ఆ దేవుడు, మే - నాకు, విమోక్షణమ్‌ - విముక్తిని, కరోతు - చేయు 
గాక! 

ధర్మార్ధ్థకామములను కోరి ఈశ్వరుని భజించువారలకు ఆయన 
వారు కోరిన ఫలమును మాత్రమే గాకు వారి ఇతరములగు కామనలను 
మరియు కల్పాంతము వరకు నశించని దేవతాదేహమును కూడ ఇచ్చును. 
దయానిధియగు ఆ ఈశ్వరుడు నాకు విముక్తిని కలిగించు గాక! 


ఏకాంతినో యస్య న కంచనార్ధం 
వాంఛంతి యే వై భగవత్ప్రపన్నాః | 

అత్యద్భుతం తచ్చరితం సుమంగలం * 
గాయంత ఆనందనముద్రమగ్నాః || 20 


410 శ్రీమద్భాగవతము 


భగవత్‌-ప్రపన్నాః - భగవానుని శరణు వేడిన, యే వై - ఎవరైతే, 
యస్య - ఎవనియొక్క, ఏకాంతినః - ఏకాంతభక్తులో, కంచన - ఏదైననూ, 
అర్ధమ్‌ - ఫలమును, న వాంఛంతి - కోరరో, అతి-అద్భుతమ్‌ - మిక్కిలి 
అచ్చెరువును గొల్పునట్టియు, సుమంగలమ్‌ - గొప్ప మంగళకరమగు, 
తత్‌-చరితమ్‌ - ఆయన చరితమును, గాయంతః - గానము చేయువారై 
ఆనందసముద్రమగ్నాః - ఆనందసముద్రములో ఓలలాడెదరో. 


భగవానుని శరణు జొచ్చిన ఏకాంతభక్తులు ఏ ఫలమునైననూ 
కోరరు. వారు మంగళములకు నిధానమై అచ్చెరువును గొల్పే భగవానుని 
లీలలను గానము చేస్తూ ఆనందసముద్రములో ఓలలాడెదరు. 


తమక్షరం బ్రహ్మ పరం పరేశమవ్య క్రమాధ్యాత్మికయోగగమ్యమ్‌, 
అతీంద్రియం సూక్ష్మమివాతిదూరమనంతమాద్యం పరిపూర్ణమీడే | 


అక్షరమ్‌ - అవినాశియైనట్టియు, పర-ఈశమ్‌ - మాయాశక్తి తన 
వశములోనున్నట్టియు, అవ్యక్తమ్‌ - ఇంద్రియములకు మనస్సునకు గోచ 
రము కానట్టియు, ఆధ్యాత్మికయోగగమ్యమ్‌ - అంతర్ముఖత్వము అనే 
సాధనచే పొందబడునట్టియు, అతి-ఇంద్రియమ్‌ - ఇంద్రియములకు అతీత 
మైనట్టియు, అతిదూరం. ఇవ - చాల దూరమునందున్నవానివవలె, 
సూక్ష్మమ్‌ - సూక్ష్ము డైనట్టియు, అనంతమ్‌ - కాలాతీతుడైనట్టియు, 
ఆద్యమ్‌ - సర్వకారణుడైనట్టియు, పరిపూర్ణమ్‌ - పరిపూర్ణుడగు, తమ్‌ - 
ఆః పరం బ్రహ్మ - పరబ్రహ్మను, ఈడే - స్తుతించుచున్నాను. 


అవినాశియగు పరబ్రహ్మ మాయాశక్తిని తన. వశములోనుంచుకొని 
యుండును. ఇంద్రియములకు, వాక్కునకు, మనస్సునకు కూడ గోచరము 
కాని ఆ పరబ్రహ్మ అంతర్ముఖులైన సాధకులచే ఆత్మరూపముగా పొందబ 
డును. కాలమునకు అతీతమగు పరబ్రహ్మ ఆకాశము కంటె సూక్ష్మమగు 
టచే ఆత్మరూపమై యున్ననూ చాల దూరమునందున్నదా యన్నట్లున్నది. 
సర్వమునకు కారణము, పరిపూర్ణము అగు ఆ పరబ్రహ్మను నేను స్తుతించు 
చున్నాను. 


అష్టమ స్కంధము - అధ్యాయము వె తే] 


యస్య బ్రహ్మాదయో దేవా వేదా లోకాశ్చరాచరాః | 
నామరూపవిఖేదేన ఫ ఫల్గ్వ్యా చ కలయా కృతాః || 22 


బ్రహ్మా-ఆదయః - బ్రహ్మగారు మొదలైన, దేవాః - దేవతలు, 
వేదాః - వేదములు, లోకాః - లోకములు, చర-అచరాః - కదిలేవి కదలని 
వి, నామురూపవిభేదేన - నామరూపములయందు తేడాగా, ఫలా - 
అల్పమగు, కలయా చ - అంశచే, కృతాః - నిర్మించబడినవి. 


బ్రహ్మగారు మొదలైన దేపతలు, వేదములు, లోకములు, స్టావర 
జంగమాత్మకమగు జగత్తు అంతా కేవలము నామురూపముల భేదము 
మాత్రమే. ఇది అంతా భగవానుని ఒక అల్పమైన అంశచే మాత్రమే నిర్మిత 
మైనది (అంశయే ఈ సర్వము రూపముగా ప్రకటమైనది), 
యథాంర్భిషో గ్నేస్సవితుర్గభస్తయో 
నిర్యాంతి సంయాంత్యసకృత్స్వరోచిషః | 
తథా యతోకయం గుణసంప్రవాహో 
బుద్ధిర్మనః ఖాని శరీరసర్గాః || 23 
యథా - ఏ విధముగానైతే, అగ్నేః - అగ్నినుండి, అర్చిషః - 
మిణుగురులు, సవితుః - సూర్యునినుండి, గభస్తయః - కిరణములు, అస 
కృత్‌ - మరల మరల, నిర్యాంతి - బయల్వెడలుచున్నవో, సంయాంతి - 
విలీనమగుచున్నవో, తథా - అదే విధముగా, స్వరోచిషః - స్వయంప్రకాశ 
స్వరూపుడైన, యతః - ఎవనినుండి, బుద్ధిః - బుద్ధి, మనః - మనస్సు, 
ఖాని - ఇంద్రియములు, శరీరసర్గాః - దేహముల “సంఘాతములు అనే, 
అయమ్‌ - ఈ, గుణసంప్రవాహః - సత్త్వరజస్తమోగుణముల ప్రవాహము. 





మిణుగురులు అగ్నినుండి, కిరణములు సూర్యునినుండి మరల 
మరల ప్పుట్టి విలీనమగుచుండును. అదే విధముగా, సత్త్వరజస్తమోగుణ 
ముల చక్కని ప్రవాహమగు ఈ సృష్టి స్వయంప్రకాశ స్వరూపుడగు ఆ 
ఈశ్వరునినుండియే మరల మరల పుట్టి, ఆయనయందే విలీనమగుచున్న 
ది. బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, దేహముల వివిధ సంఘాతములు ఆ 
మూడు గుణముల పరిణామములే. 


412 శ్రీమద్భాగవతము 
సవైన దేవాసురమర్త గతిర్యజ్‌ 
న స్త్రీ నషంఢోన పుమాన్న జంతుః | 
నాయం గుణః కర్మ న సన్న చాసత్‌ 
నిషేధశేషో జయతాదశేషః || 24 


సః - ఆ ఈశ్వరుడు, వై - నిశ్చయముగా, దేవ-అసురమర్త్యతి 
ర్యక్‌ - దేవత గాని అసురుడు గాని మానవుడు గాని పశుపక్ష్యాదులు గాని, 
న - కాడు, స్త్రీ - ఆడుది, న - కాడు, షంఢః - నపుంసకుడు, న - కాడు, 
పృమౌన్‌ - మగవాడు, న - కాడు, జంతుః - ప్రాణి మాత్రము, న - కాడు, 
అయమ్‌ - ఈ ఈశ్వరుడు, గుణః - గుణము, న - కాడు, కర్మ - క్రియ, న 
- కొడు; సత్‌ - కార్యము, న - కాడు, అసత్‌ చ - కారణము కూడు న - 
కాడు, నిషేధశేషః - నిషేధించగా మిగిలినవాడు, అశేషః - సర్వము తానే 
అయినవాడు, జయతాత్‌ - ప్రకటమగు గాక! 


ఈశ్వరుడనగా దేవత గాని, అసురుడు గాని, మానవుడు గాని, 
పశువు గాని, పక్షి గాని, ఆడుది గాని, మగవాడు గాని, నపుంసకుడు గాని, 
సత్త్వరజస్తమోగుణములలో ఒక గుణము గాని, క్రియ గాని, కార్యము గాని, 
కారణము గాని కాడు. ఈశ్వరుడు ఒకానొక ప్రాణిమాత్రము కాడు. సర్వ 
మును నిషేధించగా మిగిలేది, సర్వమును తనయందు కలిగియున్నది 
అగు (చైతన్య) తత్త్వమే ఈశ్వరుడు. అట్టి ఈశ్వరుడు ప్రకటమగు గాక! 


జిజీవిషే నాహమిహాముయా కిమంతర్చహిశ్చావృత యేభయోన్యా 
ఇచ్చామి కాలేన న యస్య విప్లవస్తస్యాత్మలోకావరణస్య మోక్షమ్‌। 

అహమ్‌ - నేను, న బిజీవిషే - జీవించ గోరుట లేదు, అంతః - 
లోపల, బహిః చ - బయట కూడ, అవృతయా - కప్పివేయబడిన, 
అముయా - ఈ, ఇభయోన్యా - ఏనుగు జన్మతో, ఇహ - ఈ లోకమునం 
దు, కిమ్‌ - ఏమి ప్రయోజనము?, ఆత్మలోక-ఆవరణస్య - ఆత్మప్రకాశ 
మును కప్పివేసే అజ్ఞానముయొక్క, మోక్తమ్‌ - నివృత్తిని ఇచ్చామి - 
కోరుచున్నాను, యస్య - దేనికి, కాలేన - కాలముతో, విప్లవః - వినాశము, 
న - లేదో. 


అష్టమ స్కంధము - అధ్యాయము 3 శే 








నేను జీవించాలని కోరుట లేదు. లోపల, బయట వివేకము లేని 
ఈ ఏనుగు జన్మతో ఈ లోకములో ప్రయోజనమేమి గలదు? అత్మప్రకాశ 
మును కప్పివేసే అజ్ఞ్జానముయొక్క నివృత్తి (మోక్షము) ని నేను కోరుచు 
న్నాను. ఆ అజ్ఞానము కాలక్రమంలో తనంత తానుగా తొలగిపోయేది 
కాదు. మోక్షము కూడ కాలక్రమములో నష్టమయ్యేది కాదు. 


సోోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసమ్‌ | 
విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదమ్‌ 1] 26 


సః - అట్టి అహమ్‌ - నేను, విశ్వసృజమ్‌ - జగత్తును సృష్టించిన 
ట్టియు, విశ్వమ్‌ - జగత్తు అయి ఉన్నట్టియు, అవిశ్వమ్‌ - జగత్తు వాస్తవ 
ముగా తనయందు లేనట్టియు, విశ్వవేదసమ్‌ - విశ్వమే సంపదగా కలిగిన 
ట్టియు, విశ్వ-ఆత్మానమ్‌ - జగత్తునకు ఆత్మ అయినట్టియు, అజమ్‌ - 
పుట్టుక లేనట్టియు: బ్రహ్మ - సర్వవ్యాపకమైనట్టియు, పరమ్‌ - సర్వోత్తమ 
మైన, పదమ్‌ - లక్ష్య మైన భగవానుని, ప్రణతః అస్మి - నమస్కరించెదను. 

అట్టి నేను జీవునకు సర్వోత్తమ లక్ష్య మైన ఈశ్వరుని నమస్కరిం 
చుచున్నాను. జగద్రూపముగా ప్రకటమై ఆ విధముగా జగత్తును సృష్టించిన 
ఈశ్వరుడు జగత్తుకంటె విలక్షణుడుగనే యున్నాడు. పుట్టుక లేని ఈశ్వరు 
నకు జగత్తే సంపద, లీలాక్షేత్రము. జగత్తుయొక్క ఆత్మ (సత్తాస్ఫూర్తులు) 
ఈశ్వరుడే. 


యోగరంధితకర్మాజో హృది యోగవిభావితే | 
యోగినో యం ప్రపశ్యంతి యోగేశం తం నతోంస్మ్యహమ్‌ || 27 


యోగరంధితకర్మాణః - జ్ఞానముచే భస్మము చేయబడిన కర్మలు 
గల యోగినః - జ్ఞానులు, యోగవిభావితే - యోగముచే పరిశుద్ధము 
చేయబడిన, హృది - హృదయమునందు, యమ్‌ - ఏ, యోగ-ఈశమ్‌ - 
యోగేశ్వరుని, ప్రపశ్యంతి - సాక్షాత్కరించు కొనుచున్నారో, తమ్‌ - ఆ 
ఈశ్వరుని, అహమ్‌ - నేను, నతః అస్మి - నమస్కరించుచున్నాను. 


414 శ్రీమద్భాగవతము 


| ఆత్మజ్ఞానము అనే యోగము (ఈశ్వరునితో జీవుని కలిపేది) చే 
భస్మము చేయబడిన కర్మలు గల జీవన్ముక్తులు యోగముచే పరిశుద్ధమైన 
తమ అంతఃకరణమునందు ఆ యోగేశ్వరుని ఆత్మరూపముగా సాక్షాత్క 
రించు కొనెదరు. నేను అట్టి ఈశ్వరుని నమస్కరించుచున్నాను. 


నమో నమస్తుభ్యమసహ్యవేగశక్తిత్రయాయాఖిలధిగుణాయ, 
ప్రపన్నపాలాయ దురంతశక్తయే కదింద్రియాణామనవాప్యవర్శ్మనే। 


అసహ్యవేగశక్తితయాయ - సహించ శక్యము కాని వేగముగల 
మూడు శక్తులు కలిగినట్టియు, అఖిలధీగుణాయ - సకలమనోవృత్తులు కలి 
గినట్టియు (సర్వేంద్రియముల గుణములగు శబ్దాదుల రూపములోనున్నట్టి 
యు), ప్రపన్నపాలాయ - శరణు జొచ్చినవారిని రక్షించునట్టియు, దురంత 
శక్తయే - అనంతమగు శక్తి కలిగినట్టియు, కదింద్రియాణామ్‌ - కుత్సిత 
మగు ఇంద్రియములు గలవారలకు, అనవాప్యవర్త్మనే - పొంద శక్యము 
కాని మార్గము గల, తుభ్యమ్‌ - నీకొరకు, నమః నమః - నమస్కారములు. 


ఓ దేవా! సత్త్వరజస్తమోగుణములనే నీ శక్తుల వేగమును సహిం 
చుట కష్టము. సకలమనోవృత్తులకు మూలమగు ఆత్మవు నీవే. సర్వేంద్రి 
యములకు విషయములగు శబ్దాదుల రూపములోనుండే జగత్తు కూడ 
నీవే. శరణు జొచ్చినవారిని రక్షించే నీ దారిలోనికి కుత్సితమగు (భోగపరా 
యణములగు) ఇంద్రియములు గలవారు చేరుకొనలేరు. నీకు అనేక నమ 
స్కారములు. 


నాయం వేద స్వమాత్మానం యచ్చ క్త్యాహంధియా హతమ్‌ | 
తం దురత్యయమాహాత్మ్యం భగవంతమితోంస్మ్యృహమ్‌ 11 29 


యత్‌-శక్త్యా - ఏ పరమేశ్వరుని శక్తిమైన, అహంధియా - నేను 
అనే బుద్ధిచే, హతమ్‌ - కప్పివేయబడిన, స్వమ్‌ - తనదైన, ఆత్మానమ్‌ - 
చైతన్యస్వరూపమును, అయమ్‌ - ఈ జనుడు, న వేద - తెలియకున్నాడో, 
దురత్యయమాహాత్మ్యమ్‌ - తెలియ శక్యము కాని మహిమ గల, తమ్‌ - 
అట్టి, భగవంతమ్‌ - భగవానుని, అహమ్‌ - నేను, ఇతః - శరణు పొందిన 
వాడను, అస్మి - అగుచున్నాను. 





అష్టమ స్కంధము - అధ్యాయము 3 శీకే5్‌ 


భగవంతుని మాయాశక్తియే అవిద్యయై వివేకమును కప్పివేయు 
టచే వ్యక్తి దేహేదులయందు నేను-అనే బుద్ధిని కలిగి తన చైతన్యస్వరూప 
మును తెలియకున్నాడు. భగవానుని మహిమను అంచనా వేయుట సంభ 
వము కాదు. అట్టి భగవానుని నేను శరణు వేడుచున్నాను. 


శ్రీశుక ఉవాచ | 

ఏవం గజేంద్రముపవర్షితనిర్వి శేషం 
బహ్మాదయో వివిధలింగభిదాంభిమానాః | 

నైతే యదోపససృప్పుర్నిఖిలాత్మకత్వాత్‌ 

తత్రాఖిలామరమయో హరిరావిరాసీత్‌ || 30 

యదా - ఎప్పుడైతే, ఏవమ్‌ - ఈ విధముగా, ఉపవర్ణితనిర్విశే 
షమ్‌ - వర్ణించబడిన భేదరహితమైన పరబ్రహ్మ కలిగిన, గజేంద్రమ్‌ - 
గజేంద్రుని, వివిధలింగభిదా-అభిమానాః - వివిధములైన చిహ్నముల భేద 
మునందు అభిమానము గల, ఏతే - ఈ, బ్రహ్మా-ఆదయః - బ్రహ్మగారు 
మొదలగువారలు, న ఉపససృపుః - సమీపమునకు వెళ్లలేదో, నిఖిల-ఆత్మ 
కత్వాత్‌ - సర్వమునకు ఆత్మమై ఉండుట వలన, అభిల-అమరమయ: - 
సర్వదేవతాస్వరూపుడగు, హరిః - శ్రీహరి, తత్ర - అచట (అప్పుడు), 
ఆవిః-ఆసీత్‌ - ఆవిర్భవించెను. 

ఈ విధముగా గజేంద్రుడు భేదరహితమగు పరబ్రహ్మను వర్ణించె 
ను. బ్రహ్మగారు మొదలగు దేవతలకు తమ తమ చిహ్నములు మరియు 
మూర్తుల భేదమునందు, ఇది నేను అనే అభిమానము గలదు. కావుననే, 
వారు గజేంద్రుని వద్దకు వెళ్లలేదు. కాని, సర్వమునకు ఆత్మరూపుడు 
మరియు సకలదేవతాస్వరూపుడు అగు శ్రీహరి (నిర్విశేష స్వరూపుడగుట 
చే) అప్పుడు అచట ఆవిర్భవించెను. 

తం తద్వదార్తముపలభ్య జగన్నివాసః 

స్తోత్రం నిశమ్య దివిజైస్సహ సంస్తువద్భిః | 

ఛందోమయేన గరుడేన సముహ్యమానః 

చక్రాయుధోంభ్యగమదాశు యతో గజేంద్రః |! 3 








416 శ్రీమద్భాగవతము 





జగత్‌-నివాసః - జగత్తునకు అధిష్టానమైనవాడు, చక్ర-ఆయుధః - 
చక్రము ఆయుధముగా గలవాడు అగు శ్రీహరి, తద్వత్‌ - ఆ విధముగా, 
ఆర్తమ్‌ - పీడించబడుచున్ను తమ్‌ - ఆ గజేంద్రుని గురించి, ఉపలభ్య - 
తెలిసి, స్తోత్రమ్‌ - స్తోత్రమును, నిశమ్య - విని, సంస్తువద్భిః - చక్కగా 
స్తుతించుచున్న దివిజైః సహ - దేవతలతో సహా, ఛందోమయేన - వేదరూ 
పుడగు, గరుడేన - గరుడునిచే, సముహ్యమానః - చక్కగా వహించబడు 
చున్నవాడై: ఆశు - శీఘ్రముగా, అభ్యగమత్‌ - చేరుకొనెను, యతః - ఎక్క 
డనైతే, గజ-ఇంద్రః - గజేంద్రుడు గలడో. 


జగత్తునకు అధిస్టానమైన శ్రీహరికి గజేంద్రుడు ఆ విధముగా 
పీడించబడుట తెలిసెను. గజేంద్రుని స్తోత్రమును కూడ ఆయన వినెను. 
ఆయన వెంటనే చక్రమనే ఆయుధమును ధరించి, వేదరూపుడగు గరుడుడే 
వాహనము కాగా, గజేంద్రుడు ఉన్న చోటకు చేరుకొనెను. దేవతలు చక్కగా 
స్తోత్రములను చేయుచూ ఆయన వెంట వచ్చిరి. 


సోోంతస్సరస్యురుబలేన గృహీత ఆర్లో 
దృష్ట్వా గరుత్మతి హరిం ఖ ఉపాత్తచక్రమ్‌ | 

ఉత్‌క్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్చా9- 
న్నారాయణాఖిలగురో భగవన్నమస్తే || ౩2 


సరసి - సరస్సునందు, అంతః - లోపల, ఉరుబలేన - గొప్ప 
బలము గల మొసలిచే, గృహీతః - పట్టుకొనబడినవాడై: ఆర్తః - పీడితుడై 
న, సః - ఆ గజేంద్రుడు, ఖే.- ఆకాశమునందు, గరుత్మతి - గరుత్మంతుని 
మై, ఉపాత్తచక్రమ్‌ - పట్టుకొనబడిన చక్రము గల, హరిమ్‌ - శ్రీహరిని, 
దృష్ట్వా - చూచి, స-అంబుజకరమ్‌ - పద్మముతో కూడిన తొండమును, 
ఉత్‌క్షిష్య - పైకెత్తి, కృచ్చాత్‌ - కష్టము మీదట, గిరమ్‌,- మాటను, ఆహ 
- పలికెను నారాయణ - ఓ నారాయణా! అఖభిలగురో - సకలజగత్తునకు 
తండ్రీ! భగవన్‌ - భగవానుడా! తే - నీ కొరకు, నమః - నమస్కారము. 

సరస్సు లోపల గొప్ప బలము గల మొసలిచే పట్టుకొనబడి 
పీడను పొందియున్న ఆ గజేంద్రుడు ఆకాశములో గరుత్మంతునిమై చక్ర 


అష్టమ స్కంధము - అధ్యాయము 3 4 





మును పట్టుకొనియున్న శ్రీహరిని చూచెను. ఆతడు తన తొండముతో 
పద్మమును మైకెత్తి అతికష్టము మీద ఈ మాటను పలికెను -- ఓ నారా 
యణా! నీవు జగత్తునకంతకు తండ్రివి. భగవానుడా! నీకు నమస్కారము. 


తం వీక్ష్య పీడితమజస్సహసాంవతీర్య 

సగ్రాహమాశు సరసః కృపయోజ్ఞహార | 
గ్రాహాద్విపాటితముఖాదరిణా గజేంద్రం 

సంపశ్యతాం హరిరమూముచదుస్రియాణామ్‌ |! | 3 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే 
గజేంద్రోపాఖ్యానే గజేంద్రమోక్షో నామ తృతీయోంధ్యాయః || 


అజః - పుట్టుక లేని, హరిః - శ్రీహరి, పీడితమ్‌ - పీడను పొంది 
యున్ను తమ్‌ - ఆ, గజేంద్రమ్‌ - గజేంద్రుని, వీక్ష్య - చూచి, సహసా - 
వేగముగా, అవతీర్య - క్రిందకు దిగి, ఆశు - వెంటనే, సగ్రాహమ్‌ - మొస 
లితో కూడియున్న గజేంద్రుని, కృపయా - దయతో, సరసః - సరస్సునుం 
డి ఉజ్జహార - మైకి లాగెను, అరిణా - చక్రముచే, విపాటితముఖాత్‌ - 
చీల్చివేయబడిన నోరు గల, గ్రాహాత్‌ - మొసలినుండి, ఉస్రియాణామ్‌ - 
దేవతలు, సంపశ్యతామ్‌ - చూచుచుండగా, అమూముచత్‌ - విడిపించెను. 


పుట్టుక లేని శ్రీహరి పీడను పొందియున్న ఆ గజేంద్రుని చూచి 
దయతో వేగముగా క్రిందకు దిగి వెంటనే మొసలితో సహా గజేంద్రుని నీటి 
నుండి ఫైకి లాగి, చక్రముతో మొసలి నోటిని చీల్చివేసి, గజేంద్రుని దాని 
పట్టునుండి విడిపించెను. ఈ దృశ్యమును దేవతలు చక్కగా తిలకించిరి, 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
గజేంద్రోపాఖ్యానములో గజేంద్రునకు విముక్తి లభించుటను 
వర్ణించే మూడవ అధ్యాయము ముగిసినది (3). 


కళల ళల 


అథ చతుర్జోశ్‌ధ్యాయః 


గజేంద్రోపాఖ్యానము - గజేంద్రుని 
పూర్వజన్మ వృత్తాంతము 


శ్రీశుక ఉవాచ | 
తదా దేవర్షిగంధర్వా బ్రహ్మేశానపురోగమాః | 
ముముచుః కుసుమాసారం శంసంతః కర్మ తద్ధరేః || క్షే 


తదా - అప్పుడు, బ్రహ్మ-ఈశానపురోగమాః - బ్రహ్మగారు 
రుద్రుడు మొదలుగా గల, దేవ-బుషిగంధర్వాః - దేవతలు మహర్షులు 
గంధర్వులు, హరేః - శ్రిహరియొక్క, తత్‌ - ఆ, కర్మ - లీలను, శంసంతః 
- కొనియాడుచున్నవారై. కుసుమ-ఆసారమ్‌ - పూలవానను, ముముచుః 
- విడిచిపెట్టిరి. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అప్పుడు బ్రహ్మగారు, 
రుద్రుడు మొదలుగా గల దేవతలు, మహర్షులు, గంధర్వులు శ్రీహరి 
యొక్క ఆ లీలను కొనియాడుచున్నవారై పూలవానను కురిపించిరి. 


నేదుర్దుందుభయో దివ్యా గంధర్వా ననృ్ఫతుర్దగుః | 
బుషయశ్చారణాస్సిద్ధాస్తుష్టువుః పురుషోత్తమమ్‌ || 2 
దివ్యాః - దేవతలకు చెందిన, దుందుభయః - దుందుభులు, 
నేదుః - మోగినవి, గంధర్వాః - గంధర్వులు, నన్ఫతుః - నాట్యమాడిరి, 
జగుః - గానము చేసిరి బుషయః - మహర్షులు, చారణాః - చారణులు, 
సిద్ధాః - సిద్ధులు, పురుష-ఉత్తమమ్‌ - పురుషోత్తముని, తుష్టువుః - స్తుతిం 
చిరి. 


అష్టమ స్కంధము - అధ్యాయము 4 4109 





దేవదుందుభులు మైోగగా, గంధర్వులు గానము చేసి నాట్యమా 
డిరి. మహర్షులు, చారణులు, సిద్ధులు పురుషోత్తముడగు శ్రీహరిని స్తుతిం 
చిరి. 


యోుసౌ గ్రాహస్స వై సద్యః పరమాశ్చర్యరూపధ్యక్‌ | 
ముక్షో దేవలశాపేన హూహూర్గంధర్వసత్తమః || ఏ 
యః - ఏ, అసౌ - ఈ, గ్రాహః వై - మొసలి గలదో, సః - అది, 
సద్యః - వెంటనే, పరమ-ఆశ్చర్యరూపధృక్‌ - గొప్ప ఆశ్చర్యమును కలి 
గించే రూపమును దాల్చినది, దేవలశాపేన - దేవలుని శాపముచే, ముక్తః 
- విముక్తుడైనః, హూహూః - హూహూ అనే, గంధర్వసత్తమః - గంధర్వశ్రే 
ష్టుడు. 
ఆ మొసలి వెంటనే గొప్ప ఆశ్చర్యమును కలిగించే రూపమును 
దాల్బెను. దేవలుని శాపముచే మొనలి అయిన హూహూ అనే గంధర్వ(ే 
ష్టుడు శాపవిముక్తుడాయెను. 


ప్రణమ్య శిరసాంధీశముత్తమశ్లోకమవ్యయమ్‌ | 
అగాయత యశోధామ కీర్రస్యగుణసత్కథమ్‌ || శ 


అధీశమ్‌ - స ర్వేశ్వరుడైనట్టియు, ఉత్తమశ్లోకమ్‌ - ఉత్తమము కీర్తి 
కలిగినట్టియుః అవ్యయమ్‌ - వినాశము లేనట్టియు, యశః-ధామ - కీర్తికి 
నిధానమైనట్టియు, క్రీర్సన్యగుణసత్‌-కథమ్‌ - క్రీర్తించదగిన గుణములు 
మంచి గాథలు కలిగిన శ్రీహరిని, శిరసా - శిరస్సుతో, ప్రణమ్య - ప్రణమి 
ల్లి, అగాయత - కీర్తించెను. 
సర్వేశ్వరుడగు శ్రీహరి ఉత్తమమగు కీర్తి గలవాడు. వినాశము లేని 
శ్రీహరి కీర్తికి నిధానము. ఆయన గుణములు కీర్తించదగినవిి గాథలు 
మంచివి. ఆ గంధర్వుడు ఆయనకు తలను వంచి నమస్కరించి కీర్రించెను. 
సోంనుకంపిత ఈశేన పరిక్రమ్య ప్రణమ్య తమ్‌ | 
లోకస్య పశ్యతో లోకం స్వమగాన్ము క్షకిల్చిషః || వ్‌ 


420 శ్రీమద్సాగవతము 


ఈశేన - ఈశ్వరునిచే, అనుకంపితః - అనుగ్రహించబడినవాడై, 
ముక్తకిల్చిషః - విడువబడిన పాపము గల, సః - ఆతడు, తమ్‌ - ఆయన 
ను, పరిక్రమ్య - ప్రదక్షిణము చేసి, ప్రణమ్య - ప్రణమిల్లి, లోకస్య - జన 
ము, పశ్యతః - చూచుచుండగా, స్వమ్‌ - తనదైన, లోకమ్‌ - లోకమును 
గురించి, అగాత్‌ - వెళ్లెను. 


ఈశ్వరుని అనుగ్రహముచే ఆ గంధర్వుని పాపము తొలగిపోయె 
ను. ఆతడు ఆయనకు ప్రదక్షిణ నమస్కారమును చేసి, బ్రహ్మాదులు 
చూచుచుండగా తన లోకమునకు వెళ్లెను. 


గజేంద్రో భగవత్స్పర్శాద్విముక్తోంజ్జాన బంధనాత్‌ | 
ప్రాప్తో భగవతో రూసం పీతవాసాశ్చతుర్భుజః || 6 


భగవత్‌-స్పర్శాత్‌ - భగవానుని స్పర్శచేః అజ్ఞానబంధనాత్‌ - 
అజ్ఞానము అనే బంధమునుండి, విముక్తః - విముక్తుడైన, గజ-ఇంద్రః - 
గబేంద్రుడు, భగవతః - భగవానుని, రూపమ్‌ - రూపమును, ప్రాప్తః - 
పొందినాడు, పీతవాసాః - పచ్చని వస్త్రము గలవాడు, చతుర్చ్భుజః - 
నాలుగు భుజములు గలవాడు. 


భగవానుని స్పర్శచే గజేంద్రుని అజ్ఞానము అనే బంధము తొలగి 
పోయెను. ఆతడు భగవానుని రూపమును పొంది నాలుగు భుజములు గల 
పీత్రాంబరుడాయెను,. 


స వై పూర్వమభూద్రాజా పాండ్యో ద్రవిడసత్తమః | 
ఇంద్రద్యుమ్న ఇతి ఖ్యాతో విష్టువ్రతపరాయణ: || 7 
సః వై - ఆ గజేంద్రుడైతే, పూర్వమ్‌ - పూర్వజన్మయందు, ద్రవిడ 
సత్తమః - ద్రవిడదేశములో గ్రేస్టుడు, ఇంద్రద్యుమ్నుః - ఇంద్రద్యుమ్నుడు, 
ఇతి - అని, ఖ్యాతః న ప్రఖ్యాతి చెందినవాడు, విష్ణువ్రతపరాయణః _ విష్ణు 
వ్రతమునందు పూర్ణమైన నిష్ట గలవాడు అగు, పాండ్యః రాజా - 
పాండ్యవంశపు రాజు, అభూత్‌ - ఆయెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 4 డై] 


ఆ గజేంద్రుడైతే పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడని ప్రసిద్ధి గాంచిన 
పాొండ్యవంశపు రాజుగా ఉండెను. ఆయన ద్రవిడదేశములో (ేష్టుడుగ 
నుండెను. ఆయనకు విష్ణువ్రతమునందు దృఢమగు నిష్ట ఉండెడిది. 


స ఏకదాం5రాధానకాల ఆత్మవాన్‌ 
గృహీతమౌనవ్రత ఈశ్వరం హరిమ్‌ | 
జటాధరస్తాపస ఆప్హుతోంచ్యుతం 
సమర్చయామాస కులాచలాశ్రమః || 8 


ఆత్మవాన్‌ - మనోనిగ్రహము గలవాడు, గృహీతమౌనవ్రతః - 
స్వీకరించబడిన మౌనమనే వ్రతము గలవాడు, జటాధరః - జటలను ధరిం 
చినవాడు, తాపసః - తపస్సునందు నిష్ట గలవాడు, ఆప్హుతః - స్నానమును 
చేసినవాడు, కుల-అచల-ఆశ్రమః - కులపర్వతమునందు ఆశ్రమము గల 
వాడు అగు, సః - ఆ ఇంద్రద్యుమ్నుడు, ఏకదా - ఒకనాడు, ఆరాధనకాలే 
- ఆరాధించే సమయమునందు, ఈశ్వరమ్‌ - సర్వేశ్వరుడైనట్టియు, అచ్యు 
తమ్‌ - స్వరూపమునుండి చ్యుతి లేని, హరిమ్‌ - శ్రీహరిని, సమర్బ్భయా 
మాస - చక్కగా పూజించెను. 
మనోనిగ్రహము గల ఆ ఇంద్రద్యుమ్నుడు మౌనవ్రతమును స్వీక 
రించి యుండెను. తపోనిష్ట గల ఆ రాజు జటాధారియై కులపర్వతము 
నందు ఆశ్రమమును కట్టుకొని నివసించుచుండెను. ఆయన ఒకనాడు 
స్నానమును చేసి ఆరాధన సమయమునందు సర్వేశ్వరుడైన శ్రీహరిని 
చక్కగా పూజించెను. శ్రీహరికి స్వరూపమునుండి చ్యుతి లేదు. 
యదృచ్చయా తత్ర మహాయశా మునిః 
సమాగమచ్చిష్యగతైః పరిశ్రితః | 
తం వీక్ష్య తూప్టీమకృతార్హణాదికం 
రహస్యుపాసీనమృషిశ్చుకోప హ॥|। 0 
మహాయశాః - గొప్ప కీర్తి గల, మునిః - అగస్త్య మహర్షి శిష్య 
గతః - శిష్యుల గణములచే, పరిశ్రితః - చుట్టువారబడినవాడై, యద్భ 


త2ై2ై శ్రీమద్భాగవతము 





చృయా - అనుకోకుండా, తత్ర - అచటకు, సమాగమత్‌ - విచ్చేసెను, 
తూష్టీమ్‌ - మిన్నకున్నట్టియు, అకృత-అర్హణ-ఆదికమ్‌ - చేయబడని 
అర్హ్యము మొదలగునవి కలిగినట్టియు, రహసి - ఏకాంతమునందు, ఉపా 
సీనమ్‌ - కూర్చున్న తమ్‌ - ఆ ఇంద్రద్యుమ్నుని, వీక్ష్య - చూచి, బుషిః 
- ఆ మహర్షి, చుకోప - కోపించెను. 

గొప్ప యశస్వియగు అగస్త్య మహర్షి శిష్యుల గణములు చుట్టు 
వారి రాగా, ఈశ్వ రేచృచే అనుకోకుండా అచటకు విచ్చేసెను. ఏకాంతము 
నందు మౌనముగా కూర్చున్న ఆ ఇంద్రద్యుమ్నుడు ఆయనకు అర్హ్యము 
మొదలగు ఉపచారములను చేయకపోగా, స్వాగతవచనములను కూడ 
పలుకలేదు. ఆయనను ఆ విధముగా చూచి అ మహర్షి కోపించెను. 


తన్మా ఇమం శాపమదాదసాధురయం దురాత్మాంకృతబుద్ధిరద్య, 
విప్రావమంతా విశతాం తమోో౦ంధం యథా గజః స్తబ్బమతిస్స ఏవ! 


తమ్మై - ఆతని కొరకు, ఇముమ్‌ - ఈ, శాపమ్‌ - శాపమును, 
అదాత్‌ - ఇచ్చెను, అయమ్‌ - ఈ, అసాధుః - దుష్టుడు, దురాత్మా - 
దుర్చుద్ధి, అకృతబుద్ధిః - శిక్షితము కాని బుద్ధి గలవాడు, అద్య - ఈనాడు, 
విప్ర-అవమంతా - మహర్షిని అవమానించువాడు, గజః యథా - ఏనుగు 
వలె, స్తబ్ధమతిః - జడమైన బుద్ధి గలవాడు, అంధం తమః - దట్టని అజ్ఞా 
నము అనే చీకటిని, విశతామ్‌ - ప్రవేశించు గాక! సః ఏవ - అట్టి ఏనుగే 
(అగుగాక)! 

ఆతనికి ఆ మహర్షి ఈ విధముగా శాపమునిచ్చెను -- ఈతడు 
దుష్టుడు, దుర్చుద్ధి. ఈతని బుద్ధి శిక్షితమైనది కాదు. కావుననే, ఈతడీ 
నాడు మహర్షినగు నన్ను అవమానించినాడు. ఈతడు ఏనుగు వలె 
జడమైన బుద్ధి గలవాడు గనుక, ఏనుగు అయి అజ్ఞానము అనే దట్టని చీక 
టిని ప్రవేశించు గాక! 


శ్రీశుక ఉవాచ | 
ఏవం శప్త్వా గతో5గస్తో్యో భగవాన్‌ నృప సానుగః | 
ఇంద్రద్యుమ్నోపి రాజర్లిర్దిష్టం తదుపధారయన్‌ || క్ష 


అష్టమ స్కంధము - అధ్యాయము 4 423 





నృప - ఓ మహారాజా! భగవాన్‌ - పూజనీయుడగు, అగస్త్యః - 
అగస్త్య మహర్షి, ఏవమ్‌ - ఈ విధముగా, శప్త్వా - శపించి, స-అనుగః - 
అనుచరులతో కూడినవాడై, గతః - వెల్లినవాడు, రాజర్షిః - రాజర్షియగు, 
ఇంద్రద్యుమ్నుః అపి - ఇంద్రద్యుమ్నుడైతే, తత్‌ - దానిని, దిష్టమ్‌ - దైవని 
ర్హయమునుగా, ఉపధారయన్‌ - నిశ్చయించుకున్నవాడు. 

ఓ పరీక్తిన్మహారాజా! పూజనీయుడగు అగస్త్య మహర్షి ఈ విధ 
ముగా శపించి, తన అనుచరులతో గూడి వెళ్లెను. రాజర్షియగు ఇంద్రద్యు 
మ్నుడు ఆ శాపము దైవనిర్ణయమేనని నిశ్చయించుకొనెను. 


ఆపన్నః కౌంజరీం యోనిమాత్మస్కృతివినాశినీమ్‌ |! 
హర్యర్చనానుభావేన యద్గజత్వేకప్యనుస్కృతిః || శ్షే2 
ఆత్మస్కృతివినాశినీమ్‌ - తన స్వరూపముయొక్క స్మరణమును 
నశింపజేసే, కౌంజరీమ్‌ - ఏనుగునకు సంబంధించిన, యోనిమ్‌ - జన్మ 
ను, ఆపన్నః - పొందినవాడు, గజత్వే అపి - ఏనుగై ఉండగా కూడ, అను 
స్మృతిః - శ్రీహరి స్తుతి గుర్తుకు వచ్చుట, యత్‌ - ఏది గలదో అది, హరి 
-అర్చనా-అనుభావేన - శ్రీహరిని అర్బించుటయొక్క ప్రభావముచే. 
జీవునకు తన స్వరూపముయొక్క స్మరణమును నశింపజేసే ఏను 
గుజన్మను ఆయన పొందెను. ఏనుళై ఉన్న ఆయనకు శ్రీహరి స్తుతి 
గుర్తుకు వచ్చుట, పూర్వజన్మలో ఆయన చేసిన శ్రీహరి అర్భనయొక్క 
ప్రభావమే. 
ఏవం విమోక్ష్య గజయూథపమబ్దనాభః 
తేనాపి పార్దదగతిం గమితేన యుక్తః | 
గంధర్వసిద్ధవిబుధ్రైరుపగీయమాన- 
కర్మాంద్భుతం స్వభవనం గరుడాసనో5గాత్‌ ! | శే 


గరుడ-ఆసనః - గరుడుడు వాహనముగా గల, అబ్బనాభః - పద్మ 
నాభుడు, ఏవమ్‌ - ఈ విధముగా, గజయూథపమ్‌ - గజేంద్రుని, విమోక్ష్య 
- విడిపించి, పార్టదగతిమ్‌ - అనుచరుడు అనే స్థాయిని, గమితేన - 


28 


ఉీ2ై4 శ్రీమద్భాగవతము 
పొందించబడిన, తేన అపి - ఆ గజేంద్రునితో గూడ, యుక్తః - కూడినవా 
డై గంధర్వసిద్ధవిబుథైః - గంధర్వులు సిద్ధులు దేవతలచే, ఉపగీయమాన 
కర్మా - కీర్తించబడుచున్న లీల గలవాడై, అద్భుతమ్‌ - అద్భుతమైన, 
స్వభవనమ్‌ - తన భవనమును గురించి, అగాత్‌ - వెళ్లెను. 


పద్మనాభుడీ విధముగా గజేంద్రుని మొసలినుండి విడిపించి, 
ఆయనకు తన అనుచరులలో స్థానమునొసంగెను. ఆయన కూడ వెంటరా 
గా, శ్రీహరి గరుత్మంతుని అధిష్టించి అద్భుతమగు తన భవనమునకు వెళ్లె 
ను. ఆయన లీలను గంధర్వులు, సిద్ధులు, దేవతలు కీర్తించుచుండిరి. 


ఏతన్మహారాజ తవేరితో మయా 
కృష్ణానుభావో గజరాజమోక్షణమ్‌ |! 
స్వర్గ ఖం యశస్యం కలికల్మషాపహం 

దుస్వ్వప్ననాశం కురువర్య శృణ్వతామ్‌ || కేక 

మహారాజ - ఓ మహారాజా!, కురువర్య - కురు(్రేస్టా!, మయా - 
నాచే, తవ - నీకు, ఏతత్‌ - ఈ విధముగా, గజరాజమోక్షణమ్‌ - గజేంద్రుని 
విముక్తి అనే, కృష్ణ-అనుభావః - శ్రీకృష్ణుని ప్రభావము, ఈరితః - చెప్పబ 
డీనది, శృణ్వతామ్‌ - వినువారలకు, స్వర్గ్యమ్‌ - స్వర్గమునిచ్చునది, యశ 
స్యమ్‌ - కీర్తినిచ్చునది, కలికల్మష-అపహమ్‌ - కలిదోషములను నివారిం 
చునది, దుస్స్వ్వప్ననాశమ్‌ - చెడు స్వప్నములను పోగొట్టునది. 

ఓ పరీక్షిన్మహారాజా! నీవు కురువంశములో గ్రేస్టుడవు. నేను నీకీ 
విధముగా గజేంద్రునకు విముక్తిని కలిగించిన శ్రీకృష్ణుని ప్రభావమును 
గురించి చెప్పితిని. దీనిని విన్నవారలకు కీర్తి స్వర్గము లభించును. దీని 
వలన కలిదోషములు నివారణ యగును. ఇది చెడు స్వస్నములు రాకుండా 
నివారించును. 


యథాంనుకీర్తయంన్తే గతచ్చేయస్కామా ద్విజాతయః | 
శుచయః ప్రాతరుత్థాయ దుస్ప స్రప్నాద్యుపశాంతయే 1115 


అష్టమ స్కంధము - అధ్యాయము 4 425 





(శ్రేయః-కామాః - శ్రేయస్సును కోరే, ద్విజాతయః - వైదికులు, 
దుస్స్వప్న-ఆది-ఉపశాంతయే - చెడు స్వప్నములు మొదలగునవి తొలగి 
పోవుటక్రై ప్రాతః - ఉదయమే, ఉత్హాయ - నిద్ర లేచి, శుచయః - పరిశుద్ధు 
లై ఏతత్‌ - దీనిని, యథా - ఉన్నది ఉన్నట్లుగా, అనుకీర్తయంతి - కీర్తించె 
దరు. 

కల్యాణములను కోరే వైదికులు చెడు స్వపష్నములు మొదలగు 
దోషములు తొలగిపోవుటక్షై ఉదయమే నిద్ర లేచి పరిశుద్ధులై దీనిని ఉన్నది 
ఉన్నట్లుగా కీర్తించెదరు (కీర్తించవలెను). 


ఇదమాహ హరిః ప్రీతో గజేంద్రం కురుసత్తమ | 
శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః !! 16 
కురుసత్తమ - ఓ కురుగ్రేస్టా!, సర్వభూతమయః - సర్వప్రాణుల 
రూపముగా నున్నవాడు, విభుః - సర్వసమర్థుడు అగు, హరిః - శ్రీహరి, 
ప్రీతః - ప్రసన్నుడై, సర్వభూతానామ్‌ - సకలప్రాణులు, శృణ్వతామ్‌ - 
వినుచుండగా, ఇదమ్‌ - ఈ మాటను, ఆహ - పలికెను. 
ఓ కురుగ్రేస్టా! సర్వసమర్థుడగు శ్రీహరియే సకలప్రాణుల రూప 
ములో నున్నాడు. ఆయన చాల సంతోషించి, సకలప్రాణులు వినుచుండ 
గా, గజేంద్రునితో నిట్లనెను. 


శ్రీభగవానువాచ | 

యేమాం త్వాం చ సరశ్చేదం గిరికందరకాననమ్‌ | 
వేత్రకీచకవేణూనాం గుల్మాని సురపాదపాన్‌ || క్ష7 
శృంగాణీమాని ధిష్ట్యాని బ్రహ్మణో మే శివస్య చ | 

క్షీరోదం మే ప్రియం ధామ శ్వేతద్వీపం చ భాస్వరమ్‌ ||! 18 
శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమాదకీం మమ | 
సుదర్శనం పాంచజన్యం సుపర్జం పతగేశ్వరమ్‌ || [0 


426 శ్రీమద్భాగవతము 
శేషం చ మత్కలాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయామ్‌ | 
బ్రహ్మాణం నారదమృషిం భవం ప్రహ్లాదమేవచ |! 20 
మత్స్యకూర్మవరాహాద్యైరవతారైః కృతాని మే | 
కర్మాణ్యనంతపుణ్యాని సూర్యం సోమం హుతాశనమ్‌ || 21 
ప్రణవం సత్యమవ్యక్తం గోవిప్రాన్‌ ధర్మమవ్యయమ్‌ | 
దాక్షాయణీర్ధర్మ పత్నీస్సోమకశ్యపయోరపి 11 22 





గంగాం సరస్వతీం నందాం కాలిందీం సితవారణమ్‌ | 
ధువం బ్రహ్మబుషీన్‌ సప్త పుణ్యశ్లోకాంశ్చ మానవాన్‌ 1123 
ఉత్తాయాపరరాత్రాంతే ప్రయతాస్సుసమాహితాః | 

స్మరంతి మమ రూపాణి ముచ్యంతే హ్యేనసోంఖిలాత్‌ | 124 


ప్రయతాః - పరిశుద్ధులు, సుసమాహితాః - మంచి చిత్తైకాగ్రత 
గలవారు అగు, యే - ఏ జనులు, అపరరాత్ర-అంతే - తెల్లవారు జామున, 
ఉత్థాయ - నిద్ర లేచి, మామ్‌ - నన్ను మమ - నాయొక్క: రూపాణి - 
రూపములైన, త్వాం చ - నిన్ను కూడ, ఇదమ్‌ - ఈ, సరః - సరస్సును, 
గిరికందరకాననమ్‌ - పర్వతము గుహలు అడవుల సమూహమును, వేత్రకీ 
చకవేణూనామ్‌ - వేము సన్న వెదురు వెదురులయొక్క, గుల్మాని - పొద 
లను, సురపాదపాన్‌ - దివ్యవృక్షములను, ఇమాని - ఈ, శృంగాని - శిఖర 
ములను, బ్రహ్మణః - బ్రహ్మగారి, మే- నా, శివస్య - శివుని, ధిష్ట్యాని చ 
- ధామములను కూడ, క్షీరోదమ్‌ - పాల సముద్రమును, మే - నా కొరకు, 
ప్రియమ్‌ - ప్రియమైనట్టియు, భాస్వరమ్‌ - ప్రకాశించే, ధామ - నివాస 
స్థానమగు, శ్వేతద్వీపం చ - శ్వేతద్వీపమును కూడ, శ్రీవత్సమ్‌ - శ్రీవత్స 
మును, కౌస్తుభమ్‌ - కౌస్తుభమును, మాలామ్‌ - మాలను, కౌమోదకీం 
గదామ్‌ - కౌమోదకీ గదను, మమ - నాయొక్క, సుదర్శనమ్‌ - సుదర్శన 
చక్రమును, పాంచజన్యమ్‌ - పాంచజన్యమును, పతగ-ఈశ్వరమ్‌ - పక్షిరా 
జగు, సుపర్దమ్‌ - గరుడుని, సూక్ష్మామ్‌ - సూక్ష్మ మైన, మత్‌-కలామ్‌ - 
నా అంశమైన, శేషం చ - ఆదిశేషుని కూడ, మద్‌-ఆశ్రయామ్‌ - నన్ను 


అష్టమ స్కంధము - అధ్యాయము 4 త్ర 





ఆశ్రయించి ఉండే, శ్రియం దేవీమ్‌ - లక్ష్మీదేవిని, బ్రహ్మాణమ్‌ - బ్రహ్మగారి 
గ నారదం బుషిమ్‌ - నారద మహర్షిని, భవమ్‌ - శివుని, ప్రహాదం ఏవ 

- ప్రహాదుని కూడ, మత్స్యకూర్మపరాహ- ఆద్యైః - మత్స్యకూర్మవరా 
ప. మొదలైన, మే - నాయొక్క, అవతారైః - అవతారములచే, 
కృతాని - చేయబడిన, అనంతపుణ్యాని - అనంతమగు పుణ్యమునిచ్చే, 
కర్మాణి - కర్మలను, సూర్యమ్‌ - సూర్యుని, సోమమ్‌ - చంద్రుని, హుతాశ 
నమ్‌ - అగ్నిని, ప్రణవమ్‌ - ఓంకారమును, సత్యమ్‌ - సత్యమును, అవ్య 
క్తమ్‌ - మాయాశక్తిని, గోవిప్రాన్‌ - గోవులను వేదవేత్తలను, అవ్యయమ్‌ - 
వినాశము లేని, ధర్మమ్‌ - ధర్మమును, దాక్షాయణీః - దక్షుని కుమార్తెలైన, 
ధర్మపత్నీః - ధర్ముని భార్యలను, సోమకశ్యపయోః అపి - చంద్రుడు కశ్య 
పుల భార్యలైన దక్షపుత్రికలను, గంగామ్‌ - గంగను, సరస్వతీమ్‌ - సరస్వ 
తిని, నందామ్‌ - అలకనందను, కాలిందీమ్‌ - యమునను, సితవారణమ్‌ - 
తెల్లని ఏనుగు (ఐరావతము) ను, ధ్రువమ్‌ - ధ్రువుని, సప్త - ఏడ్డురు, 
బ్రహ్మబుషీన్‌ - బ్రహ్మర్డులను, పుణ్యశ్లోకాన్‌ - పవిత్రమగు కీర్తి గల 
మానవాన్‌ - మానవులను, స్మరంతి - స్మరించెదరో వారు, అఖిలాత్‌ - 
సమస్తమైన, ఏనసః - పాపమునుండి, హీ - నిశ్చయముగా, ముచ్యంతే - 
విముక్తులగుదురు. 


శ్రీభగవానుడు ఇట్లు పలికెను --- ఎవరైతే తెల్లవారు జామున 
నిద్ర లేచి పరిశుద్ధులై మిక్కిలి ఏకాగ్రమైన చిత్తముతో నన్ను మరియు నా 
రూపములను స్మరించెదరో, వారు నిశ్చయముగా సకలపాపములనుండి 
విముక్తిని పొందెదరు. నీవు (గజేంద్రుడు ఈ సరస్సు, పర్వతము, గుహ 
లు, అడవులు, వేము పొదలు, సన్న వెదురు పొదలు, వెదురు పొదలు, 
మందారము మొదలగు దివ్య వృక్షములు, ఈ శిఖరములు, బ్రహ్మలోక 
ము, శివలోకము, నా లోకము, పాల సముద్రము, నాకు మిక్కిలి ప్రియ 
మైన ప్రకాశవంతమైన నివాస స్థానమగు శ్వేతద్వీపము, శ్రీవత్సము (లక్ష్మి 
శ్రీహరి వక్షఃస్థలముమై మచ్చయై ఉండును), కౌస్తుభ మాణిక్యము, వైజ 
యంతీ మాల, కౌమోదకీ గద, నా సుదర్శన చక్రము, పాంచజన్యమనే 
శంఖము, పక్షిరాజగు గరుత్మంతుడు, నా సూక్ష్మకళయొన ఆదిశేషుడు, 
నన్ను ఆశ్రయించి ఉండే లక్ష్మీదేవి, బ్రహ్మగారు, నారద మహర్షి శివుడు, 


దనన నం తు 

ప్రహ్లాదుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఓంకారము, సత్యవాక్యము, 
మాయాశక్తి గోవులు, వేదవేత్తలు, వినాశము లేని ధర్మము, ధర్మునకు 
చంద్రునకు కశ్యపునకు భార్యలైన దక్షుని పుత్రికలు, గంగ, సరస్వతి, అలక 
నందు యమున, ఐరావతమనే దిగ్గజము, ధ్రువుడు, వసిష్టుడు మొదలగు 
ఏడ్డురు బ్రహ్మర్హులు, పవిత్రమగు కీర్తి గల నలుడు మొదలగు మహాప్పురు 
షులు కూడ నా రూపములే. మత్స్య-కూర్మ-వరాహాది అవతారములలో 
నేను చేసిన లీలలను స్మరించు వారలకు అనంతమగు పుణ్యము లభించు 
ను. 


యే మాం స్తువంత్యనేనాంగ ప్రతిబుధ్య నిశాత్యయే | 
తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విమలాం మతిమ్‌ 1125 
అంగ - ఓయీ, యే - ఎవరైతే, నిశా-అత్యయే - తెల్లవారు 
జామున, ప్రతిబుధ్య - నిద్ర లేచి, మామ్‌ - నన్ను, అనేన - దీనితో, 
స్తువంతి - స్తుతించెదరో, తేషాం చ - వారికి కూడు అహమ్‌ - నేను, ప్రాణ 
-అత్యయే - ప్రాణములు దేహమును విడిచి వెళ్లే ససుయమునందు, విమ 
లామ్‌ - స్వచ్భమైన, మతిమ్‌ - బుద్ధిని, దదామి - ఇచ్చెదను. 
ఓ గజేంద్రా! ఎవరైతే తెల్లవారు జామున లేచి నీవు చేసిన ఈ 
స్తోత్రముతో నన్ను స్తుతించెదరో, వారికి కూడ నేను మరణనమయము 
నందు స్వచ్భమగు (అజ్ఞానమును పోగొట్టే) బుద్ధిని అనుగ్రహించెదను. 


శ్రీశుక ఉవాచ | 
ఇత్యాదిశ్య హృషీకేశః ప్రధ్మాయ జలజోత్తమమ్‌ ! 
హర్ష్దయన్‌ విబుధానీకమారురోహ ఖగాధిపమ్‌ !1 26 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే 
గజేంద్రోపాఖ్యానే గబేంద్రస్య పూర్వజన్మ వృత్తాంత 
వర్ణనం నామ చతుర్ధోధ్యాయః | 


హృషీకేశ - ఇంద్రియాధిపతియగు శ్రీహరి, ఇతి - ఈ విధము 
గొ ఆదిశ్య - ఉపదేశించి, జలజ-ఉత్తమమ్‌ - ఉత్తమమగు శంఖమును, 


అష్టమ స్కంధము - అధ్యాయము 4 తం 





ప్రధ్మాయ - పూరించి, విబుధ-అనీకమ్‌ - దేవతల సమూహమును, హర్ష 
యన్‌ - ఆనందింప జేయుచున్నవాడై, ఖగ-అధిపమ్‌ - పక్షిరాజగు గరు 
త్మంతుని, ఆరురోహ - అధిస్టించెను. 
ఇంద్రియాధిపతియగు శ్రీహరి ఈ విధముగా ఉపదేశించి, ఉత్తమ 

మగు శంఖమును పూరించి, దేవతల సముదాయమునకు హర్షమును కలిగి 
స్తూ, పక్షిరాజగు గరుడునిమై ఆసీనుడయ్యెను. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 

గజేంద్రోపాఖ్యానములో గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతమును 

వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4) . 


కలి ళల లు 


అథ పంచమోశధ్యాయః 
సముద్ర మథనము - విరాట్‌ పురుషుని స్తుతి 


శ్రీశుక ఉవాచ | 
రాజన్నుదితమేతత్తే హరేః కర్మాఘనాశనమ్‌ | 
గజేంద్రమోక్షణం పుణ్యం రైవతం త్వంతరం శృణు || 1 


రాజన్‌ - ఓ మహారాజా! అఘనాశనమ్‌ - పాపములను పోగొట్టు 
నది, గజేంద్రమోక్షణమ్‌ - గజేంద్రుని విముక్తి అనే, పుణ్యమ్‌ - పవిత్రమైన, 
హరేః - శ్రీహరియొక్క, ఏతత్‌ - ఈ, కర్మ - లీల, తే - నీ కొరకు, ఉది 
తమ్‌ - చెప్పబడినది, రైవతం అంతరం తు - రైవత మన్వంతరమును 
గురించిమొతే, శృణు - వినుము. 


ఓ మహారాజా! గజేంద్రుని విముక్తి అనే ఈ శ్రీహరియొక్క పవిత్ర 
మగు లీల పాపములను పోగొట్టును. దీనిని నేను నీకు చెప్పితిని. ఇప్పుడు 
రైవత మన్వంతరమును గురించి వినుము. 


పంచమో రైవతో నామ మనుస్తామససోదరః | 
బలివింధ్యాదయస్తస్య సుతా అర్జ్హునపూర్వకాః || 2 
తామనససోదరః - తామసుని సోదరుడు, రైవతః నామ - రైవతు 
డని ప్రసిద్ధి గాంచినవాడు, పంచమః - అయిదవ మనుః - మనువు, తస్య 
- వానికి, అర్జునపూర్వకాః - అర్జునుడు ముందు ఉండే, బలివింధ్య-ఆ 
దయః - బలి వింధ్యుడు మొదలగువారలు, సుతాః - పుత్రులు. 


తామసుని సోదరుడు రైవతుడని ప్రసిద్ధగాంచినవాడు అయిదవ 
మనువు. ఆయనకు అర్జునుడు, బలి, వింధ్యుడు, మహావీర్యుడు మొదలగు 
పుత్రులు గలరు. వారిలో అర్జునుడు పెద్దవాడు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 5 డ్రై 


విభురింద్రస్పురగణా రాజన్‌ భూతరయాదయః | 
హిరణ్యరోమా వేదశిరా ఊర్థ్యబాహ్వాదయో ద్విజాః! 3 


రాజన్‌ - ఓ రాజా! విభుః - విభువు, ఇంద్రః - ఇంద్రుడు, భూతర 
య-ఆదయః - భూతరయులు మొదలగువారు, సురగణాః - దేవగణము 
లు, హిరణ్యరోమా - హిరణ్యరోముడు, వేదశిరాః - వేదశిరసుడు, ఊర్థ్వ 
బాహు-ఆదయః - ఊర్థ్వబాహుడు మొదలగువారు, ద్విజాః - మహర్షు 
లు, 


ఓ మహారాజా! ఆ మన్వంతరములో విభువు ఇంద్రుడు. భూతర 
యులు, సుమేధసులు మొదలగువారు దేవగణములు. హిరణ్యరోముడు, 
వేదశిరసుడు, ఊర్థ్వబాహువు, వేదశ్రీ, మొదలగువారు సప్తర్డులు. 


పత్నీ వికుంఠా శుభ్రస్య వైకుం కైస్సురసత్త మైః | 
తయోస్స్వకలయా జజ్జే వైకుంఠో భగవాన్‌ స్వయమ్‌ || 4 


శుభ్రస్య - శుభ్రునియొక్క,. పత్నీ - భార్యః వికుంఠా - వికుంఠ, 
తయోః - వారిద్దరికి భగవాన్‌ - శ్రీహరి భగవానుడు, స్వయమ్‌ - స్వయ 
ముగా, స్వకలయా - తన అంశచే, వైకుంఠః - వైకుంఠుడై, వైకుంతైః - 
వైకుంఠులనే, సురసత్త మైః - దేవ[్రేస్టులతో బాటుగా, జళ్లే - పుట్టెను. 

ఆ సప్తర్డులలోనివాడగు శుభ్రునకు భార్య వికుంఠ. స్వయముగా 
శ్రీహరి భగవానుడు తన అంశచే వైకుంఠుడు అనే పేరుతో, వైకుంఠులనే 
దేవ[్రేష్టులతో బాటుగా వారిద్దరికి సంతానమై జన్మించెను. 


వైకుంఠః కల్పితో యేన లోకో లోకనమస్కృతః | 
రమయా ప్రార్థ శమౌనేన దేవ్యా తత్ప్రియకామ్యయా || 5 
రమయా దేవ్యా - లక్ష్మీదేవిచే, ప్రార్య్యమానేన - ప్రార్థించబడిన, 
యేన - ఏ వైకుంఠునిచే, తత్‌-ప్రియకామ్యుయా - ఆమెకు ప్రీతిని కలిగించ 
వలెననే కోరికతో, లోకనమస్కృతః - ప్రాణులచే నమస్కరించబడే, 
వైకుంఠః లోకః - వైకుంఠ లోకము, కల్పితః - రచించబడినదో. 


432 శ్రీమద్భాగవతము 
లక్ష్మీదేవి ప్రార్ధించగా ఆమెకు ప్రీతిని కలిగించుటకై వైకుంఠుడు 
వైకుంఠమనే లోకమును రచించెను. సకలప్రాణులు ఆ లోకమునకు నమ 
స్కరించెదరు. 


తస్యానుభావః కథితో గుణాశ్చ పరమోదయాః | 
భౌమాన్‌ రేణూన్‌ స విమమే యో విష్ణోర్వర్ణయేద్గుణాన్‌ 116 


తస్య - ఆ వైకుంఠునియొక్క, అనుభావః - ప్రభావము, కథితః - 
చెప్పబడినది, పరమ-ఉదయాః - సర్వథేేష్టమైన ఆవిర్భావము గల, 
గుణాః చ - గుణములు కూడ, యః - ఎవడైతే, విష్ణోః - విష్ణువుయొక్క, 
గుణాన్‌ - గుణములను, వర్జయేత్‌ - వర్ణించునో, సః - అట్టివాడు, ఖౌమాౌన్‌ 
- భూమికి చెందిన, రేణూన్‌ - రేణువులను, విమమే - లెక్కించును. 


ఆ వైకుంఠునియొక్క ప్రభావమును గురించి, సర్వశ్రేష్టమైన ఆవి 
ర్భావము గల దయాళుత్వము మొదలగు గుణములను గురించి ఇదివ 
రలో చెప్పితిని. ఎవడైతే భూమియందలి రేణువులను లెక్కించగల్లునో, 
అట్టివాడు మాత్రమే విష్ణువుయొక్క గుణములను వర్ణించగల్లును. 

షష్టశ్చ చక్తుషః పుత్రశ్చాక్షుషో నామ వై మనుః | 
పూరుపూరుషసుద్యుమ్నప్రముఖాశ్చాక్షుషాత్మజా: || 7 
చక్లుషః - చక్తువుయొక్క, పృత్రః - పుత్రుడు, చాక్తుషః - చాకు 
షుడు అని, నామ - ప్రసిద్ధిని గాంచినవాడు; షష్టః చ - ఆరవ, మనుః వై - 
మనువు, పూరుపూరుషసుద్యుమ్నప్రముఖాః - పూరువు పూరుషుడు 
సుద్యుమ్నుడు మొదలగువారు, చాక్తుష-ఆత్మజా: - చాక్తుష మనువు 
యొక్క పుత్రులు. 

చక్షువుయొక్క పుత్రుడు, చాకళ్ల్తుషుడు అని ప్రసిద్ధిని గాంచినవాడు 
ఆరవ మనువు. పూరువు, పూరుషుడు, సుద్యుమ్నుడు మొదలగువారు 
చాక్తుష మనువుయొక్క పుత్రులు. 

ఇంద్రో మంత్రద్రుమస్తత్ర దేవా ఆప్యాదయో గణాః | 
మునయస్తత్ర వై రాజన్‌ హవిష్మద్వీరకాదయః [| 8 


అష్టమ స్కంధము - అధ్యాయము 5 433 


రాజన్‌ - ఓ రాజా[ తత్ర - ఆ మన్వంతరమునందు, మంత్ర 
ద్రుమః - మంత్రద్రుముడు, ఇంద్రః - ఇంద్రుడు, ఆప్య-ఆదయః - 
ఆప్యులు మొదలగు, గణాః - గణములు, దేవాః - దేవతలు, తత్ర - ఆ 
మన్వంతరమునందు, హవిష్మద్‌-వీరక-ఆదయః వై - హవిష్మంతుడు వీర 
కుడు మొదలగువారు, మునయః - సస్తర్దులు, 


ఓ మహారాజా! ఆ మన్వంతరమునందు ఇంద్ర పదవిలో నుండు 
వాడు మంత్రద్రుముడు. ఆప్యులు, పరావతులు మొదలగు గణములు దేవ 
తలు. హవిష్మంతుడు, వీరకుడు, భృగువు మొదలగువారు సప్తర్డులు. 


తత్రాపి దేవస్సంభూత్యాం వైరాజస్యాభవత్సుతః | 
అజితో నామ భగవానంశేన జగతః పతిః || 0 


తత్ర అపి - ఆ మన్వంతరమునందు కూడ, దేవః - స్వయంప్ర 
కాశ స్వరూప్పుడు, జగతః - జగత్తునకు, పతిః - ప్రభువు అగు, భగవాన్‌ - 
శ్రీహరి భగవానుడు, అంచేన - అంశచే, సంభూత్యామ్‌ - సంభూతియం 
దు, వైరాజస్య - వైరాజునకు, అజితః నామ - అజితుడు అని ప్రసిద్ధి గాంచి 
న సుతః - పుత్రుడై అభవత్‌ - ఆయెను. 


ఆ మన్వంతరమునందు కూడ స్వయంప్రకాశ స్వరూపుడు, జగ 
న్నాథుడు అగు శ్రీహరి భగవానుడు అంశచే వైరాజునకు సంభూతియందు 
పుత్రుడై జన్మించి, అజితుడు అనే పేరుతో ప్రసిద్ధి గాంచెను. 


పయోధిం యేన నిర్మథ్య సురాణాం సాధితా సుధా | 
భ్రమమాణో5ంభసి ధృతః కూర్మరూపేణ మందరః!! 10 


యేన - ఎవనిచే, పయోధిమ్‌ - సముద్రమును, నిర్మథ్య = మథిం 
చి సుధా - అమృతము, సురాణామ్‌ - దేవతలకు, సాధితా - సంపాదించ 
బడినదో, కూర్మరూపేణ - తాబేలు రూపముగా, అంభసి - నీటియందు, 
భ్రమమాణః - తిరుగుచున్ను మందరః - మందర పర్వతము, ధృతః - 
ధరించబడినదో. 


434 శ్రీమద్భాగవతము 


అజితుడు సముద్రమును మధించి దేవతలకు అమృతమును 
సంపాదించి పెట్టెను. నీటియందు తిరుగుతున్న మందర పర్వతము (కవ్వ 
ము) ను ఆయన తాబేలు రూపములో నిలబెట్టెను, 


రాజోవాచ | 
యథా భగవతా బ్రహ్మన్‌ మథితః క్షీరసాగరః | 
యదర్థం వా యతశ్చాద్రిం దధారాంబుచరాత్మనా  . 
బ్రహ్మన్‌ - ఓ మహర్దీ! భగవతా - భగవానునిచే, క్రీరసాగరః - 
పాల సముద్రము, యథా - ఏ విధముగా, యద్‌-అర్థమ్‌ - ఎవరి కొరక్రై 
మథితః - మధించబడినది?, యతః - ఎందువలన, అంబుచర-ఆత్మనా ఎ 
తాబేలు రూపముగా, అద్రిమ్‌ - పర్వతమును, దధార - ధరించెను? 
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! భగవానుడు పాల 
సముద్రమును ఎవరి కొరకై ఏ విధముగా మథించెను? ఆయన తాబేలు 
రూపముగా పర్వతమును మోయుటకు కారణమేమి? 


యథామృతం సురైః ప్రాప్తం కించాన్యదభవత్తతః ! 
ఏతద్భగవత:ః కర్మ వదస్వ పరమాద్భుతమ్‌ || శై 
సురైః - దేవతలచే, అమృతమ్‌ - అమృతము, యథా - ఏ విధ 
ముగా, ప్రాప్తమ్‌ - పొందబడినది?, తతః - తరువాత, అన్యత్‌ చ - ఇంకొక 
టి కూడ, కిం - ఏమిటి, అభవత్‌ - ఆయెను?, భగవతః - భగవానునియొ 
క్క, ఏతత్‌ - ఈ, పరమ-అద్భుతమ్‌ - అత్యద్భుతమగు, కర్మ - లీలను 
గురించి, వదస్వ - చెప్పుము. 
దేవతలు అమృతమును పొందిన విధమెట్టిది? ఆ తరువాత. ఇంకా 
ఏమి జరిగెను? భగవానుని ఈ అత్యద్భుతమగు లీలను గూర్చి చెప్పుడు. 


త్వయా సంకథ్యమానేన మహిమ్నా సాత్వతాం పతేః | 
నాతితృష్యతి మే చిత్తం సుచిరం తాపతాపితమ్‌ |] _ 13 





అష్టమ స్కంధము - అధ్యాయము 5 435 





సాత్వతామ్‌ - సత్త్వగుణప్రధానులగు భక్తులకు, పతేః - ప్రభువైన 
శ్రీహరియొక్క, మహిమ్నా - మహిమ, త్వయా - నీచే, సంకథ్యమానేన - 
చక్కగా చెప్పబడుచుండగా, సుచిరమ్‌ - చాల కాలము, తాపతాపితమ్‌ - 
తాపముచే వేగిపోయిన, మే - నా, చిత్తమ్‌ - చిత్తము, న అతితృష్యతి - 
చాల తృప్తిని చెందుట లేదు. 
... సత్త్వగుణప్రధానులగు భక్తులకు ప్రభువగు శ్రీహరియొక్క మహి 
మను తమరు చక్కగా వర్ణించి చెప్పుచుండగా, చాల కాలమునుండి తాప 


ముతో వేగిపోవుచున్న నా చిత్తము అధికమగు తృప్తిని చెందుట లేదు (అన 
గా, చాలుననిపించుట లేదు). 


సూత ఉవాచ । 
సంపృష్టో భగవానేవం ద్వైపాయనసుతో ద్విజాః | 
అభినంద్య హరేర్వీర్యమభ్యాచష్టుం ప్రచక్రమే || శేష 
ద్విజాః - ఓ మహర్షులారా! ఏవమ్‌ - ఈ విధముగా, సంపృష్టః - 
చక్కగా ప్రశ్నించబడిన, ద్వైపాయనసుతః - ద్వీపనివాసియగు వ్యాసుని 
పుత్రుడగు శుక మహర్షి, అభినంద్య - అభినందించి, హరేః - శ్రీహరియొ 
క్క వీర్యమ్‌ - మహిమను గురించి, అభ్యాచష్టుమ్‌ - వర్ణించి చెప్పుటకు, 
ప్రచక్రమే - ఆరంభించెను. 
సూత మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహర్షులారా! శుక మహర్షి 
ద్వీపనివాసియగు వ్యాసుని పుత్రుడు. ఆయనను పరీక్షిత్తు ఈ విధముగా 
చక్కగా ప్రశ్నించగా, ఆయన ఆ రాజును అభినందించి, శ్రీహరియొక్క 
మహిమను గురించి చెప్పుటకు ఉపక్రమించెను. 


శ్రీశుక ఉవాచ |! 
యదా యుద్దేకసురై ర్లేవా బాధ్యమానాశ్శితాయుధై: | 
గతానవో నిపతితా నోత్తిష్టేరన్‌ స్మ భూయశః 1 15 
యదా - ఎప్పుడైతే, యుద్దే - యుద్ధమునందు, దేవాః - దేవత 
లు, శిత-ఆయుధైః - వాడి ఆయుధములు గల, అసురైః - రాక్షసులచే, 


436 శ్రీమద్భాగవతము 
బాధ్యమానాః - పీడించబడుచున్నవారై. భూయశః - అధికముగా, గత-అ 
సవః - పోయిన ప్రాణములు గలవారై, న ఉత్తిష్టేరన్‌ స్మ - మైకి లేవకుండి 
రి. 


ఒకప్పుడు యుద్ధములో వాడి ఆయుధములు గల రాక్షసులు దేవ 
తలను పీడించిరి. ఆ దేవతలు చాల సంఖ్యలో యుద్ధభూమిలో నేలగూలి 
ప్రాణములను గోల్పోయి మరల లేవకుండిరి. 


యదా దుర్వాససశ్శాపాత్సేంద్రా లోకాస్త్రయో నృప | 
నిశ్శీంకాశ్చాభవంస్తత్ర నేశురిజ్యాదయః క్రియాః || 16 


నృప - ఓ రాజా! యదా - ఎప్పుడైతే, దుర్వాససః - దుర్వాస 
మహర్షియొక్క, శాపాత్‌ - శాపము వలన, స-ఇంద్రాః - ఇంద్రునితో గూడి 
న, త్రయః - మూడు, లోకాః - లోకములు, నిః-శ్రీకాః - తొలగిన సంప 
దలు గలవి, అభవన్‌ - అయినవో, తత్ర - అప్పుడు, ఇజ్యా-ఆదయః - 
యజ్ఞయాగాది, క్రియాః - కర్మలు, నేశుః - నష్టమైనవి. 


ఓ మహారాజా! ఒకప్పుడు దుర్వాసుని శాపముచే ఇంద్రునితో 
సహా ముల్లోకములు సంపదలను కోల్పోయినవి. అప్పుడు యజ్ఞయాగాది 
కర్మలు కూడ నష్టమైనవి. 


నిశామ్యైతత్సురగణా మహేంద్రవరుణాదయః | 

నాధ్యగచ్చన్‌ స్వయం మంత్రైర్మంత్రయంతో వినిశ్చయమ్‌ 1117 
మహేంద్రవరుణ-౪ఆదయః - మహేంద్రుడు వరుణుడు మొద 

లుగా గల, సురగణాః - దేవగణములు, ఏతత్‌ - దీనిని, నిశామ్య - చూచి, 

స్వయమ్‌ - స్వయముగా, మంత్ర - సలహా సంప్రదింపులతో, మంత్ర 

యంతః - ఆలోచించుచున్నవారై, వినిశ్చయమ్‌ - నిశ్చ్వయమును, న 

అధ్యగచ్చన్‌ - పొందలేదు. 


ఈ పరిస్థితిని చూసి మహేంద్రుడు, వరుణుడు మొదలగు దేవతా 
గణములు తమలో తామ సలహా సంప్రదింపులను చేస్తూ ఆలోచించిరి. 
అయినసూ, వారికి ఆ పరిస్థితినుండి బయట పడే ఉపాయము తోచలేదు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 5 47 


తతో బ్రహ్మసభాం జగ్ముర్మేరోర్మూర్ధని సర్వశః | 
సర్వం విజ్ఞాాయాంచక్రుః ప్రణతాః పరమేస్టినే || 18 


తతః - తరువాత, సర్వశః - అందరు, మేరోః - మేరు పర్వతము 
యొక్క, మూర్ధని - శిఖరమునందున్ను బ్రహ్మసభామ్‌ - బ్రహ్మగారి 
సభను గురించి, జగ్ముః - వెళ్లిరి, పరమేష్టినే - బహ్మగారి కొరకు, ప్రణతాః 
- ప్రణమిల్లినవారై సర్వమ్‌ - సర్వమును, విజ్ఞాాయాంచక్రుః - విన్నవించి 
రి. 


తరువాత వారందరు మేరు పర్వత శిఖరము పైనున్న బ్రహ్మగారి 
సభకు వెళ్లి ఆ పరమేష్టికి ప్రణమిల్లి జరిగిన వృత్తాంతమునంతనూ విన్న 
వించిరి. 


స విలోక్యేంద్రవాయ్వాదీన్‌ నిస్సత్త్వాన్‌ విగతప్రభాన్‌ ! 


లోకానమంగలప్రాయానసురానయథా విభుః || 19 
సమాహితేన మనసా సంస్మరన్‌ పూరుషం పరమ్‌ | 
ఉవాచోత్పుల్లవదనో దేవాన్‌ స భగవాన్‌ పరః || 20 


సః - ఆం విభుః - ప్రభుడు, నిస్సత్త్వాన్‌ - బలహీనులైనట్టియు, 
విగతప్రభాన్‌ - తొలగిపోయిన కాంతి కలిగిన, ఇంద్రవాయు-అదీన్‌ - 
ఇంద్రుడు వాయువు మొదలగువారిని, అమంగలప్రాయాన్‌ - మంగళము 
కాని విషయములతో నిండియున్న లోకాన్‌ - లోకములను, అయథా - 
దీనికి విరుద్దముగానున్ను అసురాన్‌ - రాక్షసులను, విలోక్య - చూచి, 
సమౌహితేన - ఏకాగ్రమగు, మనసా - మనస్సుతో, పరం పూరుషమ్‌ - 
పురుషోత్తముని, సంస్మరన్‌ - చక్కగా స్మరించుచున్నవాడు, సః - ఆ, పరః 
_ దేవదేవుడగు, భగవాన్‌ - బ్రహ్మదేవుడు, ఉత్సుల్లవదనః - వికసించిన 
ముఖము గలవాడై దేవాస్‌ - దేవతలనుద్దేశించి, ఉవాచ - పలికెను. 

బలహీనులై కాంతిని గోల్పోయి ఉన్న ఇంద్రుడు, వాయువు మొద 


లగు దేవతలను సర్వసమర్దుడగు ఆ పరమేష్టి చూచెను. అమంగళము 
లగు విషయములతో నిండియున్న లోకములను, సిరిసంపదలతో వెలిగిపో 


438 శ్రీమద్భాగవతము 
తున్న రాక్షసులను కూడ ఆయన చూచెను. ఆపుడాయన ఏకాగ్రమగు చిత్త 
ముతో పురుషోత్తముని చక్కగా స్మరించగా, ముడుచుకుపోయిన ఆయన 
ముఖము ఆనందముతో వికసించెను. అపుడా బ్రహ్మదేవుడు దేవతలనుద్దే 
శించి ఇట్లు పలికెను. 


అహం భవో యూయమథోకంసురాదయో 
మనుష్యతిర్యగ్గుమఘర్మజాతయ: | 
యస్యావతారాంశకలావిసర్జితా 
వ్రజామ సర్వే శరణం తమవ్యయమ్‌ || 21 


అహమ్‌ - నేను, భవః - రుద్రుడు, యూయమ్‌ - మీరు, అథో - 
మరియు, అసుర-ఆదయః - రాక్షసులు మొదలగువారు, మనుష్యతిర్యగ్‌- 
ద్రుమఘర్మజాతయః - మానవులు పశుపక్ష్యాదులు చెట్టుచేమలు చెమట 
నుండి పుట్టే పేలు మొదలగు ప్రాణులు, సర్వే - అన్నీ యస్య - ఎవని 
యొక్క, అవతార-అంశకలావిసర్జితాః - అవతారమైన విరాట్పురుషుని 
అంశయొక్క అంశచే సృష్టించబడినవో, అవ్యయమ్‌ - వినాశము లేని, 
తమ్‌ - ఆ పరబ్రహ్మను, శరణమ్‌ - శరణును, వ్రజామ - పొందెదము. 


నేను, రుద్రుడు, మీరు, రాక్షసులు, మానవులు, పశుపక్ష్యాదులు, 
చెట్టుచేమలు, చెమటనుండి పుట్టే పేలు మొదలగునవి ఇత్యాది సకల 
ప్రాణులు పరబ్రహ్మయొక్క అవతారమైన విరాట్‌-పురుషుని స్వల్పమైన 
అంశచే సృష్టించబడినారు. అవినాశియగు అట్టి పరబ్రహ్మను మనము 
శరణు వేడెదము. 


న యస్య వధ్యో న చ రక్షణీయో నోపేక్షణీయాంందరణీయపక్షః | 
అథాపి సర్గస్టితిసంయమార్దం ధత్తే రజస్సత్త్వతమాంసి కాలే 1122 
యస్య - ఏ పరమేశ్వరునకు, వధ్యః - వధించ దగినవాడు, న - 
లేడో, రక్షణీయః చ - రక్షించ దగినవాడు కూడ, న - లేడో, ఉపేక్షణీయ-ఆ 
దరణీయపక్షః - ఉపేక్షించదగిన పక్షము ఆదరించ దగిన పక్షము, న - 
లేదో, అథాపి - అయినప్పటికీ, కాలే - కాలమునందు, సర్గస్థితిసంయమ 


అష్టమ స్కంధము - అధ్యాయము 5 త్రం 


-అర్థమ్‌ - సృష్టిస్థితిలయముల కొరకు, రజః-సత్త్వతమాంసి - రజోగు 
ణము సత్త్వగుణము తమోగుణములను, ధత్తే - స్వీకరించునో. 


పరమేశ్వరునకు వధించదగినవాడు గాని, రక్షించదగినవాడు గాని, 
ఉపేక్షించదగిన పక్షము గాని, ఆదరించదగిన పక్షము గాని లేవు. అయిన 
ప్పటికీ ఆయన ఆయా కాలములయందు సృష్టిస్టితిలయముల కొరకై 
క్రమముగా రజస్పత్త్వతమోగుణములను ఉపాధిగా స్వీకరించుచున్నాడు. 


అయంచ తస్య స్థితిపాలనక్షణః 

సత్త్వం జుషాణస్య భవాయ దేహినామ్‌ | 
తస్మాద్వ్రజామశ్శరణం జగద్గురుం 

స్వానాం స నో ధాస్యతి శం సురప్రియః || 23 


దేహినామ్‌ - పాణులయొక్క, భవాయ - కల్యాణము కొరకు, 
సత్త్వమ్‌ - సత్త్వగుణమును, జుషాణస్య - స్వీకరించిన, తస్య - ఆ ఈశ్వ 
రునకు, అయం చ - ఇది, స్థితిపాలనక్షణః - మర్యాదను రక్షించే కాలము, 
తస్మాత్‌ - అందువలన, జగద్‌-గురుమ్‌ - జగత్తునకు తండ్రియగు ఈశ్వరు 
ని, శరణమ్‌ - శరణును, వ్రజామః - పొందుచున్నాము, సురప్రియః - దేవ 
తలు ప్రియులైన (దేవతలకు ప్రియుడైన), సః - ఆయన, స్వానామ్‌ - తన 
భక్తులమైన, నః - మనకు, శమ్‌ - సుఖమును, ధాస్యతి - కలిగించగలడు. 

ప్రాణుల కల్యాణము కొరకై సత్త్వగుణోపాధిని స్వీకరించిన ఆ 
ఈశ్వరునకు ఇది లోకమర్యాదలను రక్షించే కాలము. కావున, జగత్తునకు 
తండ్రియగు ఆ పరమేశ్వరుని మేము శరణు వేడుచున్నాము. ఆయనకు 
దేవతలయందు ప్రీతి మెండు. దేవతలకు ఆయన ప్రియుడు. తన భక్తుల 
మగు మనకు ఆయన సుఖమును కలిగించగలడు. 


శ్రీశుక ఉవాచ | 
ఇత్యాభాష్య సురాన్‌ వేధాస్సహ దేవైరరిందమ |! 
అజితస్య పదం సాక్షాజ్ఞగామ తమసః పరమ్‌ || 24 


29 


440 శ్రీమద్భాగవతము 
అరిందమ - శత్రువులను నియంత్రించినవాడా!, వేధాః - బ్రహ్మ 
గారు, సురాన్‌ - దేవతలనుద్దేశించి, ఇతి - ఈ విధముగా, అఆభాష్య - పలి 
కి దేవైః సహ - దేవతలతో గూడి, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, తమసః - అజ్ఞాన 
మునకు అతీతమైన, అజితస్య - అజితుని (శ్రీహరియొక్క), పదమ్‌ - 
ధామమును, జగామ్‌ - చేరెను. 

లోపల బయట శత్రువులను నియంత్రించిన ఓ మహారాజా! 
బ్రహ్మగారు దేవతలతో ఇట్లు పలికి వారితో గూడి సాక్షాత్తుగా అపరాజితు 
డగు శ్రీహరియొక్క ధామమునకు వెళ్లెను. ఆ ధామము అజ్ఞానమునకు 
అతీతమైనది. 

తత్రాదృష్టస్వరూపాయ శ్రుతపూర్వాయ వై విభో | 
స్తుతిమబ్రూత దైవీభిర్గీర్చిస్త్రవహితేంద్రియః || 25 
విభో - ఓ రాజా! తత్ర వై - అచటనైతే, అవహిత-ఇంద్రియః - 
వశము చేసుకొనబడిన ఇంద్రియములు గల బ్రహ్మగారు, అదృష్టస్వరూ 
పాయ - చూడబడని స్వరూపము గలిగినట్టియు, శ్రుతపూర్వాయ - 
పూర్వమునందు వినబడిన శ్రీహరి కొరకు, దైనీభిః గీర్భిః - వేదవాక్కుల 
తో, స్తుతిమ్‌ - స్తోత్రమును, అబ్రూత - పలికెను. 

ఓ మహారాజా! వారు శ్రీహరి గురించి ఇదివరలో వినియున్ననూ, 
అచటనైతే వారికి శ్రీహరియొక్క స్వరూపము కానరాలేదు. అపుడు బ్రహ్మ 
గారు ఇంద్రియములను వశము చేసుకొని వేదవాక్కులతో శ్రీహరిని స్తుతిం 
చెను. 

బ్రహ్మోవాచ | 
అవిక్రియం సత్యమనంతమాద్యం 
గుహాశయం నిష్కలమప్రతర్క్యమ్‌ | 
మనో5గ్రయానం వచసాంనిరుక్తం 
నమామహే దేవవరం వరేణ[మ్‌ |! 26 


అష్ట ము స్కంధము - అధ్యాయము 5 తడక 
అవిక్రియమ్‌ - వికారములు లేనట్టియు, సత్యమ్‌ - అఖండసచ్చి 
తృ్వరూపుడైనట్టియు, అనంతమ్‌ - కాలాతీతుడైనట్టియు, ఆద్యమ్‌ - జగ 
త్కారణుడైనట్టియు, గుహాశయమ్‌ - హృదయము అనే గుహయందు ప్రక 
టమగుచున్నట్టియు, నిష్కలమ్‌ - అవయవములు లేనట్టియు, అప్రత 
ర్క్యమ్‌ - సుతరాము ఊహకు అందనట్టియు, మనః-అగ్రయానమ్‌ - మన 
స్సుకంటె ముందు ఉన్నట్టియు:, వచసా - వాక్కుచే, అనిరుక్తమ్‌ - నిర్వ 
చించ శక్యము కానట్టియు, వరేణ్యమ్‌ - సర్వోత్కృష్టుడైన, దేవవరమ్‌ - 
దేవనాయకుడగు శ్రీహరిని, నమామహే - నమస్కరించుచున్నాము. 


అఖండ సచ్చిత్స్వ్వరూపుడగు ఈశ్వరునియందు వికారములే 
మియు లేవు. జగత్కారణుడగు ఆయన కాలమునకు అతీతుడు. ఆయన 
సకలప్రాణుల హృదయగుహయందు ఆత్మరూపముగా ప్రకటమగుచున్నా 
డు. ఆయన నిరవయవుడు. ఆయన స్వరూపము సుతరాము ఊహకు 
అందేది కాదు, వాక్కుతో నిర్వచించేది కాదు. మనస్సు ఎంత వేగము 
గలది అయినా, ఆయన స్వరూపమును అందుకోలేదు. సర్వోత్కృష్టుడు, 
దేవనాయకుడు అగు ఆ శ్రీహరికి మేము నమస్కరించుచున్నాము. 


విపశ్చితం ప్రాణమనోధియాత్మనా- 
మర్థేంద్రియాభాసమనిద్రమవ్రణమ్‌ | 

ఛాయాతపౌ యత్ర న గృధ్రపక్తా 
తమక్షరం ఖం త్రియుగం వ్రజామహే || 27 


ప్రాణమనః-ధియాత్మనామ్‌ - ప్రాణము మనస్సు బుద్ధి దేహముల 
కు, విసశ్చితమ్‌ - ద్రష్టయైనట్టియు, అర్ధ-ఇంద్రియ-ఆభాసమ్‌ - శబ్దాది 
విషయములు చెవి మొదలగు ఇంద్రియముల రూపముగా ప్రకాశించుచు 
న్నట్టియు, అనిద్రమ్‌ - లుప్తమగుట లేనట్టియు, అవ్రణమ్‌ - వెలితి 
(దుఃఖము) లేనట్టియు, అక్షరమ్‌ - వినాశము లేనట్టియు, ఖమ్‌ - ఆకాశము 
వలె వ్యాపకుడైనట్టియు, త్రియుగమ్‌ - మూడు యుగములలో ఆవిర్భవిం 
చే తమ్‌ - ఆ శ్రీహరిని, వ్రజామహే - శరణు పొందెదము, యత్ర - ఎవని 
యందైతే, గృధ్రపక్ష్తా - భోగాసక్తిగల జీవుని పక్షములైన, ఛాయా-ఆతపౌ - 
అవిద్య విద్యలు, న - లేవో. 


442 _ శ్రీమద్భాగవతము 
పరమేశ్వరుడు ప్రాణుల హృదయములో ప్రాణము-మనస్సు-బు 
ద్ధి-దేహములకు సర్వావస్థలలో లుప్తము కాని ద్రష్టమయై ఉన్నాడు. జగత్తులో 
శబ్బస్పర్శ్గరూపరసగంధములుగను, ప్రాణులయందు చెవి-చర్మము-కన్ను 
-జిహ్వ-ముక్కు అనే ఇంద్రియములగను కూడ ఆయనయే భాసించుచు 
న్నాడు. భోగవాసనలు గల జీవునియందుండే అజ్ఞానము-జ్ఞానము అనే 
రెండు పక్షములు ఆయనయందు ఉండవు. వినాశము లేని ఆయనయందు 
వెలితి, దుఃఖము లేవు. సర్వవ్యాపకుడగు ఆయన మూడు యుగములలో 
ఆవిర్భవించును. ఆయనను మేము శరణు వేడుచున్నాము. 


అజస్య చక్రం త్వజయేర్యమాణం మనోమయం పంచదశారమాశు, 
త్రిణాభి విద్యుచ్చలమసష్టనేమి యదక్షమాహుస్తమృతం ప్రపద్యే! 28 

అజయా - అనాదియగు మాయాశక్తిచే, ఈర్యమాణమ్‌ - ప్రవర్తిల్ల 
బేయబడుచున్నది, మనః-మయమ్‌ - మనస్సే ప్రధానముగా కలిగినది, 
పంచదశ-అరమ్‌ - పదిహేను ఆకులు కలిగినది, ఆశు - వేగము గలది, 
త్రిణాభి - మూడు తూములు గలది, విద్యుత్‌-చలమ్‌ - మెరుపువలె చంచ 
లమైనది, అష్టనేమి - ఎనిమిది కడకమ్మీలు కలది అగు, అజస్య - అనాది 
యగు జీవుని, చక్రంతు - చక్రమైతే, యద్‌-అక్షమ్‌ - ఏ ఈశ్వరుడు ఇరు 
సుగా గలదియని, ఆహుః - చెప్పెదరో, తమ్‌ - అట్టి, బుతమ్‌ - సత్యస్వ 
రూపుని, ప్రపద్యే - శరణు వేడెదను. 


అనాదియగు ఈ జీవుని సంసారచక్రమును అనాదియగు మాయా 

జ్‌ వేగముగా త్రిప్పుచున్నది. మనఘ్సే ప్రధానముగా గల ఈ చక్రమునకు 

హేను ఆకులు (కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, పంచ ప్రాణ 

మూడు తూములు (సత్త్వరజస్తమోగుణములు), ఎనిమిది కడక 

మ్మీలు (పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము) గలవు. 

మెరుపు వలె చంచలమైన ఈ చక్రమునకు ఇరుసు ఆ ఈశ్వరుడేనని మహా 
త్ములు చెప్పెదరు. ఆ ఈశ్వరుని మేము శరణు వేడుచున్నాము. 


య ఏకవర్దం తమసః పరం తదలోకమవ్య క్త కమనంతపారమ్‌ |! 
అసాంచకారోపసు సర్లమేనముపాసతే యోగరథేన ధీరాః | 129 


అష్టమ స్కంధము - అధ్యాయము 5 ఉష 


తత్‌ - ఆ పరబ్రహ్మ, ఏకవర్ణమ్‌ - ఏకరసమగు జ్ఞానమే స్వరూప 
ముగా కలది, తమసః - ప్రకృతికి, పరమ్‌ - అతీతము, అలోకమ్‌ - కంటికి 
కనబడనిది, అవ్యక్తమ్‌ - మనస్సునకు గోచరము కానిది, అనంతపారమ్‌ - 
కాలముచే గాని దేశముచే పరిచ్చిన్నము కానిది, యః - ఎవడైతే, ఉపసుప 
రమ్‌ - అందమైన పక్షివంటి జీవుని సమీసమునందు, ఆసాంచకార - స్థిర 
ముగా నున్నాడో, వనమ్‌ - ఈ ఈశ్వరుని, ధీరాః - వివేకులు, యోగరథేన 
- భక్తియోగము అనే పొందే సాధనముతో, ఉపాసతే - ఉపాసించుచున్నా 
రు. 


ఏకరసమగు జ్ఞానమే స్వరూపముగా గల పరబ్రహ్మ ప్రకృతికి అతీ 
తము. అది ఇంద్రియములకు గాని, మనస్సునకు కాని గోచరము కాదు. 
దేశకాలపరిచ్చేదములు లేని ఆ పరబ్రహ్మ అందమైన పక్షివంటి జీవుని 
ప్రక్కనే (హృదయములో) స్థిరముగా (అంతర్యామియై) ఉన్నాడు. ఆయ 
నను పొందే సాధనము భక్తియోగము. వివేకులు దానితో ఆయనను ఉపా 
సించెదరు. 


న యస్య కశ్చాతితితర్తి మాయాం 
యయా జనో ముహ్యతి వేద నార్ధమ్‌ | 
తం నిర్ణితాత్మాత్మగుణం పరేశం 
నమామ భూతేషు సమం చరంతమ్‌ !! 30 


యస్య - ఎవనియొక్క, మాయామ్‌ - మాయను, కశ్చ - ఎవడైన 
నూ, న అతితితర్తి - తరించుట లేదో, యయా - దేనిచే, జనః - మానవు 
డు, ముహ్యతి - మోహమును పొందుచున్నాడో, అర్ధమ్‌ - తన స్వరూప 
మును, న వేద - తెలియడో, నిర్దిత-ఆత్మాత్మగుణమ్‌ - జయించబడిన 
మాయాశక్తి దాని గుణములు కలిగినట్టియు, భూతేషు - ప్రాణులయందు, 
సమమ్‌ - సమానముగా, చరంతమ్‌ - నంచరించే, తమ్‌ - ఆ, పర-ఈశమ్‌ 
- పరమేశ్వరుని, నమామ - నమస్కరించుచున్నాము. 


ఈశ్వరుని మాయను ఎవడైననూ తరించలేడు (ఆయన అనుగ్రహ 
ముతోనే మాయను తరించుట సంభవము). దానిచే వ్యామోహమును 


444 శ్రీమద్భాగవతము 
పొందియున్న జీవుడు తన స్వరూపమును తెలియలేకున్నాడు. మాయాశక్తి 
ని, దాని సత్త్వరజస్తమోగుణములను వశము చేసుకొనియున్న ఆ పరమేశ్వ 
రుని మేము నమస్కరించుచున్నాము. ఆయన సకలప్రాణులలో సమాన 
ముగా ప్రాణరూపుడై సంచరించుచున్నాడు. 


ఇమే వయం యత్ప్రియయైవ తన్వా 
సత్త్వేన సృష్టా బహిరంతరావిః | 
గతిం న సూక్ష్మామృషయశ్చ విద్మహే 
కుతోకసురాద్యా ఇతరప్రధానాః | వే 


ఇమే - ఈ: వయమ్‌ - మేము, బుషయః చ - మహర్షులు కూడ, 
యత్‌-ప్రియయా - ఏ ఈశ్వరునకు ప్రియమైన, తన్వా - శరీరమైన, 
సత్త్వేన ఏవ - సత్త్వగుణముతోనే, సృష్టాః - సృష్టించబడినవారమో, బహిః 
- బయట, అంత: - లోపల, ఆవిః - ప్రకాశించుచున్నట్టియు, సూక్ష్మామ్‌ - 
సూక్ష్మ మైన, గతిమ్‌ - స్వరూపమును, న విద్మహే - తెలియకున్నామో, 
ఇతరప్రధానాః - రజస్తమోగుణమలు ప్రధానముగా గల, అసుర-ఆద్యాః - 
అసురులు మొదలైనవారు, కుతః - ఎట్లు? 

ఈ దేవతలమగు మేము, మహర్షులు కూడ నీకు ప్రియమగు శరీర 
మైన సత్త్యగుణము మాత్రమే ప్రధానముగా ఉండునట్లు సృష్టించబడినా 
ము. అయిననూ, బయట ఉనికి రూపముగాను, లోపల తెలివి రూపము 
గాను ప్రకటమైయున్న ఈశ్వరుని సూక్ష్మతత్త్యమును తెలియలేకున్నాము. 
రజస్తమోగుణములు ప్రధానముగా గల అసురులు మొదలగువారు తెలియ 
జాలరని వేరుగా చెప్పవలయునా? 


పాదౌ మహీయం స్వకృతైవ యస్య 
చతుర్విధో యత్ర హి భూతసర్గః | 
స వై మహాపూరుష ఆత్మతంత్రః 
ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః || 32 


అష్టమ స్కంధము - అధ్యాయము 5 445 


యస్య - ఏ ఈశ్వరునకు, ఇయమ్‌ - ఈ, స్వకృతా ఏవ - తనచే 
మాత్రమే సృష్టించబడిన, మహీ - భూమి, పాదౌ - రెండు పాదములో, 
యత్ర హి - దేనియందైతే, చతుర్విధః - నాలుగు రకముల, భూతసర్గః - 
ప్రాణుల సృష్టి గలదో, ఆత్మతంత్రః - స్వతంత్రుడు, బ్రహ్మ - దేశకాల పరి 
చ్భేదములు లేనివాడు, మహావిభూతిః - సర్వోత్తమమైన ఈశ్వరభావము 
గల, సః - ఆ, మహాపూరుషః వై - పురుషోత్తముడైతే, ప్రసీదతామ్‌ - ప్రస 
న్నుడగు గాక! 

నాలుగు విధముల ప్రాణుల (తల్లి గర్భమునుండి పుట్టేవి, గ్రుడ్డు 
నుండి పుట్టేవి, కాలుష్యమునుండి పుట్టే పేలు మొదలగునవి, నేలను చీల్చి 
పుట్టే చెట్టుచేమలు) సృష్టితో విలసిల్లే ఈ భూమి ఈశ్వరునిచేతనే సృష్టించ 
బడి (విరాడ్రూపుడగు) ఈశ్వరునకు పాదములై యున్నది. స్వతంత్రుడైన 
ఆ పురుషోత్తముని ఈశ్వరభావము సర్వోత్తమమైనది. దేశకాల పరిచ్చేద 
ములు లేని ఆ ఈశ్వరుడు ప్రసన్నుడగు గాక! 


అంభస్తు యద్రేత ఉదారవీర్యం సిధ్యంతి జీవంత్యుత వర్ధమానాః, 
లోకాస్త్ర యోంథాఖిలలోకపాలాః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః, 


ఉదారవీర్యమ్‌ - గొప్ప శక్తి గల, అంభః తు - నీరైతే, యద్‌- రేతః 
- ఏ ఈశ్వరుని రేతస్ప్సో, త్రయః - మూడు, లోకాః - లోకములు, అథ - 
మరియు, అభిలలోకపాలాః - సకలలోకపాలకులు, సిధ్యంతి - పుట్టుచు 
న్నారో, జీవంతి - జీవించుచున్నవో, ఉత - మరియు, వర్ధమానాః - వర్ధిల్లు 
చున్నవో, మహావిభూతిః - పరమైశ్వర్యము గల, బ్రహ్మ - పరబ్రహ్మ, ప్రసీ 
దతామ్‌ - ప్రసన్నమగు గాక! 

గొప్ప శక్తి గల నీరు కారణముగానే ముల్లోకములలోని ప్రాణులు 
మాత్రమే గాక, సకలలోకపాలకులు కూడ పుట్టి జీవిస్తూ వర్ధిల్లుచున్నారు.. 
పరమైశ్వర్యసంపన్నుడైన విరాడ్రూపుడగు పరబ్రహ్మయొక్క రేతస్సే 
నీరు. ఆ పరబ్రహ్మ మామై ప్రసన్నమగు గాక! 

సోమం మనో యస్య సమామనంతి 
దివౌకసాం వై బలమంధ ఆయుః ! 


ళన. 
ఈశో నగానాం ప్రజనః ప్రజానాం 
ప్రసీదతాం నస్స మహావిభూతిః || వశ 
దివాకసామ్‌ - స్వర్గనివాసులగు దేవతలకు, బలమ్‌ - బలము, 
అంధః - అన్నము, ఆయుః వై - ఆయుర్దాయము కూడ అయిన, సోమమ్‌ 
- చంద్రుని, యస్య - ఏ ఈశ్వరుని, మనః - మనస్సునుగా, సమామనంతి 
- చెప్పుచున్నారో, నగానామ్‌ - వృక్షములకు, ఈశః - ప్రభువో, ప్రజానామ్‌ 
- ప్రాణులకు, ప్రజనః - ఉత్పాదకమో, మహావిభూతిః - పరమైశ్వర్యసంప 
న్నుడగు, సః - ఆ విరాట్‌ పురుషుడు, నః - మా కొరకు, ప్రసీదతామ్‌ - 
ప్రసన్నుడగు గాక! 
స్వర్గనివాసులగు దేవతలకు బలము, ఆహారము, ఆయుర్దాయము 
చంద్రుడే. చంద్రుడే చెట్టుచేమలకు ప్రభువై ప్రాణుల ఉత్పత్తిని ఘటిల్ల 
జేయుచున్నాడు. అట్టి చంద్రుడు సర్వైశ్వర్య సంపన్నుడగు విరాట్‌ పురు 
షునకు మనస్సని మహర్షులు చెప్పుచున్నారు. ఆ ఈశ్వరుడు మామై ప్రస 
న్నుడగు గాక! 
అగ్నిర్ముఖం యస్య తు జాతవేదా 
జాతః క్రియాకాండనిమిత్తజన్మా | 
అంతస్పము[ద్రేనుపచన్‌ స వ్రధాతూన్‌ 
ప్రసీదతాం నస్ప్స మహావిభూతిః || వెక్‌ 
యస్య తు - ఏ విరాట్‌ పురుషునకైతే, జాతవేదాః - సర్వజ్ఞుడు, 
క్రియాకాండనిమిత్తజన్మా - కర్మకొండ నిమిత్తముగా ఆవిర్భావము కలిగి 
నది, సముద్రే - సముద్రము (ఉదరము) నందు, అంతః - లోపల, స్వధా 
తూన్‌ - తాను పాకము చేసే జలములను (అన్నము మొదలగువాటిని), 
అనుపచన్‌ - పరిణమింప జేయుచున్నవాడు అగు, అగ్ని - అగ్బి 
ముఖమ్‌ - నోరుగా, జాతః - అయినాడో, మహావిభూతిః - సర్వోత్కృష్ట 
మగు ఈశ్వరభావము గల, సః - ఆ విరాట్‌ పురుషుడు, నః - మా కొరకు, 
ప్రసీదతు - ప్రసన్నుడగు గాక! 


అష్టమ స్కంధము - అధ్యాయము 5 తశ? 


వేదోక్తమైన కర్మలు నిమిత్తముగా ఆవిర్భవించిన అగ్నిదేవుడు 
సర్వజ్ఞుడు. ఆయన సముద్రము మధ్యలో బడబాగ్ని రూపములోనుండి 
నీటిని పరిణమింప జేయుచుండును. ఆయనయే ప్రాణుల ఉదరములో 
పలనుండి అన్నము మొదలగు ఆహారపదార్థ్ధములను పక్వము చేయును. 
ఆయనయే ఆ విరాట్‌ పురుషుని నోరు. సర్వోత్కృష్టమగు ఈశ్వరభావము 
గల ఆ విరాట్‌ పురుషుడు నాకై ప్రసన్నుడగు గాక! 


యచ్చక్షురాసీత్తరణి ర్దేవయానం 
త్రయీమయో బ్రహ్మణ ఏష ధిష్ట్యమ్‌ | 
ద్వారం చ ముక్తేరమృతం చ మృత్యుః 
ప్రసీదతాం నస్స మహావిభూతిః || 36 
దేవయానమ్‌ - దేవయానమార్గమునకు అధిదేవత త్రయూామయః 
- వేదస్వరూపుడు, బ్రహ్మణః - పరబ్రహ్మకు, ధిష్టమ్‌ - ఉపాసన 
స్థానము, ముక్తేః - మోక్షమునకు, ద్వారం చ - ద్వారము, అమృతమ్‌ - 
అమృతస్వరూపుడు, మృత్యుః - కాలరూపముగా మృత్యుస్వరూపుడు 
అగు; ఏషః - ఈ, తరణిః - సూర్యుడు, యత్‌-చక్లుః - ఏ విరాట్‌ పురుషుని 
కన్నుయో, మహావిభూతిః - సర్వోత్కృష్టమగు ఐశ్వర్యము గల, సః - 
ఆయన, నః - మా కొరకు, ప్రసీదతామ్‌ - ప్రసన్నుడగు గాక! 
వేదస్వరూపుడైన సూర్యుడు ఉత్తరాయణ పుణ్యమార్గమునకు 
అధిష్టాన దేవత. ఆయన బింబమునందు పరబ్రహ్మను ఉపాసించువారలకు 
ఆయన ముక్తిస్వరూపుడై అనుగ్రహించును. కాలరూప్పుడై ఆయనయే సకల 
ప్రాణులను అంతము చేయును. అట్టి ఈ సూర్యుడు విరాట్‌ పురుషునకు 
కన్ను మహావిభూతియగు ఆ విరాట్‌ పురుషుడు మామై ప్రసన్నుడగును 
గాక! 
ప్రాణాదభూద్యస్య చరాచరాణాం 
ప్రాణస్సహో బలమోజశ్చ వాయుః | 
అన్వాస్మ సమౌజమివానుగా వయం 
ప్రసీదతాం నస్స మహావిభూతిః || 37 


శకి ___ శ్రీమద్భాగవతము 

చర-అచరాణామ్‌ - కదిలే కదలని ప్రాణులకు, ప్రాణః - ప్రాణము, 
సహః - మనోబలము, బలమ్‌ - దేహశక్తి, ఓజః చ - ఇంద్రియపాటవము 
అగు; వాయుః - వాయువు, యస్య - ఏ విరాట్‌ పురుషునియొక్క, 
ప్రాజాత్‌ - ప్రాణశక్తినుండి, అభూత్‌ - ఆవిర్భవించెనో, వయమ్‌ - మనము, 
నమ్రాజమ్‌ - చక్రవర్తిని, అనుగాః ఇప - అనుచరులు వలె, అన్వాస్మ - 
అసుసరించి యున్నామో, మహావిభూతిః - పరబ్రహ్మయొక్క సర్వోత్కృష్ట 
మైన విభూతియగు, సః - ఆ విరాట్‌ పురుషుడు, నః - మా కొరకు, ప్రసీద 
తామ్‌ - ప్రసన్నుడగు గాక! 

కదిలే మరియు కదలని ప్రాణులలోని ప్రాణము, మనోబలము, 
దేహబలము, ఇంద్రియముల పాటవము కూడ వాయుదేవుని వలననే 
సంపన్నమగుచున్నవి. మనము కూడ, చక్రవర్తిని అనుచరులు వలె, ఆ 
వాయుదేవుని అనుసరించియే నిలిచియున్నాము. అట్టి వాయువు ఆ విరాట్‌ 
వురుషుని. ప్రాణశక్షినుండి ఆవిర్భవించెను. పరబ్రహ్మయొక్క సర్వోత్కృ 
ష్టముగు విభూతియైన ఆ విరాట్‌ పురుషుడు మామై ప్రసన్నుడగు గాక! 


శోత్రాద్దిశో యస్య హృదశ్చ ఖాని ప్రజజ్ఞిరే ఖం పురుషస్య నాభ్యాః 
ప్రాబేంద్రియాత్మాసుశరీరకేతం ప్రసీదతాం నస్స మహావిభూతిః || 


యస్య - ఏ, పురుషస్య - విరాట్‌ పురుషునియొక్క, గోత్రార్‌ - 
చెవినుండి, దిశు - దిక్కులు, హృదః చ - హృదయమునుండి, ఖాని - 
ఇంద్రియములు, నాభ్యాః - నాభినుండి, ప్రాణ-ఇంద్రియ-ఆత్మా-అసుశరీర 
శేతమ్‌ - కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అంతఃకరణము పంచప్రా 
ఇములు దేహములకు ఆశ్రయమైన, ఖమ్‌ - ఆకాశము, ప్రజజ్జిరే - ప్రకట 
మైనవో, మహావిభూతిః - పరమైశ్వర్యశాలియగు, సః - ఆ విరాట్‌ పురుషు 
డు, సః - మా కొరకు, ప్రసీదతామ్‌ - ప్రసన్నుడగు గాక! 


విరాట్‌ పురుషుని చెనవినుండి దిక్కులు, హృదయమునుండి ఇంద్రి 
యములు, నాభినుండి ఆకాశము ప్రకటమయ్యెను. కర్మ-జ్ఞానేంద్రియము 
లు, అంతఃకరణము, పంచప్రాణములు, దేహములకు ఆశ్రయము ఆకా 
శమ. పరమైశ్వర్యశాలి ఆ విరాట్‌ పురుషుడు మామై ప్రసన్నుడగు గాక! 


అష్టమ స్కంధము - అధ్యాయము 5 శతం 


బలాన్మహేంద్రస్తిదశాః ప్రసాదాత్‌ 
మన్యోర్గిరీశో ధిషణాద్విరించః | 
ఖేభ్యశ్చ ఛందాంస్య్థృషయో మేఢ్రతః కః 
ప్రసీదతాం నస్స మహావిభూతిః || 39 


బలాత్‌ - బలమునుండి, మహేంద్రః - మహేంద్రుడు, ప్రసాదాత్‌ 
- ప్రసన్నతనుండి, త్రిదశాః - దేవతలు, మన్యోః - కోపమునుండి, గిరీశః - 
రుద్రుడు, ధిషణాత్‌ - బుద్ధినుండి, విరించః - బ్రహ్మగారు, ఖేభ్యః - ఇంద్రి 
యములనుండి, ఛందాంసి - వేదములు, బుషయః చ - మహర్షులు 
కూడ, మేఢ్రతః - జననేంద్రియమునుండి, కః - ప్రజాపతి, మహావిభూతి: - 
గొప్ప విభూతి గల, సః - ఆ విరాట్‌ పురుషుడు, నః - మా కొరకు, ప్రసీద 
తామ్‌ - ప్రసన్నుడగు గాక! 


ఆయన బలమునుండి ఇంద్రుడు, ప్రసన్నతనుండి దేవతలు, కోప 
మునుండి రుద్రుడు, బుద్ధినుండి బ్రహ్మగారు, ఇంద్రియములనుండి వేద 
ములు మరియు మహర్షులు, జననేంద్రియమునుండి ప్రజాపతి ప్రకటమైనా 
రు. గొప్ప విభూతులకు నిధానమగు ఆ విరాట్‌ పురుషుడు మామై ప్రసన్ను 
డగును గాక! 


శ్రీర్వక్షసః పితరశ్భాయయా5:5సన్‌ 
ధర్మః స్తనాదితరః పృష్టతోంభూత్‌ | 
ద్యార్యస్య శీర్‌ష్లోోప్సరసో విహారాత్‌ 
ప్రసీదతాం నస్స మహావిభూతిః || 40 


యస్య - ఏ విరాట్‌ పురుషునియొక్క, వక్తసః - వక్షఃస్థలమునుం 
డి శ్రీః - మహాలక్ష్మి: ఛాయయా - నీడచే, పితరః - పితృదేవతలు, విహా 
రాత్‌ - విహారమునుండి, అప్సరసః - అప్సరసలు, ఆసన్‌ - ప్రకటమైనారో, 
స్తనాత్‌ - స్తనమునుండి, ధర్మః - ధర్మము, పృష్టతః - వెనుక ఖాగమునుం 
డీ ఇతరః - అధర్మము, శీర్‌ష్ణః - శిరస్సునుండి, ద్యాః - ద్యులోకము, 
అభూత్‌ - కలిగెనో, మహావిభూతిః - మహావిభూతియగు, సః - ఆ విరాట్‌ 
పురుషుడు, నః - మా కొరకు, ప్రసీదతామ్‌ - ప్రసన్నుడగు గాక! 


450 శ్రీమద్భాగవతము 
విరాట్‌ పురుషునియొక్క వక్షఃస్థలమునుండి మహాలక్ష్మి, నీడ 
నుండి పితృదేవతలు, స్తనమునుండి ధర్మము, వెనుక భాగమునుండి అధ 
ర్మము, శిరస్సునుండి ద్యులోకము, విహారమునుండి అప్సరసలు ప్రకటమై 
రి. మహావిభూతియగు ఆ విరాట్‌ పురుషుడు మామై ప్రసన్నమగు గాక! 
విప్రో ముఖం బ్రహ్మ చ యస్య గుహ్యం 
రాజన్య ఆసీద్భుజయోర్చలం చ! 
ఊర్వోర్విడోజోకంఘిరవేదశూద్రౌా 
ప్రసీదతాం నస్స మహావిభూతిః || 41 


యస్య - ఏ విరాట్‌ పురుషునకు, ముఖమ్‌ - నోరు, విప్రః - వేదవే 
త్తయగు బ్రాహ్మణుడు, చ - మరియు, గుహ్యమ్‌ - రహస్యమైన, బ్రహ్మ 
- వేదమో, భుజయోః - రెండు 'చేతులనుండి, రాజన్యః - క్షత్తియుడు, 
బలం చ - బలము కూడ, ఆసీత్‌ - ప్రకటమయ్యెనో, ఊర్వోః - రెండు 
తొడలనుండి, విట్‌ - వైశ్యుడు, ఓజః - నైపుణ్యము, అంధఘిః - పాదము, 
అవేదశూద్రా - వేదభిన్నమైన ప్రవృత్తి శూద్రుడు (కలిగిరో), మహావిభూతిః 
- మహావిభూతియగు, సః - ఆ విరాట్‌ పురుషుడు, నః - మా కొరకు, ప్రసీ 
దతామ్‌ - ప్రసన్నుడగు గాక! 


ఆ విరాట్‌ పురుషుని ముఖమునుండి వేదవేత్తయగు బ్రాహ్మణుడు 
మరియు రహస్యమయమగు వేదము, రెండు చేతులనుండి క్షత్త్రియుడు 
మరియు బలము, రెండు తొడలనుండి వైశ్యుడు మరియు నైపుణ్యము, 
పాదములనుండి వేదవిరుద్ధమగు ప్రవృత్తి మరియు శూద్రుడు ఆవిర్భవించి 
రి. అట్టి మహావిభూతియగు విరాట్‌ పురుషుడు మామై ప్రసన్నుడగు గాక! 
లోభోంధరాతీ ఎ)తిరుపర్యభూద్ద్యుతిర్నస్తః పశవ్యస్సృ ఎరే న కామః, 
భువోర్యమః పక్ష్మభవస్తు కాలః ప్రసీదతాం నస్ప్స మహావిభూతిః || 

అధరాత్‌ - క్రింది పెదవినుండి, లోభః - లోభము, అభూత్‌ - కలి 
గెను, ఉపరి - మై పెదవి, ప్రీతిః - ప్రీతి, నస్తః - ముక్కునుండి, ద్యుతిః - 
కాంతి, స్పర్శేన - స్పర్శచే, పశవ్యః - పశువులకు (పశువులవంటి అజ్ఞా 
నులకు) హితమగు, కామః - కామము, భువోః - రెండు కనుబొమలనుం 


అష్టమ స్కంధము - అధ్యాయము 5 451 


డి, 'యమః - యముడు, కాలఃతు - కాలమైతే, పక్ష్మభవః - కనురెప్పల 
నుండి పుట్టినది, మహావిభూతిః - మహావిభూతియగు, సః - ఆ విరాట్‌ 
పురుషుడు, నః - మా కొరకు, ప్రసీదతామ్‌ - ప్రసన్నుడగు గాక! 


ఆ విరాట్‌ పురుషుని క్రింది పెదవినుండి లోభము, మై పెదవి 
నుండి ప్రీతి, ముక్కునుండి కాంతి, స్పర్శనుండి పశువులకు మరియు పశు 
వులవంటి అజ్ఞానులకు హితమైన కామము, కనుబొమలనుండి యముడు, 
కనురెప్పలనుండి కాలము ప్రకటమైనవి. మహావిభూతియగు ఆ విరాట్‌ 
పురుషుడు మామై ప్రసన్నుడగు గాక! 


ద్రవ్యం వయః కర్మ గుణాన్‌ విశేషం 
యదో్యోగమాయావిహితాన్‌ వదంతి | 

యద్దుర్విభావ్యం ప్రబుధాపబాధం 
ప్రసీదతాం నస్స మహావిభూతిః || 43 


ద్రవ్యమ్‌ - పదార్థమును, పయః - కాలమును, కర్మ - జీవుల 
కర్మఫలమును, గుణాన్‌ - సత్త్వరజస్తమోగుణములను, విశేషమ్‌ - విశేష 
పదార్థమును, యత్‌ - ఏదైతే, దుర్విభావ్యమ్‌ - ఇదమిత్ళముగా తెలియ 
శక్యము కానిదో, ప్రబుధ-అపబాధమ్‌ - వివేకము గలవారిచే నిషేధించ 
దగినదో, యద్‌-యోగమాయావిహితాన్‌ - ఎవని యోగమాయచే రచించ 
బడినవాటినిగా, వదంతి - చెప్పెదరో, మహావిభూతిః - మహావిభూతియ 
గు, సః - ఆ విరాట్‌ పురుషుడు, నః - మా కొరకు, ప్రసీదతామ్‌ - ప్రసన్ను 
డగు గాక! 


పంచభూతములు, కాలము, జీవుల కర్మఫలము, సత్త్వరజస్తమో 
గుణములు, వివిధపదార్థముల మధ్యనుండే తేడాను నిర్ధారించే విశేష 
ములు అనునవి ఇదమిత్సముగా నిర్వచించ శక్యము కానివి. వీటికి ఉపాదా 
నము ఆ విరాట్‌ పురుషుని మాయాశక్తియే. వివేకులు ఈ సర్వమును నామ 
రూపములుగా గుర్తించి వాటి అధిస్టానమగు పరమాత్మయే సత్యమనే జ్ఞాన 
ముతో ఈ నానాత్వమును జ్ఞానముచే నిషేధించెదరు. అట్టి మహావిభూతి 
యగు ఆ విరాట్‌ పురుషుడు మామై ప్రసన్నుడగు గాక! 


452 శ్రీమద్భాగవతము 
నమోస్తు తస్మా ఉపశాంతశక్తయే 
స్వారాజ్యలాభప్రతిపూరితాత్మనే | 
గుణేషు మాయారచితేషు వృత్తిభిః 
న సజ్యమానాయ నభస్వదూతయే || 44 


ఉపశాంతశక్తయే - నివృత్తములైన సత్త్వరజస్తమోగుణములు అనే 
శక్తులు కలిగినట్టియు, స్వారాజ్యలాభప్రతిపూరిత-ఆత్మనే - పరమానంద 
ముయొక్క లాభముచే పరిపూర్ణమైన స్వరూపము కలిగినట్టియు, మాయా 
రచితేషు - మాయాశక్తిచే విరచితములైన, గుణేషు - గుణములయందు, 
న సజ్యమానాయ - ఆసక్తి లేనట్టియు, నభస్వద్‌-ఊతయే - వాయువు 
యొక్క లీలలు వంటి లీలలు గల, తప్మై - ఆ భగవానుని కొరకు, నమః - 
నమస్కారము, అస్తు - అగుగాక! 


పరమేశ్వరునియందు. సత్త్వరజస్తమోగుణముల రూపములో 
నుండే ప్రకృతి శక్తులు విలీనమై యుండును. మాయాశక్తిచే రచితములైన 
గుణకార్యములయందు ఈశ్వరునకు ఆసక్తి (నేను-నాది అనే అభిమా 
నము) లేదు. వాయువు అంతటా సంచరించినా, దేనితోనైననూ సంగము 
వాయువునకు ఉండదు. అదే విధముగా, ఈశ్వరుడు జగత్తుతో సంగము 
లేకుండగనే లీలలను వెలయించును. ఆయన పూర్ణ-ఆనందఘనమగు తన 
స్వరూపమునందు నిష్ట కలిగి యుండును. ఆ ఈశ్వరుని కొరకు నమస్కార 
మగు గాక! - 
స త్వం నో దరృయాత్మానమస్మత్కరణగోచరమ్‌ ! 
ప్రపన్నానాం దిదృక్షూణాం సస్మితం తే ముఖాంబుజమ్‌ | 145 
సః - అట్టి, త్వమ్‌ - నీవు, తే - నీయొక్క, సస్మితమ్‌ - చిరున 
వ్వుతో కూడిన, ముఖ-అంబుజమ్‌ - పద్మమువంటి ముఖమును, దిదృక్షూ 
ణామ్‌ - చూడగోరే, నః - మాకు, అస్మత్‌-కరణగోచరమ్‌ - మా ఇంద్రియ 
ములకు గోచరమయ్యే విధముగా, ఆత్మానమ్‌ - నిన్ను, దర్శృయ - 
చూపించుము. 


అష్టమ స్కంధము - అధ్యాయము 5 న! 


_ చిరునవ్వుతో గూడిన నీ పద్మమువంటి ముఖమును మేము చూడ 
గోరుచున్నాము. కావున, అట్టి నీవు నీ రూపము మా ఇంద్రియములకు 
గోచరమయ్యే విధముగా దర్శనమిమ్ము. 


తైస్తెస్స్వేచ్చాధృతై రూమైః కాలే కాలే స్వయం విభో | 
కర్మ దుర్విషహం యన్నో భగవాంస్తత్కరోతి హి || 46 


విభో - ఓ ప్రభూ: కాలే కాలే - ఆయా కాలములయందు, స్వ- 
ఇచ్చాధృతైః - తన సంకల్పముచే (తనవారగు భక్తుల కోరికచే) దాల్బబడి 
న, తైః తైః - ఆయా, రూమైః - రూపములచే, నః - మాకు, దుర్విషహమ్‌ 
- శక్యము కాని, కర్మ - కర్మ, యత్‌ - ఏది గలదో దానిని, భగవాన్‌ - భగ 
వానుడు, స్వయమ్‌ - స్వయముగా, కరోతి హి - చేయును గదా ! 


ఓ ప్రభూ! పూజనీయుడవగు నీవు భక్తుల కోరికమై యథేచ్చగా 
ఆయా కాలములయందు (ధర్మమునకు గ్లాని కలిగినప్పుడు) ఆయా (కృ 
ష్టాదిి రూపములను దాల్చి, మాకు శక్యము కాని (రాక్షస సంహారము 
మొదలైన) కర్మలను నీవే స్వయముగా చేయుచుందువు. 


క్లేశభూర్యల్పసారాణి కర్మాణి విఫలానివా | 
దేహినాం విషయార్త్హానాం న తథైవార్పితం త్వయి || 47 


విషయ-ఆర్హానామ్‌ - ఇంద్రియభోగములయందు తగుల్కొని 
పీడను పొందే, దేహినామ్‌ - ప్రాణులయొక్క, కర్మాణి - చేష్టలు, క్లేశభూరి 
-అల్పసారాణి - కష్టము అధికము అల్బ్పమగు ఫలము గలవి, వా - లేదా, 
విఫలాని - నిష్ఫలములు, త్వయి - నీయందు, అర్చితమ్‌ - అర్పించబ 
డిన కర్మ, తథా - అట్టిది, న - కాదు. 


ఇంద్రియభోగములయందు తగుల్కొని పీడను పొందే ప్రాణులు 
చేసే కర్మలలో క్లేశము అధికము, ఫలము అల్పము. ఒకప్పుడు అవి 
పూర్తిగా నిష్ఫలములు కూడ అగును. కాని, నీకు అర్చించే కర్మలు అట్టివి 
కావు. అనగా, అట్టి నిత్యకర్మలలో క్లేశము తక్కువ. అవి అంతఃకరణశుద్ధి 
ద్వారా మోక్ష హేతువులు కూడ అగును. 


454 శ్రీమద్భాగవతము 


నావమః కర్మకలో ఏపి విఫలాయేశ్వరారి ఎతః | 
కల్పతే పురుషమ్యైవ స హ్యాత్మా దయితో హితః || 48 





అవమః - అల్పమైన, కర్మకల్పః అపి - కర్మయొక్క ఆభాసమయైన 
నూ, ఈశ్వర-అర్చితః - ఈశ్వరునియందు అర్పించబడినదై, విఫలాయ - 
నిష్ఫృలమగుటకు, న కల్పతే - సమర్థము కాదు, హి - ఏలయనగా, సః - 
ఆ ఈశ్వరుడు, పురుషస్య - వ్యక్తికి ఆత్మా - స్వరూపము, దయితః - 
ప్రియమైనవాడు, హితః - హితమును చేయువాడు. 

అల్పమైన కర్మాభాస (సొంగోపొంగముగా పూర్ణము కానిది) మె 
ననూ ఈశ్వరునకు అర్చించినచో, అది నిష్ఫలము కాబోదు. ఎందుకంటే, 
ఆ ఈశ్వరుడు వ్యక్తికి ప్రియమైన ఆత్మ మరియు హితకారి. 


యథా హి స్కంధశాఖానాం తరోర్మూలావసేచనమ్‌ | 
ఏవమారాధనం విష్ణోస్సర్వేషామాత్మనశ్చ హి || శం 
తరోః - చెట్టుయొక్క, మూల-అవసేచనమ్‌ - ్రేళ్లకు నీళ్లను 
పోయుట, స్కంధశాఖానాం - మానుకు కొమ్మలకు, యథా - ఎట్లు 
అగునో, ఏవమ్‌ - ఇదే విధముగా, విష్ణోః - విష్ణువుయొక్క, ఆరాధనమ్‌ - 
ఆరాధనము, సర్వేషామ్‌ - అందరియొక్క, చ - మరియు, ఆత్మనః - 
ఆత్మయొక్క (ఆరాధనము). 
చెట్టు వేళ్లకు నీళ్లను పోసినచో, దాని మానునకు కొమ్మలకు కూడ 
పోసినల్లే యగును, అదే విధముగా, విష్ణువునారాధించినచో సర్వులను 
మాత్రమే గాక, స్వరూపము (ఆత్మ) ను కూడ ఆరాధించినల్లే యగును. 


నమస్తుభ్యమనంతాయ దుర్వితర్కా త్మకర్మణే | 
నిర్గుణాయ గుణేశాయ సత్త్యస్థాయ చ సాంప్రతమ్‌ || 50 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే సముద్రమథన 
వృత్తాంతే విరాట్‌-పురుష స్తుతిర్నామ పంచమోోధ్యాయః || 


అష్టమ స్కంధము - అధ్యాయము 5 4ీవ్‌5్‌ 





. అనంతాయ - అనంతుడవైనట్టియు, దుర్వితర్శ్య-ఆత్మకర్మణే - 
ఊహకు అందని తన లీలలు గలిగినట్టియు, నిర్దుణాయ - గుణములు లేన 
ట్టియు, గుణ-ఈశాయ - గుణకార్యమగు జగత్తునకు ప్రభుడవైనట్టియు, 
సాంప్రతమ్‌ - ఈ స్థితికాలమునందు, సత్త్వస్థాయ - సత్త్వగుణప్రధానుడవై 
న, తుభ్యమ్‌ - నీ కొరకు, నమః - నమస్కారము. 

ఓ దేవా! నీ లీలలు ఊహకు అందవు. గుణకార్యమగు జగత్తునకు 
ప్రభుడవగు. నీయందు స్వతహాగా గుణములు లేవు. అయిననూ, ఇప్పుడు 
ఈ స్టితికాలమునందు నీవు సత్త్వగుణము ఉపాధిగా కలిగియున్నావు. నీకు 
నమస్కారము. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో సముద్ర 

మథనవృత్తాంతమునందు విరాట్‌ పురుషుని స్తుతిని వరించే 
అయిదవ అధ్యాయము ముగిసినది (5) . 


శల లు లు ల 


30 


అథ షసష్టోశ ధ్యాయః 


సముద్ర మథనము - మందర పర్వతమును 
తీసుకువచ్చుట 


శ్రీశుక ఉవాచ | 

ఏవం స్తుతస్సురగజైర్భగవాన్‌ హరిరీశ్వరః | 

తేషామావిరభూద్రాజన్‌ సహస్రార్కోదయద్యుతిః || క్షే 

రాజన్‌ - ఓ మహారాజా! సురగణైః - దేవగణములచే, ఏవమ్‌ - 

ఈ విధముగా, స్తుతః - స్తుతించబడినవాడు, ఈశ్వరః - జగన్నాథుడు 
అగు; భగవాన్‌ హరిః - శ్రీహరి భగవానుడు, సహస్ర-అర్క-ఉదయద్యుతిః 
వేయి సూర్యులు ఉదయించిన కాంతి గలవాడై, తేషామ్‌ - వారికి, ఆవిః-అ 
భూత్‌ - ఆవిర్భవించెను. 


శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! దేవగణములీ 
విధముగా జగన్నాథుడగు శ్రీహరి భగవానుని స్తుతించగా, ఆయన వేయి 
సూర్యులు ఒక్కసారిగా ఉదయించినంతటి కాంతితో వారి యెదుట ఆవిర్భ 
వించెను. 


తేనైవ మహసా సర్వే దేవాః ప్రతిహతేక్షణాః | 
నాపశ్యన్‌ ఖం దిశః క్రోణిమాత్మానం చకుతోవిభుమ్‌ |! 2 


తేన - ఆ, మహసా - కాంతిచే, సర్వే - అందరు, దేవాః ఏవ - 
దేవతలు కూడ, ప్రతిహత-ఈక్షణాః - ధ్వస్తమైన చూపు గలవారై. ఖమ్‌ - 
ఆకాశమును, దిశః - దిక్కులను, క్షోణిమ్‌ - నేలను, ఆత్మానం చ - 
తమను కూడున అపశ్యన్‌ - చూడరైరి, విభుమ్‌ - శ్రీహరి విభుని, కుతః - 
ఎట్లు చూచెదరు? 


అష్టమ స్కంధము - అధ్యాయము 6 457 
పలు వపను వ 


ఆ కాంతికి కన్నులు మిరిమిట్లు గొల్పుటచే దేవతలు కూడ ఆకాశ 
మును, దిక్కులను, నేలను, తమను కూడ చూడలేకపోయిరి. అట్టి స్థితిలో 
వారు శ్రీహరి విభుని ఎట్లు చూడగల్గుదురు? 


విరించో భగవాన్‌ దృష్ట్వా సహ శర్వేణ తాం తనుమ్‌ | 
స్వచ్చాం మరకతశ్యామాం కంజగర్భారుణేక్షణామ్‌ 11 3 


తప్తహేమావదాతేన లసత్కాశేయవాససా । 
ప్రసన్నచారుసర్వాంగీం సుముఖీం సుందరభువమ్‌ || 4 


మహామణికిరీటేన కేయూరాభ్యాం చ భూషితామ్‌ | 


కర్ణాభరణనిర్భాతకపోల శ్రీ ముఖాంబుజామ్‌ 11 వ్‌ 
కాంచీకలాపవలయహారనూపురశోభితామ్‌ | 
కౌస్తుభాభరణాం లక్షీ శం బిభతీం వనమాలినీమ్‌ || 6 


సుదర్శనాదిభిస్స్వాస్త్రర్మూ ర్తిమద్భిరుపాసితామ్‌ | 
తుష్టావ దేవప్రవరస్సశర్వః పురుషం పరమ్‌ | 
సర్వామరగణైస్సాకం సర్వాం గ్రైరవనిం గతైః || ల 


శర్వేణ సహ - రుద్రునితో గూడి, భగవాన్‌ - పూజనీయుడు, 
దేవప్రవరః - దేవతలలో (శ్రేష్టుడు అగు, విరించః - బ్రహ్మగారు, స్వచ్భామ్‌ 
- స్వచ్చమైనట్టియు, మరకతశ్యామామ్‌ - ఇంద్రనీలమాణిక్యము వలె 
శ్యామల వర్ణము కలిగినట్టియు, కంజగర్భ-అరుణ-ఈక్షణామ్‌ - పద్మము 
మొక్క లోపలి భాగము వలె ఎర్రని కన్నులు కలిగినట్టియు, తప్తహేమ-అ 
వదాతేన - పుటము పెట్టిన బంగారమువలె పచ్చని, లసత్‌-కౌశేయవాససా 
- ప్రకాశించే పట్టు వస్త్రముతో, ప్రసన్నచారుసర్వ-అంగీమ్‌ - ప్రసన్నములు 
సుందరములు అగు సకలావయవములు కలిగినట్టియు, సుముఖీమ్‌ - 
అందమైన ముఖము కలిగినట్టియు, సుందరభువమ్‌ - అందమైన కనుబొ 
మలు కలిగినట్టియు, మహామణికిరీటేన - గొప్ప మణులు గల కిరీటముతో, 
కేయూరాభ్యాం చ - భుజపురులతో గూడ, భూషితామ్‌ - అలంకరించబడి 
నట్టియు, కర్ణ-ఆభరణనిర్భాతకపోలశ్రీముఖ-అంబుజామ్‌ - చెవుల అలం 


45 శ్రీమద్భాగవతము 
కారములచే చక్కగా ప్రకాశించుచున్న చెక్కిళ్లతో సుందరమైన పద్మము 
వంటి ముఖము కలిగినట్టియ, కాంచీకలాపవలయహారనూపురశోభితామ్‌ - 
మొలనూలు అనే ఆభరణము హారము కాలియందెలతో ప్రకాశించునట్టి 
యు, కౌస్తుభణ-ఆభరణామ్‌ - కౌస్తుభ మాణిక్యము ఆభరణముగా కలిగినట్టి 
యు, వనమాలినీమ్‌ - వనమాలను, బిభ్రతీమ్‌ ఎ ధరించినట్టియు, మూర్తి 
మదిః - రూపు దాల్చిన, సుదర్శన -అదిభి: - సుదర్శన చక్రము మొదలై 
ను స్వ- అస్తెః - తన ఆయుధములచే, ఉపాసితామ్‌ - సేవించబడే, 
తామ్‌ - ఆతనుమ్‌ - రూపమును, దృష్ట్వా - చూచి, సశర్వః - రుద్రునితో 
గూడినవాడై, సర్వ-అంగ్రైః - సకలావయవములతో, అవనిమ్‌ - నేలను, 
గతైః - పొందిన, సర్వ-అమరగణైః సాకమ్‌ - సకలదేవతాగణములతో 
గూడి, పరం పురుషమ్‌ - పురుషోత్తముని, తుష్టావ - స్తుతించెను. 


పూజనీయుడు, దేవగ్రేస్టుడు అగు బ్రహ్మగారు రుద్రునితో గూడి 
శ్రీహరియొక్క ఆ స్వచ్చమగు మూర్తిని దర్శించెను. ఇంద్రనీలమాణి 
క్యము వలె శ్యామలవర్థము గల శ్రీహరి పద్మముయొక్క మధ్యభాగము 
వలె ఎర్రనైన కన్నులను కలిగియుండెను. పుటము పెట్టిన బంగారము వలె 
పచ్చగా ప్రకాశించే పట్టు వస్త్రమును దాల్చియున్న ఆయనయొక్క అవ 
యవములు అన్నీ ప్రసన్నముగను, సుందరముగను ఉండెను. అందమైన 
కనుబొమలు గల ఆయన గొప్ప మణికిరీటమును దాల్చియుండెను. 
ఆయన భుజములకు అంగదములను అలంకరించుకొనియుండెను. కుండ 
లముల కాంతి పడి చక్కగా ప్రకాశించే చెక్కిళ్లతో పద్మమువంటి ఆయన 
ముఖము వెలిగిపోవుచుండెను. నడుమునకు మొలనూలుతో కాలికి అందె 
లతో ప్రకాశించే ఆయన కౌస్తుభ మాణిక్యము అనే ఆభరణమును, వనమా 
లను ధరించియుండెను. సుదర్శన చక్రము, కౌమోదకీ గద మొదలైన 
ఆయన ఆయుధములు రూపులను దాల్చి ఆయనను సేవించుచుండెను. 
ఆ రూపమును చూచిన బ్రహ్మగారు రుద్రునితో గూడి ఆ పురుషోత్తముని 
స్తుతించెను. బ్రహ్మగారి వెంటనున్న సకలదేవగణములు నేలమై సాష్టాంగ 
పడిరి, 


అష్టమ స్కంధము - అధ్యాయము 6 త్‌ 
బ్రహ్మోవాచ | 
అజాతజన్మస్థితిసంయమాయాగుణాయ నిర్వాణసుఖార్ణవాయ | 
అణోరణిమ్నేపరిగణ్యధామ్నే మహానుభావాయ నమో నమస్తే! |8 


అజాతజన్మస్థితిసంయమాయ - కలుగని సృష్టిస్థితిలయములు 
కలిగినట్టియు, అగుణాయ - నిర్గుణుడైనట్టియు, నిర్వాణసుఖ-అర్జ్ణవాయ ఆ 
పరమానందమునకు సముద్రమైనట్టియు,. అణోః - సూక్త శ మైనదానికంటె, 
అణిమ్నే - సూక్ష్మ మైనట్టియు, అపరిగణ్యధామ్నే - కొలబద్ద లేని స్వరూ 
పము కలిగినట్టియు, మహానుభావాయ - గొప్ప ప్రభావము గల, తే-నీ 
కొరకు, నమః నమః - అనేక నమస్కారములు. 


ఓ దేవా! నిర్గుణుడవగు నీకు జగత్తుయొక్క సృష్టిస్థితిలయము 
అతో సంగము లేదు. పరమానంద మహోదధివియగు నీవు సూక్ష్మతమ 
మగు ఆకాశముకంటె సూక్ష్మమగు స్వరూపము గలవాడవు. నీ స్వరూప 
మునందు దేశకాలముల కొలతలు (సీమలు) లేవు. సర్వోత్తమమగు ప్రభా 
వము గల నీకు అనేక నమస్కారములు. 

రూపం తవైతతు ఎ్రరుషర్షభేజ్యం 

(శ్రేయోంర్థిభి ర్రైదికతాంత్రికేణ | 

మోగేన ధాతస్సహ నస్తింలోకాన్‌ 

పశ్యామ్యముష్మిన్ను హ విశ్వమూర్తా || 0 

పురుష-బుషభ - ఓ పురుషోత్తమా! ధాతః - సృష్టిని చేయు 
వాడా! తవ - నీయొక్క, ఏతత్‌ - ఈ, రూపమ్‌ - రూపము, శ్రేయః-అ 
ర్థిభిః - శ్రేయస్సును కోరువారిచే, వైదికతాంత్రికేణ - వేదము మరియు 
తంత్రములు బోధించే, యోగేన - ఉపాయముచే, ఇజ్యమ్‌ - పూజించదగి 
నది, ఉహ - ఆహా! నః - మమ్ములను, త్రిలోకాన్‌ - ముల్లోకములను, 

- ఏకకాలమునందు, అముష్మిన్‌ - ఈ, విశ్వమూర్తా - విశ్వరూపము 
నందు, పశ్యామి - చూచుచున్నాను. 





460 శ్రీమద్భాగవతము 





ఓ పురుషోత్తమా! సృష్టిని చేయువాడవ నీవే. నీ ఈ రూపమును 
(శ్రేయస్సును కోరు జనులు వేదములో మరియు తంత్రములలో చెప్పిన 
ఉపాయములతో ఆరాధించెదరు. ఆహా! ఈ నీ విశ్వరూపమునందు నేను 
మమ్ములను మరియు ముల్లోకములను ఏకకాలములో చూచుచున్నాను. 


త్వయ్యగ్ర ఆసీత్త్వయి మధ్య ఆసీత్‌ 
త్వయ్యంత ఆసీదిదమాత్మతంత్రే ! 
త్వమాదిరంతో జగతో5స్య మధ్యం 

ఘటస్య మృత్స్నేవ పరః పరస్మాత్‌ || 10 

ఇదమ్‌ - ఈ జగత్తు, ఆత్మతంత్రే - స్వతంత్రుడవగు, త్వయి - 
నీయందు, అగ్రే - సృష్టికి పూర్వము, ఆసీత్‌ - ఉండెను, మధ్యే - స్పితికాల 
మునందు, త్వయి - నీయందు, ఆసీత్‌ - ఉన్నది, అంతే - ప్రళయము 
తరువాత, త్వయి - నీయందు, ఆసీత్‌ - ఉండును, ఘటస్య - కుండకు, 
మృత్స్నా ఇవ - మట్టివలె, అస్య - ఈ, జగతః - జగత్తునకు, ఆదిః - ఆది, 
అంతః - అంతము, మధ్యమ్‌ - మధ్యము, త్వమ్‌ - నీవే, పరస్మాత్‌ - 
సర్వోత్కృష్టమైన ప్రకృతికంటె, పరః - అతీతుడవు. 

ఈ జగత్తు సృష్టికి పూర్వము, స్థితికాలమునందు, ప్రళయము 
తరువాత కూడ స్వతంత్రుడవగు నీయందే గలదు. కుండకు మట్టివలె, ఈ 
జగత్తుయొక్క ఆది-మధ్యము-అంతములయందు నీవే గలవు. జగత్తునకు 
ఉపాదానమగు ప్రకృతికంటె నీవు అతీతుడవు. 


త్వం మాయయాః5ంత్మాశ్రయయా స్వయేదం 
నిర్మాయ విశ్వం తదనుప్రవిష్టః | 
పశ్యంతి యుక్తా మనసా మనీషిజో 
గుణవ్యవాయేంప్యగుణం విపశ్చితః 11 క్ష 
త్వమ్‌ - నీవు, స్వయా - నీదైనట్టియు, ఆత్మాశయయా - నిన్ను 
ఆశ్రయించి ఉండే, మాయయా - మాయాశక్తిచే, ఇదమ్‌ - ఈ, విశ్వమ్‌ - 


ఆ 


జగత్తును, నిర్మాయ - నిర్మించి, అను - తరువాత, తత్‌ - దానిని, ప్రవిష్టః 


అష్టమ స్కంధము - అధ్యాయము 6 ఉగ్ర 


- 'ప్రవేశించినాడవు, మనీషిణః - మనోనిగ్రహము గల, విపశ్చితః - వివేకు 
లు, యుక్తాః - సావధానచిత్తులై. మనసా - మననముచే, గుణవ్యవాయే 
అపి - గుణముల పరిణామమునందు కూడ, అగుణమ్‌ - నిర్గుణుడవగు 
నిన్ను పశ్యంతి - దర్శించెదరు. 


నీవు నిన్ను ఆశ్రయించి ఉండే నీ మాయాశక్తిచే ఈ జగత్తును 
సృష్టించి, తరువాత దానియందు ప్రవేశించినావు. మనోనిగ్రహము గల వివే 
కులు సావధానచిత్తులై మననము చేసి, సత్త్వరజస్తమోగుణముల కార్యమే 
అయిననూ ఈ జగత్తునందు నిర్దుణుడవగు నిన్ను (అధిస్టానముగా) దర్శిం 
చెదరు. 


యథాగ్నిమేధస్యమృతం చ గోషు 
భువ్యన్నమంబూద్యమనే చ వృత్తిమ్‌ | 
యోగ్లెర్మనుష్యా అధియంతి హి త్వాం 
గుణేషు బుద్ధ్యా కవయో వదంతి || 12 


యథా - ఏ విధముగానైతే, ఏధసి - కట్టెయందు, అగ్నిమ్‌ - అగ్ని 
ని గోషు చ - గోవులయందు, అమృతమ్‌ - పాలను, భువి - భూమియం 
దు, అన్నమ్‌ - ఆహారమును, అంబు - నీటిని, ఉద్యమనే చ - పురుషకార 
మునందు కూడ, వృత్తిమ్‌ - జీవికను, యోగః - ఉపాయములచే, 
మనుష్యాః - మానవులు, అధియంతి - పొందెదరో అదే విధముగా, 
కవయః - వివేకులు, త్వామ్‌ - నిన్ను గుణేషు - గుణకార్యములగు శబ్దా 
దులయందు, బుద్ధ్యా - బుద్ధితో (పొందెదరు), వదంతి - చెప్పుచున్నారు. 


కట్టెను మథించి నిప్పును, అవులను పితికి అమృతమువంటి 
పాలను, నేలను దున్ని ధాన్యము మొదలగు ఆహారమును, నేలను త్రవ్వి 
నీటిని మానవులు పొందెదరు. మరియు, మానవులు తమ పురుషకారము 
నందు జీవికను సంపాదించెదరు. అదే విధముగా, వివేకులు సత్త్వరజస్తమో 
గుణకార్యములగు శబ్దాదులయందు నిన్ను సత్తాస్ఫూర్తుల రూపముగా పరి 
శుద్ధమగు బుద్ధితో గుర్తించెదరు; మరియు తమ అనుభవమును వరించి 
చెప్పెదరు. 


462 శ్రీమద్భాగవతము 
తం త్వాం వయం నాథ సముజ్జిహానం 
సరోజనాభాంతిచి రేప్పితార్థమ్‌ ॥ 
దృష్ట్వా గతా నిర్బృతిమద్య సర్వే 
గజా దవార్తా ఇవ గాంగమంభః ||! క్షే 


నాథ - ఓ నాథా! సరోజనాభ - ఓ పద్మనాభా! అతిచిర-ఈప్పిత 
-అర్థమ్‌ - చాల కాలమునుండి కోరబడిన పురుషార్థస్వరూపుడ వైనట్టియు, 
సముజ్జిహానమ్‌ - ఆవిర్భవించిన, తమ్‌ - అట్టి, త్వామ్‌ - నిన్ను అద్య - 
ఈనాడు, దృష్ట్వా - చూచి, వయమ్‌ - మేము, సర్వే - అందరము, 
గాంగమ్‌ - గంగానదికి చెందిన, అంభః - నీటిని, దవ-ఆర్తాః - కార్చిచ్చుచే 
పీడించబడిన, గజాః ఇవ - ఏనుగులు వలె, నిర్చృతిమ్‌ - సుఖమును, 
గతాః - పొందితిమి. 


ఓ పద్మనాభా! నీవే మాకు నాథుడవు. మేము చాలకాలమునుండి 
కోరే పురుషార్థము (మోక్షము) నీ స్వరూపమే. నీవు మా ముందు ఆవిర్భ 
వించినావు. అట్టి నిన్ను చూచి ఈ నాడు మేము అందరము, కార్చిచ్చుచే 
పీడించబడి గంగాజలములను చేరుకున్న ఏనుగులు వలె, సుఖమును 
పొందినాము. 


సత్వం విధత్స్వాఖిలలోకపాలా 
వయం యదర్థాస్తవ పొదమూలమ్‌ | 
సమాగతాస్తే బహిరంతరాత్మన్‌ 
కిం వాన్యవిజ్ఞాప్యమశేషసాక్షిణః | కేశ 


సః - అట్టి, త్వమ్‌ - నీవు, విధత్స్వ - సంపాదించి పెట్టుము, 
యద్‌-అర్ధాః - దేనిని కోరువారమై, వయమ్‌ - మేము, అభిలలోకపాలా: - 
సకలలోకపాలకులము, తవ - నీయొక్క, పాదమూలమ్‌ - పాదముల 
మూలమును, సమాగతాః - పొందినామో, బహిః:-అంతః-ఆత్మన్‌ - 
బయట లోపల వ్యాపించి యున్నవాడా!, అశేషసాక్షిణః - సర్వమునకు 
సాక్షివగు, తే - నీకు, అన్యవిజ్ఞాప్యమ్‌ - ఇతరునిచే విన్నవించ దగినది, కిం 
వా - ఏమి ఉండును? 


అష్టమ స్కంధము - అధ్యాయము 6 463 


మేము సకలలోకపాలకులము ఏ ప్రయోజనమును గోరి నీ పాద 
ముల మల చేరితిమో, అట్టి నీవు దానిని సంపాదించి పెట్టుము. నీవు 
సర్వమునకు లోపల, బయట కూడ వ్యాపించియున్నావు. నీవు సర్వము 
నకు సాక్షివి. అట్టి నీకు ఇతరులు విన్నవించ దగినది ఏమి ఉండును? 


అహం గిరిత్రశ్చ సురాదయో యే 
దక్షాదయోంగ్నేరివ కేతవస్తే | 
కిం వా విదామేశ పృథగ్విభాతా 
విధత్స్వ శం నో ద్విజదేవమంత్రమ్‌ || క్షే5 


ఈశ - ఓ ఈశ్వరా! అహమ్‌ - నేను, గిరత్రః చ - రుద్రుడు కూడ, 
సుర-ఆదయః - దేవతలు మొదలగువారు, యే - ఏ, దక్ష-ఆదయః - 
దక్షుడు మొదలగువారు గలరో వారు, అగ్నేః - అగ్నినుండి, కేతవః ఇవ - 
మిణుగురులు వలె, తే - నీనుండి, పృథక్‌ - వేరుగా, విభాతాః - భావన 
చేయువారము, శమ్‌ - సుఖమును, కిం వా - దేనిని, విదామ - తెలియు 
దుము?, ద్విజదేవమంత్రమ్‌ - వేదవేత్తలకు దేవతలకు సుఖోపాయమును, 
నః - మాకు, విధత్స్వ - ఉపదేశించుము (చేయుము). 


ఓ ఈశ్వరా! నేను, రుద్రుడు, దేవతలు, దక్షుడు మొదలగువారు, 
అగ్నినుండి వెలువడిన మిణుగురులు వలె, నీ అంశలే అయిననూ, తాము 
నీకంటె వేరుగా ఉన్నామని భావించుచున్నారు. అట్టి మేము మాకు 
సుఖము కలిగే ఉపాయమును ఏమి తెలియగల్గుదుము? (తెలియలేము). 
కావున, వేదవేత్తలకు మరియు దేవతలకు సుఖము కలిగే ఉపాయమును 
మాకు ఉపదేశించి, నీవు కూడ దానిని చేయుము. 


శ్రీశుక ఉవాచ | 
ఏవం విరించాదిభిరీడితస్తద్విజ్ఞాయ తేషాం హృదయం యథైవ 
జగాద జీమూతగభీరయా గిరా బద్ధాంజలీన్సంవృతసర్వకారకాన్‌ | 


విరించ-ఆదిభిః - బ్రహ్మగారు మొదలగువారిచే, ఏవమ్‌ - ఈ విధ 
ముగా, ఈడితః - స్తుతించబడిన శ్రీహరి, తేషామ్‌ - వారియొక్క, తత్‌ - 


464 శ్రీమద్భాగవతము 
ఆ హృదయమ్‌ - అభిప్రాయమును, యథా ఏవ - యథాతథముగానే, 
విజ్ఞాయ - తెలుసుకొని, బద్ధ-అంజలీన్‌ - కట్టబడిన దోసిళ్లు గలిగినట్టియు, 
సంవృతసర్వకారకాన్‌ - నియంత్రించబడిన అన్ని ఇంద్రియములు గల ఆ 
దేవతలను ఉద్దేశించి, జీమూతగభీరయా - మేఘగర్జనవలె గంభీరమైన, 
గిరా - వాక్కుతో, జగాద - పలికెను. 


బ్రహ్మ మొదలగువారు. శ్రీహరిని ఈ విధముగా స్తుతించిరి. 
ఆయన వారి హృదయములలోని అభిప్రాయమును యథాతథముగా తెలు 
సుకొనెను, వారు చేతులను జోడించి సర్వేంద్రియములను నియంత్రించి 
నిలిచియుండిరి. అపుడు శ్రీహరి మేఘగర్జ్దనవలె గంభీరమైన వాక్కుతో 
వారితోనిట్లనెను. 
ఏక ఏవేశ్వరస్తస్మిన్‌ సురకార్యే సురేశ్వరః | 
విహర్హుకామస్తానాహ సముద్రోన్మథనాదిభిః || క్ష 
సుర-ఈశ్వరః - దేవతలకు ప్రభువగు శ్రీహరి, ఏకః ఏవ - 
ఒక్కడు మాత్రమే, తస్మిన్‌ - ఆ సురకార్యే - దేవతల కార్యమునందు, 
ఈశ్వరః - సమర్థుడు, సముద్ర-ఉన్మథన-ఆదిభిః - సముద్రమును మథిం 
చుట మొదలగువాటిచే, విహర్హుకామః - విహరించ గోరువాడై, తాన్‌ - 
వారిని ఉద్దేశించి, ఆహ - పలికెను. 
దేవదేవుడగు శ్రీహరి ఒక్కడే స్వయముగా ఆ దేవకార్యమును 
సాధించుటకు సమర్ధుడే. అయిననూ, ఆయన సముద్రమథనము మొద 
లగు లీలలతో విహరించగోరి, వారితో నిట్లనెను. 


శ్రీభగవానువాచ | 
హంత బ్రహ్మన్నహో శంభో హే దేవా మమ భాషితమ్‌ |! 
శృణుతావహితాస్సర్వే శ్రేయో వస్ప్యాద్యథా సురాః || 18 





హంత - మంచిది, బ్రహ్మన్‌ - ఓ బ్రహ్మా! అహో - ఓయీ! 
శంభో - ఓ శంభూ హే దేవాః - దేవయోనులగు గంధర్వులారా!, సురాః 
- ఓ దేవతలారా! సర్వే - అందరు, మమ - నాయొక్క, భాషితమ్‌ - 


అష్టమ స్కంధము - అధ్యాయము 6 465 
అలలా రల లర వ. 


మాటను, అవహితాః - సావధానులై, శృణుత - వినుడు, యథా - ఏ విధ 
ముగానైతే, వః - మీకు, శ్రేయః - కల్యాణము, స్యాత్‌ - కలుగునో. 


మంచిది. ఓ బ్రహ్మా! ఓ శంభూ! దేవయోనులగు గంధర్వులారా! 
ఓ దేవతలారా! మీరు అందరు సావధానముగా నా మాటను వినుడు. మీకు 
కల్యాణము కలిగే ఉపాయమును చెప్పెదను. 


యాత దానవదైతేయెస్తావత్సంధిర్విధీయతామ్‌ | 
కాలేనానుగృహీతైస్తైర్యావద్యో భవ ఆత్మనః || క్షం 
యాత - వెళ్లుడు, తావత్‌ - అంతవరకు, కాలేన - కాలముచే, 
అనుగృహీతైః - అనుగ్రహించబడిన, తైః - ఆ, దానవదైతేయైః - దను దితి 
వంశీయుల రాక్షసులతో, సంధిః - సంధి, విధీయతామ్‌ - చేయబడుగాక!, 
యావత్‌ - ఎంతవరకైతే, వః - మీకు, ఆత్మనః - మీయొక్క, భవః - 
వృద్ధియో. 
వెళ్లుడు. మీకు మీ వృద్ధి సిద్ధించునంతవరకు మీరు దితి దను 
వంశీయులగు ఆ రాక్షసులతో సంధి చేసుకొనుడు. ప్రస్తుతము వారిని 
కాలము అనుగ్రహించినది. 
అరయోపి హి సంధేయాస్పతి కార్యార్థగౌరవే | 
అహిమూషకవద్దేవా హ్యర్థస్య పదవీం గతైః 1 20 
హి - ఎందుకంటే, కార్య-అర్థగౌరవే - సాధించదగిన పనియొక్క 
ప్రయోజనము పెద్దదిగా, సతి - అయినప్పుడు, అరయః అపి - శత్రువులు 
కూడు సంధేయాః - సంధి చేసుకొన దగినవారు, దేవాః - ఓ దేవతలారా! 
అర్థస్య - ప్రయోజనముయొక్క, పదవీమ్‌ - సిద్ధిని, గతైః - పొందిన మీచే, 
హి - నిశ్చయముగా, అహిమూషికవత్‌ హి - పాము ఎలుకలవలె. 


ఎందుకంటే, సాధించదగిన పని చాల ప్రయోజనకరమైనప్పుడు 
మనము శత్రువులతో కూడ సంధిని చేసుకొనవలెను. ఓ దేవతలారా! 
ప్రయోజనము సిద్ధించిన తరువాత నిశ్చయముగా పాము-ఎలుకలవలె 
చేయవచ్చును (ఒక పాము బుట్టలో బందీయై ఉండగా, లోపలికి ఎలుక 


466 శ్రీమద్భాగవతము 
వచ్చెను. పాము దానితో స్నేహము చేసి, దానిచే బుట్టకు చిల్లు చేయించి, 
ఆ తరువాత ఆ ఎలుకను భక్షించి, ఆ బుట్టలోనుండి పారిపోయెను). 


అమృతోత్పాదనే యత్నః క్రియతామువిలంబితమ్‌ ! 
యస్య పాతస్య వై జంతుర్శృత్యుగ్రస్తోమరో భవేత్‌ || 21 


అమృత-ఉత్పాదనే - అమృతమును ఉత్పన్నము చేయుటయం 
దు, యత్నః - ప్రయత్నము, అవిలింబితమ్‌ - విలంబము లేకుండా, క్రియ 
తామ్‌ - చేయబడు గాక, యస్య - ఏ అమృతము, పాతస్య - త్రాగబడగా, 
మృత్యుగ్రస్తః - మృత్యువుచే పట్టుకొనబడియున్ను జంతుః - ప్రాణి, వై - 
నిశ్చయముగా, అమరః - మృత్యువు లేనిది, భవేత్‌ - అగునో. 

మీరు విలంబము లేకుండా అమృతమును ఉత్పన్నము చేయు 
టకు యత్నించుడు. మృత్యువు కోరలలో ఉన్న ప్రాణి అమృతమును 
త్రాగినచో మృత్యువును జయించును. ఇది నిశ్చయము. 


క్షిప్తా క్షీరోదధా సర్వా వీరుత్తుణలతౌషధీః | 
మంథానం మందరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకిమ్‌ || 22 


సహాయేన మయా దేవా నిర్మ్శంథధ్వమతంద్రితాః ! 
క్లేశభాజో భవిష్యంతి దైత్యా యూయం ఫలగ్రహాః || 23 
దేవాః - దేవతలారా! సర్వాః - సకలములైన, వీరుత్‌-తృణలతా- 
ఓషధీః - పొదలు గడ్డిమొక్కలు తీగలు మందుచెట్లు అనువాటిని, క్రీర-ఉ 
దధౌ - పాల సముద్రమునందు, క్షిప్త్వా - వేసి, మందరమ్‌ - మందర పర్వ 
తమును, మంథానమ్‌ - కవ్వముసుగా, కృత్వా - చేసి, వాసుకింతు = 
వాసుకినైతే, నేత్రమ్‌ - త్రాడునుగా, కృత్వా - చేస్కి మయా - నేను, సహా 
యేన - సహాయకుడను కాగా, అతంద్రితాః - సోమరిదనము లేనివారై, 
నిర్మ్శంథధ్వమ్‌ - గట్టిగా మథించుడు, దైత్యాః - రాక్షసులు, క్లేశభాజః - కష్ట 
ములో వాటా గలవారు, భవిష్యంతి - కాగలరు, యూయమ్‌ - మీరు, ఫల 
గ్రహాః - ఫలమును తీసుకొనువారు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 6 467 





ఓ దేవతలారా! సకలములైన పొదలను, గడ్డిమొక్కలను, తీగల 
ను, మందుచెట్లను పాల సముద్రములో వేయుడు. మందర పర్వతమును 
కవ్వముగా చేసుకొని, వాసుకుని త్రాడుగా చేసుకొని, సోమరిదనము 
లేకుండా గట్టిగా మధించుడు. నేను మీకు సాహాయ్యము నందించగలను. 
పైగా, రాక్షసులు మీ కష్టములో పాలు పంచుకొనగలరు. కాని, ఫలమును 
మాత్రమే మీరే తీసుకొనగలరు. 


యూయం తదనుమోదధ్వం యదిచ్భంత్యసురాస్సురాః | 
న సంరంభేణ సిధ్యంతి సర్వే5ర్ణాస్సాంత్వయా యథా | 124 


సురాః - దేవతలారా!, అసురాః - రాక్షసులు, యత్‌ - దేనిని, 
ఇచ్చంతి - కోరెదరో, తత్‌ - దానిని, అనుమోదధ్వమ్‌ - అంగీకరించుడు, 
సర్వే - అన్ని అర్థాః - ప్రయోజనములు, సాంత్వయా - మంచిదనముతో, 
యథా - ఏ విధముగా, సిధ్యంతి - సిద్ధించునో, సంరంభేణ - కోపముచే, 
న - అట్లు సిద్ధించవు. 

ఓ దేవతలారా! రాక్షసులు ఏది కావాలంటే దానికి మీరు అంగీకరిం 
చుడు. సకలకార్యములు మంచిదనముతో సిద్ధించే విధముగా, కోపము 
వలన సిద్ధించవు. 

న భేతవ్యం కాలకూటాద్విషాజ్జ్ఞలధిసంభవాత్‌ | 
లోభః కార్యో న వో జాతు రోషః కామస్తు వస్తుషు || 25 
జలధిసంభవాత్‌ - సముద్రమునుండి పుట్టే, కాలకూటాత్‌ - కాల 
కూట విషము వలను న భేతవ్యమ్‌ - భయపడవలదు, వః - మీకు, జాతు 
- ఏ కాలమునందైననూ, వస్తుషు - పదార్థములయందు, లోభః - తృష్ట, 
రోషః - కోపము, కామః తు - కామన కూడ, న కార్యః - చేయబడరాదు. 
సముద్రమునుండి కాలకూట విషము పుట్టును. మీరు దాని వలన 
భయపడకుడు. సముద్రమునుండి పుట్టే పదార్థముల యొడల తృష్టను 
గాని, కామనను గాని, ఆ కామన సిద్ధించనప్పుడు కోపమును గాని, మీరు 
ఏ కాలమునందైననూ చేయరాదు. 


468 శ్రీమద్భాగవతము 
శ్రీశుక ఉవాచ | 
ఇతి దేవాన్‌ సమాదిశ్య భగవాన్‌ పురుషోత్తమః | 
తేషామంతర్జధే రాజన్‌ స్వచృందగతిరీశ్వరః || 26 


రాజన్‌ - ఓ రాజా! స్వచ్భందగతిః - తన ఇచ్చచే ప్రవర్తించువా 
డు, ఈశ్వరః - జగన్నాథుడు, భగవాన్‌ - భగవానుడు అగు, పురుషోత్తమః 
- పురుషోత్తముడు, దేవాన్‌ - దేవతలను, ఇతి - ఈ విధముగా, సమాదిశ్య 
- ఆదేశించి, తేషామ్‌ - వారికి, అంతః-దధే - అంతర్థానమాయెొను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ రాజా! స్వేచృచే ప్రవర్తిల్లే 
జగన్నాథుడైన పురుషోత్తమ భగవానుడు దేవతలనీ విధముగా ఆదేశించి, 
వారి మధ్యలో అంతర్థానమాయెను. 


అథ తమ్మై భగవతే నమస్కృత్య పితామహః 1 
భవశ్చ జగ్మతుస్స్వం స్వం ధామోపేయుర్చలిం సురాః! |27 
అథ - తరువాత, పితామహః - బ్రహ్మగారు, భవః చ - రుదుడు 
కూడ, తమ్మై - ఆ, భగవతే - భగవానుని కొరకు, నమస్కృత్య - నమస్క 
రించి, స్వం స్వమ్‌ - తమ తమ, ధామ - లోకమును గురించి, జగ్మతుః - 
వెళ్లిరి, సురాః - దేవతలు, బలిమ్‌ - బలిని, ఉపేయుః - దగ్గరకు వెళ్లిరి, 


తరువాత బ్రహ్మగారు, రుద్రుడు శ్రీహరి భగవానుని కొరకు నమ 
స్కరించి తమ లోకములకు వెళ్లిరి. దేవతలు బలి చక్రవర్తి వద్దకు వెళ్లిరి. 
దృష్ట్వారీనప్యసంయత్తాన్‌ జాతక్షోభాన్‌ స్వనాయకాన్‌ | 
న్యషేధద్దైత్యరాట్‌ శ్లోక్యస్సంధివిగ్రహకాలవిత్‌ || 28 
అరీన్‌ అపి - శత్రువులే అయిననూ, అసంయత్తాన్‌ - యుద్ధము 
నకు ఉద్యుక్తులు కాని వారిని, దృష్ట్వా - చూచి, జాతక్షోభాన్‌ - పుట్టిన 
సంక్షోభము గల, స్వనాయకాన్‌ - తన సేనానాయకులను, శ్లోక్యః - కొని 
యాడ దగినవాడు, సంధివిగ్రహకాలవిత్‌ - సంధికి యుద్ధమునకు తగిన 
కాలముయొక్క పరిజ్ఞానము గలవాడు, దైత్యరాట్‌ - రాక్షసరాజు అగు బలి, 
న్యషేధత్‌ - వారించెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 6 469 


దేవతలు తమకు శత్రువులే, కాని వారు యుద్ధము చేయుటకు 
సంసిద్ధులై రాలేదు. రాక్షస సేనానాయకులు ఆ సంగతిని గమనించి చాల 
కంగారు పడిరి. సంధికి, యుద్ధమునకు తగిన కాలముయొక్క పరిజ్ఞానము 
గల బలి చక్రవర్తి తన వారిని వారించెను. ఆయన ప్రశంసించ దగిన వ్యక్తి. 


తే వైరోచనిమాసీనం గుప్తం చాసురయూథమైః | 
శ్రియా పరమయా జుష్టం జితాశేషముపాగమన్‌ || _ 29 
ఆసీనమ్‌ - కూర్చున్నట్టియు, అసురయూథమైః - రాక్షస సేనానా 
యకులచే, గుప్తం చ - రక్షించబడినట్టియు, పరమయా - సర్వోత్కృష్టమై 
న, శ్రియా - సంపదచే, జుష్టమ్‌ - సేవించబడినట్టియు, జిత-అశేషమ్‌ - 
జయించబడిన సకలలోకములు గల, వైరోచనిమ్‌ - విరోచనుని పుత్రుడగు 
బలిని, తే - ఆ దేవతలు, ఉప-అగమన్‌ - సమీపించిరి. 


విరోచనుని పుత్రుడగు బలి సకలలోకములను జయించి సర్వో 
త్కృృష్టమగు సంపదచే సేవించబడుచుండెను. రాక్షస సేనానాయకులు 
రక్షించుచుండగా, ఆయన సింహాసనముమై కూర్చుండి యుండెను. దేవ 
తలు ఆయనను సమీపించిరి. 


మహేంద్రః శ్లక్‌ష్టయా వాచా సాంత్వయిత్వా మహామతిః | 
అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమాత్‌ || 30 
మహామతిః - గొప్ప బుద్ధిశాలియగు, మహేంద్రః - మహేంద్రు 
డు, శ్లక్‌ష్ణయా - మధురమగు, వాచా - వాక్కుతో, సాంత్వయిత్వా - నచ్చ 
జెప్పి, పురుషోత్తమాత్‌ - పురుషోత్తమునినుండి. శిక్షితమ్‌ - నేర్చించబడిన, 
తత్‌ - ఆ, సర్వమ్‌ - సర్వమును, అభ్యభాషత - చెప్పెను. 
మహేంద్రుడు గొప్ప బుద్ధిశాలి. ఆయన మధురమగు వాక్కుతో 
బలికి నచ్చజెప్పుతూ, తాను పురుషోత్తముని వద్ద నేర్చిన విషయములన 
న్నింటినీ ఆయనకు చెప్పెను. 
తదరోచత దైత్యస్య తత్రాన్యే యేకసురాధిపాః | 
శంబరోం5రిష్టనేమిశ్చ యే చ త్రిపురవాసినః || పే 


470 శ్రీమద్భాగవతము 
దైత్యస్య - రాక్షసరాజునకు, తత్‌ - అది, అరోచత - నచ్చెను, 
తత్ర - అచట, అన్యే - ఇతరులు, యే - ఏ, అసుర-అధిపాః - రాక్షస 
నాయకులు గలరో వారు, శంబరః - శంబరుడు, అరిష్టనేమిః చ - అరిష్టనే 
మి, త్రిపురవాసినః - త్రిప్టరములలో నివసించువారు, యే చ - ఎవరు 
గలరో వారు కూడ. 


ఆ ప్రతిపాదనము రాక్షసరాజగు బలికి నచ్చెను. అంతేగాక, 
అక్కడ ఉన్న శంబరుడు, అరిష్టనేమి మొదలగు రాక్షస నాయకులకు, త్రిపు 
రములలో నివసించే రాక్షసులకు కూడా అది నచ్చెను. 


తతో దేవాసురాః కృత్వా సంవిదం కృతసౌహృదాః | 
ఉద్యమం పరమం చక్రురమృతార్థే పరంతప || 32 


పరంతప - శత్రువులను తపింపజేసే ఓ మహారాజా! తతః - తరు 
వాతు కృతసొహృదాః - చేయబడిన మైత్రి గల, దేవ-అసురాః - దేవతలు 
రాక్షసులు, సంవిదమ్‌ - ఒప్పందమును, కృత్వా - కుదుర్చుకొని, అమృత 
-అర్ధే - అమృతము అనే ప్రయోజనమునందు, పరమమ్‌ - గొప్ప ఉద్య 
మమ్‌ - ఉద్యమమును, చక్రుః - చేసిరి. 


శత్రువులను తపింపజేసే ఓ మహారాజా! తరువాత దేవతలు, రాక్ష 
సులు మైత్రిని చేసుకొని ఒప్పందమును కుదుర్చుకొనిరి, అపుడు వారు 
అమృతము అనే ఫలమును గోరి, గొప్ప ఉద్యమమును చేసిరి, 


తతస్తే మందరగిరిమోజసోత్పాట్య దుర్మ్శదాః | 
నదంత ఉదధిం నిన్యుశ్శక్తాః పరిఘబాహవః || 33 


తతః - తరువాత, దుర్మదాః - చాల గర్వించి యున్నవారు, శక్తాః 
ప్ర సమర్ధులు, పరిఘబాహవః - గుదియలవంటి బాహువులు గల, తే - 
వారు, నదంతః - సింహనాదమును చేయుచున్నవారై, ఓజసా - బలము 
తో, మందరగిరిమ్‌ - మందర పర్వతమును, ఉత్పాట్య - ఊడపీకి, ఉద 
ధిమ్‌ - సముద్రమును గురించి, నిన్యుః - తీసుకు వెల్లి. 


అష్టమ స్కంధము ఆ అధ్యాయము 6 జీకే 


వారందరు చాల గర్వించి యుండిరి. వారు సమర్థులు, గుదియల 
వంటి బాహువులు గలవారు. అప్పుడు వారు సింహనాదములను చేస్తూ 
బలముతో మందర పర్వతమును ఊడపీకి సముద్రము వైపునకు తీసుకు వె 
ల్లిరి, 

దూరభారోద్వహడ్రాంతాశ్శక్రవైరోచనాదయః | 
అపారయంతస్తం వోఢుం వివశా విజహుః పథి || ఏ4 
దూరభార-ఉద్వహతశ్రాంతాః. - దూరము బరువును కైక! 
మోయుటచే అలసిపోయిన, శక్రవైరోచన-ఆదయః - ఇంద్రుడు బలి మొ 
లగువారు, తమ్‌ - దానిని, వోఢుమ్‌ - మోయుటకు, అపారయంతః - శ 
లేనివారై. వివశాః - చేతగానివారైై పథి - మార్గమునందు, విజహుః 
విడిచి పెట్టిరి. 

ఆ పర్వతమును చాల దూరము ఫైకెత్తి మోయుట వలన ఇంద్ర 
డు; బలి మొదలగువారు అలసిపోయిరి. దానిని ముందుకు మోసు! 
పోయే శక్తి వారికి లేకుండెను. అపుడు వారు స్వాధీనత తప్పి ఆ పర్వ 
మును మార్గములో విడిచి పెట్టిరి. 

నిపతన్‌ స గిరిస్తత బహూనమరదానవాన్‌ | 
చూర్ణయామాస మహతా భారేణ కనకాచలః || ఏెక్‌ 
తత్ర - ఆ సమయమునందు, కనక-అచలః - బంగరుది కదలని 
అగు, సః - ఆ, గిరిః - పర్వతము, నిపతన్‌ - క్రింద పడుచున్నదై, మహ 
- అధికమగు, భారేణ - బరువుతో, అమరదానవాన్‌ - దేవతలను రాక్షస. 
ను, బహూన్‌ - అనేకులను, చూర్ణయామాస - పిండి పిండి చేసెను. 

ఆ పర్వతము బంగరు పర్వతమగుటచే దాని బరువు చాల ఎః 
వ. కావుననే, దానిని కదల్చుట కఠినము. అది ఆ సమయములో మహా 
రముతో క్రింద పడినప్పుడు, దాని క్రింద పడి చాలమంది దేవతలు, ౯ 
సులు నలిగి మరణించిరి. 


వ్ర 


472 శ్రీమద్భాగవతము 
తాంస్తథా భగ్నమనసో భగ్నబాహూరుకంధరాన్‌ | 
విజ్ఞాయ భగవాంస్తత్ర బభూవ గరుడధ్వజః || 36 


తథా - ఆ విధముగా, భగ్నమనసః - నష్టమైన ఉత్సాహము కలిగి 
నట్టియు, భగ్నబాహు-ఊరుకంధరాన్‌ - విరిగిన బాహువులు తొడలు 
మెడలు గల, తాన్‌ - వారిని గురించి, విజ్ఞాయ - తెలిసి, గరుడధ్వజః - 
గరుత్మంతుడు ధ్వజముమై చిహ్నముగా గల, భగవాన్‌ - శ్రీహరి భగవాను 
డు, తత్ర - అచట బభూవ - ప్రత్యక్షమయ్యెను. 

ఆ విధముగా వారి బాహువులు, తొడలు, మెడలు విరిగి వారి 
ఉత్సాహము వినష్టమగుట తెలిసిన శ్రీహరి భగవానుడు అచట ప్రత్యక్షమ 
య్యెను. ఆయన ధ్వజముపై గరుత్మంతుని చిహ్నము ఉండును. 


గిరిపాతవినిష్పిష్టాన్‌ విలోక్యామరదానవాన్‌ | 
ఈక్షయా జీవయామాస నిర్జరాన్‌ నిర్వ్ర్వణాన్‌ యథా || 37 


గిరిపొతవినిష్పిష్టాన్‌ - పర్వతము పడుటచే పిండి పిండి అయిన, 
అమరదానవాన్‌ - దేవతలను రాక్షసులను, విలోక్య - చూచి, ఈక్షయా - 
చూపుతో, నిర్జరాన్‌ - దేవతలను, నిర్వ్రణాన్‌ యథా - గాయము శ*గలని 
వారిని వలె, జీవయామాస - బ్రతికించెను. 


శ్రీహరి పర్వతము మీద బడి పిండి పిండి అయిన దేవతలను, 
రాక్షసులను చూచెను. ఆయన తన చూపుతో దేవతలను బతికించెను. 
వారికి అప్పుడు గాయమే తగలలేదా యన్నట్లు ఉండెను. 


గిరిం చారోప్య గరుడే హస్తేనైకేన లీలయా | 
ఆరుహ్య ప్రయయావబ్దిం సురాసురగణైర్వృతః || 38 


ఏకేన - ఒక్క హస్తేన - చేతితో, లీలయా - అవలీలగా, గిరిం చ 
- పర్వతమును, గరుడే - గరుత్మంతునిపై, ఆరోష్య - ఎక్కించి, ఆరుహ్య 
- అధిష్టించి, సుర-అసురగతైైః - దేవతలు రాక్షసుల గణములతో, వృతః - 
చుట్టువారబడినవాడై, అబ్ధిమ్‌ - సముద్రమును గురించి, ప్రయయౌ - వెళ్లి 
ను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 6 473 


శ్రీహరి ఆ పర్వతమును ఒక్క చేతితో అవలీలగా గరుడునిమైకి 
ఎక్కించి తాను కూడ గరుడుని అధిష్టించెను. అపుడాయన దేవతలు, రాక్ష 
సుల గణములు చుట్టువారియుండ సముద్రమునకు పయనమయ్యొను. 


అవరోపష్య గిరిం స్కంధాత్సుపర్జః పతతాం వరః | 
యయౌ జలాంత ఉత్సృజ్య హరిణా స విసర్జితః || పం 


-ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే 
సముద్రమథనాయ మందరాచలానయనం 
నామ షష్టోోధ్యాయః || 


పతతామ్‌ - పక్షులలో, వరః - గ్రేష్టుడగు, సః - ఆ, సుపర్దః - గరు 
త్మంతుడు, స్కంధాత్‌ - భుజమునుండి, గిరిమ్‌ - పర్వతమును, అవరోష్య 
- క్రిందకు దించి, జల-అంతే - నీటి మధ్యలో, ఉత్సృజ్య - విడిచిపెట్టి, 
హరిణా - శ్రీహరిచే, విసర్జితః - వెళ్లుటకు అనుమతి నీయబడినవాడై, 
యయా - వెళ్లెను. 


పక్షులలో ్రేస్టుడగు ఆ గరుత్మంతుడు తన భుజమునుండి ఆ 
సర్వతమును క్రిందకు దించి నీటి మధ్యలో విడిచిపెట్టెను. శ్రీహరి అనువు 
తిని పొంది ఆతడు వెళ్లెను. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
సముద్ర మథన వృత్తాంతములో మందర పర్వతమును 
తీసుకువచ్చుటను వర్ణించే ఆరవ 
అధ్యాయము ముగిసినది (6) 


సలిల సలి 


అథ సప్త్రమోశ్‌ ధ్యాయః 


సముద్ర మథనము - శివుడు విషమును భక్షించి 
జగత్తును కాపాడుట 


శ్రీశుక ఉవాచ | 
త్తే నాగరాజమామంత్య ఫలభాగేన వాసుకిమ్‌ |! 
పరివీయ గిరౌ తస్మిన్నేతమబ్ధిం ముదాంన్వితాః || క్షే 


ఆరేభిరే సుసంయత్తా అమృతార్థం కురూద్వహ | 
హరిః పురస్తాజ్జగృహే పూర్వం దేవాస్తతోభవన్‌ || 2 


కురు-ఉద్వహ - కురువంశ గ్రేషఘ్టుడవగు ఓ రాజా! తే - వారు, 
ఫలభాగేన - ఫలమునందు వాటాచే, నాగరాజమ్‌ - నాగులకు రాజగు, 
వాసుకిమ్‌ - వాసుకిని, ఆమంత్య్యు - ప్రార్థించి, తస్మిన్‌ - ఆ, గిరౌ - పర్వ 
తమునందు, నేత్రమ్‌ - త్రాడునుగా, పరివీయ - చుట్టి ముదా - ఆనంద 
ముతో, అన్వితాః - కూడినవారై సుసంయత్తాః - పూర్ణ ప్రయత్నము గల 
వారై అమృత-అర్థమ్‌ - అమృతము కొరకై అబ్ధిమ్‌ - సముద్రమును (మ 
థించుటకు), ఆరేభిరే - ఆరంభించిరి, పూర్వమ్‌ - ముందుగా, హరిః - 
అజిత భగవానుడు, పురస్తాత్‌ - ముఖము వైపు, జగృహే - పట్టుకొనెను, 
తతః - తరువాత, దేవాః - దేవతలు, అభవన్‌ - ఉండిరి. 


కురువంశ (్రేషఘ్టుడవగు ఓ మహారాజా! వారు మథించగా వచ్చే 
అమృతమునందు వాటాను ఇస్తామని నాగులకు రాజగు వాసుకిని ప్రార్థించి, 
ఆయనను ఆ పర్వతమునకు త్రాడుగా చుట్టిరి, అపుడు వారు ఆనంద 
ముతో గూడి పూర్ణ ప్రయత్నముతో అమృతము కొరకై సముద్రమును 


అష్టమ స్కంధము - అధ్యాయము 7 475 





మథించుటకు ఆరంభించిరి. ముందుగా అజిత భగవానుడు (శ్రీహరి) 
వాసుకిని ముఖము వైపు పట్టుకోగా, దేవతలు ఆయన ప్రక్కన చేరిరి, 


తన్నైచ్భన్‌ దైత్యపతయో మహాపురుషచేష్టితమ్‌ | 
న గృహ్హీేమో వయం పుచ్చమహేరంగమమంగలమ్‌ || 3 


దైత్యపతయః - రాక్షస నాయకులు, తత్‌ - ఆ, మహాపురుషచేష్టి 
తమ్‌ - పురుషోత్తముని చేష్టను, న వచ్చన్‌ - ఇష్టపడలేదు, వయమ్‌ - 
మేము, అహేః - పాముయొక్క, అమంగలమ్‌ - అమంగళమైన, అంగమ్‌ 
- అవయవమగు, పుచ్చమ్‌ - తోకను, న గృహ్టోమః - పట్టుకొనము. 


రాక్షస నాయకులకు పురుషోత్తముని ఆ చేష్ట నచ్చలేదు. పాము 
యొక్క అమంగళకరమగు అవయవము తోక; దానిని మేము పట్టుకోము, 
అని వారు పలికిరి. 


స్వాధ్యాయడశ్రుతసంపన్నాః ప్రఖ్యాతా జన్మకర్మభిః | 
ఇతి తూప్టీం స్టితాన్‌ దైత్యాన్‌ విలోక్య పురుషోత్తమః | 
స్మయమానో విసృజ్యాగ్రం పుచ్చం జగ్రాహ సామరః || 4 


స్వాధ్యాయశ్రుతసంపన్నాః - వేదముయొక్క అధ్యయనముచే 
సంపన్నులము, జన్మకర్మభిః - జన్మచే మరియు కర్మలచే, ప్రఖ్యాతాః - 
ప్రసిద్ధి చెందినవారము, ఇతి - అని, తూష్టీమ్‌ - మాటలాడకుండగా, 
స్థితాన్‌ - నిలిచియున్ను దైత్యాన్‌ - రాక్షసులను, విలోక్య - చూచి, పురుషో 
త్తమః - అజిత భగవానుడు, స్మయమానః - చిరునవ్వు నవ్వుచున్నవాడై, 
స-అమరః - దేవతలతో గూడినవాడై, అగ్రమ్‌ - ముఖమును, విసృజ్య - 
విడిచిపెట్టి, పుచ్చమ్‌ - తోకను, జగ్రాహ - పట్టుకొనెను. 

మేము వేదాధ్యయన సంపన్నులము; మేము జన్మచే మరియు 
కర్మలచే లోకములో ప్రఖ్యాతిని పొందినవారము, అని పలికి రాక్షసులు 
మిన్నకుండిరి. ఆ విధముగా నిలబడియున్న రాక్షసులను చూచి, అజిత భగ 
వానుడు చిరునవ్వు నవ్వి, దేవతలతో బాటుగా వాసుకి ముఖమును విడిచి 
పెట్టి తోకను పట్టుకొనెను. 


476 శ్రీమద్భాగవతము 
కృతస్థానవిభాగాస్త ఏవం కశ్యపనందనాః | 
మమంథుః పరమాయత్తా అమృతార్థం పయోనిధిమ్‌ || 5 


ఏవమ్‌ - ఈ నిధముగా, కృతస్థానవిభాగాః - చేయబడిన స్థాన 
ముల కేటాయింపు గల, కశ్యపనందనాః - కశ్యప ప్రజాపతియొక్క పుత్రు 
లగు దేవతలు రాక్షసులు, పరమ-ఆయత్తాః - పూర్ణమగు ప్రయత్నము గల 
వారై. అమృత-అర్ధమ్‌ - అమృతము కొరక్షై పయః-నిధిమ్‌ - పాల సము 
ద్రమును, మమంథుః - మథించిరి. 

కశ్యప ప్రజాపతియొక్క సంతానమగు దేవతలు, రాక్షసులు ఈ 


విధముగా తమ తమ స్థానములను కేటాయించుకొనిరి. వారు పూర్ణమగు 
ప్రయత్నముతో అమృతము కొరకై పాల సముద్రమును మథించిరి. 


మథ్యమానేంర్ణవే సోంద్రిరనాధారో హ్యపోంవిశత్‌ | 
ధియమాణోంపి బలిభిర్గారవాత్పాండునందన |! 6 


పొండునందన - పొండువంశమునకు ఆనందమును కలిగించు 
వాడా! అర్జవే - సముద్రము, మథ్యమానే - మథించబడుచుండగా, అనా 
ధారః - ఆధారము లేని, సః - ఆ, అద్రిః - పర్వతము, బలిభిః - బలశాలు 
రచే, ధ్రియమాణః అపి - పట్టుకొనబడినదైననూ, గౌరవాత్‌ - బరువు వల 
న, అపః - నీటిని, అవిశత్‌ హి - ప్రవేశించెను. . 


పొండునందనుడవగు ఓ మహారాజా! సముద్రమును వారు 
మథిస్తూ ఉంటే ఆధారము లేని ఆ పర్వతము చాల బరువు గలది యగు 
చే, బలశాలురు పట్టుకున్ననూ, సముద్రజలములలో మునిగిపోయెను. 


ల! సునిర్విజ్ణమునసః పరిమానముఖశ్రియః | 
ఆసన్‌ స్వపొరుషే నష్టే దైవేనాతిబలీయసా || 7 


అతిబలీయసా = మిక్కిలి బలశాలియగు, దైవేన - దైవముచే, 
స్వపొరుషే - తమ పౌరుషము, నష్టే - నష్టము కాగా, సునిర్విజ్ఞమనసః - 
మిక్కిలి భేదమును పొందిన మనస్సు గల, తే - వారు, పరిమానముఖ 
శ్రియః - వాడిపోయిన ముఖముయొక్క శోభ గలవారు, ఆసన్‌ - అయిరి. 


అష్టమ స్కంధము - అధ్యాయము 7 శ? 





దైవము మిక్కిలి బలమైనది. దైవముచే తమ పౌరుషము నష్టము 
కాగా, ఆ దేవతలకు రాక్షసులకు మనస్సు చాల భేదమును పొందెను. వారి 
ముఖములు మాడిపోయి శోభ దూరమయ్యెను. 


విలోక్య విఘే ఘ్నశవిధిం తదేశ్వరో 
దురంతవీర్యోవితథాభిసంధిః | 

కృత్వా వపుః కాచ్చపమద్భుతం మహత్‌ 
ప్రవిశ్య తోయం గిరిముజ్జహార || 8 


తదా - అప్పుడు, దురంతవీర్యః - అనంతమగు శక్తి గలవాడు, 
అవితథ-అభిసంధిః - వ్యర్థము కాని లు గలవాడు అగు, ఈశ్వరః 
- శ్రీహరి, విఘ్న-ఈశవిధిమ్‌ - విఘ్నేశ్వరుని విధానమును, విలోక్య - 
తెలుసుకొని, అద్భుతమ్‌ - అచ్చెరువును గొల్పునట్టియు, మహత్‌ - పెద్ద, 
కాచ్ళపమ్‌ - తాబేలుకు చెందిన, వపుః - దేహమును, కృత్వా - దాల్చి, 
తోయమ్‌ - నీటిని, ప్రవిశ్య - ప్రవేశించి, గిరిమ్‌ - పర్వతమును, ఉజ్జహార - 
పెకి ఎత్తెను. 

ఆ విఘ్నమును విఘ్నేశ్వరుడే కలిగించినాడని శ్రీహరి తెలుసుకొ 
నెను. అనంతమగు శక్తి గల ఆయన సంకల్పము వ్యర్థము కాదు. ఆయన 
ఆశ్చర్యమును గొల్పే పెద్ద తాబేలు రూపమును దాల్చి, నీటిలో ప్రవేశించి 
పర్వతమును మైకి ఎత్తెను. 

తముత్ధితం వీక్ష్య కులాచలం పునః 
సముత్థితా నిర్మథితుం సురాసురాః 
దధార పృష్టేన స లక్షయోజన- 

ప్రస్తారిణా ద్వీప ఇవాపరో మహాన్‌ |! 9 

పునః - మరల, ఉత్ధితమ్‌ - పైకి లేచిన, తమ్‌ - ఆ, కుల-అచలమ్‌' 
- కుల పర్వతమును, వీక్ష్య - చూచి, సుర-అసురాః - దేవతలు రాక్షసులు, 
నిర్మ్శథితుమ్‌ - మథించుటకు, సముత్థితాః ఎ సంసిద్ధులైరి: అపరః - మరి 
యొక, ద్వీపః ఇవ - ద్వీపము వలె, మహాన్‌ - ెద్దదైన స సః - ఆ తాబేలు, 


478 శ్రీమద్భాగవతము 
లక్షయోజనప్రస్తారిణా - లక్ష యోజనముల విస్తారము గల, పృష్టేన - 
వీపుతో, దధార - మోసెను. 


మరల పైకి లేచిన కులపర్వతమైన ఆ మందరమును చూచి దేవ 
తలు, రాక్షసులు మథించుటకు సంసిద్ధులైరి. మరియొక ద్వీపమా యన్న 
ట్లు పది లక్షల యోజనముల విస్తారము గల పెద్ద వీపుతో తాబేలు ఆ పర్వ 
తమును మోసెను. ం 


సురాసురేంద్రైర్భుజవీర్యవేపితం పరిభ్రమంతం గిరిమంగ పృష్టతః 
బిభ్రత్తదావర్తనమాదికచ్చ్భపో మేనేంంగకండూయనమప్రమేయః। 10 


అంగ - ఓయీ! సుర-అసుర-ఇందై9ః - దేవనాయకులచే రాక్షస 
నాయకులచే, భుజవీర్యవేపితమ్‌ - భుజశక్తిచే కంపించబడినదై, పరిభ్రమం 
తమ్‌ - గిరగిర తిరుగుచున్ను గిరిమ్‌ - పర్వతమును, పృష్టతః - వీపుతో, 
బిభ్రత్‌ - ధరించినవాడు, అప్రమేయః - ఇంద్రియములకు మనస్సునకు 
గోచరము కానివాడు అగు, ఆదికచ్చపః - ఆదిపురుషుడైన తాబేలు, తద్‌- 
ఆవర్తనమ్‌ - ఆ పర్వతముయొక్క త్రిప్పుటను, అంగకండూయనమ్‌ - శరీ 
రమునకు దురద తీరునట్లు గోకుటగా, మేనే - తలంచెను. 


ఓయీ! దేవనాయకులు, రాక్షస నాయకులు తమ భుజబలముతో 
ఆ పర్వతమును గిరగిర త్రిప్పుచుండిరి. ఇంద్రియములకు మనస్సునకు 
గోచరము కాని ఆదిపురుషుడు (శ్రీహరి) తాబేలు రూపును దాల్చి తన 
వీపుమై ఆ పర్వతమును మోయుచుండెను. ఆయన ఆ పర్వతముయొక్క 
భ్రమణము వలన కలిగిన రాపిడిచే తన వీపుమీది దురద తీరినదని తలపో 
సెను. 


తథా5సురానావిశదాసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్‌ । 
ఉద్దీపయన్దేవగణాంశ్చ విష్ణురైవేన నాగేంద్రమబోధరూపః || 11 
విష్ణుః - విష్ణువు, తేషామ్‌ - ఆ రాక్షసులయొక్క, బలవీర్యమ్‌ - 
బలమును ప్రభావమును, ఈరయన్‌ - ప్రవర్తిల్ల చేయువాడై, ఆసురేణ 
రూపేణ - అసురులకు చెందిన రూపముతో, అసురాన్‌ - అసురులను, 


అష్టమ స్కంధము - అధ్యాయము 7 479 


తథా - అదే విధముగా, దేవగణాన్‌ చ - దేవతల గణములను కూడ, దైవేన 
- దైవశక్తితో, ఉద్దీపయన్‌ - వర్ధిల్ల జేయుచున్నవాడై: అబోధరూపః - నిద్ర 
అనే రూపము గలవాడై, నాగ-ఇంద్రమ్‌ - నాగరాజగు వాసుకిని, ఆవిశత్‌ - 
ఆవేశించెను. 


విష్ణువు ఆ రాక్షసుల బలమును ప్రభావమును ప్రవర్తిల జేయు 
వాడై అసురులకు చెందిన రాజసరూపముతో అసురులను, అదే విధముగా 
దేవతల గణములను వర్ధిల్ల జేయువాడై వారిని దైవీశక్తి (సాత్త్వికము) తో, 
మరియు నిద్ర (తామసశక్తి) అనే రూపముతో నాగరాజగు వాసుకిని ఆవేశిం 
చెను. 


ఉపర్యగేంద్రం గిరిరాడివాన్య ఆక్రమ్య హస్తేన సహస్రబాహు 
తస్థా దివి బ్రహ్మభ వేంద్రముఖ్యైరభిష్టువద్భిస్సుమనోంభివృష్టః। 12 


సహస్రబాహుః - వేయి చేతులు గల శ్రీహరి, అగ-ఇంద్రం - 
గొప్ప మందర పర్వతమును, హస్తేన - చేతితో, ఆక్రమ్య - ఆక్రమించి, 
ఉపరి - ఫైన, అన్యః - మరియొక, గిరిరాట్‌ ఇవ - గొప్ప పర్వతము వలె 
తస్థా - నిలిచెను, దివి - ఆకొాశమునందు, అభిష్టువద్భిః - అభిముఖముగా 
స్తుతించుచున్న బ్రహ్మభవ-ఇంద్రముఖ్యైః - బ్రహ్మగారు. రుద్రుడు 
ఇంద్రుడు మొదలగువారిచే, సుమనః-అభివృష్ణః - పుష్పములచే వర్షించ 
బడినవాడు. 

శ్రీహరి గొప్ప మందర పర్వతముమై మరియొక గొప్ప పర్వతము 
వలె నిలిచి వేయి చేతులతో దానిని ఆక్రమించి పట్టుకొని నిలబెట్టెను. ఆకాశ 
మునందు బ్రహ్మగారు, రుద్రుడు, ఇంద్రుడు మొదలగువారు అభిముఖ 
ముగా నిలిచి స్తుతిస్తూ పుష్పవర్షములను కురిపించిరి. 
ఉపర్యధశ్చాత్మని గోత్రనేతయోః పరేణ తే ప్రావిశతా సమేధితాః 
మమంథురబ్ధిం తరసా మదోత్కటా మహాద్రిణా క్షో భితనక్రచక్రమ్‌! 


ఉపరి - ఫైన, అధః చ - క్రింద కూడ, ఆత్మని - దేహమునందు, 
గోత్రనేత్రయోః - పర్వతమునందు త్రాడునందు, ప్రావిశతా - ఆవేశించుచు 





480 శ్రీమద్భాగవతము 
న్న పరేణ = పరమేశ్వరునిచే, సమేధితాః - చక్కగా వర్దిల్ల చేయబడిన, తే 
- వారు, మద-ఉత్కటాః - గర్వముచే తీవ్రత గలవారై తరసా - బలము 
తో, క్షోభితనక్రచక్రమ్‌ - క్లోభిల్ల చేయబడిన మొసళ్ల సమూహములు కలిగి 
న, అబ్ధిమ్‌ - సముద్రమును, మహా-అద్రిణా - గొప్ప మందర పర్వతము 
తో, మమంథుః - మథించిరి. 


మైన సహస్రబాహు రూపముతో, క్రింద తాబేలు రూపముతో, 
దేవాసురుల దేహములయందు ఆయా శక్తులతో, పర్వతమునందు దృఢ 
త్వము రూపముగా, త్రాడు (వాసుకి) నందు నిద్ర రూపముగా పరమేశ్వ 
రుడు ఆవేశించెను. ఈ విధముగా వర్ధిల్లేయబడిన ఆ దేవాసురులు తీవ్ర 
మగు గర్వము గలవారై బలముగా ఆ గొప్ప పర్వతముతో సముద్రమును 
మథించుచుండగా, దానియందలి మొసళ్ల గుంపులు సంక్షోభమును పొంది 
నవి. 


అహీంద్రసాహస్రకఠోరదృజ్ముఖ- 
శ్వాసాగ్నిధూమాహతవర్భసోంసురాః | 
పౌలోమకాలేయబలీల్వలాదయో 
దవాగ్నిదగ్గాస్సరలా ఇవాభవన్‌ |! క్షే4 


అహి-ఇంద్రసాహ స్రకఠోరదృక్‌-ముఖశ్వాస- అగ్నిధూమ-ఆహతవ 
రృసః - నాగరాజగు వాసుకియొక్క వేలాది క్రూరమైన కళ్లు నోళ్లు శ్వాసల 
నుండి వచ్చే పొగచే నాశము చేయబడిన వర్చస్సు గలవారు, పౌలోమకా 
లేయబలి+ఇల్వల-ఆదయః - పొలోములు కాలేయులు బలి ఇల్వలుడు 
మొదలైన, 'అసురాః - రాక్షసులు, దవ-అగ్నిదగ్గాః - కార్చిచ్చుచే కాల్చివే 
యబడిన, సరలాః ఇవ - తెల్లతెగడ చెట్లు వలె, అభవన్‌ - అయిరి. 

నాగరాజగు వాసుకియొక్క వేలాది క్రూరమైన కళ్లనుండి, 
నోళ్లనుండి, శ్వాసనుండి వెలువడే పొగ ఆ రాక్షసుల వర్చస్సును నాశము 
చేసెను. పొలోములు, కాలేయులు, బలి, ఇల్వలుడు మొదలైన రాక్షసులు 
కార్చిచ్చుచే కాల్చివేయబడిన తెల్లతెగడ చెట్లవలె అయిరి. 


అష్టమ స్కంధము - అధ్యాయము 7 న! 


. దేవాంశ్చ తచ్చ్వాసశిఖాహతప్రభాన్‌ 
ధూమ్రాంబరస్రగ్వరకంచుకాననాన్‌ | 
సమభ్యవర్షన్‌ భగవద్వశా ఘనా 
వవుసృముద్రోర్మ్యుపగూఢవాయవః [| కేక్‌ 


తత్‌-శ్వాసశిఖా-ఆహతప్రభాన్‌ - ఆ వాసుకియొక్క ఉచ్చ్యాసని 
శ్శ్వాసలయొక్క మంటలచే నాశము చేయబడిన కాంతి కలిగినట్టియు, 
ధూమ-అంబరస్రగ్‌-వరకంచుక-ఆననాన్‌ - దుమ్ముతో నిండిన వస్తు 
ములు మాలలు ్రేష్టమైన కవచములు ముఖములు గల, దేవాన్‌ చ - దేవ 
తలనైతే, భగవద్‌-వశాః - భగవానుని వశములోనుండే, ఘనాః - మేఘము 
లు, సమభ్యవర్షన్‌ - చక్కగా అంతటా వర్షించినవి, సముద్ర-ఊర్మి-ఉపగూ 
ఢథవాయవః - సముద్రముయొక్క తరంగములచే కౌగిలించుకొనబడిన 
వాయువులు, వవుః - వీచినవి. 


ఆ వాసుకియొక్క ఉచ్చ్య్వాసనిశ్వాసలనుండి వచ్చే మంటలు 
దేవతల వర్చస్సును కూడ నాశనమొనర్చెను. వారి వస్త్రములు, మాలలు, 
శ్రేష్టమైన కవచములు, ముఖములు దుమ్ము కొట్టుకొని యుండెను. 
అప్పుడు భగవానునకు అధీనములై యుండే మేఘములు వారిమై చక్కగా 
అంతటా వర్షమును కురిపించినవి. సముద్రతరంగముల మీదుగా చల్లని 
వాయువులు వీచి వారికి సేద దీర్చినవి, 


మథ్యమానాత్తథా సింధో ర్లేవాసురవరూథపైః | 
యదా సుధా న జాయేత నిర్మమంథాజితస్వయమ్‌ 1! 16 


తథా - అ విధముగా, దేవ-అసురవరూథపైః - దేవతల మరియు 
రాక్షసుల సేనానాయకులచే, సింధోః - సముద్రము, మథ్యమానాత్‌ - 
మథించబడుచుండగా: యదా - ఎప్పుడైతే, సుధా - అమృతము, న 
జాయేత - పుట్టలేదో అప్పుడు, అజితః - అజిత భగవానుడు, స్వయమ్‌ - 
స్వయముగా, నిర్మమంథ - మథించెను. 


482 శ్రీమద్భాగవతము 
దేవతల మరియు రాక్షసుల సేనానాయకులు ఈ విధముగా సము 
ద్రమును మధథించిననూ అమృతము పుట్టలేదు. అప్పుడు అజిత భగవా 
నుడు స్వయముగా మథించెను. 
మేఘశ్యామః కనకపరిధిః కర్ణవిద్యోతవిద్యున్‌- 
మూర్ధ్ని భ్రాజద్విలులితకచస్ప్రగ్ధరో రక్తనేత్రః | 
జైత్రైర్టోర్భిరగదభయ దైర్దందశూకం గృహీత్వా 
మథ్నన్‌ మథ్నా ప్రతిగిరిరివాశోభతాథోద్ధృతాద్రిః 11 17 


అథ - అప్పుడు, మేఘశ్యామః _ మేఘము వఠె శ్యామలవర్ణము 
గలవాడు, కనకపరిధిః - బంగారమువంటి వస్త్రము గలవాడు, కర్ణవిద్యోతవి 
ద్యుత్‌ - చెవులయందు మెరుస్తున్న మెరుపులు (వంటి కుండలములు) 
గలవాడు, మూర్ధ్ని - తలమై, భ్రాజద్‌-విలులితకచః - ప్రకాశించే చెల్లాచెద 
రైన జుట్టు గలవాడు, స్రగ్‌-ధరః - మాలను ధరించినవాడు, రక్తనేత్రః - 
ఎర్రని కళ్లు గలవాడు, ఉద్భృత-అద్రిః - మైకి ఎత్తబడిన పర్వతము గలవాడు 
అగు శ్రీహరి, జైతైంః - జయమును తెచ్చిపెట్టునట్టియు, జగద్‌-అభయదైః 
- జగత్తునకు అభయమునిచ్చే, దోర్భిః _ భుజములతో, దందశూకమ్‌ - 
సర్పమును, గృహీత్వా - పట్టుకొని, మథ్నా - కవ్వముతో, మథ్నన్‌ - చిలు 
కువాడై ప్రతిగిరిః ఇవ - మరియొక పర్వతము వలె, అశోభత - శోభిల్లెను. 


అప్పుడు (అమృతము పుట్టని ఆ సమయమునందు) నీలమేఘ 
శ్యాముడగు అజిత భగవానుడు బంగారము వలె మెరిసే వస్త్రమును 
ధరించి, చెవలయందు కుండలములు మెరుపులవలె మెరియుచుండగా, 
జయమును తెచ్చిపెట్టి జగత్తునకు అభయమునిచ్చే భుజములతో సర్ప 
మును పట్టుకొని పర్వతమునే కవ్వముగా చేసి సముద్రమును చిలుకుతూ 
మరియొక పర్వతము వలె ప్రకాశించెను. మాలను ధరించియున్న ఆయన 
తలఘమై చెల్లాచెదరైన జుట్టు ప్రకాశించుచుండెను. ఎర్రని కళ్లు గల ఆయన 
తాబేలు రూపముతో పర్వతమును మైకి ఎత్తి ఉంచెను. 


నిర ]థ్యమానాదుదధేరభూది స్‌షం 
మహోల్చణం హాలహలాహ్వమగ్రతః | 


అష్టమ స్కంధము - అధ్యాయము ౮్గౌ 483 


' సంభ్రాంతమీనోన శ్రకరాహికచ్చపాత్‌ 
తిమిద్విపగ్రాహతిమింగిలాకులాత్‌ || 18 


నిర్మథ్యమానాత్‌ - గట్టిగా మథించబడుచున్నట్టియు, సంభ్రాంత 
మీన-ఉత్‌-మకర-అహికచ్భపాత్‌ - భయపడిపోయిన చేపలు ఫైకి వచ్చిన 
మొసళ్లు పాములు తాబేళ్లు కలిగినట్టియు, తిమిద్విపగ్రాహతిమింగిల-ఆకు 
లాత్‌ - తిమిలు (పెద్ద చేపలు) నీటి యేనుగులు మొసళ్లు తిమింగిలముల 
“(తిమిలను తినే చాల పెద్ద చేపలు) తో కలిచివేయబడిన, ఉదధేః - సము 
ద్రమునుండి, అగ్రతః - ముందుగా, మహా-ఉల్బణమ్‌ - చాల భయంకర 
మైన, హాలహల-ఆహ్వమ్‌ - హాలహలము అనే పేరు గల, విషమ్‌ - విష 
ము, అభూత్‌ - పుట్టెను. 

సముద్రమును గట్టిగా మథించుచుండగా. చేపలు, మొసళ్లు, 
పాములు, తాబేళ్లు భయపడి మైకి తేలినవి. తిమి, తిమింగిలము, నీటి 
యేనుగు, మొసలి మొదలైన ప్రాణులతో సముద్రము కలిచి వేయబడెను. 
అపుడా సముద్రమునుండి ముందుగా చాల భయంకరమైన విషము పుట్టె 
ను. దానికి హలహలము (హాలాహలము) అని పేరు. 


తదుగ్రవేగం దిశి దిశ్యుపర్యధో 
విసర ఎదుత్సర్పదసహ్యమప్రతి | 
భీతాః ప్రజా దుద్రువురంగ సేశ్వరా 
అరక్ష్యమాణాశ్శరణం సదాశివమ్‌ || కేం 
అంగ - ఓయీ! ఉగ్రవేగమ్‌ - భయంకరమగు వేగము గలది, 
అసహ్యమ్‌ - సహించ శక్యము కానిది, అప్రతి - సాటి లేనిది అగు, తత్‌ - 
ఆ విషము, దిశి దిశి - ప్రతి దిక్కునందు. ఉపరి - పైన, అధః - క్రింద, విస 
ర్పత్‌ - వ్యాపించుచున్నదై ఉత్‌-సర్పత్‌ - పైకి ప్రసరించుచున్నది, భీతాః 
- భయపడిన, ప్రజాః - జనులు, అరక్ష్యమాణాః - రక్షణను పొందనివారై 
స-ఈశ్వరాః - పాలకులతో కూడినవారై శరణమ్‌ - రక్షకుడైన, సదాశివమ్‌ 
- సదాశివుని ఉద్దేశించి, దుద్రువుః - పరుగులు తీసిరి. 





484 శ్రీమద్భాగవతము 
ఓయీ! సాటి లేని ఆ విషమును సహించుట శక్యము కాకుండెను, 
అది భయంకరమగు వేగముతో దిక్కులన్నిటియందు మైన క్రింద కూడ 
ప్రసరించి వ్యాపించుచుండెను. జనులు భయపడి పరుగులు తీసిరి, వారికి 
రక్షకుడు కరువాయెను,. అప్పుడు వారు పాలకులతో సహా సదాశివుని శరణు 
వేడిరి, 


విలోక్య తం దేవవరం త్రిలోక్యా ' 

భవాయ దేవ్యాభిమతం మునీనామ్‌ |! 
ఆసీనమద్రావపవర్గహేతోః 

తపో జుషాణం స్తుతిభిః ప్రణభేముః |! 20 


దేవవరమ్‌ - దేవతలలో (్రేస్టుడైనట్టియు, త్రిలోక్యాః - ముల్లోక 
ములయొక్క, భవాయ - కల్యాణము కొరకై దేవ్యా - పార్వతీదేవితో, 
అద్రౌ' - కైలాస పర్వతముఘై, ఆసీనమ్‌ - అధిష్టించి ఉన్నట్టియు, మునీ 
నామ్‌ - మహర్షులకు, అభిమతమ్‌ - ప్రియుడైనట్టియు, అపవర్గహేతోః - 
మోక్షము నిమిత్తముగా, తపః - తపస్సును, జుషాణమ్‌ - సేవించు చున్న 
తమ్‌ - ఆ శివుని, విలోక్య - చూచి, స్తుతిభిః - స్తోత్రములతో, ప్రణేముః - 
నమస్కరించిరి. 

దేవగ్రేష్టుడగు ఆ శివుడు ముల్లోకముల కల్యాణము కొరకై పార్వ 
తీదేవితో గూడి కైలాసగిరిని అధిష్టించి యుండెను. మహర్షులకు ప్రియు 
డైన ఆయన మోక్షము నిమిత్తముగా తపస్సును సేవించుచుండెను. 
(మోక్రహేతువు అగుటచే మహర్షులకు అభిమతమైన తపస్సును ఆచరిం 
చుట ద్వారా శిక్షణ నిచ్చుచుండెను). వారు శివుని చూచి స్తోత్రములతో 
నమస్కరించిరి. 


ప్రజాపతయ ఊచుః | 
దేవదేవ మహాదేవ భూతాత్మన్‌ భూతభావన | 
పాహి నశ్శరణాపన్నాం స్త్రైలోక్యదహనాద్విషాత్‌ 11 2] 


అష్టమ స్కంధము - అధ్యాయము 7 4ీక్రిక్‌ 


దేవదేవ - ఓ దేవదేవా! మహాదేవ - ఓ మహాదేవా! భూత-ఆ 
త్మన్‌ - ప్రాణులకు ఆత్మస్వరూపుడా! భూతభావన - ప్రాణులను సృష్టిం 
చినవాడా!: శరణ-ఆపన్నాన్‌ - శరణు వేడిన, నః - మమ్ములను, త్రైలోక్య 
దహనాత్‌ - ముల్లోకములను దహించే, విషాత్‌ - విషమునుండి, పాహి - 
రక్షించుము. 


ప్రజాపతులు ఇట్లు పలికిరి --- ఓ మహాదేవా! నీవు దేవదేవుడవు. 
ప్రాణులను సృష్టించిన నీవే ప్రాణుల ఆత్మస్వరూపుడవై యున్నావు. నిన్ను 
శరణు వేడిన మమ్ములను ముల్లోకములను దహించి వేయుచున్న విషము 
నుండి రక్షించుము. 


త్వమేకస్పర్వజగత ఈశ్వరో బంధమోక్షయోః | 
తం త్వామర్చంతి కుశలాః ప్రపన్నార్తిహరం గురుమ్‌ || 22 


సర్వజగతః - సకల జగత్తునకు, బంధమోక్షయోః - బంధమోక్ష 
ములకు, ఈశ్వరః - ఈశ్వరుడవు, త్వమ్‌ - నీవు, ఏకః - ఒక్కడివే, కుశలాః 
- వివేకము గల నిపుణులు, ప్రపన్నఆర్తిహరమ్‌ - శరణు వేడినవారి దుఃఖ 
మును పోగొట్టునట్టియు, గురుమ్‌ - తండ్రివైన, తమ్‌ - అట్టి, త్వామ్‌ - 
నిన్ను అర్బంతి - పూజించెదరు. 
సకలజగత్తుయొక్క బంధమోక్షములకు నీవు ఒక్కడివే ప్రభుడవు. 
నీవు శరణు వేడినవారి దుఃఖమును పోగొట్టే తండ్రివి. వివేకవంతులగు 
నేర్పరులు అట్టి నిన్ను పూజించెదరు. 
గుణమయ్యా స్వశక్త్యాస్య సర్గ స్థిత్యష్యయాన్‌ విభో |! 
ధత్సే యదా స్వదృగ్‌ భూమన్‌ బ్రహ్మవిష్టుశివాభిధామ్‌ 1123 
విభో - ఓ ప్రభూ! భూమన్‌ - ఓ పరబ్రహ్మా! యదా - ఎప్పుడై 
తే గుణమయ్యా - సత్త్వరజస్తమోగుణాత్మకమగు, స్వశక్త్యా - నీ మాయా 


శక్తిచే, అస్య - ఈ జగత్తుయొక్క: సర్గస్థితి-అప్యయాన్‌ - సృష్టిస్థితిలయ 
ములను, ధత్సే - నిర్వ ర్తించెదవో అప్పుడు, స్వదృక్‌ - స్వయంప్రకాశ 


శేకి6 శ్రీమద్భాగవతము 
చైతన్య ప్యరూ సుర గు నీపు, బ్రహ్మవిష్ణ్టుశివ-అభిధామ్‌ - బ్రహ్మ విష్ణువు 
శివుడు అనే పేరును, ధత్సే - ధరించెదవు. 

ఓ ప్రభూ! స్వయంప్రకాశ స్వరూపుడవగు నీవు పరబ్రహ్మను. నీవే 
సత్త్వరజస్తమోగుణాత్మకమగు నీ మాయాశక్తిచే జగత్తుయొక్క సృష్టిస్థితిల 
యములను చేయునప్పుడు క్రమముగా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనే 
పేర్లను ధరించెదవు. 

త్వం బ్రహ్మ పరమం గుహ్యం సదసద్భావభావనః | 
నానాశక్తిభిరాభాతస్త్వమాత్మా జగదీశ్వరః || 24 
గుహ్యమ్‌ - రహస్యమైన, పరమం బ్రహ్మ - పరబ్రహ్మ, త్వమ్‌ - 
నీవే సద్‌-అసద్‌-భావభావనః - యోగ్యులైన మరియు యోగ్యులు కాని 
ప్రాణులను సృష్టించువాడవు, నానాశక్తిభిఃి - అనేకములగు శక్తులతో, 
ఆభాతః - ప్రకాశించువాడవు, త్వమ్‌ - నీవే, ఆత్మా - ఆత్మవు, జగద్‌-ఈ 
శ్వరః - జగన్నాథుడవు. 

రహస్యమైన పరబ్రహ్మవు నీవే. యోగ్యులైన దేవతలు మొదలగు 
ప్రాణులను, అయోగ్యము (దుఃఖరూపము) అయిన చెట్టుచేమలు మొద 
లైన ప్రాణులను నీవే సృష్టించుచున్నావు. నీవు నీ సత్త్వరజస్తమోగుణము 
లనే శక్తులతో జగద్రూపముగా టంత, నీవే సర్వమునకు 
ఆత్మవు, జగన్నాథుడవు. 

త్వం శబ్బయోనిర్దగదాదిరాత్మా 
ప్రాణేంద్రియద్రవ్యగుణస్వభావః | 
కాలః క్రతుస్పత్యమృతం చ ధర్మః 

త్వయ్యక్షరం యత్తివృదామనంతి || 25 

త్వమ్‌ - నీవు, శబ్బయోనిః - వేదమునకు ఉద్గమస్థానము, జగద్‌- 
ఆదిః - జగత్తునకు కారణుడవు, ఆత్మా - ఆత్మవు, ప్రాణ-ఇంద్రియద్రవ్యగు 
ణస్వభావః - ప్రాణము ఇంద్రియములు ద్రవ్యములకు కారణమైన గుణ 
ములే స్వభావముగా గలవాడవు, కాలః - కాలస్వరూపుడవు, క్రతుః - 


అష్టమ స్కంధము - అధ్యాయము 7 . 4? 


యజ్ఞస్వరూపుడవు, సత్యమ్‌ - సత్యము, బుతం చ - జగత్తులోని నియతి, 
ధర్మః - ధర్మము, త్వయి - నీయందు, అక్షరమ్‌ - అవినాశియగు ప్రకృతి, 
యత్‌ - ఏది, త్రివృత్‌ - మూడు కేటలు గలదియని, ఆమనంతి - చెప్పెద 
రో. 


వేదములు నీనుండియే పుట్టినవి. జగత్కారణమగు నీవే ప్రాణు 
లలో ఆత్మరూపుడవై ఉన్నావు. ప్రాణులలోని ప్రాణము, ఇంద్రియములు, 
ద్రవ్యము (పంచభూతముల దేహము) అనువాటికి కారణమైన సత్త్వరజస్త 
మోగుణములు నీ స్వభావములే (ప్రకటమయ్యే ఉపాధులే). కాలస్వరూపు 
డవగు నీవే యజ్ఞరూపముగా ప్రకటమయ్యెదవు. నామరూపాత్మకమగు 
జగత్తుయొక్క యథార్థ తత్త్వము నీవే. జగత్తులోని నియతి, ధర్మము నీవే. 
అవినాశి, సత్త్వరజస్తమోగుణములు అనే మూడు పేటలు గలది అగు 
ప్రకృతి (మాయాశక్తి) కి అధిస్టానము నీవేనని మహర్షులు చెప్పెదరు. 


అగ్నిర్ముఖం తేంఖిలదేవతాత్మా క్షితిం విదుర్లోకభవాంఘిపంకజమ్‌, 
కాలం గతిం తేంఖిలదేవతాత్మనో దిశశ్చ కర్ణౌ రసనం జలేశమ్‌! 26 


లోకఖభవ - లోకములకు జన్మస్థానమైనవాడా! అభిలదేవతొ- 
అత్మా - సకల దేవతారూప్పుడగు, అగ్నిః - అగ్ని తే - నీ, ముఖమ్‌ - 
నోరు, క్షితిమ్‌ - భూమిని, అంఘ్రిపంకజమ్‌ - పద్మమువంటి పాదమునుగా, 
కాలమ్‌ - కాలమును, అభిలదేవతా-ఆత్మనః - సకల దేవతా స్వరూపుడవ 
గుుతే- నీయొక్క, గతిమ్‌ - గతినిగా, కర్ణౌ చ - చెవులను కూడ, దిశః - 
దిక్కులనుగా, రసనమ్‌ - నాలుకను, జల-ఈశమ్‌ - జలాధిపతియగు వరు 
ణునిగా, విదుః - తెలియుదురు. 


ఓ దేవా! లోకములు నీనుండియే ఆవిర్భనించినవి. సకల దేవతా 
రూపుడగు అగ్ని సకలదేవతా స్వరూపుడవగు నీ నోరు అనియు, భూమి నీ 
పద్మమువంటి పాదములనియు, కాలము నీ గమనమనియు, దిక్కులు నీ 
చెవులనియు, జలాధిపతియగు వరుణుడు నీ నాలుక అనియు మహా 
త్ములు తెలియుదురు. 


32 


4388 శ్రీమద్భాగవతము 
నాభిర్నభ స్తే శ్వసనం నభస్వాన్‌ 
'సూర్యశ్చ చక్తూంషి జలం స్మ రేతః | 
పరావరాత్మాశయణం తవాత్మా 
సోమో మనో ద్యౌర్భగపన్‌ శీరస్తే | నో 


భగవన్‌ - ఓ భగవానుడా!, తే - నీ, నాభిః - నాభి, నభః - ఆకాశ 
ము, శ్వసనమ్‌ - ఊపిరి, నభస్వాన్‌ - వాయువు, చక్తూంషి - కన్నులు, 
సూర్యః చ - సూర్యుడు, రేతః - రేతస్సు, జలంస్మ - నీరు, తవ - నీ, 
ఆత్మా - స్వరూపము, పర-అవర-ఆత్మా-ఆశయణమ్‌ - గొప్ప తక్కువ 
జీవులకు ఆశ్రయము, మనః - మనస్సు, సోమః - చంద్రుడు, తే - నీ, శిరః 
- తల, ద్యాః - ద్యులోకము. 


ఓ భగవానుడా! ఆకాశమే నీ నాభి. వాయువే నీ ఊపిరి. సూర్యుడే 
నీ కన్నులు. నీరే నీ రేతస్సు. గొప్ప-తక్కువ అగు జీవులకు అధిషస్టానమగు 
చైతన్యము నీ స్వరూపమే. చంద్రుడే నీ మనస్సు. ద్యులోకమే నీ తల, 

కుక్షిస్సముద్రా గిరయోంస్టిసంఘా 

రోమాణి సర్వాషధివీరుధస్తే | 

ఛందాంసి సొక్షాత్తవ సప్త ధాతవః 

తయీమయాత్మన్‌ హృదయం సర్వధర్శః || 28 

తయీమయ-ఆత్మన్‌ - వేదములతో నిండిన స్వరూపము గల 
వాడా! సముద్రాః - సముద్రములు, కుక్షి - ఉదరము, గిరయః - పర్వత 
ములు, అస్టిసంఘాః - ఎముకల సమూహములు, తే - నీయొక్క, 
రోమాణి - రోమములు, సర్వ-ఓషధివీరుధః - సకలములైన మొక్కలు 
చెట్లు ఛందాంసి - ఛందస్సులు, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, తవ - నీయొక్క, 
సప్త - ఏడు, ధాతవః - ధాతువులు, హృదయమ్‌ - హృదయము, సర్వ 
ధర్మః - సర్వవిధమైన ధర్మము. 

వేదములే స్వరూపముగా గల ఓ దేవా! సముద్రములే నీ ఉదర 
ము. పర్వతములే నీ ఎముకల సమూహములు. సకలములైన మొక్కలు 


మరియు చెట్లే నీ రోమములు. గాయత్రి, త్రిష్ట్రభము, అనుష్టుభము, బృహ 
తి, పంక్తి, జగతి, ఉష్టిక్‌ అనే ఏడు ఛందస్సులే సాక్షాత్తుగా నీ ఏడు ధాతు 
వులు (రసము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మూలుగు, వీర్య 
ము). సకలధర్మములు నీ హృదయము. 
ముఖాని సంచోపనిషదస్తవేశ యొస్తింంశదష్టోత్తరమంత్రవర్గః | 
యత్తచ్చివాఖ్యం పరమార్ధతత్త్వం దేవ స్వయంజ్యోతిరవస్థితిస్తే || 
ఈశ - ఓ ఈశ్వరా! పంచ - అయిదు, ఉపనిషదః - మంత్రము 
లు, తవ - నీయొక్క, ముఖాని - ముఖములు, మొః - ఏ ముఖములచే, 
త్రింశదష్టోత్తరమంత్రవర్గః - ముమై ఎనిమిది మంత్రముల సమూహమో, 
దేవ - ఓ దేవా!. శివ-ఆఖ్యమ్‌ - శివుడు అనే పేరు గల, పరమ-అర్ధత 
త్వమ్‌ - పరమార్ధవస్తువు, యత్‌ - ఏది గలదో, తత్‌ - అది, తే - నీయొ 
క్క, స్వయంజ్యోతిః - స్వయంప్రకాశమైన, అవస్టితిః - స్వరూపమునందు 
నిలిచియుండుట. 

ఓ ఈశ్వరా! సద్యోజాతం ప్రపద్యామి అనే మంత్రము నీ సద్యో 
జాత ముఖము, తత్పురుషాయ విద్మహే అనేది తత్పురుష ముఖము, 
వామదేవాయ నమః అనేది వామదేవ ముఖము, అఘోరేభ్యః అనేది 
అఘోర ముఖము, ఈశానస్సర్వవిద్యానాం అనేది ఈశాన ముఖము. ఆ 
మంత్రముల పదములను విడదీసినచో ముప్పై ఎనిమిది కలా మంత్ర 
ములు వచ్చును. ఓ దేవా! ఉపనిషత్ప్రతిపాద్య మైన పరమార్థ వస్తువునకు 
శివుడు అని పేరు. ఆ తత్త్వము నీవు నీ స్వయంప్రకాశ స్వరూపమునందు 
నిలిచియుండుటయే. 

ఛాయా త్వధర్మోర్మిషు యొర్విసర్గో 
నేత్రత్రయం సత్త్వరజస్తమాంసి | 
సాంఖ్యాత్మ నశ్శాస్త్రకృతస్త వేక్షా 

ఛందోమయో దేవ బుషిః పురాణః || ఏ0 

దేవ - ఓ దేవా! అధర్మ-ఊర్మిషు తు - అధర్మ్శ్మముయొక్క తరం 
గములైన కామలోభాదులయందైతే, తవ - నీయొక్క, ఛాయా - నీడ 


490 శ్రీమద్భాగవతము 
సత్త్వరజస్తమాంసి - సత్త్వరజస్తమోగుణములు, నేత్రతయమ్‌ - మూడు 
కన్నులు, మొ - వేటిచే, విసర్గః - సృష్టియో, ఛందః-మయః - ఛందస్సు 
లతో నిండియుండునది, పుఠరాణః - ప్రాచీనమైనది అగు, బుషిః - వేదము, 
సాంఖ్య-ఆత్మనః - జ్ఞానస్వరూపుడవైనట్టియు, శాస్త్రక్ళతః - వేదనిర్మాత 
వగు, తవ - నీయొక్క, ఈక్షా - సంకల్పము. 


ఓ దేవా! అధర్మతరంగములైన కామలోభములయందు నీ నీడ 
(నీ గురించిన అజ్ఞానము) గలదు. సృష్టికి మూలమునందున్న సత్త్యరజస్త 
మోగుణములు నీ మూడు కన్నులు. గాయత్రి మొదలైన ఛందస్సులతో 
నిండియున్న ప్రాచీనమైన వేదమే జ్ఞానస్వరూపుడవు, వేదనిర్మాతవు అగు 
నీ విచారము (దర్శనము). 


న తే గిరిత్రాఖిలలోకపాల- 
విరించవైకుంఠసురేంద్రగమ్యమ్‌ | 
జ్యోతిః పరం యత్ర రజస్తమశ్చ 
సత్త్వం న యదృృహ్మ నిరస్తభేదమ్‌ 11 పే 


గిరిత్ర - కైలాసగిరి పాలకా! పరమ్‌ - సర్వాతీతమైన, తే - నీయొ 
క్క జ్యోతిః - చైతన్యము: అభిలలోకపాలవిరించ వైకుంఠసుర-ఇంద్రగ 
మ్యమ్‌ -' సకలలోకపాలకులు బ్రహ్మగారు వైకుంఠ లోకవాసులు దేవేంద్రు 
లచే పొందబడేది, న - కాదు, యత్ర - దేనియందైతే, రజః - రజోగుణ 
ము, తమః - తమోగుణము, సత్త్వం చ - సత్త్వగుణము కూడ, న - లేవో, 
యత్‌ - ఏది, బ్రహ్మ - దేశకాలములకు అతీతమైనదో, నిరస్తభేదమ్‌ - తొల 
గించబడిన తేడాలు గలదియో. 

ఓ కైలాసగిరి పాలకా! సర్వాతీతమైన నీ చైతన్యస్వరూపమునందు 
సత్త్వరజస్తమోగుణములు లేవు. దేశకాలపరిచ్చేదములకు అతీతమైన నీ 
స్వరూపమునందు భేదములు లేశమైననూ లేవు. నీ స్వరూపమును సకల 
లోకపాలకులు, బ్రహ్మగారు, వైకుంఠ లోకవాసులు, ఇంద్రుడు కూడ తెలి 
యజాలరు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 7 డ్రి 
లా రట లక యుత యళత నే. 


'" కామాధ్వరత్రిపురకాలగరాద్యనేక- 
భూతద్రుహః క్ష్రపయతః స్తుతయే న తత్తే | 
యస్త్వంతకాల ఇదమాత్మకృతం స్వనేత్ర- 
వహ్నిస్ఫులింగశిఖయా భసితంనవేద || ఏ2 


కామ- అధ్వర- త్రిపురకాలగర- ఆది-అనేకభూతద్రుహః - కాముడు 
దక్షయజ్ఞము త్రిపురాసురులు కాలకూట విషము మొదలైన అనేకములగు 
ప్రాణులకు ద్రోహము చేయువాటిని, క్ష్రపయతః - నశింపజేయు, తే - నీకు, 
తత్‌ - అది, స్తుతయే - స్తోత్రము కొరకు, న - కాదు, యః తు - ఏ నీవైతే, 
అంతకాలే - ప్రళభయకాలమునందు, స్వనేత్రవహ్నిస్ఫులింగశిఖయా - తన 
నేత్రమునుండి వచ్చిన అగ్నియొక్క మిణుగురుయొక్క జ్వాలచే, భసితమ్‌ 
- భస్మము చేయబడిన, ఆత్మకృతమ్‌ - నీచే చేయబడిన, ఇదమ్‌ - ఈ 
జగత్తును, న వేద - గమనించనే లేదో. 


ప్రాణులకు ద్రోహమును చేసే కాముడు, దక్షుని యజ్ఞము, త్రిపురా 
సురులు, కాలకూట విషము మొదలైన అనేకములను నీవు నశింప జేసినా 
వు (కాలకూట విషమును నీవు తప్పక నాశము చేయగలవని అభిప్రా 
యము). నిన్ను అట్లు స్తుతించుట కూడ నీ విషయములో అత్యల్పమే య. 
గును. ఈ జగత్తును నీవే సృష్టించితివి. ప్రళయకాలములో నీ కన్నునుండి 
పుట్టిన అగ్నియొక్క మిణుగురుయొక్క జ్వాలలో ఈ జగత్తు బూడిద కాగా, 
నీవా విషయమును కూడ గమనించనే గమనించవు. 


యే త్వాత్మరామగురుభిర్భృది చింతితాంఘి- 
ద్వంద్వం చరంతముమయా తపసాభితప్తమ్‌ | 
కళ్ధంత ఉగ్రపురుషం నిరతం శ్మశానే 
తే నూనమూతిమవిదంస్తవ హాతలజ్ఞాః || 33 
ఆత్మరామగురుభిః ఎ ఆత్మనిష్టయందు అనందించువారు 
మరియు గురువులు అయినవారిచే, హృది - హృదయమునందు, చింతిత 


-అంఘ్రిద్వంద్వమ్‌ ఒం ధ్యానించబడిన రెండు పాదములు కలిగినట్టియు, 
తపసా - తపన్సుచే, అభితస్తమ్‌ - తపింప బేయబడే నిన్ను యేతు - 


492 శ్రీమద్భాగవతము 
ఎవరైతే, ఉమయా - పార్వతీదేవితో, చరంతమ్‌ - విహరించునట్టియు, నిర 
తమ్‌ - అధికమగు ఆసక్తి కలిగినవానినిగా, శ్మశానే - శృశానమునందలి, 
ఉగ్రపురుషమ్‌ - క్రూరమగు పురుషునిగా, కత్ధంతే - ప్రలాపములను పలికె 
దరో, తే - వారు, నూనమ్‌ - నిశ్చయముగా, తవ - నీయొక్క, ఊతిమ్‌ - 
లీలను, అవిదన్‌ - తెలుసుకున్నారా? హాతలజ్ఞాః - విడువబడిన సిగ్గు గల 
వారు, 

ఆత్మనిష్టయందు ఆనందిస్తూ జ్ఞానమును ప్రబోధించే మహా 
త్ములు నీ రెండు పాదములను తమ హృదయములో ధాక్టనించెదరు. నీవు 
నిరంతరముగా తపస్సును చేయుచుందువు. అయిననూ, కొందరు నీవు 
పార్వతీదేవితో సంచరిస్తూ ఉండే భోగాసక్తుడవనియు, శృశానమునందుండే 
క్రూర పురుషుడవనియు ప్రలాపములను పలికెదరు. వారికి నీ లీల నిశ్చ 
యముగా తెలిసినదా? (లేదు). వారు సిగ్గును విడిచి పెట్టి అట్లు వదరు 
చున్నారు. 
తత్తస్య తే సదసతోః పరతః పరస్య 
నాంజస్వ్వరూపగమనే ప్రభవంతి భూమ్నః | 
బ్రహ్మాదయః కిముత సంస్తవనే వయం తు 
తత్సర్గసర్గవిషయా అపి శక్తిమాత్రమ్‌ || వశీ 


తత్‌ - అందువలన, సద్‌-అసతోః - కార్యశారణములకంటె అతీత 
మైన, పరతః - మాయాశక్తికంటె, పరస్య - అతీతుడవైనట్టియు, భూమ్ను - 
దేశకాలపరిచ్చేదములు లేని, తస్య - అట్టి తే - నీయొక్క, స్వరూపగమనే 
- స్వరూపమును తెలియుటయందు, బ్రహ్మా-ఆదయః - బ్రహ్మగారు 
మొదలగువారు, అంజః - తేలికగా, న ప్రభవంతి - సమర్థులు కారు, సంస్త 
వనే - చక్కగా స్తుతించుటయందు, కిముత - సమర్ధులు కారని వేరుగా 
చెప్పవలయునా?, వయం తు - మేమైతే, తత్‌-సర్గసర్గవిషయాః - ఆ 
బ్రహ్మగారి సృష్టియైన ప్రజాపతుల సృష్టిలోని వారము, అపీ - అయిన 
నూ, శక్తిమాత్రమ్‌ - శక్తిని బట్టి చేసిన స్తోత్రము మాత్రమే. 


అష్టమ స్కంధము - అధ్యాయము 7 ర. 





అందువలన, కార్యకారణములకంటె మాయాశక్తి అతీతమైనది 
కాగా, నీవు మాయాశక్తికంటె అతీతుడవు. దేశకాలపరిచ్చేదములు లేని అట్టి 
నీయొక్క స్వరూపమును తెలియుటకు బ్రహ్మగారు మొదలగువారు సమ 
ర్థులు కారు. నిన్ను చక్కగా స్తుతించే సామర్థ్యము వారికి లేదని వేరుగా 
చెప్పవలయునా? మేమైతే ఆ బ్రహ్మగారిచే సృష్టించబడిన ప్రజాపతుల 
సృష్టిలోని వారము. (అట్టి మేము ఎట్లు స్తుతించగలము?) అయిననూ, మ్మొ 
శక్తిని బట్టి ఈ స్తోత్రమును చేయుచున్నాము. 


ఏతత్పరం ప్రపశ్యామో న పరం తే మహేశ్వర | 
మృడనాయ హి లోకస్య వ్య క్తిస్తేవ్యక్తకర్మణః || వె5్‌ 
మహేశ్వర - ఓ మహేశ్వరా! పరమ్‌ - కేవలము, తే - 
వీయొక్క, ఏతత్‌ - ఈ రూపమును, ప్రపశ్యామః - చక్కగా చూచుచున్నా 
ము, పరమ్‌ - దీనికి అతీతమైనదానిని, న - చూడలేము, హి - ఏలయన 
గా, అవ్య క్రకర్శ్మణః - స్పష్టముగా తెలియని లీలలు గల, తే - నీక్షు, వ్యక్తిః 
- ప్రకటరూపము, లోకస్య - లోకముయొక్క, మృడనాయ - రక్షణ కొరకు. 


ఓ మహేశ్వరా! మేము కేవలము నీయొక్క ఈ కళ్ల ముందు కన 
బడే రూపమును మాత్రమే చక్కగా చూడగలము. దీనికి అతీతమైన నీ 
స్వరూపమును మేము తెలియజాలము. నీ లీలల తత్త్వమును తెలియుట 
అనంభవము. కాని, నీవు లోకరక్షణ కొరకు మాత్రమే సగుణరూసమును 
స్వీకరించెదవు. 


శ్రీశుక ఉవాచ | 

తద్వీక్ష్య వ్యసనం తాసాం కృపయా భృశపీడితః | 

సర్వభూతసుహృద్దేవ ఇదమాహ సతీం ప్రియామ్‌ | 36 

తాసామ్‌ - ఆ దేవతలయొక్క, తత్‌ - ఆ; వ్యసనమ్‌ - ఆపదను, 

వీక్ష్య - చూచి, కృపయా - దయచే, భృశపీడితః - మిక్కిలి పీడను పొంది 
నవాడు, సర్వభూతసుహృత్‌ - సకలప్రాణులకు హితకారి అగు, దేవః - 
రుద్రదేవుడు, ప్రియామ్‌ - ప్రియురాలైన, సతీమ్‌ - సతీదేవిని ఉద్దేశించి, 
ఇదమ్‌ - ఈ మాటను, ఆహ - పలికెను. 


494 శ్రీమద్భాగవతము 
. శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ దేవతల ఆ ఆపదను చూచి 
రుద్రదేవుడు దయచే అధికమగు పీడను పొందెను. సకలప్రాణులకు హిత 
కారియగు ఆ దేవుడు ప్రియురాలగు సతీదేవితో నిట్లనెను. 


శివ ఉవాచ |! | 
అహో బత భవాన్యేతత్‌ ప్రజానాం పశ్య వైశసమ్‌ | 
క్షీరోదమథనోద్భూతాత్‌ కాలకూటాదుపస్థితమ్‌ || వ 


అహో - ఆహా! బత - అయ్యో! భవాని - ఓ పార్వతీ! క్రీరమథ 
న-ఉద్భూతాత్‌ - పాలసముద్రమును మథించుటనుండి పుట్టిన, కాలకూ 
టాత్‌ - కాలకూట విషము వలన, ప్రజానామ్‌ - ప్రాణులకు, ఉపస్థితమ్‌ - 
వచ్చిపడిన, ఏతత్‌ - ఈ, వైశసమ్‌ - దుఃఖమును, పశ్య - చూడుము. 


ఆహా! అయ్యో! ఓ భవానీ! పాలసముద్రమునుండి మథించగా 
పుట్టిన కాలకూట విషము వలన ప్రాణులకు వచ్చి పడిన ఈ దుఃఖమును 
చూడుము. 


ఆసాం ప్రాణపరీప్సూనాం విధేయమభయం హిమే | 
ఏతావాన్‌ హీ ప్రభోరర్థో యద్దీనపరిపాలనమ్‌ !| 38 


ప్రాణపరీప్పూనామ్‌ - ప్రాణములను రక్షించుకొనగోరే, ఆసామ్‌ - 
వీరికి, మే - నాచే, అభయమ్‌ - అభయము, విధేయమ్‌ - ఈయదగినది, 
హి - ఏలయనగా, ప్రభోః - ప్రభువుయొక్క, అర్థః - కర్తవ్యము, ఏతావాన్‌ 
హి - ఇంత మాత్రమే గదా! యత్‌ - ఏదనగా, దీనపరిపాలనమ్‌ - దీను 
లను అన్ని విధములుగా కాపొడుట. 


వీరు తము ప్రాణములను నిలబెట్టుకొన గోరుచున్నారు. వీరికి ప్రభు 
వునగు నేను వీరికి అభయమునిచ్చి రక్తించవలెను. ఎందుకంటే, దీనులను 
అన్ని విధములుగా కాపాడుట మాత్రమే ప్రభువునకు కర్తవ్యము. 
ప్రాజైప్క్వైః ప్రొణినః పాంతి సాధవః క్షణభంగురైః | 
బద్ధవైరేషు భూతేషు మోహితేష్వాత్సృమాయయా || 39 


అష్టమ స్కంధము - అధ్యాయము 7 డిక్‌ 


ఆత్మమాయయా - నా మాయాశక్తిచే, మోహితేషు - వ్యామోహి 
తులై. భూతేషు - ప్రాణులు, బద్ధవైరేషు - దృఢమగు వైరము గలవారై 
ఉండగా, సాధవః - సత్పురుషులు, క్షణభంగురైః - క్షణములో వినష్టమ 
య్యే, ఫ్వైః- తమ, ప్రాణైః - ప్రాణములతో, ప్రాణినః - ప్రాణులను, పొంతి 
- కాపాడెదరు. 

నా మాయాశక్తిచే వ్యామోహితులైన జనులు పరస్పరము దృఢ 
మగు వైరమును కలిగియుందురు. కాని, ప్రాణములు క్షణములో వినష్ట 


మగునని సత్పురుషులకు ఎరుకయే. వారు తమ ప్రాణములనొడ్డి ఇతరస్రా 
ణులను కాపాడెదరు. 


పుంసః కృపయతో భద్రే సర్వాత్మా ప్రీయతే హరిః | 
ప్రీతే హరా భగవతి ప్రీయేహం సచరాచరః | 
తస్మాదిదం గరం భుంజే ప్రజానాం స్వస్తిరస్తు మే | 40 


భద్రే - కల్యాణీ! కృపయతః - దయను చూపే, పుంసః - వ్యక్తికి, 
సర్వ-ఆత్మా - సర్వమునకు ఆత్మయగు, హరిః - శ్రీహరి, ప్రీయతే - ప్రస 
న్నుడగును, భగవతి హరౌ - శ్రీహరి భగవానుడు, ప్రీతా * ప్రసన్నుడు 
కాగా, సచర-అచరః - కదిలే కదలని ప్రాణులతో గూడిన, అహమ్‌ - నేను, 
ప్రీయే - ప్రసన్నుడ నగుదును, తస్మాత్‌ - అందువలన, ఇదమ్‌ - ఈ, 
గరమ్‌ - విషమును, భుంజే - భక్షించెదను, మే - నా (వలన), ప్రజావామ్‌ 
- ప్రాణులకు, స్వస్తిః - మంగళము, అస్తు - కలుగు గాక! 

ఓ కల్యాణీ! ప్రాణులపై దయను చూపే వ్యక్తి యెడల శ్రీహరి 
భగవానుడు ప్రనన్నుడగును. ఆయన ప్రసన్నుడైనచో, కదిలే మరియు కద 
లవి ప్రాణులతో గూడీయున్న జగత్తుతో సహా నేను కూడ ప్రసన్నుడనగుదు 
ను. కావున, నేనీ విషమును భక్షించెదను. నా వలన నా ప్రజలకు మంగ 
ళము కలుగు గాక! 


శ్రీశుక ఉవాచ | 


ఏవమామంత్య్యు భగవాన్‌ భవానీం విశ్వభావనః | 
తద్విషం జగ్ధుమారేభే ప్రభావజ్ఞాాన్వమోదత || డే 


496 శ్రీమద్భాగవతము 
విశ్వభావనః - జగత్తును కాపాడే, భగవాన్‌ - రుద్ర భగవానుడు, 
ఏవమ్‌ - ఈ విధముగా, భవానీమ్‌ - పార్వతిని, ఆమంత్యు - ఒప్పించి, 
తత్‌ - ఆ, విషమ్‌ - విషమును, జగ్గుమ్‌ - భక్షించుటకు, అరేభే - ఆరంభిం 
చెను, ప్రభావజ్ఞా - ఆయన మహిమను ఎరింగిన పార్వతి, అన్వమోదత - 
అంగీకరించెను. 


జగత్తును కాపొడే రుద్ర భగవానుడు ఈ విధముగా పార్వతిని 
ఒప్పించి, విషమును భక్షించుటకారంభించెను. ఆమెకు ఆయన మహిమ 
ఎరుకయే. కావుననే, ఆమె అంగీకరించెను. 


తతః కరతలీకృత్య వ్యాపి హాలాహలం విషమ్‌ | 
అభక్షయన్మహాదేవ?కృపయా భూతభావనః !1 తై 


తతః - తరువాత, భూతభావనః - ప్రాణులను కాపాడే, మహాదేవః 
- మహాదేవుడు, వ్యాపి - వ్యాపించుచున్న హాలాహలం విషమ్‌ - హాలా 
హల విషమును, కృపయా - దయతో, కరతలీకృత్య - అరచేతియందు 
చిక్కబట్టి, అభక్షయత్‌ - భక్షించెను. 

తరువాత ప్రాణులను కాపాడే మహాదేపుడు వ్యాపించుచున్న 
హాలాహల విషమును దయతో అరచేతిలో చిక్కబట్టి భక్షించెను. 


తస్యాపి దర్శ్భయామాస స్వవీర్యం జలకల్మషః | 
యచ్చకార గలే నీలం తచ్చ సాధోర్విభూషణమ్‌ || 43 


జలకల్మషః - నీటినుండి పుట్టిన కాలుష్యమగు విషము, తస్య 
అపీ - ఆ రుద్రునకు కూడ, స్వవీర్యమ్‌ - తన శక్తిని, దర్శయామాస - 
చూపించెను, యత్‌ - ఏదనగా, గలే - కంఠమునందు, నీలమ్‌ - నల్లవి 
రంగును, చకార - చేసెను, తత్‌ చ - అదిమొననూ, సాధోః - నత్పురు 
మసకు, విభూషణమ్‌ - అలంకారమే. 


నీటినుండి పుట్టిన కాలుష్యమైన ఆ విషము తన శ్ర్తిని ఆయనకు 


కూడ చూపించెను. అది యేదన, ఆయన కంఠము నల్లగా ఆమెను, లోకో 
వకారకుడగు ఆయనకు అది కూడ అలంకారమే ఆయెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 7 497 


తప్యంతే లోకతాపేన సాధవః ప్రాయశో జనాః | 
పరమారాధనం తద్ధి పురుషస్యాఖిలాత్మనః [| 44 


సాధవః - పరోపకారులగు, జనాః - జనులు, ప్రాయశః - తరచు 
గా, లోకతాపేన - జనుల దుఃఖముచే, తప్యంతే - దుఃఖమును పొందెద 
రు, హ్‌ - ఏలయనగా, తత్‌ - అది, అఖభిల-ఆత్మనః - సర్వమునకు ఆత్మ 
రూపుడైన, "పురుషస్య - పురుషోత్తమునకు, పరమ్‌ - సర్వోత్కృష్టమగు, 
ఆరాధనమ్‌ - పూజ. 
పరోపకారులగు జనులు తరచుగా జనుల దుఃఖమును చూసి 
తాము దుఃఖమును పొందెదరు. ఎందుకంటే, పురుషోత్తముడు సర్వప్రాణు 
లలో ఆత్మరూపుడై యున్నాడు. కావున, పరోపకారమే ఆయనకు చేసే 
పూజలలోకెల్లా ఉత్తమమైనది. 
నిశమ్య కర్మ తచ్చంభో ర్టేవదేవస్య మీఢుషః | 
ప్రజా దాక్షాయణీ బ్రహ్మా వైకుంఠశ్చ శశంసిరే || శీక్‌ 
దేవదేవస్య - దేవదేవుడైనట్టియు, మీఢుషః - మనోరథములను 
వర్షించే, శంభోః - శంభునియొక్క, తత్‌ - ఆ, కర్మ - పనిని, నిశమ్య - 
చూచి, ప్రజాః - ప్రజలు, దాక్షాయణీ - దక్షుని కుమార్తెయగు సతీదేవి, 
బ్రహ్మా - బ్రహ్మగారు, వైకుంఠః చ - శ్రీహరి కూడ, శశంసిరే - ప్రశంసించి 
రి 





శంభుడు భక్తులకు మనోరథములను వర్షించే దేవదేవుడు. ఆయన 
చేసిన ఆ పనిని చూచి ప్రజలు, దక్షప్పత్రికయగు సతీదేవి, బ్రహ్మగారు, 
శ్రీహరి కూడ ప్రశంసించిరి. 
ప్రస్కన్నం పిబతః పాణేర్యత్కించిజ్ఞ్జగృహుస్స్మ తత్‌ | 
వృశ్చికాహివిషాషధ్యో దందశూకాశ్చ యేూపరే || 46 
ఇతి శ్రీమద్చాగవతే మహాపురాణే అష్టమస్కంధే సముద్రమథన 
వృత్తాం శివేన విషభక్షణం నామ సప్తమోధ్యాయః || 


498 శ్రీమద్భాగవతము 
.... ఫిబతః - త్రాగచున్నరుద్రునియొక్క, పొజేః = చేతినుండి, ప్రస్క 
న్నమ్‌ - జారిన, కీంచిత్‌ - కొంచెము, యత్‌ - ఏది గలదో, తత్‌ - దానిని, 
వృశ్చిక-అహివిష-ఓషధ్యః - తేళ్లు. పాములు విషపు మొక్కలు, దంద 
శూకాః - త్రాచుపాములు, అపరే - ఇతరములగు యే చ - ఏ విషప్రా 
ణులు గలవో అవి కూడ, జగృహుః స్మ - స్వీకరించినవి. 


విషమును రుద్రుడు త్రాగుచుండగా ఆయన చేతినుండి కొన్ని 
చుక్కలు జారి క్రింద పడినవి. వాటిని తేళ్లు, త్రాచుపాములు, ఇతర విషస 
ర్పములు, ఇతరములైన విషప్రాణులు, విషపు మొక్కలు కూడ గ్రహించిన 
వి, . 
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
సముద్ర మథన వృత్తాంతములో రుద్రుడు విషమును భక్షించి జగత్తును 
కొపాడుటను వర్షించే ఏడవ అధ్యాయము ముగిసినది (7). 


కసయిలళు 


అధ అష్టమో5ధ్యాయః 
సముద్ర మథనము - లక్ష్మి? ధన్వంతరుల ఆవిర్భావము 


శ్రీశుక ఉవాచ | 
పీతే గరే వృషాంకేణ ప్రీతాస్తేమరదానవాః | 
మమంథుస్తరసా సింధుం హవిర్ధానీ తతోంభవత్‌ || క్షే 
వృషాంకేణ - ధ్వజముపై వృషభము చిహ్నముగా ఉండే రుద్రుని 
చే, గరే - విషము, పీతే - పానము చేయబడగా, ప్రీతాః - ప్రీతిని పొందిన, 
తే - ఆఅ, అమరదానవాః - దేవతలు రాక్షసులు, తరసా - బలముగా, 
సింధుమ్‌ - సముద్రమును, మమంథుః - మథించిరి, తతః - దాని వలన, 
హవిర్ధానీ - కామధేనువు, అభవత్‌ - పుట్టెను. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- రుద్రుని ధ్వజముమై వృష 
భము చిహ్నముగా నుండును. ఆయన విషమును త్రాగగా, దేవతలు రాక్ష 
సులు ప్రీతిని పొందిరి. వారు వేగముగా సముద్రమును మథించిరి. ఆ మథ 
నము వలన కామధేనువు పుట్టెను. 
తామగ్నిహోత్రీమవృషయో జగృహుర్భ్రహ్మవాదినః | 
యజ్ఞస్య దేవయానస్య మేధ్యాయ హవిషే నృప || 2 
నృప - ఓ మహారాజా! బ్రహ్మవాదినః - వేదవేత్తలగు, బుషయః 
- మహర్షులు, అగ్నిహోత్రీమ్‌ - అగ్నిహోత్రమునకు సాధనమైన, తామ్‌ - 
ఆ కామధేనువును, దేవయానస్య - సత్యలోకమును పొందించే సాధనమై 
న; యజ్ఞస్య - యజ్ఞమునకు, మేధ్యాయ - పవిత్రమైన, హవిషే - 
హవిస్సు కొరకు, జగృహు:ః - స్వీకరించిరి, 


500 శ్రీమద్భాగవతము 
ఓ మహారాజా! సత్యలోకమును సిద్ధింపజేసే యజ్ఞమును చేయు 
టకు, నిత్యాగ్నిహోత్రమునకు కూడ సవిత్రమగు హవిస్సు ఆవశ్యకము. 
పాల ద్వారా అట్టి హవిస్సును సమకూర్చే ఆ కామధేనువును వేదవేత్త లైన 
మహర్షులు స్వీకరించిరి. 
తత ఉదచ్చైశ్ళువా నామ హయోభూచ్చంద్రపాండురః | 
తస్మిన్‌ బలిస్స్పృహాం చక్రే నేంద్ర ఈశ్వరశిక్షయా || 3 


తతః - తరువాత, ఉచ్చైశ్శ్ళంవాః నామ - ఉచ్చైశ్య్రవసము అని 
ప్రసిద్ధి గాంచినది, చంద్రపాండురః - చంద్రుని వలె తెల్లనైనది అగు, 
హయః - గుర్రము, అభూత్‌ - పుట్టెను, తస్మిన్‌ - దానియందు, బలిః - 
బలి, స్పృహామ్‌ - ఇచ్చను, చక్రే - చేసెను, ఈశ్వరశిక్షయా - శ్రీహరి 
యొక్క శిక్షణచే, ఇంద్రః - ఇంద్రుడు, న - కోరలేదు. 

తరువాత ఉచ్చైశ్ళ్రవసమని ప్రసిద్ధి గాంచిన గుర్రము పుట్టెను. 
అది చంద్రుని వలె తెల్లగా మెరియుచుండెను. బలి దానిపై మనసు పడెను. 
శ్రీహరి ముందే శిక్షణనిచ్చియుండుటచే ఇంద్రుడు దానిని కోరలేదు. 


తత ఐరావతో నామ వారణేంద్రో వినిర్గతః | 
దంతైశ్చతుర్భి శ్వేతాదేర్హరన్‌ భగవతో మహిమ్‌ |! శే 


తతః - తరువాత, ఐరావతః నామ - ఐరావతమని ప్రసిద్ధి గాంచి 
న, వారణ-ఇంద్రః - గొప్ప ఏనుగు, చతుర్భిః - నాలుగు, దంత్రైః - దంత 
ములతో, భగవతః - రుద్ర భగవానుని, శ్వేత-అద్రేః - తెల్లని పర్వతము 
యొక్క, మహిమ్‌ - మహిమను, హరన్‌ - అపహరించుచున్నదై, వినిర్గతః 
- బయటకు వచ్చెను, 
తరువాత ఐరావతమని ప్రసిద్ధి గాంచిన గొప్ప ఏనుగు పుట్టెను. 
నాలుగు తెల్లని దంతములు గల ఆ ఏనుగు రుద్ర భగవానుని తెల్లని కైలాస 
సర్వతముయొక్క మహిమను అపహరించుచుండెను. 
కౌస్తుభాఖ్యమభూద్రత్నం పద్మరాగో మహోదధేః | 
తస్మిన్‌ హరిస్స్పృహాం చక్రే వక్షోోలంకరణే మణౌా | 5 


అష్టమ స్కంధము - అధ్యాయము 8 501 





మహా-ఉదధేః - గొప్ప సముద్రమునుండి, కౌస్తుభ-ఆఖ్యమ్‌ - 
కౌస్తుభమనే పేరు గల, పద్మరాగః - పద్మరాగము అనే, రత్నమ్‌ - రత్న 
ము, అభూత్‌ - పుట్టెను, హరిః - శ్రీహరి, వక్షః-అలంకరణే - వక్షఃస్థలము 
నకు అలంకారముగానుండే, మణౌ - మణియందు. స్పృహామ్‌ - ఇచ్చను, 
చక్రే - చేసెను. 


ఆ మహాసముద్రమునుండి కౌస్తుభమనే పేరు గల పద్మరాగమణి 
పుట్టెను. తన వక్షఃస్థలమునకు అలంకారముగా నుండుననే భావనతో 
శ్రీహరి ఆ మణిమై మనసు పడెను. 


తతోంభవత్పారిజాతస్సురలోకవిభూషణమ్‌ | 
పూరయత్యర్థినో యో రైశృశ్వద్భువి యథా భవాన్‌ | 6 


తతః - తరువాత, సురలోకవిభూషణమ్‌ - దేపలోకమునకు అలం 
కారమైన, పారిజాతః - కల్పవృక్షము, అభవత్‌ - పుట్టెను, యః - ఏదైతే, 
భువి - భూలోకమునందు, భవాన్‌ యథా - నీ వలెనే, అర్థినః - కోరువారి 
న్ని అర్హైః - భోగ్యవస్తువులతో, శశ్వత్‌ - అన్ని కాలములయందు, పూర 
యతి - పూర్ణము చేయునో. 


తరువాత దేవలోకమునకు అలంకారమైన కల్పవృక్షము పుట్టెను. 
భూలోకములో నీవు (పరీక్షిత్తు) వలెనే, ఆ వృక్షము కోరువారి కోరికలను 
సర్వకాలములలో పూర్తి చేయుచుండును. 


తతశ్చాప్పరసో జాతా నిష్కకంఠ్యస్సువాససః | 
రమణ్యస్సర్గిణాం వల్గుగతిలీలావలోకనైః 1 7 
తతః - తరువాత, నిష్కకంఠ్యః - పతకము కంఠమునందు గలవా 
రు, సువాససః - చక్కని వస్త్రములు గలవారు అగు, అప్పరసః చ - అప్ప 
రసలు కూడ, జాతాః - పుట్టిరి, స్వర్గిణామ్‌ - స్వర్గలోకవాసులకు, వల్గుగతి 
లీలా-అవలోకనైః - మనోహరమగు నడకలతో విలాసప్పు చూపులతో, 
రమణ్యః - రమింప జేయువారు. 


502 శ్రీమద్భాగవతము 
తరువాత కంఠమునందు పతకములను, చక్కని వస్త్రములను 
ధరించిన అప్సరసలు కూడ పుట్టిరి. వారు తము మనోహరమగు నడకలతో, 
విలాసపు చూపులతో స్వర్గవాసులను రంజింప చేయుదురు. 


తతశ్చావిరభూత్సాక్షాచ్చీ) రమా భగవత్పరా | 
రంజయంతీ దిశః కాంత్యా విద్యుత్సౌాదామనీ యథా!!! 8 


తతః చ - తరువాత, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, భగవత్‌-పరా - 
శ్రీహరి భగవానునియందు పూర్ణమైన అనురాగము గలది, రమా - 
రంజింప జేయునది అగు, శ్రీః - లక్ష్మీదేవి, కాంత్యా - కాంతితో, దిశః - 
దిక్కులను, రంజయంతీ - ప్రకాశింప బేయుచున్నదై, సొదామనీ - పర్వత 
శిఖరమునందు మెరిసే, విద్యుత్‌ యథా - మెరుపు వలె, ఆవిరభూత్‌ - 
ఆవిర్భవించెను. 


తరువాత సాక్షాత్తుగా లక్ష్మీదేవి, పర్వతశిఖరముమై మెరిసే 
మెరుపు వలె దిక్కులను తన కాంతిచే ప్రకాశింప జేయుచూ ఆవిర్భవించె 
ను. ఆమె శ్రీహరి భగవానునియందు పూర్ణమగు అనురాగము గలదియొ 
ఆయనను రంజింపజేయును. 


తస్యాం చక్రుస్ప్పృహాం సర్వే ససురాసురమానవాః | 
రూపొదార్యవయోవర్దమహిమాక్షిప్తచేతసః || 0 


ససుర-అసురమానవాః - దేవతలు రాక్షసులు మానవులతో సహా, 
సర్వే - అందరు, రూప-బొదార్యవయ:-వర్ణమహిమా-ఆక్షిప్తచేతసః - 
రూపము బొదార్యము యౌవనము రంగుల గొప్పదనముచే ఆకర్షించబడిన 
మనస్సులు గలవారై తస్యామ్‌ - ఆమెయందు, స్పృహామ్‌ - ఇచ్చను, 
చక్రుః - చేసిరి. 

దేవతలు, రాక్షసులు, మానవులతో సహా అందరు ఆ లక్ష్మీదేవిని 
కోరిరి. వారి మనస్సులు ఆమెయొక్క రూపము, బొదార్యము, యౌవనము, 
రంగుల గొప్పదనముచే ఆకర్షించబడెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 8 503 


తస్యా ఆసనమానిన్యే మహేంద్రో మహదద్భుతమ్‌ ! 
మూర్తిమత్యస్సరి చేష్టా హేమకుంబైర్దలం శుచి || 10 
తస్యాః - ఆమెకు, మహేంద్రః - మహేంద్రుడు, మహత్‌ - పెద్ద, 
అద్భుతమ్‌ - ఆశ్చర్యమును కలిగించే, ఆసనమ్‌ - ఆసనమును, ఆనిన్యే - 
తీసుకువచ్చెను, మూర్తిమత్యః - రూపు దాల్చిన, సరిత్‌-డేస్టాః - గొప్ప 
నదులు, హేమకుంభైః - బంగరు కడవలతో, శుచి - స్వచ్భమైన, జలమ్‌ - 
నీటిని. 


ఆమెకు మహేంద్రుడు ఆశ్చర్యమును కలిగించే పెద్ద ఆసనమును 
తీసుకురాగా, రూపు దాల్చిన గొప్ప నదులు బంగరు కడవలతో స్వచ్చ 
మగు నీటిని తెచ్చిరి. 


ఆభిషేచనికా భూమిరాహరత్సకలౌషధీః | 
గావః పంచ పవిత్రాణి వసంతో మధుమాధవా [| క్ష 


భూమిః - భూమి, ఆభిషేచనికాః - అభిషేకమునకు వినియో 
గించే, సకల-ఓషధీః - సకలములైన మొక్కలను, ఆహరత్‌ - తీసుకు వచ్చె 
ను, గావః - ఆవులు, పంచ - అయిదు, పవిత్రాణి - పావనము చేసే పదా 
ర్థములను, వసంతః - వసంతుడు, మధుమాధవౌ - చైత్రవైశాఖముల 
యందలి పుష్పములను పళ్లను. 
భూమి అభిషేకమునకు వినియోగించే మొక్కలనన్నింటినీ, 
ఆవులు పావనము చేసే పంచగవ్యములను, వసంతుడు (బుతువునకు 
అధిదేవత) చైత్రవైశాఖమాసములకు చెందిన పుష్పములను, పళ్లను సమ 
కూర్చిరి. 
బుషయః కల్పయాంచక్రురభిషేకం యథావిధి | 
జగుర్చద్రాణి గంధర్వా నట్యశ్చ నన్ఫతుర్దగుః || క్షే2ై 
బుషయః - మహర్షులు, యథావిధి - యథావిధిగా, అభిషేకమ్‌ 
- అభిషేకమును, కల్పయాంచక్రుః - ఏర్పాటు చేసిరి, గంధర్వాః - గంధ 


33 


504 శ్రీమద్భాగవతము 
ర్వులు, భద్రాణి - మంగళములను, జగుః - గానము చేసిరి, నట్యః చ - 
నటస్త్రీలు కూడ, నన్ఫతుః - నాట్యమును చేసిరి, జగుః - గానము చేసిరి, 


మహర్షులు యథావిధిగా అభిషేకమును సంపన్నము చేసిరి. 
గంధర్వులు మంగళసంగీతమును గానము చేసిరి. నటస్త్రీలు పాటలను 
పాడుతూ నాట్యమును చేసిరి. 


మేఘా మృదంగపణవమురజానకగోముఖాన్‌ | 
వ్యానాదయన్‌ శంఖవేణువీణాస్తుములనిస్ప్వనాన్‌ 1 13 


మేఘాః - మేఘములు, తుములనిస్స్వనాన్‌ - సంకులమగు 
ధ్వనిని చేసే, మృదంగపణవమురజ-ఆనకగోముఖాన్‌ - డోళ్లను తప్పె 
ట్లను మద్దెళ్లను భేరీలను కొమ్ము బూరాలను, శంఖవేణువీణాః - శంఖము 
లను వేణువులను వీణలను, వ్యానాదయన్‌ - మోగించిరి. 


మేఘాధిస్టాన దేవతలు సంకులమగు ధ్వనిని చేసే డోళ్లను, తప్పె 
ను, వీణలను మోగించిరి. 


తతోంభిషిషిచుర్దేవీం శ్రియం పద్మకరాం సతీమ్‌ | 
దిగిభాః పూర్ణకల శైస్సూ క్రవాక్ష్యైర్ద్విజేరితైః | క్షే4 


తతః - తరువాత, దిగ్‌-ఇభాః - దిగ్గజములు, పద్మకరామ్‌ ఆ 
పద్మము చేతియందున్నట్టియు, సతీమ్‌ - పతివ్రతయగు, దేవీం శ్రియమ్‌ - 
లక్ష్మీదేవిని, పూర్ణకలతైః - పూర్ణకుంభములతో, ద్విజ-ఈరితైః - వేదవే 
త్తలచే పఠించబడిన, సూక్తవాక్ష్యైః - అభిషేక మంత్రములతో, అభిషిషిచుః 
- అభిషేకించిరి. 

తరువాత దిగ్గజములు పతివ్రతయగు లక్ష్మీదేవి చేతిలో పద్మ 


మును పట్టుకొనియుండగా, వేదవేత్తలు అభిషేకముంత్రములను పఠించు 
చుండగా, పూర్ణకుంభములతో ఆమెను అభిషేకించినవి. 


అష్టమ స్కంధము - అధ్యాయము 8 505 


సముద్రః పీతకొశేయవాససీ సముపాహరత్‌ | 
వరుణస్ప్రజం వైజయంతీం మధునా మత్తషట్పదామ్‌ ! 115 
సముద్రః - సముద్రుడు, పీతకౌశేయవాససీ - పచ్చని పట్టువస్త్రు 
ముల జంటను, వరుణః - వరుణుడు, మధునా - తేనెచే, మత్తషట్పదామ్‌ 
- మదించిన తుమ్మెదలు గల, వైజయంతీమ్‌ - వైజయంతి అనే, స్రజమ్‌ - 
మాలను, సముపాహరత్‌ - బహుమతిగా నిచ్చెను. 
సముద్రుడు పచ్చని పట్టు వస్త్రముల జంటను, వరుణుడు వైజ 
యంతి అనే పుష్పమాలను ఇచ్చెను. ఆ పుష్పములలోని తేనెచే మత్తెక్కిన 
తుమ్మెదలు ఆ మాలను చుట్టువారి యుండెను. 
భూషణాని విచిత్రాణి విశ్వకర్మా ప్రజాపతిః | 
హారం సరస్వతీ పద్మమజో నాగాశ్చ కుండలే || 16 
విశ్వకర్మా ప్రజాపతిః - విశ్వకర్మ ప్రజాపతి, విచిత్రాణి - రంగురం 
గులు భూషణాని - ఆభరణములను, సరస్వతీ - సరస్వతి, హారమ్‌ - హార 
మును, అజః - స్వయంభువుడగు బ్రహ్మగారు, పద్మమ్‌ - పద్మమును, 
నాగాౌః చ - నాగులు కూడ, కుండలే - కుండలముల జతను. 
విశ్వకర్మ ప్రజాపతి రంగురంగుల ఆభరణములను, సరస్వతి హార 
మును, స్వయంభువుడగు బ్రహ్మగారు పద్మమును, నాగులు కుండల 
ముల జతను సమర్పించిరి. 
తతః కృతస్వస్త్య్యయనోత్పలస్రజం 
నదద్ద్వి రేఫాం పరిగృహ్య పాణినా | 
చచాల వక్త్రం సుకపోలకుండలం 
సవ్రీడహాసం దధతీ సుశోభనమ్‌ || క్షే” 
తతః - తరువాతః కృతస్వస్త్యయనా - చేయబడిన స్వస్తివాచ 
నము కలిగిన లక్ష్మీదేవి, నదద్‌-ద్విరేఫామ్‌ - ధ్వనించుచున్న తుమ్మెదలు 
గల, ఉత్పలస్రజమ్‌ - కలువల మాలను, పాణినా - చేతితో, పరిగృహ్య - 
పట్టుకొని, సుకపోలకుండలమ్‌ - చక్కని చెక్కిళ్లు కుండలములు కలిగినట్టి 


506 శ్రీమద్భాగవతము 
యు, సద్రీడహాసమ్‌ - సిగ్గుతో చిరునవ్వుతో కూడినట్టియు, సుశోభనమ్‌ - 
మిక్కిలి శోభిల్లే, 'వక్తృమ్‌ - ముఖమును, దధతీ - కలిగియున్నదై. చచాల 
- ముందుకు నడిచెను. 

వేదవేత్తలు స్వస్తివాచనమును పఠించిన తరువాత లక్ష్మీదేవి 
చేతిలో ఒక కలువల మాలను పట్టుకొని ముందుకు నడిచెను. ఆ మాల 
చుట్టూ తుమ్మెదలు ధ్వనించుచుండెను. చక్కని చెక్కిళ్లు గల ఆమె 
ముఖము కుండలముతో చాల శోభిల్లుచుండెను. ఆమె సిగ్గుతో చిరునవ్వు 
నవ్వుచుండెను. 


స్తనద్వయం చాతికృశోదరీ సమం 
నిరంతరం చందనకుంకుమోక్షితమ్‌ ! 
తతస్తతో నూపురవల్లుశింజితైః 
విసర్పతీ హేమలతేవ సా బభౌ || 18 
అతికృశ-ఉదరీ - మిక్కిలి చిక్కిన నడుము గలది, సమమ్‌ - 
సమౌనమైనట్టియు, నిరంతరమ్‌ - అంతరాళము లేనట్టియు, చందనకుంకు 
మ-ఉక్షితమ్‌ - గంధము కుంకుమ అలదబడిన, స్తనద్వయమ్‌ - పాలిండ్ల 
జంటను (కలిగియున్నది), నూపురవల్లుశింజితైః - కాలియందెల మనోహర 
ములైన ధ్వనులతో, తతః తతః - అటునటు, విసర్పతీ - వెళ్లుచున్ను సా - 
ఆ లక్ష్మి, హేమలతా ఇవ - బంగరు తీగవలె, బభౌ - ప్రకాశించెను. 
మిక్కిలి చిక్కిన నడుముగల ఆ లక్ష్మీదేవి సమమైన అంతరాళము 
లేని పాలిండ్ల జంటపై గంధమును కుంకుమను అలముకొని యుండెను. 
ఆమె అటునటు నడయాడుచుండగా కాలియందెల ధ్వనులు మనస్సును 
హరించుచుండెను. ఆమె నడయాడే బంగరు తీగవలె ప్రకాశించెను. 


విలోకయంతీ నిరవద్యమాత్మనః 
సదం ధ్రువం చావ్యభిచారిసద్గుణమ్‌ | 
గంధర్వయక్షా సురసిద్ధచారణ- 
త్రైవిష్టపేయాదిషు నాన్వవిందత || కేం 


అష్టమ స్కంధము ఆ అధ్యాయము 8 క్‌07 


ఆత్మనః - తనకు, నిరవద్యమ్‌ - దోషములు లేనట్టియు, ధ్రువమ్‌ 
-. శాశ్వతమైనట్టియు, అవ్యభిచారిసద్‌-గుణమ్‌ - ఏ కాలమునందైననూ 
తొలగిపోని ఉత్తముగుణములు గల, పదమ్‌ - ఆశ్రయమును గురించి, విలో 
కయంతీ - చూచుచున్నదై, గంధర్వయక్ష- అసురసిద్ధచారణత్రవిష్ట ష్టపేయ- 
ఆదిషు - గంధర్వులు యక్షులు రాక్షసులు సిద్ధులు చారణులు మరియు 
న్వర్గలోకవాసులగు దేవతలు మొదలగువారియందు, న అన్వవిందత - 
పొందలేదు. 


తనకు దోషములు లేనిది, శాశ్వతమైనది, ఏ కాలమునందైననూ 
తొలగిపోని సద్గుణములు గలది అగు ఆశ్రయము (భర్త) ను గురించి ఆ 
లక్ర్మీదేవి చూచుచుండెను. గంధర్వులు; యక్షులు, సిద్ధులు, చారణులు, 
స్వర్గలోకవాసులగు దేవతలు మొదలగువారిలో ఆమెకు అట్టి భర్త లభించలే 
దు. 


నూనం తపో యన్య న మన్యునిర్ణయో 
జ్ఞానం క్వచిత్తచ్చ న సంగవర్ణితమ్‌ | 
కశ్చిన్మహాంస్తస థన కామనిర్ణయః 
స ఈశ్వరః కిం పరతోవ్యపాశ్రయః [| 20 


యస్య - ఎవనికైతే, నూనమ్‌ - నిశ్చయముగా, తపః - తపస్సు 
గలదో వానికి, మన్యునిర్ణయః - కోపముఫై విజయము, న - లేదు, క్వచిత్‌ 
చ - ఒకనియందు, జ్ఞానమ్‌ - పాండిత్యము, సంగవర్డితమ్‌ - ఆసక్తి లేనిది, 
న - కాదు, కళ్ళిత్‌ - ఒకానొకడు, మహాన్‌ - గొప్పవాడు, తస్య - వానికి 
కామనిర్ణయః - కామముమై విజయము, న - లేదు, పరతః-వ్యపాశ్రయః - 
ఇతరులనుండి అపేక్ష గలవాడు, సః - అట్టి వ్యక్తి, ఈశ్వరః - ప్రభుడు, 
కిమ్‌ - అగునా యేమి? (కాడు). 


ఒకడు నిశ్చయముగా గొప్ప తపశ్శాలియే. కాని, వానికి కోప 
ముకై విజయము లేదు. మరియొకడు పండితుడే. కాని, వానికి సంసారా 
నక్షి మెండు. మరియొకడు గొప్పవాడే. కాని, వానికి కామముమై విజ 
యము లేదు. ఐశ్వర్యము గలవాడైననూ ఇతరులనుండి ఏదో ఒకదాని 


508 శ్రీమద్భాగవతము 
కొరకై ఇతరులను ఆశ్రయించే వ్యక్తి సర్వస్వతంత్రుడు కాగల్గునా? (కాలే 
డు). | 
ధర్మః క్వచిత్తత న భూతసౌహృదం 
త్యాగః క్వచిత్తత్ర న ముక్తికారణమ్‌ | 
వీర్యం న పుంసోస్త్యజవేగనిష్కృతం 
న హి ద్వితీయో గుణసంగవర్డితః || 21 


క్వచిత్‌ = ఒకనియందు, ధర్మః ఎ ధర్మము, తత్ర - వానియందు, 
భూతసౌహృదమ్‌ - ప్రాణులయందు పేమున - లేదు, క్వచిత్‌ - ఒకానొక 
నియందు, త్యాగః - దానము, తత్ర - వానియందు, ముక్తికొారణమ్‌ - 
మోక్షమునకు హేతువు, న - కాదు, పుంసః - వ్యక్తికి వీర్యమ్‌ - బలము, 
అస్తి - కలదు, అజవేగనిష్కృతమ్‌ - కాలముయొక్క వేగమునుండి 
బయట పడినది, న - కాదు, గుణసంగవర్ణితః - త్రిగుణకార్యమగు జగత్తు 
నందలి ఆసక్తి లేనివాడు, ద్వితీయః - రెండవవాడు, న హి - లేడు గదా! 


ఒకనియందు ధర్మమున్నది. కాని, వానికి ప్రాణులయందు (పేమ 
లేదు. మరియొకనియందు త్యాగము గలదు. కాని, ఆ త్యాగము మోక్షహే 
తువు కాదు. ఒళ వ్యక్తికి బలము ఉన్నది. కాని, వాని ఆ బలము కాలము 
మొక్క వేగములో నిలిచేది కాదు. ఒకనికి త్రిగుణకార్యమగు జగత్తునందు 
ఆసక్తి లేదు. కాని, ఆతడు సర్వదా రెండవది లేని సమాధిలో ముండును. 


క్వచిచ్చిరాయుర్న హి శీలమంగలం 
క్వచిత్తదప్యస్తి న వేద్యమాయుషః | 
యత్రోభయం కుత్ర చ సోోప్యమంగలః 
సుమంగలః కశ్చ న కాంక్షతే హి మామ్‌ || 22 
క్వచిత్‌ - ఒకనియందు, చిర-ఆయు;ః - దీర్ణమగు ఆయుర్దాయ 
ము, హి - కాని, శీలమంగలమ్‌ - శీలము మంగళప్రదము, న - కాదు, 
క్వచిత్‌ - మరియొకనియందు, తత్‌ అపి - అది కూడ, అస్తి - ఉన్నది, 
ఆయుషః - ఆయుర్దాయమునకు, వేద్యమ్‌ - తెలియదగినది, న - లేదు, 


అష్టమ స్కంధవప - అధ్యాయము 8 క్‌09 


యత్ర కుత్ర చ - ఎవడో ఒకనియందు, ఉభయమ్‌ - రెండు ఉన్నవో, సః 
అపి - అట్టి వ్యక్తి కూడ, అమంగలః - మంగళము కాని వేషము గలవాడు, 
కశ్చ - ఒకానొకడు, సుమంగలః - సకలకల్యాణగుణములు గలవాడు, 
మామ్‌ - నన్ను న కాంక్షతే హి - కోరుట లేదు గదా! 


ఒకనియందు దీర్ణాయుర్దాయమున్నది. కాని, మంగళప్రదమైన 
శీలము లేదు. మరియొకనియందు మంగళకరమగు శీలము కూడ గలదు. 
కాని, వాని ఆయుర్జాయమును గురించి తెలియకపోవుటయే మంచిది. ఒకా 
నొకని (శివుడు) యందు ఈ రెండు గలవు. కాని వాని వేషము అమంగళ 
ర ఒకానొకడు (శ్రీహరి) సకలకల్యాణగుణములు గలవాడే. కాని, 
'ఆతడు నన్నుకోరుటనే లేదు. 


ఏవం విమృశ్యావ్యభిచారిసద్దుణైః 
వరం నిజైకాశయతయా5గుణాశ్రయమ్‌ | 
వవ్రే వరం సర్వగుజైరపేక్షితం 
రమా ముకుందం నిరపేక్షమీప్పితమ్‌ |! 23 


ఏవమ్‌ - ఈ విధముగా, విమృశ్య - పరిశీలిలేది చూచి, రమా - 
లక్ష్మీదేవి, అవ్యభిచారిసద్‌-గుణైః - సర్వకాలములయందు కొనసాగే సద్దు 
ఇములచే, నిజ-ఏక-ఆశ్రయతయా - తన స్వరూపము మాత్రమే ఏకాంత 
మైన ఆశ్రయముగా నుండుటచే, అగుణ-ఆశ్రయమ్‌ - త్రిగుజాత్మకోమగు 
జగత్తునందు ఆశ్రయము లేనట్టియు, వరమ్‌ - గ్రేష్టుడైనట్టియు, సర్వగుణైః 
- సకలసిద్ధులచే, అపేక్షితమ్‌ - అర్థించబడునట్టియు, నిరపేక్షమ్‌ - సిద్ధుల 
యందు అపేక్ష లేనట్టియు, ఈప్పితమ్‌ - కోరబడిన, ముకుందమ్‌ - మోక్ష 
ప్రదాతయగు శ్రీహరిని, వన - వరించెను. 


ఈ విధముగా విచారించి లక్ష్మీదేవి శ్రేషఘ్టుడైన మోక్ష ప్రదాతయగు 
శ్రీహరిని వరించెను. ఆయనయందు నకలసద్గుణములు సర్వకాలములలో 
నుండును. ఆయన తన స్వరూపమునందు మాత్రమే ఆశ్రయము గలవాడ 
గుటచే త్రిగుణకార్యమగు జగత్తునందు ఆయనకు ఆశ్రయము లేదు (అన 
గౌ ఆనందము కొరకై జగత్తుపై ఆధారపడువాడు కాడు). అణిను మొద 


క్‌ 10 శ్రీమద్భాగవతము 
లైన సకలసిద్ధులు ఆయనను ప్రార్ధించిననూ, ఆయనకు వాటి అపేక్ష లేదు. 
కావుననే, ఆయన లక్ష్మీదేవికి కోరదగినవాడు ఆయెను. 


తస్యాంసదేశ ఉశతీం నవకంజమాలాం 
మాద్యన్మధువ్రతవరూథగిరోపఘుస్టామ్‌ | 
తస్థా నిధాయ నికటే తదురస్ప్వధామ 
సవ్రీడహాసవికసన్నయనేన యాతా || 24 
తస్య - ఆ శ్రీహరియొక్క, అంసదేశే - భుజస్థానమునందు, ఉశ 
తీమ్‌ - సుందరమైనట్టియు, మాద్యత్‌-మధువ్రతవరూథగిరా - మత్తెక్కిన 
తుమ్మెదల సమూహముయొక్క ధ్వనిచే, ఉపఘుష్టామ్‌ - ధ్వనించుచున్ను 
నవకంజమాలామ్‌ - కొంగ్రొత్త కమలముల మాలను, నిధాయ - వేసి, సద్రీ 
డహాసవికసత్‌-నయనేన - సిగ్గుతో కూడిన చిరునవ్వుతో వికసించిన 
కన్నుతో, తద్‌-ఉరః - ఆయన వక్షఃస్థలమును, స్వధామ - తన నివాసస్థాన 
మునుగా, యాతా - పొందినదై, నికటే - సమీపమునందు, తస్థా - నిలిచి 
యుండెను. 
ఆమె ఆ శ్రీహరియొక్క మెడలో సుందరమైన కొంగ్రొత్త కమల 
ముల మాలను వేసెను. మత్తెక్కిన తుమ్మెదల సమూహముచే ఆ మాల 
ధ్వనించుచుండెను. ఆమె సిగ్గుపడుతూ చిరునవ్వుతో తన నివాసస్థానమగు 
ఆయన వక్ష్యస్థలమును చూచుచుండెను. ఆమె ఆయన ప్రక్కనే నిలబడెను. 


తస్యాశి స్భైయస్తింజగతో జనకో జనన్యా 
వక్షో నివాసమకరోత ఎరమం విభూతేః | 
శ్రీస్సాక్టిః ప్రజాస్సకరుణేన నిరీక్షణేన 
యత్ర స్థితైధయత సాధిపతీంస్త్రిిలోకాన్‌ || 25 
త్రిజగతః - ముల్లోకములకు, జనకః - తండ్రియగు శ్రీహరి, 
తస్యాః - ఆ, జనన్యాః - తల్లియగు, విభూతేః - సంపద్రూపిణియగు, 


శ్రియః - లక్ష్మీటవికి వక్షః - వక్షుస్థలమును, పరమమ్‌ - శ్రేష్టమైన, నివాస 
మ్‌ - నివానేమునుగా, అకరోత్‌ - చేసెను, యత్ర - ఎక్కడనైతే, స్థితా - 


అష్టమ స్కంధము - అధ్యాయము 8 క్‌|] 


ఉన్నదై శ్రీః - లక్ష్మీదేవి, సకరుణేన - దయతో గూడిన, నిరీక్షణేన - 
చూప్పుతో, స్వాః - తనవారైన, ప్రజాః - సంతానమైన, స-అధిపతీన్‌ - లోక 
పాలకులతో గూడిన, త్రిలోకాన్‌ - ముల్లోకములను, ఐధయత - పర్ధిల్ల 
జేసెనో, 


ముల్లోకములకు తండ్రియగు శ్రీహరి జగన్మాత, సంపద్రూపిణి 
యగు లక్ష్మీదేవికి తన వక్షఃస్థలమును (శ్రేష్టమైన నివాసముగా చేసెను. 
అచట నిలిచియున్న ఆ దేవి దయతో గూడిన చూపుతో తన సంతానమైన 
ముల్లోకములను, లోకపాలకులను కూడ వర్ధిల్ల జేసెను. 


శంఖతూర్యమృదంగానాం వాదిత్రాణాం పృథుస్స్వనః | 
దేవానుగానాం సస్త్రీణాం నృత్యతాం గాయతామభూత్‌ |! 126 


శంఖతూర్యమృదంగానామ్‌ - శంఖములు బూరాలు డోళ్లు అనే, 
వాదిత్రాణామ్‌ - వాద్య పరికరములయొక్క, సస్త్రీణామ్‌ - అప్పరసలతో 
గూడియున్నట్టియు, నృత్యతామ్‌ - నాట్యమును చేయుచున్నట్టియు, 
గాయతామ్‌ - గానమును చేయుచున్న దేవ-అనుగానామ్‌ - దేవతల 
అనుచరులైన గంధర్వులయొక్క, పృథుః - పెద్ద, స్వనః - ధ్వని, అభూత్‌ 
- కలిగెను. 

అపుడు శంఖములు, బూరాలు, డోళ్లు మొదలైన వాద్యపరికర 
ములు మోగించబడెను, దేవతలకు అనుచరులగు గంధర్వులు అప్పరస 
అతో గూడి పాడుతూ నాట్యమును చేసిరి. ఇవి అన్నీ కలిపి పెద్ద ధ్వవి 
ఏర్పడెను. 


బ్రహ్మరుద్రాంగిరోముఖ్యాస్సర్వే విశ్వసృజో విభుమ్‌ | 
ఈడి రేవితథైర్మం తైంస్తల్లింగైః పుష్పవర్షిణః 1 | 27 
బ్రహ్మరుద్ర-అంగిరః-ముఖ్యాః - బ్రహ్మగారు రుద్రుడు అంగిర 
నుడు మొదలైన, నర్వే - అందరు, విశ్వసృజః - ప్రజాపతులు, పుష్పవ 
రిఐః - పుష్పములను వర్షించువారై. తత్‌-లింగైః - ఆ శ్రీహరిని ప్రతిపా 


512 శ్రీమద్భాగవతము 
దించే, అవితఖైః - యథార్థములగు, మంత్రైః - మంత్రములతో, విభుమ్‌ - 
సర్వవ్యాపకుడగు శ్రీహరిని, ఈడిరే - స్తుతించిరి. 

బ్రహ్మగారు, రుద్రుడు, అంగిరసుడు మొదలైన ప్రజాపతులు 
అందరు సర్వవ్యాపకుడగు శ్రీహరిమై పుష్పములను వర్షిస్తూ శ్రీహరిని 
ప్రతిపాదించే యథార్థములగు మంత్రములతో ఆయనను స్తుతించిరి. 


శ్రియా విలోకితా దేవాస్సప్రజాపతయః ప్రజాః | 
శీలాదిగుణసంపన్నా లేభిరే నిర్చృతిం పరామ్‌ || 26 


శ్రియా - లక్ర్మీదేవిచే, విలోకితాః - చూడబడిన, సప్రజాపతయః - 
ప్రజాపతులతో గూడియున్ను దేవాః - దేవతలు, ప్రజాః - ప్రాణులు, శీల- 
ఆదిగుణసంపన్నాః - సచ్చీలము మొదలైన సద్గుణములు నిండా గలవారై, 
పరామ్‌ - సర్వోత్తమమైన, నిర్చృతిమ్‌ - ఆనందమును, లేభిరే - పొందిరి. 


లక్ష్మీ దేవియొక్క కృపాకటాక్షముచే ప్రజాపతులు, దేవతలు, ఇతర 
ప్రాణులు హడ నచ్చీలము మొదలగు సద్దుణములను నిండా కలిగి, సర్వో 
త్తమమగు ఆనందమును పొందిరి. 


నిస్సత్త్వా లోలుపా రాజన్‌ నిరుద్యోగా గతత్రపాః | 
యదా చోపేక్షితా లక్ష్మ్యా బభూవుర్తైత్యదానవాః: | 29 


రాజన్‌ - ఓ మహారాజా! యదా - ఏ కాలమునందైతే, దైత్యదా 
నవాః - దితి దను పంశములకు చెందిన రాక్షసులు, లక్ష్మ్యా - లక్ష్మీ దేవిచే, 
ఉపేక్షితాః - ఉపేక్షించబడిరో అప్పుడు, నిస్సత్త్వాః - బలహీనులు, 
లోలుపాః - భోగాసక్తులు, నిరుద్యోగాః - ప్రయత్నశిలము లేనివారు, గత 
త్రషసాః - తొలగిన సిగ్గు గలవారు, బభూవుః - అయిరి. 


ఓ మహారాజా! లక్ష్మీదేవి దితి దనువంశములకు చెందిన రాక్షసు 
లను ఉపేక్షించెను. అపుడు వారు బలహీనులై భోగాసక్తులై ప్రయత్నశీల 
ముమ కోల్పోయి సిగ్గు లేని ప్రవృత్తిని కలిగియుండిరి. 


అష్టమ స్కంధము - అధ్యాయము 8 క్‌13 


అథాసీద్వారుణీ దేవీ కన్యా కమలలోచనా | 
అసురా జగృహుస్తాం వై హరేరనుమతేనతే || 30 


అథ - తరువాత, వారుణీ - సురకు అధిస్టానదేవతయగు, దేనీ - 
దేవి, కములలోచనా - కలువ కన్నులు గల, కన్యా - కన్యయొ, ఆసీత్‌ - 
ఆవిర్భవించెను, తాం వై - ఆమెనైతే, హరేః - శ్రీహరియొక్క, అనుమతేన 
- అనుమతితో, తే - ఆ, అసురాః - రాక్షసులు, జగృహుః - తీసుకొనిరి. 


తరువాత సురకు అధిష్టాన దేవతయగు దేవి కలువ కన్నుల 
కన్య మొ ఆవిర్భవించెను. ఆమెను మాత్రము శ్రీహరి అనుమతితో ఆ రాక్ష 
సులు తీసుకొనిరి. 


అథోదధేర్మథ్యమానాత్కాశ్య మైరమృతార్థిభిః | 
ఉదతిష్టన్మహారాజ పురుషః పరమాద్భుత: || ప్రే 


మహారాజ - ఓ మహారాజా! అథ - తరువాత, అమృత-అర్ధిభిః - 
అమృతమును కోరే, కాశ్యమైః - కశ్యప ప్రజాపతి సంతానమగు దేవతలచే 
మరియు రాక్షసులచే, మథ్యమానాత్‌ - చిలుకబడుచున్ను ఉదధేః - సము 
ద్రమునుండి. పరమ-అద్భుతః - గొప్ప ఆశ్చర్యమును గొలిపే, పురుషః - 
పురుషుడు, ఉదతిష్టత్‌ - మైకి లేచి వచ్చెను. 

ఓ మహారాజా! తరువాత అమృతమును కోరే కశ్యపసుతులగు 
దేవతలు మరియు రాక్షసులు సముద్రమును మథించుచుండగా, దాని 
నుండి ఒక పరమాశ్చర్యమును కలిగించే పురుషుడు ప్రకటమయ్యెను. 


దీర్ణపీవరదోర్దండః కంబుగ్రీవోఃరుణేక్షణః 1 
శ్యామలస్తరుణస్ప్రగ్వీ సర్వాభరణభూషితః || 32 
దీర్ణపీవరదోర్డండః - పొడవాటి బలిసిన దండములవంటి భుజ 
ములు గలవాడు, కంబుగ్రీవః - శంఖమువంటి మెడ గలవాడు, అరుణ-ఈ 
క్షణః - ఎర్రని కన్నులు గలవాడు, శ్యామల: ఆ శ్యామల వర్ణము గలవాడు, 
స్రగ్వీ = మాలను దాల్చినవాడు, సర్వ-ఆభరణభూషితః - సకలాభరణము 
లచే అలంకరించబడినవాడు. 


క్‌క్షే4 శ్రీమద్భాగవతము 





శంఖమువంటి మెడగల ఆ పురుషుని పొడవాటి దండములవంటి 
బాహువులు బలిసియుండెను. శ్యామలవర్ణ్దము గల ఆతని కన్నులు ఎర్రగా 
నుండెను. ఆతడు మాలను దాల్చి సకలాభరణములను అలంకరించుకొని 
యుండెను. 


పీతవాసా మహోరస్కస్సుమృష్టమణికుండలః | 
స్నిగ్ధకుంచిత కేశాంతస్సుభగస్పింహవిక్రమః [1 త 


పీతవాసాః - పచ్చని వస్త్రము గలవాడు, మహా-ఉరస్కః - విశాల 
మైన వక్షస్థలము గలవాడు, సుమృష్టమణికుండలః - మిక్కిలి ప్రకాశించే 
మణుల కుండలములు కలిగినవాడు, స్నిగ్ధకుంచిత కేశ-అంతః - చిక్కని 
ఉంగరాల జుట్టు కొనలు కలిగినవాడు, సుభగః - అందగాడు, సింహవి 
క్రమః - సింహముయొక్క పరాశ్రమమువంటి పరాక్రమము గలవాడు. 

పచ్చని వస్త్రమును ధరించిన ఆ పురుషుడు విశాలమైన వక్షస్థల 
ముతో, మిక్కిలి ప్రకాశించే మణి కుండలములతో చాల అందముగ నుండె 
ను. ఆతని జుట్టు కొనలు చిక్కగా ఉంగరాలు తిరిగి యుండెను. ఆతడు 
పరాక్రమములో సింహమువంటి వాడు. 


అమృతాపూర్ణకలశం బిభ్రద్వలయభూషితః | 
స వై భగవతస్పాక్షాద్విష్టోరంశాంశసంభవ: || వశ 


ధన్వంతరిరితి ఖ్యాత ఆయుర్వేదదృగిజ్యభాక్‌ | 


అమృత-ఆపూర్ణకలశమ్‌ - అమృతముతో నిండియున్న కలశము 
ను, బిభ్రత్‌ - ధరించి యున్నవాడు, వలయభూషితః - కంకణములను 
అలంకరించుకున్న సః - ఆ పురుషుడు, వై - నిశ్చయముగా, సాక్షాత్‌ - 
సాక్షాత్తుగా, విష్ణోః - శ్రీహరియొక్క, అంశ-అంశసంభవః - అంశయగు 
సముద్రునియొక్క అంశనుండీ జన్మించినవాడు, ధన్వంతరిః ఎ ధన్వంతరి, 
ఇతి - అని, ఖ్యాతః - ప్రసిద్ధి గాంచిన, ఆయుర్వేదదృక్‌ - ఆయుర్వేద 
మును ప్రవర్తిల్ల జేసిన దష్ట, ఇజ్యభాక్‌ - యజ్ఞభాగమును పొందువాడు. 


అష్టను స్కంధము - అధ్యాయము 8 క్‌15 


- కంకణములను అలంకరించుకున్న ఆ పురుషుడు అమృతముతో 
నిండియున్న కలశమును ధరించి యుండెను. ఆయన నిశ్చయముగా 
సాక్షాత్తుగా శ్రీహరి యొక్క అంశమైన సముద్రునియొక్క అంశయై జన్మిం 
చినవాడు. ఆయనయే ధన్వంతరియని ప్రసిద్ధి గాంచి ఆయుర్వేదమును 
ప్రవర్తిల్ల జేసిన ద్రష్ట ఆయనకు యజ్ఞములలోని హవిస్సులో భాగము 
గలదు. 

తమాలోక్యాసురాస్సర్వే కలశం చామృతాభృతమ్‌ || 35 

లిప్పంతస్పర్వవస్తూని కలశం తరసాహరన్‌ | 

తమ్‌ - ఆ ధన్వంతరిని, అమృత-ఆభృతమ్‌ - అమృతముతో 
నిండియున్న కలశం చ - కలశమును కూడ, ఆలోక్య - చూచి, అసురాః - 
రాక్షసులు, సర్వే - అందరు, సర్వవస్తూని - సకలపస్తువులను, లిప్పంతః - 
పొందాలనే కోరిక గలవారై, కలశమ్‌ - కలశమును, తరసా - బలముగా, 
అహరన్‌ - తీసుకుపోయిరి. 


ఆ ధన్వంతిరిని, అమృతముతో నిండియున్న కలశమును రాక్ష 
సులు చూచిరి. మథనములో పుట్టిన సకలవస్తువులను తామే పొందాలని 
వారి కోరిక. అపుడు వారందరు ఆ కలశమును బలాత్కారముగా తీసుకు 
పోయిరి. 


నీయమానే5సురైస్తస్మిన్‌ కలశేృమృతభాజనే || 36 
విషజ్ణమనసో దేవా హరిం శరణమాయయుః | 


అసురైః - రాక్షసులచే, తస్మిన్‌ - ఆ, అమృతభాజనే - అమృత 
ముతో నిండియున్న కలశే - కలశము, నీయమానే - తీసుకు పోబడుచుం 
డగా, విషజ్ణమనసః - అధికమగు వేదమును పొందిన మనస్సులు గల, 
దేవాః - దేవతలు, హరిమ్‌ - శ్రీహరిని, శరణమ్‌ - శరణమును, 
ఆయయుః - పొందిరి. 


516 శ్రీమద్భాగవతము 
రాక్షసులు అమృతముతో నిండిన ఆ కలశమును తీసుకుపోవుచుం 
డగా, దేవతలకు తమ మనస్సులో అధికమగు భేదము కలిగెను. వార 
ప్పుడు శ్రీహరిని శరణు వేడిరి. 


ఇతి తద్దెన్యమాలోక్య భగవాన్‌ భృత్యకామకృత్‌ ! 
మా ఖిద్యత మిథోంర్థం వస్సాధయిష్యే స్వమాయయా 1137 


భృత్యకామకృత్‌ - సేవకుల పనిని చేసిపెట్టే భగవాన్‌ - శ్రీహరి 
భగవానుడు, ఇతి - ఈ విధమైన, తద్‌-దైన్యమ్‌ - ఆ దేవతల దీనావస్థను, 
ఆలోక్య - చూచి, మా ఖిద్యత - ఖేదమును పొందుకుడు, వః - మీయొ 
క్కః అర్థమ్‌ - పనిని, మిథః - రహస్యముగా, స్వమాయయా - నా మాయ 
చే సాధయిష్యే - సాధించగలను. 

కేవకుల పనిని చేసిపెట్టే శ్రీహరి భగవానుడు ఈ విధమైన దేవ 
తల ఆ దీనావస్థను చూచి వారితో నిట్లనెను -- భేదమును పొందకుడు. మీ 
పనిని నేను నా మాయచే రహస్యముగా సాధించగలను. 


మిథః కలిరభూత్తేషాం తదర్గే తర్షచేతసామ్‌ | 
అహం పూర్వమహం పూర్వం న త్వం న త్వమితి ప్రభో! | 38 
ప్రభో - ఓ మహారాజా! అహమ్‌ - నేను, పూర్వమ్‌ - ముందు, 
అహం పూర్వమ్‌ - నేను ముందు, త్వమ్‌ - నీవు, న - కాదు త్వంన - 
నీవు కాదు, ఇతి - అంటూ, తద్‌-అర్థే - ఆ అమృతము అనే ప్రయోజన 
మునందు, తర్షచేతసామ్‌ - తృష్టతో కూడిన మనస్సులు గల, తేషామ్‌ - 
వారికి, మిథః - పరస్పరము, కలిః - కలహము, అభూత్‌ - కలిగెను. 


ఓ మహారాజా! రాక్షసుల మనస్సులో అమృతమును పొందాలనే 
పేరాస ఉండెను. నేను ముందు, నేను ముందు, నీవు కాదు, నీవు కాదు, 
అంటూ వారిలో పరస్పరము దాని కొరకై కలహము మొదలాయెను. 


దేవాస్స్వం భాగమర్హంతి తే తుల్యాయాసహేతవః | 
సత్రయాగ ఇవైతస్మి న్నేష ధర్మస్సనాతనః || ఏం 


అష్టమ స్కంధము - అధ్యాయము 8 517 


. తుల్య-ఆయాసహేతవః - సమానమైన పరిశ్రమచే కారణమైన, తే 
- అ, దేవాః - దేవతలు, ఏతస్మిన్‌ - ఈ అమృతమునందు, సత్రయాగే 
ఇవ - సత్రయాగమునందు వలె, స్వమ్‌ - తమదైన, భాగమ్‌ - వాటాను, 
అర్హంతి - అర్హులగుదురు, ఏషః - ఇదియే, సనాతనః - కాలాతీతమైన, 
ధర్మః ఆ ధర్మము. 

సత్రయాగముయొక్క ఫలము అందరికీ లభించును. అదే విధము 

గొ, సమానమైన పరిశ్రమను చేసి అమృతోత్పాదనములో కారణమైన ఆ 
దేవతలకు కూడ ఈ అమృతములో వాటాను ఈయవలెను. ఇదియే సనాత 
నమైన ధర్మము. 

ఇతి స్వాన్‌ ప్రత్యషేధన్‌ వై దైతేయా జాతమత్సరాః | 

దుర్చలాః ప్రబలాన్‌ రాజన్‌ గృహీతకలశాన్ముహుః || 40 





రాజన్‌ - ఓ మహారాజా! జాతమత్సరాః - పుట్టిన ఈర్ష్య గలవా 
రు, దుర్చలాః - బలహీనులు అగు, దైతేయాః - దితిప్పుత్రులగు రాక్షసులు, 
ప్రబలాన్‌ - బలశాలురైనట్టియు: గృహీతకలశాన్‌ - పట్టుకొనబడిన కల 
శము గల, స్వాన్‌ వై - తమవారినే, ఇతి - ఈ విధముగా, ముహుః - పలు 
మార్లు, ప్రత్యషేధన్‌ - అడ్డు తగిలిరి. 


ఓ మహారాజా! ఆ రాక్షసులలో బలశాలురు కలశమును పట్టుకొని 
పోగా, వారిలోనే బలహీనులకు ఈర్ష్య కలిగి మైన చెప్పిన విధముగా తమ 
వారికే పలుమార్లు అడ్డు తగిలిరి. 


ఏతస్మిన్నంతరే విష్ణుస్సర్వోపాయవిదీశ్వరః | 


యోషిద్రూపమనిర్దేశ్యం దధార పరమాద్భుతమ్‌ || _ 41 
(ఫేక్షణీయోత్పలశ్యామం సర్వావయవసుందరమ్‌ |! 
సమానకర్ణాభరణం సుకపోలోన్నసాననమ్‌ || తై 


నవయౌవననిర్వృత్తస్తన భారకృశోదరమ్‌ | 
ముఖామోదానురక్తాలిరయుంకారోద్విగ్నలోచనమ్‌ 1 త్ర 


క్‌1 శ్రీ శ్రీమద్భాగవతము 
బిభ్రత్స వ్రకేశభారేణ మాలాముత్ఫుల్లమల్లికామ్‌ ! 


సుగ్రీవకంఠాభరణం సుభుజాంగదభూషితమ్‌ ।! | డడ 
విరజాంబరసంవీతనితంబద్వీపశోభయా | 

కాంచ్యా ప్రవిలసద్వల్ల్గ్లుచలచ్చరణనూపురమ్‌ || ఉప్‌ 
సవ్రీడస్మితవిక్షి ప్తభూవిలాసావలోకనైః | 
దైత్యయూథపచేతస్సు కామముద్దీపయన్ముహుః 1 46 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే సముద్రమథనే 
లక్షీ శ్రధన్వంతర్యోరావిర్భావ వర్ణనం నామ అష్టమోధ్యాయః || 


ఏతస్మిన్‌ - ఈ కలహమునందు, అంతరే - మధ్యయందు, సర్వ- 
ఉపాయనవిత్‌ - సకలోపాయములను తెలిసినవాడు, ఈశ్వరః - సర్వసమ 
ర్గుడు అగు, విష్ణుః - విష్ణువు, అనిర్జేశ్యమ్‌ - వర్ణించ శక్యము కానట్టియు, 
పరమ-అద్భుతమ్‌ ఆ మహాశ్చర్యమును కలిగించునట్టియు, గేక్షణీయ-ఉ 
త్పలశ్యామమ్‌ ఆ చూడదగినట్టియు మరియు కలువ వల శ్యామల వర్ణము 
కలిగినట్టియు, సర్వ-అవయవసుందరమ్‌ - సకలావయవములయందు 
సుందరమైనట్టియు, సమానకర్ణ-ఆభరణమ్‌ - సమమైన చెవులయందు 
ఆభరణములు కలిగినట్టియు, సుకపోల-ఉత్‌-నస-ఆననమ్‌ - చక్కని చెక్కి 
ళ్లు ఎత్తైన ముక్కుగల ముఖము కలిగినట్టియు, నవయౌవననిర్వృత్తస్తనభా 
రకృశాఉదరమ్‌ - నూత్నయౌవనముచే పూర్తి వర్తులమైన స్తనముల భార 
ముచే చిక్కిన నడుము కలిగినట్టియు, ముఖ-ఆమోద-అనురక్త-ఆలిరుం 
కార-ఉద్విగ్నలోచనమ్‌ - ముఖముయొక్క పరిమళమునందు ప్రీతిగల 
తుమ్మెదల రుంకారముచే భయపడిన కన్నులు కలిగినట్టియు, స్వకేశభా 
రేణ - తన కేశముల భారముచే, ఉత్ఫుల్లమల్లికామ్‌ - వికసించిన మల్లెలు 
గల, మాలామ్‌ - మాలను, బిభ్రత్‌ - దాల్చినట్టియు, సుగ్రీవకంఠ-ఆభర 
ణమ్‌ - చక్కని మెడయందు కంఠాభరణము కలిగినట్టియు, సుభుజ-అంగ 
దభూషితమ్‌ - చక్కని భుజములయందు వంకీలచే అలంకరించబడినట్టి 
యు, విరజ-అంబరసంవీతనితంబద్వీపశోభయా - నిర్మలమైన చీరచే 
చక్కగా కప్పబడియున్న ద్వీపములవంటి నితంబముల శోభ కల, కాంచ్యా 


అష్టమ స్కంధము - అధ్యాయము 8 క్‌[్ష9 


- వడ్డాణముతో, ప్రవిలసత్‌ - అధికముగా ప్రకాశించునట్టియు, వల్గుచలత్‌- 
చరణనూపురమ్‌ - అందముగా నడిచే పాదములయందు నూప్తురములు 
కలిగినట్టియు, స్రీడస్మితవిక్షిప్తభూవిలాస-అవలోకనైః - సిగ్గుతో కూడిన 
చిరునవ్వు విరువబడిన కనుబొమల విలాసము గల చూపులతో, ముహుః 
- పలుమార్లు, దైత్యయూథపచేతస్సు - రాక్షస సేనానాయకుల మనస్సుల 
యందు, కామమ్‌ - కామనను, ఉద్దీపయత్‌ - ప్రజ్వరిల్ల జేయుచున్ను 
యోషిద్‌-రూపమ్‌ - యువతియొక్క రూపమును, దధార - దాల్బెను. 


శ్రీహరి సకలోపాయములు తెలిసిన సర్వసమర్థుడు. ఈ కల 
హము మధ్యలో ఆయన పర్ణించ శక్యము కాని యువతి రూపమును 
దాల్బెను. సకలావయవములయందలి ఆమె సౌందర్యము పరమాశ్చర్య 
మును కలిగించెను. ఆమె కలువవలె శ్యామలవర్దము కలిగి చూడ 
ముచ్చట గొలుపుచుండెను. ఆమె సమమైన చెవులయందు కర్ణాభరణము 
లను, తన పెద్దదైన కొప్పునందు విరిసిన మల్లెల మాలను, చక్కని 
మెడలో కంఠాభరణమును, చక్కని భుజములమై వంకీలను, నిర్మలమైన 
చీరచే కప్పబడిన ద్వీపములవంటి నితంబములమై బాగా శోభిల్లే వడ్డాణము 
ను, అందముగా నడిచే పాదములయందు అందెలను ధరించి యుండెను. 
గ చెక్కిళ్లతో, ఎత్తెన ముక్కుతో ఆమె ముఖము అందముగా నుండె 
ను. వినూత్నమగు మావనముచే పూర్తిగా వర్తులమైన స్తనముల భార 
ముచే ఆమె నడుము చిక్కియుండెను. ఆమె ముఖముయొక్క పరిమళము 
నందు ప్రీతి గల తుమ్మెదలు రుంకారమును చేయుచుండగా ఆమె కళ్లలో 
తొట్రుపాటు కనబడుచుండెను. ఆమె సిగ్గుతో చిరునవ్వుతో కనుబొమలను 
విలాసగా విరిచి చూపులను విసరగా, రాక్షస సేనానాయకుల హృదయము 
లలో కామన పలుమార్లు ప్రజ్వలితమాయెను. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
సముద్ర మథన వృత్తాంతములో లక్ష్మీదేవి, ధన్వంతరి ఆవిర్భవించుటను 
వర్ణించే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8) . 


కయ శల 
ఏత 


_ అథ నవమోో ధ్యాయః 


సముద్ర మథనము - శ్రీహరి మోహినీ 
రూపమును దాల్చుట 


శ్రీశుక ఉవాచ | 

తేన్యోన్యతోంసురాః పొత్రం హరంతస్త్య క్రసొహృదాః | 

క్షిపంతో దస్యుధర్మాణ ఆయాంతీం దదృశుః స్త్రియమ్‌ || 1 

త్యక్తసొహృదాః - విడిచిపెట్టబడిన ట్రేమ గలవారు, దస్యుధ 

ర్మాణః - దోపిడీగాండ్ర ప్రవృత్తి గలు తే - ఆ, అసురాః - రాక్షసులు, అన్యో 
న్యతః - ఒకరినుండి మరియొకరు, పాొత్రమ్‌ - కలశమును, హరంతః - 
లాగుకొనుచున్నవారై క్షిపంతః - విసిరివేయుచున్నవారై. ఆయాంతీమ్‌ - 
వచ్చుచున్న స్త్రియమ్‌ - యువతిని, దదృశుః - చూచిరి. 

ఆ రాక్షసులు ప్రేమను విడిచిపెట్టి దోపిడీగాండ్ర వలె ప్రవర్తిస్తూ ఆ 
కలశమును ఒకరినుండి మరియొకరు లాగుతూ విసిరి వేయుచుండిరి. 
ఇంతలో తమ వైపు వచ్చుచున్నయువతిని వారు కనుగొనిరి. 

అహో రూపమహో ధామ అహో అస్యా నవం వయః ! 
ఇతి తే తామభిద్రుత్య పప్రచ్భుర్ణాతహృచ్భయాః | 2 
అహో - ఆహా! రూషమ్‌ - రూపము! అహో - ఆహా! ధామ - 
కాంతి అహో - ఆహా! అస్యాః - ఈమెయొక్క, నవమ్‌ - నూతనమైన, 
వయః - వయస్సు! ఇతి - అంటూ, జాతహృత్‌-శయాః - కలిగిన 
కామము గల, తే - వారు, తామ్‌ - ఆమెను గురించి, అభిద్రుత్య - అభిము 
ఖముగా పరుగెత్తి, పప్రచ్చుః - ప్రశ్నించిరి, 


అష్టమ స్కంధము - అధ్యాయము 9 క్‌21 
. ఆహా! ఏమి రూపము! ఆహా! ఏమి కాంతి! ఆహా! ఈమె వినూత్న 


యౌవనవతి! అని వారు తలచిరి. వారి హృదయములో మన్మథుడు ఉద 
యించెను. అప్పుడు వారు ఆమె వైపు పరుగెత్తి ఇట్లు ప్రశ్నించిరి. 


కొ త్వం కంజపలాశాక్షి కుతో వా కిం చికీర్తసి | 
కస్యాసి వద వామోరు మథ్నంతీవ మనాంసినః !! 3 


కంజపలాశ-అక్షి - పద్మపత్రములవంటి కన్నుల దానా!, త్వమ్‌ - 
నీవు, కా - ఎవతెవు?, కుతః వా - ఎక్కడనుండి వచ్చితివి?, కిమ్‌ - దేనిని, 
చికీర్ణసి - చేయ గోరుచున్నావు?, వామోరు - ఓ సుందరీ! కస్య - ఎవని 
దానవు, అసి - అగుదువు?, వద - చెప్పుము, నః - మాయొక్క, 
మనాంసి - మనస్సులను, మథ్నంతీ ఇవ - కలచివేయుచున్నట్లు ఉన్నావు. 
పద్మపత్రములవంటి కన్నులు గల ఓ సుందరీ! నీవు ఎవతెవు? 
ఎక్కడనుండి వచ్చితివి? ఏమి చేయగోరుచున్నావు? నీవు ఎవని దానవు? 
చెప్పుము. నీవు మా మనస్సులను కలచి వేయుచున్నట్లున్నావు. 
నవయం త్వాఃమ రై ర్షై త్యైస్సిద్ధగంధర్వచారణై: | 
నాస్పృష్టపూర్వాం జానీమో లోకేశైశ్చ కుతోనృభిః: | 4 
అమరైః - దేవతలచే, దైత్ర్యైః - రాక్షసులచే, సిద్ధగంధర్వచారణైః 
- సిద్ధులు గంధర్వులు చారణులచే, లోక-ఈః చ - లోకపాలకులచే 
కూడ? నృభిః - మానవులచే, కుతః - చెప్పునదేమున్నది ? అస్పృష్టపూ 
ర్వామ్‌ - ఇదివరలో స్పృశించబడని, త్వా - నిన్ను వయమ్‌ - మేము, న 
జానీమః - తెలియము అని, న - కొదు. 
దేవతలు, రాక్షసులు, సిద్ధులు, గంధర్వులు, చారణులు, లోకపాల 
కులు కూడ నిన్ను ఇదివరలో స ఎఏశించి యుండరని మాకు తెలియక పోలే 
దు. నిన్నుమానవులు స్పృశించి యుండరని వేరుగా చెప్పవలయునా? 


నూనం త్వం విధినా సుభ్రూః కేషితాసి శరీరిణామ్‌ |! 
సర్వేంద్రియమనః ప్రీతిం విధాతుం సఘృణేనకిమ్‌ | 5 


క్‌22 శ్రీమద్భాగవతము 


సుభ్రూః - చక్కని కనుబొమలు గలదానా! సఘృణేన - దయతో 
గూడిన, విధినా - దైవముచే, త్వమ్‌ - నీవు, శరీరిణామ్‌ - ప్రాణులకు, 
సర్వ-ఇంద్రియమనఃప్రీతిమ్‌ - సకలములైన ఇంద్రియములకు మనస్సు 
నకు ప్రీతిని, విధాతుమ్‌ - కలిగించుటక్రై (క్రేషితా అసి కిమ్‌ - పంపబడి 
నావా యేమి?, నూనమ్‌ - నిశ్చయము. 


చక్కని కనుబొమలు గల ఓ సుందరీ! దైవము దయతో ప్రాణుల 
సకలేంద్రియములకు మనస్సునకు ప్రీతిని కలిగించుటకై నిన్ను పంపినాడా 
యేమి? అవును, అదియే నిశ్చయము. 


సాత్వం నస్ప ఎర్థమానానామేకవస్తుని మానిని |! 
జ్ఞాతీనాం బద్ధవైరాణాం శం విధత్స్వ సుమధ్యమే || 6 


మానిని - ఓ అభిమానవతీ!, సుమధ్యమే - చక్కని నడుము 
దానా!, వికవస్తుని - ఒకే వస్తువు విషయములో, స్పర్థమానానామ్‌ - పోటీ 
పడుచున్నట్టియు, బద్ధవైరాణామ్‌ - గట్టి వైరము గల, జ్ఞాతీనామ్‌ - జ్ఞాతు 
లమగు, నః - మాకు, సా - అట్టి, త్వమ్‌ - నీవు, శమ్‌ - సుఖమును, 
విధత్స్వ - కలిగించుము. 


సన్నని నడుము గల ఓ అభిమానవతీ! మేము జ్ఞాతులమే. అయి 
ననూ, ఒకే వస్తువు విషయములో పోటీ పడి గట్టి వైరమును వూనియుంటి 
మి. దైవముచే పంపబడిన నీవు మాకు (వైరమును తొలగించి) నుఖమును 
కలిగించుము. 


వయం కశ్యపదాయాదా భాతరః కృతపొరుషాః | 
విభజస్వ యథాన్యాయం నైవ భేదోయథా భవేత్‌ || 7 


వయమ్‌ - మేము, కశ్యపదాయాదాః - కశ్యప ప్రజాపతియొక్క 
పుత్రులము, భ్రాతరః - సోదరులము, కృతపౌరుషాః - చేయబడిన ప్రయ 
త్నము గలవారము, యథాన్యాయమ్‌ ల న్యాయమునతిక్రమించకుండగా, 
విభజస్వ - పంచి పెట్టుము, యథా - ఏ విధముగానైతే, భేదః - తేడా (కల 
హము), న వివ భవేత్‌ - రానే రాదో. 





అష్టమ స్కంధము - అధ్యాయము 9 523 


. మేము కశ్యప ప్రజాపతి పుత్రులము, సోదరులము. అమృతము 
కొరకై మేము సమానముగా శ్రమించినాము, కావున, మాకు న్యాయమును 
అతిక్రమించకుండా, కలహము రాని విధముగా అమృతమును పంచి 
పెట్టుము. పంచి పెట్టుటలో భేదబుద్ధికి తావు ఉండనే రాదు. 


ఇత్యుపామంత్రితో దైత్యైర్మాయాయోషిద్వపుర్హరిః | 
ప్రహస్య రుచిరాపాం గ్రైర్నిరీక్షన్నిదమటబ్రవీత్‌ || 8 


మాయాయోషిద్‌-వపుః - కపటమగు యువతి వేషము గల, 
హరిః - శ్రీహరి, దైత్య్యైః - రాక్తసులచే, ఇతి - ఈ విధముగా, ఉపామం 
త్రితః - ప్రార్థించబడినవాడై, ప్రహస్య - నవ్వి, రుచిర-అపాంగ్రెః - ప్రీతిని 
కలిగించే కడకంటి చూపులతో, నిరీక్షన్‌ - చూచుచున్నవాడై, ఇదమ్‌ - ఈ 
మాటను, అబ్రవీత్‌ - పలికెను. 


కపటమగు యువతి వేషమును దాల్చియున్న శ్రీహరిని రాక్షసులీ 
విధముగా ప్రార్థించిరి. అపుడాయన నవ్వి, ప్రీతిని కలిగించే కడకంటి చూపు 
లతో వారిని చూస్తూ, ఇట్లు పలికెను. 


శ్రీభగవానువాచ | 
కథం కశ్యపదాయాదాః పుంశ్చల్యాం మయి సంగతాః | 
విశ్వాసం పండితో జాతు కామినీషు నయాతిహి | 9 
కశ్యపదాయాదాః - కశ్యపుని పుత్రులు, పుంశ్చల్యామ్‌ - కులటన 
గు మయి - నాయందు, కథమ్‌ - ఎట్లు, సంగతాః - అనుసరించుచు 
న్నారు?, హీ - వీలయనగా, పండితః - వివేకి, కామినీషు - కామమును 
ఉద్దీపింపటేసే స్త్రీలయందు, జాతు - ఏ కాలమునందైననూ, విశ్వాసమ్‌ - 
విశ్వాసమును, న యాతి - పొందడు. 
శ్రీభగవానుడిట్లు పలికెను --- కశ్యప ప్రజాపతి పుత్రులగు మీరు 
కులటనగు నన్ను అనుసరించుటకు కారణమేమి? ఎందుకంటే, వివేకి కాను 
మును ఉర్జీపింపజేసే యువతిని ఏ కాలమునందైననూ విశ్వసించడు. 


క24 “శ్రీమద్భాగవతము 
సాలావృకాణాం స్త్రీణాం చ మ్వైరిణీనాం సురద్విషః | 
సభఖ్యాన్యాహురనిత్యాని నూత్నం నూత్నం విచిన్వతామ్‌! | 10 


సురద్విషః - దేవతలను ద్వేషించే ఓ రాక్షసులారా! నూత్నం 
నూత్నమ్‌ - కొత్త కొత్తవాటిని, విచిన్వతామ్‌ - అన్వేషించే, సాలావృకా 
ణామ్‌ - తోడేళ్లకు, మ్వైరిణీనామ్‌ - స్వేచ్చాచారిణులగు, స్త్రీణాంచ - 
యువతులకు కూడ, సఖ్యాని ఆ స్నేహములు, అనిత్యాని - అస్థిరములు 
అని, ఆహుః - చెప్పెదరు. 
దేవతలను ద్వేషించే ఓ రాక్షసులారా! తోడేళ్లు కొత్త కొత్త మాంస 
మును, స్వేచ్భాచారిణులగు యువతులు కొత్త కొత్త పురుషులను వెదుకు 
చుందురు. వారు చేసే స్నేహములు అస్థిరములని పెద్దలు చెప్పెదరు. 
శ్రీశుక ఉవాచ | 
ఇతి తే క్ష్వేలితైస్తస్యా ఆశ్వనస్తమనసో5సురాః | 
జహసుర్భావగంభీరం దదుశ్చామృతభాజనమ్‌ || _ 11 
ఇతి - ఈ విధముగా, తస్యాః - ఆమెయొక్క, క్ష్వేలితై: - కపటపు 
మాటలచే, ఆశ్వస్తమనసః - విశ్వాసము కలిగిన మనస్సులు గల, అసురాః 
- రాక్షసులు, భావగంభీరమ్‌ - భావముచే గంభీరముగా, జహసుః - నవ్వి 
ర, అమృతభాజనం చ - అమృత కలశమును కూడ, దదు: - ఇచ్చిరి. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ఆమె పలికిన 
కపటపు మాటలచే రాక్షసులకు మనస్సులో విశ్వాసము కలిగెను. అప్పుడు 
వారు ఆమెయందలి (ప్రేమ బయట పడకుండా గంభీరముగా నవ్వి, 
అమృత కలశమును ఆమెకు ఇచ్చివేసిరి. 


తతో గృహీత్వాాంమృతభాజనం హరిః 
బభాష ఈషత్‌స్మితశోభయా గిరా | 
యద్యభ్యుపేతం క్వ చ సొధ్వపాధు వా 
కృతం మయా వో విభజే సుధామిమామ్‌ || 12 


అష్టమ స్కంధము - అధ్యాయము 9 క్‌2క5్‌ 


తతః - తరువాత, హరిః - శ్రీహరి, అమృతభాజనమ్‌ - అమృత 
కలశమును, గృహీత్వా - తీసుకొని, ఈషత్‌-స్మితశోభయా - కొంచెము 
చిరునవ్వుతో శోభిల్లే, గిరా - వాక్కుతో, బభాషే - పలికెను, క్వృచ - ఏ 
అంశమునందైననూ, మయా - నాచే, కృతమ్‌ - చేయబడినది, సాధు - 
మంచి గాని, అసాధు వా - చెడు గాని, వః - మీకు, అభ్యుపేతం యది - 
అంగీకృతమైనచో, ఇమామ్‌ - ఈ, సుధామ్‌ - అమృతమును, విభజే - 
పంచిపెట్టెదను. 

తరువాత శ్రీహరి ఆ అమృత కలశమును తీసుకొని, చిన్న చిరున 
వ్య్వుతో శోభిల్లే వాక్కుతో ఇట్లు పలికెను -- ఏ అంశములోనైననూ నేను 
చేయబోయేది మంచిది గాని, చెడు గాని మీకు అంగీకారమయ్యే పక్షము 
లో, నేనీ అమృతమును పంచి పెట్టెదను. 


ఇత్యభివ్యాహృతం తస్యా ఆకర్ణ్యాసురపుంగవాః 1 
అప్రమాణవిదస్తస్యాస్తత్తథేత్యన్వమంసత || 3 
ఇతి - ఈ విధమైన, తస్యాః - ఆమెయొక్క, అభివ్యాహృతమ్‌ ఎ 
పలుకును, ఆకర్ష్య - విని, అసురపుంగవాః - రాక్షస గ్రేష్టులు, తస్యాః - 
ఆమెయొక్క, అప్రమాణవిదః - అభిప్రాయమునెరుగనివారై. తథా- అటుల 
నే, ఇతి - అని, తత్‌ - ఆ మాటను, అన్వమంసత - అనుమోదించిరి. 


ఆమె పలికిన ఈ మాటను ఆ రాక్షస డ్రేష్టులు వినిరి. ఆమె అభిప్రా 
యము వారికి తెలియలేదు. నరే అని వారు ఆమె షరతునకు తము అంగీ 
కారమును తెలిపిరి. 
అథోపోష్య కృతస్నానా హుత్వా చ హవిషాఃనలమ్‌ | 
దత్త్వా గోవిప్రభూతేభ్యః కృతన్వస్త్యయనా ద్విజైః!! 14 
అథ - తరువాత, ఉపోష్య - ఉపవానము చేసి, కృతస్నానా - 


చేయబడిన స్నానము గలదియై, హవిషా - హవిస్సుతో, అనలమ్‌ - అగ్ని 
వి, హుత్వా చ - హోమము కూడ చేసి, గోవిప్రభూతేభ్యః - ఆవులకు వేద 


526 శ్రీమద్భాగవతము 
వేత్తలకు ప్రాణులకు, దత్త్వా - ఇచ్చి, ద్విజైః - వేదవేత్తలచే, కృతస్వస్త్య 
యనా - చేయబడిన స్వస్తి వాచనము గలది. 

తరువాత ఆమె ఒకరోజు ఉపవసించెను. మరునాడు ఆమె 
స్నానము చేసి అగ్నిలో హవిస్సును హోమము చేసి, ఆవులకు ఇతరప్రాణు 
లకు ఆహారమును వేదవేత్తలకు ధనాదికమును ఇచ్చి, వేదవేత్తలచే స్వస్తి 
వాచనమును పఠింప జేసెను. ః 


యథోపజోషం వాసాంసి పరిధాయాాహతాని తే | 
కుశేషు ప్రావిశన్‌ సర్వే ప్రాగగేష్వభిభూషితాః || కేక 
యథా-ఉపజోషమ్‌ - తమ ప్రీతికి తగ్గట్లుగా, అహతాని - కొత్త, 
వాసాంసి - వస్త్రములను, పరిధాయ - ధరించి, అభిభూషితాః - అలంక 
రించబడినవారై. సర్వే - అందరు ప్రాగ్‌-అ(గేషు - తూర్పువైపు కొనలు 
గల, కుశేషు - దర్భలయందు, ప్రావిశన్‌ - కూర్చుండిరి. 
వారందరు తమ ప్రీతికి తగ్గట్లుగా కొత్త వస్త్రములను ధరించి 
అలంకారములను చేసుకొనిరి. అపుడు వారు తూర్పు వైపు కొనలు గల 
దర్భలయందు కూర్చుండిరి. 
ప్రాజ్ముభేషూపవిష్టేషు సురేషు దితిజేషు చ | 
ధూపామోదితశాలాయాం జుషస్టాయాం మాల్యదీపకైః || 16 
తస్యాం నరేంద్ర కరభోరురుశద్దుకూల- 
శ్రోజణీతటాలసగతిర్మదవిహ్వలాక్షీ | 
సా కూజతీ కనకనూపురశింజితేన 
కుంభస్తనీ కలశపాణిరథావివేశ || క్షే 
నర-ఇంద్ర - ఓ మహారాజా!, మాల్యదీపకైః - మాలలతో దీపము 
లతో; జుషస్టాయామ్‌ - అలంకరించబడినట్టియు, ధూప-ఆమోదితశాలా 
యామ్‌ - ధూపముచే పరిమళ భరితము చేయబడిన శాలయందు, 
సురేషు - దేవతలు,. దితిజేషు చ - రాక్షసులు కూడ, ప్రాజ్‌-ముఖేషు - 
తూర్పునకు అభిముఖులై, ఉపవిష్టేషు - కూర్చున్నవారు కాగా, అథ - 


అష్టమ స్కంధము - అధ్యాయము 9 క్‌27 


అప్పుడు, కరభ-ఊరుః - సుందరమగు అవయవములు గలది, ఉశద్‌-దు 
కూలగశ్రోణీతట-అలసగతిః - అందమైన చీరగల విశాలమైన కటిభాగముచే 
మెల్లనైన నడక గలది, మదవిహ్వల-అక్షీ - సంతోషముతో స్వాధీనత లేని 
కన్నులు గలది, కనకనూపురశింజితేన - బంగరు కాలియందెల ధ్వనిచే, 
కూజతీ - ధ్వనించుచున్నది. కుంభస్తనీ - కుంభములవంటి స్తనములు 
గలది అగు, సా - ఆమె, కలశపాణిః - కలశము చేతియందు గలదియొ, 
తస్యామ్‌ - ఆ.సభయందు, అవివేశ - ప్రవేశించెను. 


మాలలతో మరియు దీపములతో అలంకరించి ధూపముతో పరి 
మళ భరితము చేయబడిన శాలయందు దేవతలు మరియు రాక్షసులు 
తూర్పునకభిముఖముగా కూర్చుండిరి. అప్పుడు సుందరమగు అవయవ 
ములు గల ఆ యువతి బంగరు కాలియందెలు ప్రతిధ్వనించుచుండగా కల 
శము చేతబట్టి ఆ సభలో ప్రవేశించెను. ఆమె కన్నులు సంతోషముతో 
స్వాధీనత తప్పియుండెను. అందమైన చీరతో ప్రకాశించే విశాలమైన కటి 
భాగము గల ఆమె మెల్లగా నడచి వచ్చెను. 


తాం శ్రీసఖీం కనకకుండలచారుకర్ణ- 
నాసాకపోలవదనాం పరదేవతాఖ్యామ్‌ | 
సంవీక్ష్య సంముముహురుత్స్మితవీక్షణేన 
దేవాసురా విగలితస్తనపట్టికాంతామ్‌ 11 18 


శ్రీసభీమ్‌ - లక్ష్మీదేవికి సరిదూగునట్టియు, కనకకుండలచారుకర్ణ 
నాసాకపోలవదనామ్‌ - బంగరు కుండలములతో అందమైన చెవులు 
ముక్కు చెక్కిళ్లు గల ముఖము కలిగినట్టియు; పరదేవతా-ఆఖ్యామ్‌ - పర 
దేవతారూపిణి అయినట్టియు, విగలితస్తనపట్టికా-అంతామ్‌ - జారిన కంచు 
కముయొక్క కొన కలిగిన, తామ్‌ - ఆమెను, నంవీక్ష్య - బాగా చూచి, దేవ 
-అసురాః - దేవతలు రాక్షసులు, ఉత్‌-స్మితవీక్షణేన' - చిరునవ్వుతో 
కూడిన చూపుచే, సంముముహుః - పూర్తిగా మోహమును పొందిరి. 


లక్ష్మీదేవితో నరిదూగే ఆమె సాక్షాత్తుగా పరదేవతా (పరబ్రహ్మ) 
రూపిజియే. ఆమె ముఖము బంగరు కుండలములతో అందమైన చెవులు 


528 శ్రీమద్భాగవతము 
ముక్కు మరియు చెక్కిళ్లతో ప్రకాశించెను. కంచుకముయొక్క కొన కొద్దిగా 
జారుచుండగా ఆమె చిరునవ్వుతో దేవతలను మరియు రాక్షసులను 
చూచుచుండెను. ఆమెను తదేకముగా చూచే ఆ దేవతలు, రాక్షసులు 
మోహమును పొందిరి. 


అసురాణాం సుధాదానం సర్బాణామివ దుర్నయమ్‌ | 
మత్వా జాతినృశంసొనాం నతాం వ్యభజదచ్యుత:ః 11 19 
జాతినృశంసానామ్‌ - ఫుట్టుకతోడనే క్రూరులైనట్టియు, సర్పాణాం 
ఇవ - పాములవంటి, అసురాణామ్‌ - రాక్షసులకు, సుధాదానమ్‌ - అమృత 
మునిచ్చుటను, దుర్న్వయమ్‌ - నీతి విరుద్ధమునుగా, మత్వా - తలచి, 
అచ్యుతః - శ్రీహరి, తామ్‌ - దానిని, న వ్యభజత్‌ - పంచి ఈయలేదు. 
పుట్టుకతోడనే క్రూరులైన రాక్షసులకు అనుతమునిచ్చుట సర్ప 
ములకు పాలను పోయుట వంటి నీతి విరుద్ధమగు చర్య. ఇట్లు తలపోసి 
శ్రీహరి అమృతమును వారికి పంచి ఈయలేదు. 


కల్పయిత్వా పృథక్‌ పంక్తీరుభయేషాం జగత్పతి: | 
తాంశ్చోపవేశయామాస స్వేషు స్వేషు చపంక్తిషు || 20 
జగత్‌-పతి; - జగన్నాథుడగు శ్రీహరి, ఉభయేషామ్‌ - ఇద్దరికి, 
పృథక్‌ - వేరుగా, పంక్తీః - పంక్తులను, కల్పయిత్వా - ఏర్పాటు చేసి, తాన్‌ 
చ - వారిని, స్వేషు స్వేషు - తమ తమ, పంక్తిషు చ - పంక్తులయందు, 
ఉపవేశయామాస - కూర్చుండబెట్టెను. 
జగన్నాథుడగు శ్రీహరి దేవతలకు, రాక్షసులకు ఇద్దరికీ వేర్వేరు 
పంక్తులనేర్పాటు చేసి, వారిని తము తను పంక్తులలో కూర్చుండ బెట్టెను. 


దైత్యాన్‌ గృహీతకలశో వంచయన్నుప సంచరైః | 
దూరస్థాన్‌ పాయయామాస జరామృత్యుహరాం సుధామ్‌ || 21 


గృహీతకలశః - పట్టుకొనబడిన కలశము గల శ్రీహరి, ఉప - దగ్గ 
రగా, సంచరైః - సంచారములచే, వంచయన్‌ - వంచించువాడై, దూరస్థాన్‌ 


అష్టమ స్కంధము - అధ్యాయము 9 క్‌29 


- దూరముగానున్నవారిని, జరామృత్యుహరామ్‌ - ముసలిదనము మర 
ఇములను పోగొట్టే సుధామ్‌ - అమృతమును, పాయయామాస - త్రావిం 
చెను. 


శ్రీహరి కలశమును పట్టుకొని రాక్షసులకు దగ్గరగా సంచరిస్తూ 
వారిని వంచించి, దూరముగానున్న దేవతలకు అమృతమును త్రావించెను. 
అమృతమును త్రావువారికి ముసలిదనము గాని, మరణము గాని ఉండవు. 


తే పాలయంతసృమయమసురాస్ప్వకృతం నృప | 
తూష్టీమాసన్‌ కృత స్నేహాః స్త్రీవివాదజుగుప్పయా 11! 22 
నృప - ఓ మహారాజా! కృతస్నేహాః - చేయబడిన ప్రేమ గల, తే 
- ఆ, అసురాః - రాక్షసులు, స్వకృతమ్‌ - తముచే చేయబడిన, సమయమ్‌ 
- ఒప్పందమును, పాలయంతః - పాలించువారై స్త్రీవివాదజుగుపష్పయా 


- స్త్రీతో కలహించుటయందలి ఏహ్యభావముచే, తూష్ణీం ఆసన్‌ - మిన్న 
కుండిరి. 


ఓ మహారాజా! ఆ రాక్షసులకు ఆమెమై (ప్రేమ ఏర్పడెను. పైగా 
వారు స్త్రీతో కలహించుట జుగుప్సను కలిగించే చర్య అని భావించిరి. 
కావుననే, వారు తాము చేసుకున్న ఒప్పందమును పాలిస్తూ మిన్నకుండిరి. 


తస్యాం కృతాతిప్రణయాః ప్రణఖయాపాయకాతరాః | 
బహుమానేన చాబద్ధా నోచుః కించన విప్రియమ్‌ | 23 


తస్యామ్‌ - ఆమెయందు, కృత-అతిప్రణయాః - చేయబడిన అధి 
కమగు (పేమ గలవారు, ప్రణయ-అపాయకాతరాః - (ేమకు భంగము 
కలుగుననే భయము గలవారు, బహుమానేన - మర్యాదచే, ఆబద్ధాః చ - 
కట్టివేయబడినవారు, విప్రియమ్‌ - పరుషమగు మాటను, కించన - దేనినై 
ననూ, న ఊచుః - పలుకలేదు. 


ఆ రాక్షసులకు ఆమెయందు అధికముగు (పేమ కలిగెను. ఆ 
ఫేమకు భంగము కలుగునేమో యను భయము వారిలో ఉండెను. పైగా, 


530 శ్రీమద్భాగవతము 
ఆమె వారికి చాల మర్యాదనిచ్చెను. అది కూడ వారిని కట్టివేసెను. ఈ కార 
ఇములచే, వారు పరుషముగా ఒక్క మాటనైననూ పలుకలేదు. 


దేవలింగప్రతిచ్చన్నస్ప్వర్భానుర్దేవసంసది | 
ప్రవిషస్పోమమపిబచ్చంద్రార్కాభ్యాం చ సూచితః || 24 
దేవలింగప్రతిచ్చన్నః - దేవతల చిహ్నములచే కప్పివేయబడిన 
యథార్థరూపము గల, స్వర్భానుః - రాహువు, దేవసంసది - దేవతల 
గుంపునందు, ప్రవిష్టః - ప్రవేశించినవాడై, సోమమ్‌ - అమృతమును, అపి 
బత్‌ - త్రాగెను, చ - మరియు, చంద్ర-అర్కాభ్యామ్‌ - చంద్రసూర్యులచే, 
సూచితః - చూపించబడినవాడు. 
రాహువు తన యథార్థరూపము కనబడకుండా దేవతల గుర్తులను 
ధరించి వారి గుంపులో ప్రవేశించి అమృతమును త్రాగెను. కాని, చంద్రుడు 
మరియు సూర్యుడు ఆయనను గుర్తు పట్టి శ్రీహరికి చూపించిరి. 


చక్రేణ క్షురధారేణ జహార పిబతశ్శిరః | 
హరిస్తస్య కబంధస్తు సుధయాంప్లావితోోపతత్‌ || 25 


హరిః - శ్రీహరి, క్షురధారేణ - వాడి యంచులు గల, చద్రేణ - 
చక్రముతో, పిబతః - త్రాగుచున్న రాహువుయొక్క, శిరః - తలను, జహార 
- తొలగించెను, సుధయా - అమృతముతో, అప్లావితః - తడుపబడని, 
కబంధః తు - మొండెమైతే, అపతత్‌ - పడెను. 


శ్రీహరి వాడి యంచులు గల చక్రముతో అమృతమును త్రాగు 
చున్న రాహువు తలను నరికెను. అమృతము తగలని వాని మొండెము 
క్రింద పడి మరణించెను. (కేతువు రాహువుయొక్క ఛాయయే గాని, 
మొండెము కాదు). 


శిరస్త్వ్రమరతాం నీతమజో గ్రహమచీక్షుపత్‌ | 
యస్తు పర్వణి చంద్రార్కావభిధావతి వైరధీః || 26 


అష్టమ స్కంధము - అధ్యాయము ఫ్ర 3 


అమరతామ్‌ - మరణము లేకుండుటను, నీతమ్‌ - పొందించబడి 
ను శిరః తు - శిరస్సునైతే, అజః - స్వయంభువుడగు బ్రహ్మగారు, 
గ్రహమ్‌ - గ్రహమునుగా, అచీళ్లుపత్‌ - ఏర్పాటు చేసెను యఃతు-ఏ 
గ్రహమైతే, వైరధీః - వైరబుద్ధి గలదియై, పర్వణి - పూర్ణిమ అమావాస్యల 
యందు. చంద్ర-అర్కౌ - చంద్రసూర్యులను, అభిధావతి - అభిముఖ 
ముగా పరుగెత్తునో. 

కాని, తల అమరమయ్యెను. స్వయంభువుడగు బ్రహ్మగారు 
దానిని గ్రహముగా ఏర్పాటు చేసెను. ఆ రాహు గ్రహము వైరబుద్ధి గల 
దియై పూర్ణిమను అమావాస్యలయందు సూర్యచంద్రులపై ఆక్రమణను 
చేయుచుండును. 

పీతప్రాయేమృతే దేవైర్భగవాంల్లోకభావనః | 
పశ్యతామసురేంద్రాణాం స్వం రూపం జగృహే హరిః || 27 

దేవైః - దేవతలచే, అమృతే - అమృతము, పీతప్రాయే - ఇంచు 
మించు పూర్తిగా త్రాగబడగా, లోకభావనః - లోకములను పాలించే, భగ 
వాన్‌ హరిః - శ్రీహరి భగవానుడు, అసుర-ఇంద్రాణామ్‌ - రాక్షస నాయకు 
లు, పశ్యతామ్‌ - చూచుచుండగా, స్వమ్‌ - తనదైన, రూపమ్‌ - రూపము 
ను, జగృహే - స్వీకరించెను. 

దేవతలు ఇంచుమించు పూర్తిగా అమృతమును త్రాగిరి. అప్పుడు 
లోకములను పాలించే శ్రీహరి భగవానుడు, రాక్షస నాయకులు చూస్తుండ 
గానే వారిని సరకు చేయకుండా, తన అనలు రూపమును స్వీకరించెను. 


ఏవం సురాానురగణాస్సమదేశకాల- 
కేత్వర్థకర్మమతయోంపి ఫలే వికల్పాః 
తత్రామృతం సురగణాః ఫలమంజసా55పుః 
_యయత్పాదపంకజరజశ్శృయణాన్న దైత్యాః || 26 
సుర-అసురగణాః - దేవతలు రాక్షసుల గణములు, ఏవమ్‌ - ఈ 
విధముగా, సమదేశకాలహేతు-అర్ధకర్మమతయ:ః అపి - సమానమైన 


రల లచ య దానన ను 
స్థానము కాలము ఉపకరణములు పరిశ్రమ సంకల్పము ఉన్నవారే అయిన 
నూ, ఫలే - ఫలమునందు, వికల్చాః - తేడాలు, తత్ర - వారిలో, సురగణాః 
- దేవగణములు, అమృతమ్‌ - అమృతమును, ఫలమ్‌ - ఫలముగా, 
అంజసా - తేలికగా, ఆపుః - పొందిరి, యత్‌-పాదపంకజరజః-శయణాత్‌ 
- ఎవ్వాని పద్మములవంటి పాదముల ధూళిని ఆశ్రయించుట వలననో, 
దైత్యాః - రాక్షసులు, న - పొందలేదు. 


దేవతల మరియు రాక్షసుల గణములు ఈ విధముగా ఒకే స్థాన 
ములో ఒకే కాలములో సమానమైన ఉపకరణములతో సమానమైన సంక 
లృ్పముతో సమానమైన పరిశ్రమనే చేసిరి. అయననూ, వారికి లభించిన 
ఫలములలో చాల తేడాలు గలవు. వారిలో శ్రీహరి పాదపద్మముల ధూళిని 
ఆశ్రయించిన దేవతలకు అమృతము ఫలముగా తేలికగా లభించెను. కాని, 
భగవానునకు విముఖులగుటచే, రాక్షసులకు ఏదీ దక్కలేదు. 


యద్యుజ్యతేకసువసుకర్మమనోవచోభిః 
దేహాత్మజాదిషు నృభిస్తదసత్పృథక్త్వాత్‌ | 
లైరేవ సద్భృవతి యత్క్రియతేంపృథక్త్వాత్‌ 
సర్వస్య తద్భవతి మూలనిషేచనం యత్‌ || 29 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే 
సముద్రమథనవృత్తాంతే శ్రీహరేః మోహినీరూపవర్ణనం 
నామ నవమోధ్యాయః 11. 


అసుకర్మమనోవచోభిః - ప్రాణములు సంపద కర్మ మనస్సు 
వాక్కులచే, యత్‌ - ఏది, దేహ-ఆత్మజ-ఆదిషు - దేహము సంతానము 
మొదలగువాటియందు, నృభిః - మానవులచే, యుజ్యతే - చేయబడుచు 
న్నదో, తత్‌ - అది, పృథక్ష్త్వాత్‌ - భిన్నము అగుట వలన, అసత్‌ - వ్యర్థ 
ము, తైః ఏవ - వాటితోనే, యత్‌ - ఏది, క్రియతే - చేయబడుచున్నదో 
అది, అసృథక్ష్వాత్‌ - భిన్నము కాకపోవుట వలన, సత్‌ - సఫలము, భవతి 
- అగును, మూలనిషేచనమ్‌ - వేళ్లను తడుపుట, యత్‌ - ఏది గలదో, 
తత్‌ - అది, సర్వస్య - మొత్తము చెట్టునకు, భవతి - అగును. 


అష్టమ స్కంధము - అధ్యాయము 9 క్‌33ై 


ప్రాబములు, సంపదలు, కర్మలు మరియు మనస్సులతో మాన 
వులు తము దేహము, సంతానము మొదలగువాటి కొరకు చేసే సర్వము 
భేదబుద్ధితో కూడినది యగుట వలన వ్యర్థమే యగును. కాని, మానవుడు 
వాటితోనే భగవానుని ఆరాధనను చేసినచో, భగవంతునికంటె భిన్నముగా 
ఏదీ లేదు గనుక ఆ సర్వము సఫలమగును. ఎందుకంటే, చెట్టు న్రేళ్లను 
తడిపినచో, చెట్టులోని సర్వమునకు నీరు అందును గదా! 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
సముద్ర మథన వృత్తాంతములో శ్రీహరియొక్క మోహినీ రూపమును 
వర్షించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9). 


కళల ళు ళు 


అథ దశమోశధ్యాయః 
సముద్ర మథనము - దేవాసుర సంగ్రామము 


శ్రీశుక ఉవాచ | 

ఇతి దానవదైతేయా నావిందన్నమృతం నృప | 

యుక్తాః కర్మణి యత్తాశ్చ వాసుదేవపరాబ్ముఖాః || క్షే 

నృప - ఓ మహారాజా!, 'దానవదైతేయాః - దను దితి వంశము 

లకు చెందిన రాక్షసులు, యుక్తాః - సావధానులు, కర్మణి - పనియందు, 
యత్తాః చ - ప్రయత్నమును చేసినవారు కూడ, వాసుదేవపరాజ్ముఖాః - 
వాసుదేవుని యెడల విముఖులు, ఇతి - ఈ విధముగా, అమృతమ్‌ - 
అమృతమును, న అవిందన్‌ - పొందలేదు. 


ఓ మహారాజా! దను దితి వంశములకు చెందిన రాక్షసులు సావ 
ధానులై ప్రయత్నశీలురై పనిని చేసిననూ, వాసుదేవుని యెడల విముఖు 
లైన కారణముగా, అమృతమును పొందలేక పోయిరి. 


సాధయిత్వాామృతం రాజన్‌ పాయయిత్వా స్వకొన్‌ సురాన్‌ | 
పశ్యతాం సర్వభూతానాం యయౌ గరుడవాహనః || 2 


రాజన్‌ - ఓ మహారాజా! గరుడవాహనః - గరుడుడు వాహన 
ముగా గల శ్రీహరి, అమృతమ్‌ - అమృతమును, సాధయిత్వా - సాధించి, 
స్వకాన్‌ - తన భక్తులైన, సురాన్‌ - దేవతలను, పాయయిత్వా - త్రాగింప 
జేసి, సర్వభూతానామ్‌ - సకలప్రాణులు, పశ్యతామ్‌ - చూచుచుండగా, 
యయౌ - వెళ్లెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 10 కేక్‌ 


ఓ మహారాజా! శ్రీహరి అమృతమును సాధించి తన భక్తులైన దేవ 
తలచే త్రాగించి, సకలప్రాణబులు చూచుచుండగా గరుడుని అధిష్టించి 
నిష్క్రమించెను. 


సపత్నానాం పరామృద్ధిం దృష్ట్వా తే దితినందనాః | 
అమృష్యమాణా ఉత్పేతుర్దేవాన్‌ ప్రత్యుద్యతాయుధాః || 3 
తే -.ఆ, దితినందనాః - దితిపుత్రులగు రాక్షసులు, సపత్నానామ్‌ 
- శత్రువులగు దేవతలయొక్క, సరామ్‌ - గొప్ప బుద్ధిమ్‌ - సంపత్తిని, 
దృష్ట్వా - చూచి, అమృష్యమాణాః - సహించ లేనివారై. ఉద్యత-ఆ 
యుధాః - సంసిద్ధము చేయబడిన ఆయుధములు గలవారై, దేవాన్‌ ప్రతి - 
దేవతలనుద్దేశించి, ఉత్పేతుః - మీద బడిరి. 


దితిపుత్రులగు ఆ రాక్షసులు తమ శత్రువులైన దేవతలయొక్క 
గొప్ప సంపత్తిని చూచి సహించ లేకపోయిరి. వారు ఆయుధములను 
నంసిద్ధము చేసుకొని దేవతలపైకి ఉరికిరి. 


తతస్సురగణాస్పర్వే సుధయా పీతమొధితాః | 
ప్రతిసంయుయుధుశ్శ స్త్ర ంద్నారాయణపదాశ్రయాః [| క! 
తతః - తరువాత, పీతయా - త్రాగబడిన, సుధయా - అమృత 
ముచే, ఏధితాః - వర్ధిల్ల జేయబడిన, సురగణాః - దేవగణములు, సర్వే = 
అందరు, నారాయణపద-ఆశ్రయాః - నారాయణుని పాదములే ఆశ్రయ 
ముగా గలవారై. శస్తైెంః - ఆయుధములతో, ప్రతిసంయుయుధుః - తిరిగి 
యుద్ధమును చేసిరి. 
అప్పుడు అమృతమును త్రాగి బలమును పొందియున్న సకల 
దేపగణములు నారాయణుని పాదములను ఆశ్రయించినవారై ఆయుధము 
లతో యుద్ధమునకు తలపడిరి. 


తత్ర దైవాసురో నామ రణః పరమదారుణః,! , 
రోధస్యుదన్వతో రాజంస్తుములో రోమహర్షణః |! వ్‌ 


వై5్‌ 


536 శ్రీమద్భాగవతము 
తత్ర_- అచట (అపుడు), ఉదన్వతః - సముద్రముయొక్క, రోధసి 
- తీరమునందు, పరమదారుణః - మిక్కిలి దారుణమైనది, దైవాసురః 
నామ - దైవాసురయుద్ధము అని ప్రసిద్ధి గాంచినది, తుములః - సంకీర్ణమై 
నది అగు, రణః - యుద్ధము, రోమహర్షణః - శరీరమునకు గగుర్చాటును 
కలిగించునది. 


అపుడు అచట సముద్రతీరమునందు. దైవాసుర సంగ్రామమని 
ప్రసిద్ధి గాంచిన మిక్కిలి దారుణమగు యుద్ధము జరిగెను. రెండు సేనలు 
కలిసిపోయి చేసిన ఆ యుద్ధము శరీరమునకు గగుర్చాటును కలిగించెను. 


తత్రాన్యోన్యం సపత్నాస్తే సంరబ్బృమనసో రణే | 
సమాసాద్యాసిభిర్చా జెర్నిజఘ్నుర్వి విధాయు థైః || 6 
తత్ర - అపుడు, సంరబ్ధమనసః - కోపముతో నిండిన మనస్సులు 
గల, తే - ఆ, సపత్నాః - శత్రువులు, రణే - యుద్ధమునందు, సమాసాద్య 
- ఎదురెదురుగా వచ్చి, అన్యోన్యమ్‌ - పరస్పరము, అసిభిః - కత్తులతో, 
బాణైః - బాణములతో, వివిధ-ఆయుథైః - వివిధములైన ఆయుధములతో, 
నిజఘ్నుః - కొట్టుకొనిరి. 
అపుడా యుద్ధమునందు కోపముతో నిండిన మనస్సులు గల ఆ 
రెండు ప్రతిపక్షులు ఒకరికి మరియొకరు ఎదురుగా నుండి బాణములు, 
కత్తులు మొదలగు వివిధములైన ఆయుధములతో కొట్టుకొనిరి. 


శంఖతూర్యమృదంగానాం భేరీడమరిణాం మహాన్‌ | 
హస్త్యశ్వరథపత్తీనాం నదతాం నిస్వనోంభవత్‌ || 7 


నదతామ్‌ - ధ్వనించుచున్ను శంఖతూర్యమృదంగానామ్‌ = శంఖ 
ములు తూర్యములు డోళ్లయొక్క, భేరీడమరిణామ్‌ - భేరీలు డమరువుల 
యొక్క, హస్తి-అశ్వరథపత్తీనామ్‌ - ఏనుగులు గుర్రములు రథములు కాలి 
బంట్లయొక్క, నిస్వనః - పెద్ద ధ్వని, అభవత్‌ - కలిగెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 10 క్‌? 


శంఖములు, తూర్యములు, డోళ్లు, భేరీలు, డమరువులు మగు 
చుండెను. ఏనుగులు, గుర్రములు, కాలిబంట్లు ధ్వనులను చేయుచుండిరి. 
రథముల ధ్వని కూడ తోడై (ఆ యుద్ధములో) పెద్ద ధ్వని బయలు దేరెను. 


రథినో రథిభిస్తత్ర పత్తిఖిస్సహ పత్తయః | 
హయా హయొరిభాశ్చే ఖైస్సమసజ్జంత సంయుగే || 8 


తత్ర - అప్పుడు, సంయుగే - యుద్ధమునందు, రథినః - రథికు 
లు, రథిభిః - రథికులతో, పత్తయః - కాలిబంట్లు, పత్తిభి సహ - 
కాలిబంట్లతో సహా, హయాః - గుర్రములు, హయొః - గుర్రములతో, ఇభాః 
చ - ఏనుగులు కూడ, ఇటైః - ఏనుగులతో, సమసజ్జంత - యుద్ధమును 
చేసిరి. 


అపుడా యుద్ధమునందు రథికులు రథికులతో, కాలిబంట్లు కాలి 
బంట్లతో, గుర్రపు రౌతులు గుర్రపు రౌతులతో, ఏనుగులమై నున్నవారు 
ఏనుగులమై యుద్ధమును చేయువారితో కలిసి యుద్ధమును చేసిరి. 


ఉష: కేచిదిఖైః కేచిదపరే యుయుధుః ఖరైః | 
శేచీద్ధారమృగైర్నకై కై ర్వీపిభిర్హరిభిర్భటాః 1! 9 


కేచిత్‌ - కొందరు, భటాః - యోధులు, ఉై స్ట - ఒంటెలతో, 
కేచిత్‌ - కొందరు, ఇఖైః - ఏనుగులతో, అపరే - మరికొందరు, ఖరైః - 
గాడిదలతో, కేచిత్‌ - కొందరు, గౌరమృగైః - గౌరమృగములతో, బుక్రైః - 
ఎలుగుబంట్లతో, ద్వీపిభిః - పులులతో, హరిభిః - సింహములతో, 
యుయుధుః - యుద్ధమును చేసిరి. 


కొందరు మోధులు ఒంటెలను, కొందరు ఏనుగులను, మరికొం 
దరు గాడిదలను, కొందరు గౌరమృగములను, ఎలుగుబంట్లను, పులుల 
ను; సింహములను అధిష్టించి యుద్ధమును చేసిరి. 


గృథైం: కంకైర్బ కైరన్యే శ్యేనభాసైస్తిమింగిలైః | 
శరభైర్శహిమైః ఖడ్జెర్గోవృమైర్లవయారుణైః || 10 


క$ి శ్రీమద్భాగవతము 
అన్యే - ఇతరులు, గృథైః - గ్రద్దలతో, కంకైై - రాపులుగులతో, 
బక్రై - కొంగలతో, శ్యేనభామైః - డేగలు కోళ్లతో, తిమింగిలైః - తిమింగిల 
ములతో, శరఖైః - మీగండ్ల మెకములతో, మహిషైః - దున్నలతో, ఖడ్జైః - 
ఖడ్గమృగములతో, గోవృమైః - ఎద్దులతో, గవయ-అరుజైః - గురుపోతులు 
అరుణమృగములతో. 


గ్రద్దలు, రాపులుగులు, కొంగలు, డేగలు, కోళ్లు, తిమింగిలములు, 
మీగండ్ల మెకములు, దున్నలు, ఖడ్గమృగములు, ఎద్దులు, గురుపోతులు, 
అరుణమృగములు అనువాటిని వాహనములుగా చేసుకొని మరికొందరు 
యుద్ధమును చేసిరి, 


శివాభిరాఖుభిః కేచిత్‌ కృకలామైశ్ళశైర్నరైః | 
బస్తెరేకే కృష్ణసారైర్హం ఫైరన్యే చ సూకరైః || క 
కేచిత్‌ - కొందరు, శివాభిః - నక్కలతో, ఆఖుభిః - ఎలుకలతో, 
కృకలామైః - ముంగిసలతో, శతైః - కుందేళ్లతో, నరైః - మానవులతో, 


బస్తెః - మేకలలో, ఏకే - కొందరు, కృష్ణసారైః - నల్లయిర్రిలతో, హంఘమైః - 
హారసలతో, అన్యే - మరికొందరు, సూకరైః చ - వరాహములతో. 


నక్కలు, ఎలుకలు, ముంగిసలు, కుందేళ్లు, మానవులు, మేకలు, 
నల్లయిర్రిలు, హంసలు, వరాహములు అనే వాహనములనెక్కి భటులు 
యుద్ధమును చేసిరి. 


అన్యే జలస్థలఖ గ్రైస్సత్తె సర్వ్‌నతవి భవా! 
సృనయోరుభయో రాపెన్‌ వివిశుే ఖై 11 12 


రాజన్‌ - ఓ మహారాజా! అన్యే - ఇతరులు, జలస్థలఖగైః - మెట్ట 
నీటి పక్షులతో, వికృతవిగ్రహైః - రోతను కలిగించే రూపము గల, సత్తె తైః - 
ప్రాణులతో, ఉభయోః - రెండు, సేనయోః - సేనలయందు, 'అగ్రతః 
అగ్రతః - ముందు ముందుకు, వివిశుః - ప్రవేశించిరి. 


అష్టమ స్కంధము - అధ్యాయము 10 కం 





ఓ మహారాజా! ఇతరయోధులు మెట్ట పక్షులను, నీటి పక్షులను, 
రోతను కలిగించే రూపము గల ప్రాణులను వాహనములుగా చేసుకొని 
రెండు సేనలలో ముందు ముందుకు దూసుకు పోవుచుండిరి. 


చిత్రధ్వజపటై రాజన్నాతపత్రైస్సితామళలైః | 


మహాధనైర్వజదం డైర్వ్యజనైర్చ్బార్హచామరైః 1! క్షే 
వాతోద్ధతోత్తరోష్టీ షైరర్చిభిర్వర్మభూషజైః | 

స్ఫురద్భిర్విశ దైశ్శ స్త్ర స్సుతరాం సూర్యరశ్మిభిః || క్షేశ 
దేవదానవవీరాణాం ధ్వజిన్యా పాండునందన | 
రేజతుర్వీరమాలాభిర్యాదసామివ సాగరౌ || కేక్‌ 


రాజన్‌ - ఓ మహారాజా! పాండునందన - పొండువంశీయులకు 
ఆనందమును కలిగించువాడా!, చిత్రధ్వజపటైః - రంగురంగుల జెండా 
వస్త్రములతో, సిత-అమలైః - తెల్లని స్వచ్చమైన, ఆతపతైః - గొడుగుల 
తో, మహాధనైః - మిక్కిలి విలువైన, వజ్రదండైః - వజ్రములు పొదిగిన 
కర్రలు గల, వ్యజనైః - విసనకర్రలతో, బార్హచామరైః - నెమలి యీకల 
వింజామరలతో, వాత-ఉద్ధత-ఉత్తర-ఉష్టీమైన - గాలిచే ఎగురగొట్టబడు 
చున్న మై వస్త్రములు తలపాగలతో, అర్చిభిః - ప్రకాశించే, వర్మభూషణైః 
- కవచములతో ఆభరణములతో, సూర్యరశ్మిభిః - సూర్యుని కిరణముల 
తో, సుతరామ్‌ - అధికముగా, స్ఫురద్భిః - - ప్రకాశించే, విశదైః - స్వచ్భమై 
న, శస్తైంః - ఆయుధములతో, వీరమాలాభిః - వీరుల మాలలచే, దేవదాన 
వవీరాణామ్‌ - దేవవీరులు రాక్షసవీరులయొక్క* ధ్వజిన్యా - సేనలు, 
యాదసామ్‌ - జలచరముల, సాగరౌ ఇవ - సముద్రములు వలె, రేజతుః - 
ప్రకాశించినవి. 


పాండువంశీయులకు ఆనందమును కలిగించే ఓ మహారాజా! 
రంగురంగుల జెండా వస్త్రములు, తెల్లని స్వచ్చమైన గొడుగులు, మిక్కిలి 
విలువైన వజ్రములు పొదిగిన కర్రలు గల విసనకర్రలు, నెమలి యీకల 
వింజామరలు, గాలికి ఎగురుచున్న మై వస్త్రములు తలపాగలు, ప్రకాశించే 
కవచములు ఆభరణములు, సూర్యకిరణములు పడి మెరిసిపోయే స్వచ్చ 


540 శ్రీమద్భాగవతము 
మైన ఆయుధములు మరియు వీరుల మాలలు అనువాటితో ఆ దేవవీరుల 
మరియు రాక్షసవీరుల సేనలు, జలచరములతో నిండియున్న రెండు సము 
దముల వలె ప్రకాశించెను. 

వైరోచనో బలిస్సంఖ్యే సోంసురాణాం చమూపతిః | 
యానం వైహాయసం నామ కామగం మయనిర్మితమ్‌ |! 16 


సర్వసాంగ్రామికోపేతం సర్వాశ్చర్యమయం ప్రభో | 


అప్రతర్క్యమని ర్దేశ్యం దృశ్యమానమదర్శనమ్‌ !| క్షే7 
అస్థితస్తద్విమానాగ్య్యం సర్వానీకాధిమైర్వృతః 
వాలవ్యజనఛత్రాగై ఫ్య రేజే చంద్ర ఇవోదయే || 18 


ప్రభో - ఓ మహారాజా! అసురాణామ్‌ - రాక్షసులయొక్క, చమూ 
పతిః - సేనానాయకుడు, వైరోచనః - విరోచనుని పుత్రుడు అగు, సః - ఆ, 
బలిః - బలి చక్రవర్తి, సంఖ్యే - యుద్ధమునందు, వైహోయసం నామ - 
వైహాయసము అని ప్రసిద్ధి గాంచినట్టియు, కామగమ్‌ - స్వేచ్చ్భాసంచారి 
యు మయనిర్మితమ్‌ - మయునిచే నిర్మించబడినట్టియు, సర్వసాంగ్రామి 
క-ఉపేతమ్‌ - సకలములైన యుద్ధసామ[్రితో కూడియున్నట్టియు, సర్వ- 
ఆశ్చర్యమయమ్‌ - సకలములైన అద్భుతములతో నిండినట్టియు, అప్రత 
ర్క్యమ్‌ - ఊహకు అందనట్టియు, అనిర్జేశ్యమ్‌ - వర్ణించి చెప్పుటకు 
శక్యము కానట్టియు, దృశ్యమానమ్‌ - కనబడేది, అదర్శనమ్‌ - కనబడనిది, 
తత్‌ - ఆ, విమాన-అగ్యుమ్‌ - విమాన్రేష్టమును, ఆస్థితః - అధిష్టించిన 
వాడై, సర్వ-అనీక-అధిమైః - అందరు సేనానాయకులతో, వృతః - చుట్టు 
వారబడినవాడై, వాలన్యజనఛత్రాగైఖ్యః - వింజామరలు శ్రేష్టమైన ఛత్రము 
లతో, వృతః - కూడియున్నవాడై, ఉదయే - ఉదయ పర్వతమునందు, 
చంద్రః ఇవ - చంద్రుడు వలె, రేజే - ప్రకాశించెను. 

విరోచనుని పుత్రుడగు బలి చశ్రపర్తి రాశ్రసుల సేనకు నాయకుడు. 
ఇతర పేవానాయకులు ఆయనను చుట్టువారి యుండిరి. ఆయన వింజాను 
రలతో మరియు శ్రేష్టమైన ఛత్రముతో కూడి ఉదయ పర్వతమునందలి 


చంద్రుడు వలె ప్రకాశించెను. ఆయన యుద్ధములో వైహోయసమని ప్రసిద్ధి 


అష్టమ స్కంధము - అధ్యాయము 10 541 


గాంచిన యథేచ్చ్భాసంచారియగు గొప్ప విమానమును అధిష్టించెను. 
మయునిచే నిర్మించబడిన ఆ విమానమునందు సమస్తమైన యుద్ధసామగ్రి 
గలదు. అనేకములగు అద్భుతవస్తువులతో నిండియున్న ఆ విమానమును 
మనస్సుతో ఊహించుట గాని, వాక్కుతో వర్ణించుట గాని శక్యము కాదు. 
అది ఒకప్పుడు కనబడి, మరియొకప్పుడు అదృశ్యమగును. 


తస్యాసన్‌ సర్వతో యానైర్యూథానాం పతయోంసురాః | 


నముచిశ్శంబరో బాణో విప్రచిత్తిరయోముఖః || క్షే9 
ద్విమూర్థా కాలనాభోంథ ప్రహేతిర్హేతిరిల్వలః | 
శకునిర్భూతసంతాపో వజ్రదంప్ద్రో విరోచనః || 20 
హయగ్రీవశ సంకుశిరా కపిలో మేఘదుందుభిః | 
తారకశ్చక్రదృక్కుంభో నిశుంభో జంభ ఉత్కల: . ర 
అరిష్ణోరిష్టనేమిశ్చ మయశ్చ త్రిపురాధిపః | 

అన్యే పౌలోమకాలేయా నివాతకవచాదయః !| 22 


తస్య - ఆ బలి చక్రవర్తికి, సర్వతః - అన్ని వైపులా, యూథానామ్‌ 
- సేనలకు, పతయః - నాయకులైన, అసురాః - రాక్షసులు, యానైః - 
వాహనములతో, ఆసన్‌ - ఉండిరి, నముచిః - నముచి, శంబరః - శంబరు 
డు, బాణః - బాణుడు, విప్రచిత్తిః - విప్రచిత్తి, అయోముఖః - అయోముఖు 
డు, ద్విమూర్థా ఆ ద్విమూర్ధుడు, కాలనాభః - కాలనాభుడు, అథ - మరి 
యు, ప్రహేతిః - ప్రహేతి, హేతిః - హేతి, ఇల్వలః - ఇల్వలుడు, శకునిః 
- శకుని భూతసంతాపః - భూతసంతాప్పుడు, వజదంస్థ్రః - వజ్రదంష్టు 
డు, విరోచనః - విరోచనుడు, హయగ్రీవః - హయగ్రీవుడు, శంకుశిరాః - 
శంకుళిరసుడు, కపిలః - కపిలుడు, మేఘదుందుభిః - మేఘదుందుభి, 
తారకః - తారకుడు, చక్రదృక్‌ - చక్రదృక్కు, శుంభః - శుంభుడు, నిశుంభః 
- నిశుంభుడు, జంభః - జంభుడు, ఉత్కలః - ఉత్కలుడు, అరిష్టః - అరి 
ష్టుడు, అరిష్టనేమిః చ - అరిష్టనేమి కూడ, మయః చ - మయుడు, త్రిపు 
రాధిపః - త్రిపురాధిపుడు, అన్యే - ఇతరులైన, పొలోమకాలేయాః - పొలో 


542 శ్రీమద్భాగవతము 
ములు కాలేయులు అనే రాక్షసుల గణములు, నివాతకవచ-ఆదయః - 
నివాతకవచులు మొదలగువారు. 


నముచి, శంబరుడు, బాణుడు, విప్రచిత్తి, అయోముఖుడు, 
ద్విమూర్జుడు, కాలనాభుడు, ప్రహేతి, హేతి, ఇల్వలుడు, శకుని, భూతసం 
తాపుడు, వజ్రదంష్ట్రుడు, విరోచనుడు, హయగ్రీవుడు, శంకుశిరసుడు, కపి 
లుడు, మేఘదుందుభి, తారకుడు, చక్రదృక్కు, శుంభుడు, నిశుంభుడు, 
జంభుడు, ఉత్కలుడు, అరిష్టుడు, అరిష్టనేమి, మయుడు, త్రిపురాధిపుడు 
అనే రాక్షస సేనానాయకులు, పొలోములు కాలేయులు అనే ఇతర రాక్షస 
గణములు, నివాతకవచులు మొదలగు రాక్షసులు ఆ బలి చక్రవర్తికి అన్ని 
వైపులా తమ తమ వాహనములమై నిలిచి యుండిరి. 


అలబ్ధభాగాస్సోమస్య కేవలం క్లేశభాగినః | 
సర్వ ఏతే రణముఖే బహుశో నిర్జితామరాః || 23 


సోమస్య - అమృతముయొక్క, అలబ్ధభాగాః - పొందబడని 
భాగము గలవారు, కేవలమ్‌ - కేవలము, క్లేశభాగినః - ప్రయాసలో 
భాగము గలవారు, ఏతే - వీరు, సర్వే - అందరు, బహుశః - పలుమార్లు, 
రణముఖే - యుద్ధమునకు ఆరంభమునందు, నిర్దిత-అమరాః - జయించ 
బడిన దేవతలు గలవారు. 


వారందరు అమృతము కొరకై ప్రయాసలో పాలు పంచుకున్నవారే 


గాని, అమృతములో వాటాను పొందినవారు గారు. వారు ఇదివరలో పలు 
మార్లు దేవతలను యుద్ధమునకు ఆరంభమునందే జయించినవారే. 


సింహనాదాన్‌ విముంచంతశ్శంఖాన్‌ దధ్ముర్శ్మహారవాన్‌ | 
దృష్ట్వా సపత్నానుత్సిక్షాన్‌ బలభిత్కుపిలో భృశమ్‌ || 24 


సింహవాదాన్‌ - సింహనాదములను, విముంచంతః - విడిచి 
"పెట్టుచున్నవారై. మహారవాన్‌ - పెద్ద ధ్వవివి చేపే, శంఖాన్‌ - శంఖముల 
ము దధ్ముః - పూరించిరి, ఉత్సిల్తున్‌ - గర్వించియున్ను సపత్నాన్‌ - శత్రు 


అష్టమ స్కంధము - అధ్యాయము కే0 క్‌43 


వులను, దృష్ట్వా - చూచి, బలభిత్‌ - ఇంద్రుడు, భృశమ్‌ - మిక్కిలి, 
కుపితః - కోపించినవాడు. 


ఆ రాక్షసులు సింహనాదములను చేయుచూ, పెద్ద ధ్వనిని చేసే 
శంఖములను పూరించిరి. గర్వించియున్న శత్రువులను చూచి ఇంద్రుడు 
చాల కోపమును పొందెను. " 


ఐరావతం దిక్కరిణమారూఢశృ్యుశుఖే స్వరాట్‌ | 
యథా స్రవత్ప్రస్రవణముదయాద్రిమహర్చతిః 1! 25 


స్వరాట్‌ - స్వర్గాధిపతియగు ఇంద్రుడు, ఐరావతమ్‌ - ఐరావతమ 
నే, దిక్‌-కరిణమ్‌ - దిగజమును, ఆరూఢః - ఎక్కినవాడై, స్రవత్‌-ప్రస్రవ 
ణమ్‌ - ప్రవహించే కొండ కాలువలు గల, ఉదయ-అద్రిమ్‌ - ఉదయ పర్వ 
తమును (అధిష్టించిన), అహః-పతిః యథా - సూర్యుడు వలె, శుశుభే - 
శోభిల్లెను. 


స్వర్గాధిపతియగు ఇంద్రుడు ఐరావతమనే దిగ్గజమును అధిష్టించె 
ను. ఆయన ప్రవహించే కొండకాలువలతో కూడియున్న ఉదయ పర్వత 
మునధిష్టించిన సూర్యుడు వలె ప్రకాశించెను (దిగ్గజము కపోలమునుండి 
స్రవించే మదధారలకు కొండ కాలువల పోలిక). 


తస్యాసన్‌ సర్వతో దేవా నానావాహధ్వజాయుధాః | 
లోకపాలాస్సహ గణైర్వాయ్యగ్నివరుణాదయః || 26 
తస్య - వానికి, సర్వతః - అన్ని వైపులా, నానావాహధ్వజ-ఆ 
యుధాః - పలువిధముల వాహనములు ధ్వజములు ఆయుధములు గల, 
దేవాః - దేవతలు, వాయు-అగ్నివరుణ-ఆదయః - వాయువు అగ్ని వరు 
ణుడు మొదలైన, లోకపాలాః - లోకపాలకులు, గటైః సహ - గణములతో 
బాటుగా, ఆసన్‌ - ఉండిరి. 


ఆ ఇంద్రునకు అన్ని వైపులా దేవతలు పలురకముల వాహనము 
లతో ధ్వజములతో ఆయుధములతో నిలిచియుండిరి. వాయువు, అగ్ని 


544 శ్రీమద్భాగవతము 
వరుణుడు, కుబేరుడు మొదలైన లోకపాలకులు తమ తమ గణములతో 
బాటుగా ఆయన చుట్టూ నిలిచిరి. 


తేన్యోన్యమభిసంసృత్య క్షిపంతో మర్శభిర్మిథః | 
ఆహ్వయంతో విశంతోక[గే యుయుధుర్ద్వ్యంద్వయోధినః। |27 


ద్వంద్వయోధినః - ద్వంద్వయుద్ధమును చేసే, తే - వారు, 
అన్యోన్యమ్‌ - పరస్పరము, అభిసంసృత్య - ఎదురెదురుగా వచ్చి, మిథః 
- పరస్పరము, మర్శభిః - పరుషవచనములచే, క్షిపంతః - నిందించుకొను 
చున్నవారై. ఆహ్వయంతః - పేరు పేరునా యుద్ధమునకు కాసుకొమ్మని 
పిలుచువారైై అగ్రే - ముందుకు, విశంతః - దూసుకుపోవువారై 
యుయుధుః - యుద్ధమును చేసిరి. 


ద్వంద్వయుద్ధమునందు వీరులగు ఆ దేవతలు, రాక్షసులు ఒకరికె 
దురుగా మరియొకరు తారసపడి పరస్పరము నిందావాక్యములను పలు 
కుచుండిరి. వారు పేరు పేరునా ప్రత్యర్థులను యుద్ధమునకు కాసుకొ మ్మని 
పిలుస్తూ ముందుకు దూసుకుపోవుచుండిరి. ఈ విధముగా వారు యుద్ధ 
మును చేసిరి. 


యుమయోధ బలిరింద్రేణ తారకేణ గుహోస్యత | 
వరుజో హేతినాయుధ్యన్మిత్రో రాజన్‌ ప్రహేతినా || 28 


రాజన్‌ - ఓ మహారాజా! బలిః - బలి చజ్రవర్తి, ఇంద్రేణ - ఇంద్రు 
నితో, యుయోధ - యుద్ధమును చేసెను, తారకేణ - తారకువితో, గుహః 
- కుమారస్వామి, అస్యత - ఆయుధములను ప్రయోగించెను, వరుణ; - 
వరుణుడు, హేతినా - హేతితో, మిత్రః - మిత్రుడు, ప్రహేతినా - ప్రహేతి 
తో, అయుధ్యత్‌ - యుద్ధమును చేసెను. 

ఓ మహారాజా! బలి చశ్రవర్తి ఇంద్రునితో, వరుణుడు హేథితో, 
మిత్రుడు ప్రహేతితో యుద్ధమును చేపిరి. కుమారస్వామి తారకునిపై 
ఆయుధములను ప్రయోగించెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 10 545 


_యమస్తు కాలనాభేన విశ్వకర్మా మయేన వై | 
శంబరో యుయుధే త్వష్టా సవిత్రా తు విరోచనః || 29 


యమః తు - యముడైతే, కాలనాఖేన - కాలనాభునితో, విశ్వ 
కర్మా - విశ్వకర్మ, మయేన వై - మయునితో, శంబరః - శంబరుడు, 
త్వష్టా - త్వష్టతో, సవిత్రా తు - సవితతోనైతే, విరోచనః - విరోచనుడు, 
యుయుధే - యుద్ధమును చేసెను. 

యముడు కాలనాఖునితో, విశ్వకర్మ మయునితో, శంబరుడు 
త్వష్టతో, విరోచనుడు సవితతో యుద్ధమును చేసెను. 


అపరాజితేన నముచిరశ్వినా వృషపర్వణా | 
సూర్యో బలిసుతైర్జేవో బాణజ్యేష్టైశ్ళతేన చ || ఏ0 
నముచిః - నముచి, అపరాజితేన - అపరాజితునితో, అశ్వినౌ - 
అశ్వినీ దేవతలు, వృషపర్వణా - వృషపర్వునితో, సూర్యః దేవః చ - 
సూర్యదేవుడు, బలిసుతైః - బలియొక్క పుత్రులైనట్టియు, బాణబ్యేఫైః = 
బాణుడు జ్యేష్టుడుగా గల, శతేన - వందతో. 
నముచి అపరాజితునితో, అశ్వినీ దేవతలు వృషపర్వునితో, 
సూర్యదేవుడు బలిచక్రవర్తియొక్క పుత్రులు బాణుడు మొదలగువారు 
వందమందితో యుద్ధమును చేసిరి. 


రాహుణా చ తథా సోమః పులోమ్నా యుయుధేంనిలః | 
నిశుంభశుంభయోర్పేవీ భద్రకాలీ తరస్వినీ !| వే 
తథా - అదే విధముగా, సోమః చ - చంద్రుడు కూడ, రాహుణా - 
రాహువుతో, అనిలః - వాయుదేవుడు, పులోమ్నూ - పులోమతో, తరస్వినీ 
= వేగము గల, భద్రకాలీ - భద్రకాళి, నిశుంభశుంభయోః - నిశుంభశుంభు 
లతో, యుయుధే - యుద్ధమును చేసెను. 
చంద్రుడు రాహువుతో, వాయుదేవుడు పులోముతో, వేగము గల 
భద్రకాళి నిశుంభ-శుంభులతో యుద్ధమును చేసిరి. 


546 శ్రీమద్భాగవతము 
వృషాకపిస్తు జంభేన మహిషేణ విభావసుః | 
ఇల్వలసృ్పహవాతాపిర్భ్రహ్మపుత్రైరరిందమ !| ఏ2 

అరిందమ - శత్రువులను నియంత్రించువాడా!, వృషాకపిః తు - 
శివుడైతే, జంభేన - జంభునితో, విభావసుః - అగ్ని మహిషేణ - మహిషు 
నితో, సహవాతాపిః - వాతాపితో గూడియున్ను ఇల్వలః - ఇల్వలుడు, 
బహ్మపుతైం: - బ్రహ్మగారి పుత్రులతో. 
శత్రువులను నియంత్రించిన ఓ మహారాజా! శివుడు జంభునితో, 
అగ్ని మహిషునితో, వాతాపి మరియు ఇల్వలుడు బ్రహ్మగారి పుత్రులగు 
మరీచి మొదలగువారితో యుద్ధమును చేసిరి. 
కామదేవేన దుర్మర్ష ఉత్కలో మాతృభిస్సహ ! 
బృహస్పతిశ్చోశనసా నరకేణ శనైశ్చరః || 33 
దుర్మర్హః - దుర్మర్డుడు, కామదేవేన - మన్మథునితో, ఉత్కల: - 
ఉత్కలుడు, మాతృభిః సహ - బ్రాహ్మి మొదలగు మాతృగణములతో 
కూడి, బృహస్పతిః చ - బృహస్పతి కూడ, ఉశనసా - శుక్రాచార్యునితో, 
శనైశ్చరః - శనిదేవుడు, నరకేణ - నరకునితో. 
దుర్మర్జుడు మన్మథునితో, ఉత్కలుడు బ్రాహ్మి మొదలగు మాతృ 
గణములతో, బృహస్పతి శుక్రాచార్యునితో, శనిదేవుడు వరుణునితో యుద్ధ 
మును చేసిరి. 
మరుతో నివాతకవచై: కాలేయైర్వసవోంమరాః | 
విశ్వేదేవాస్తు పొలోమై రుద్రాః క్రోధవతైస్సహ || వ్రె4 
మరుతః - మరుత్తులు, నివాతకవచైః - నివాతకవచులతో, వసవః 
- వసువులు అనే, అమరాః - దేవతలు, కాలేమైః - కాలేయులతో, విశ్వే 
దేవాః తు - విశ్వేదేవతలైతే, పొలోమైః - పొలోములతో, రుద్రాః - రుద్రు 
లు, క్రోధవకైః: సహ - క్రోధవశులవే సర్పములతో గూడి. 


అష్టమ స్కంధము - అధ్యాయము 10 547 


మరుత్తులు నివాతకవచులతో, వసువులనే దేవతలు కాలేయుల 
తో, విశ్వేదేవతలు పౌలోములతో, రుద్రులు క్రోధవశులనే సర్పములతో 
యుద్ధమును చేసిరి. 





త ఏవమాజావసురాస్సురేంద్రా 
ద్వంద్వేన సంహత్య చ యుధ్యమానాః | 
అన్యోన్యమాసాద్య నిజఘ్నురోజసా 
జిగీషవస్తీక్‌ష్టశరాసితోమరైః || ఏ5 
ఆజౌ - యుద్ధమునందు, జిగీషవః - జయించ గోరే, తే- ఆః 
అసురాః - రాక్షసులు, సుర-ఇంద్రాః చ - దేవనాయకులు కూడ, ఏవమ్‌ - 
ఈ విధముగా, ద్వంద్వేన - ఇద్దరు చొప్పున, సంహత్య - కలుసుకొని, 
అన్యోన్యమ్‌ - పరస్పరము, ఆసాద్య - ఎదురేగి, తీక్‌ష్టశర-అసితోమరైః - 
వాడి బాణములు కత్తులు చిల్లకోలలతో, ఓజసా - బలముగా, నిజఘ్నుః - 


రాక్షసులు, దేవనాయకులు యుద్ధములో జయమును గోరి ఈ 
విధముగా ఇద్దరిద్దరు చొప్పున కలిసి పరస్పరము ఎదురేగి వాడి బాణము 
లు, కత్తులు, చిల్లకోలలతో బలముగా కొట్టుకొనిరి. 

భుశుండిభిశ్చక్రగదర్‌ష్టి పట్టి శైః 

శక్త్యుల్ము క్రైః ప్రాసపరశ్వ ధైరపి | 

నిస్త్రింశభళ్లైః పరిమైస్సముద్గ రైః 

సభిందిపాలైశ్చ శిరాంసి చిచ్చిదుః || 36 

భుశుండిభిః - భుశుండులతో, చక్రగదా-బుప్టిపట్టిశైః - చక్రములు 
గదలు చురకత్తులు అడ్డకత్తులతో, శక్తి-ఉల్ము కై: - శక్తులు కొరవిలతో, ప్రావ 
పరశ్వధైః అపి - ఈటెలు గండ్ర గొడ్డల్లతో కూడ, నిస్త్రింశభల్లైః - కత్తులు 
బల్లెములతో, సముద్గరైః - ఇనుప రోకళ్లతో గూడిన, సభిందిపాలైః - ముళ్ల 
గదలతో గూడిన, పరిమైః చ - ఇనుప 'గుదియలతో కూడ, శిరాంసి - తల 
లను, చిచ్చిదుః - తెగగొట్టిరి. 


548 శ్రీమద్భాగవతము 
భుశుండులు, చక్రములు, గదలు, చురకత్తులు, అడ్డకత్తులు, కత్తు 
లు, శక్తులు, కొరవిలు, ఈటెలు, గండ్ర గొడ్డళ్లు, బల్లెములు, ఇనుప రోకళ్లు, 
ముళ్ల గదలు మరియు ఇనుప గుదియలతో వారు శత్రువుల తలలను నరు 
కుచుండిరి, 


గజాస్తురంగాస్పరథాః పదాతయః 
సారోహవాహా వివిధా విఖండితాః ! 
నికృత్తబాహూరుశిరోధరాంఘ్రయః 
ఛిన్నధ్వజేష్వాసతనుత్రభూషణా: || ఏ7 
గజాః - ఏనుగులు, సరథాః - రథములతో గూడిన, తురంగాః - 
గుర్రములు, పదాతయః - కాలిబంట్లు, వివిధాః - పలురకముల, సారోహ 
వాహాః - యుద్ధవీరులతో గూడిన వాహనములు, విఖండితాః - విరుగగొట్ట 
బడినవి, నికృత్తబాహు-ఊరుశిరః-ధర-అంఘ్రయః - తెగగొట్టబడిన 
చేతులు తొడలు మెడలు కాళ్లు కలవారు, ఛిన్నధ్వజ-ఇషు-ఆసతనుత్రభూ 
షణాః - విరుగగొట్టబడిన జెండాలు ధనుస్సులు కవచములు మరియు 
ఆభరణములు గలవారు. 
ఏనుగులు, గుర్రములు, కాలిబంట్లు, వాహనములపై యుద్ధ 
మును చేసే యోద్ధలయొక్క చేతులు, తొడలు, మెడలు, కాళ్లు నరకబడిన 
వి. రథములు, పలువిధముల వాహనములు విరుగ గొట్టబడీనవి. రథముల 
జెండాలు, యోద్ధల ధనుస్సులు, కవచములు, ఆభరణములు చెల్లాచెద 
రుగా పడియుండెను. 


తేషాం పదాఘాతరథాంగచూర్జితా- 
దాయోధనాదుల్బణ ఉత్థితస్తదా | 
రేణుర్దిశః ఖం ద్యుమణిం చ ఛాదయన్‌ 
న్యవర్తతాసృక్పుంతిభిః పరిప్లుతాత్‌ || 38 
తదా - అప్పుడు, తేషామ్‌ - వారియొక్క, పద-ఆఘాతరథ-అంగ 
చూర్ణితాత్‌ - పాదముల శ్రొక్కుడులచే రథచక్రములచే పొడిగా చేయబడి 


అష్టమ స్కంథఢము - అధ్యాయము 10 క్‌శ9 


న, ఆయమోధనాత్‌ - యుద్ధభూమినుండి, ఉత్ధితః - మైకి లేచిన, ఉల్చ్బణః - 
అతిశయించిన, రేణుః - ధూలి, దిశః - దిక్కులను, ఖమ్‌ - ఆకాశమును, 
ద్యుమణిం చ - సూర్యుని కూడ, ఛాదయన్‌ - కప్పివేయుచున్నదై. అసృ 
క్‌-స్రుతిభి: - రక్తధారలచే, పరిప్లుతాత్‌ = అంతటా తడిసిన యుద్ధభూమి 
నుండి, న్యవర్తత = తొలగిపోయెను. 


వారు కాళ్లతో త్రొక్కుటచే మరియు రథచక్రముల తిరుగుటచే 
యుద్ధభూమి పొడి పొడి ఆయెను. ఆ యుద్ధభూమినుండి అప్పుడు అతిశ 
యించిన ధూళి ఫైకి లేచి దిక్కులను, ఆకాశమును, సూర్యుని కూడ కప్పి 
వేసెను. కొంత సేపు తరువాత ఆ యుద్ధభూమి అంతటా రక్తపు ధారలతో 
తడియగా ఆ ధూళి అణిగిపోయెను. 


శిరోభిరుద్ధూతకిరీటకుండలైః 
సంరంభదృగ్భిః పరిదష్టదచ్చదైః | 
మహాభుజైస్స్పాభర జైస్సహాయుథై: 
సా ప్రాసృతా భూః కరభోరుభిర్చభా || వం 


ఉద్ధూతకిరీటకుండలైః - ఎగురకొట్టబడిన కిరీటములు కుండల 
ములు కలిగినట్టియు, సంరంభదృగ్భిః - కోపముతో నిండిన కన్నులు కలిగి 
నట్టియు, పరిదష్టదచ్చ దైః - కొరకబడిన పెదవులు గల, శిరోభిః: - తలల 
తో, స-ఆభరణైః - ఆభరణములతో కూడినట్టియు, సహ-ఆయుథైః - 
ఆయుధములతో కూడియున్న మహాభుజైః - గొప్ప భుజములతో, కరభ- 
ఊరుభిః - ఏనుగు తొండములవంటి తొడలతో, సా- ఆ, భూః - నేల, 
ప్రాస్సృతా - అంతటా పరచబడినదై, బభౌ - ప్రకాశించెను. 


ఆ యుద్ధభూమి తెగి పడిన తలలు, గొప్ప భుజములు, ఏనుగు 
తొండములవంటి. తొడలు, ఆభరణములు, మరియు ఆయుధములతో 
అంతటా పరచబడి ప్రకాశించెను. కొన్ని తలలకు కిరీటములు, మరికొన్నిటికి 
కుండలములు ఎగిరిపోయెను. కొన్ని తలలకు కోపముతో నిండిన కన్నులు 
గలవు. మరికొన్ని తలల పెదవులు పళ్లతో కరచియుండెను. 


550 శ్రీమద్భాగవతము 
కబంధాస్తత్ర చోత్పేతుః పతితిస్వశిరోంక్షిభిః | 
ఉద్యతాయుధదోర్దం డైరాధావంతో భటాన్‌ మృధే! 40 


తత్ర - ఆ సమయమునందు, మృధే - యుద్ధభూమియందు, పతి 
తస్వశిరః- అక్షి భిః - నేల రాలిన తమ తలలు కన్నులతో, ఉద్యత-ఆయుధ 
దోర్డం డైః - మైకి ఎత్తబడిన దండములవంటి భుజములతో, కబంధాః చ - 
మొండెములు కూడ, ఉత్పేతుః - మైకి లేచినవి, భటాన్‌ - భటులనుద్దేశిం 
చి, ఆధావంతః - అంతటా పరుగెత్తుచున్నవి. 


ఆ సమయములో యుద్ధభూమియందు మొండెములు కూడ 
దండములవంటి చేతులలో ఆయుధములను పట్టుకొని ఫైకి లేచి భటుల 
మైకి అంతటా పరుగులు తీయుచుండెను. అవి తెగిపడిన తమ తలలయం 
దలి కన్నులతో చూచుచుండెను. 


బలిర్మహేంద్రం దశభిస్తింభిరైరావతం శరైః | 
చతుర్భిశ్చతురో వాహానేకేనారోహమార్భయత్‌ || _ 41 


_ బలిః - బలి చక్రవర్తి, మహేంద్రమ్‌ - మహేంద్రుని, దశభిః - పది, 
శరై - బాణములతో, ఐరావతమ్‌ - ఐరావతమును, త్రిభిః - మూడు, 
చతురః - నాలుగు, వాహాన్‌ - పాదరక్షకులను, చతుర్భిః - నాలుగు, ఏకేన 
- ఒకదానితో, ఆరోహమ్‌ - మావటివానిని, ఆర్భయత్‌ - కొట్టెను. 


బలి చక్రవర్తి మహేంద్రునిమై పది బాణములను, ఐరావతముమై 
మూడింటిని, నల్గురు పాదరక్షకులమై నాలుగింటిని, మావటివానిమై ఒక 
బాణమును వేసి కొట్టెను. 


స తానాపతతశ క్రస్తావద్భిశ్శీఘ్రవిక్రమ: 
చిచ్చేద నిశితైర్శల్లైరసంప్రాప్తాన్‌ హసన్నివ || 42 
శీఘ్రవిక్రమః - శీఘ్రమగు పరాక్రమము గల, సః - ఆ, శక్ర - 
ఇంద్రుడు, హసన్‌ ఇవ - చిరునవ్వు నవ్వుచున్నవాడు వలె, ఆపతతః - 
వచ్చి పడుచున్నట్టియు, అసంప్రాప్తాన్‌ - దగ్గరకు రాని, తాన్‌ - ఆ బాణము 


అష్టమ స్కంధము - అధ్యాయము 10 క్‌్‌1 





లను, నిశితైః - వాడిమైన, తావద్భిః - అంతే సంఖ్యగల, భల్లెః - బాణము 
అతో, చిచ్చేద - తెగగొట్టెను. 


శీఘ్రమగు పరాక్రమము గల ఆ ఇంద్రుడు చిరునవ్వుతో అంతే 
సంఖ్యలో బాణములను ప్రయోగించి మీదకు వచ్చుచున్న ఆ బాణములను 
దగ్గరకు రాకముందే తెగగొట్టెను. 


తస్య కర్మోత్తమం వీక్ష్య దుర్మర్షశ్శ క్రిమాదదే | 
తాం జ్వలంతీం మహోల్కాభాం హస్తస్థామచ్చినద్ధరిః || 43 
తస్య - ఆ ఇంద్రునియొక్క, ఉత్తమమ్‌ - గొప్ప కర్మ - పనిని, 

వీక్ష్య - చూచి, దుర్మర్షః - సహించనివాడై బలి, శక్తిమ్‌ - శక్తి ఆయుధము 
ను, ఆదదే - చేతిలోనికి తీసుకొనెను, హరిః - ఇంద్రుడు, జ్వలంతీమ్‌ - 
మండుచున్నట్టియు, మహా-ఉల్క-ఆభామ్‌ - పెద్ద తోకచుక్క వలె ప్రకాశిం 
చుచున్నట్టియు, హస్తస్థామ్‌ - చేతియందున్న తొమ్‌ - దానిని, అచ్భినత్‌ 
- ఛేదించెను. 

ఆ ఇంద్రుని ఆ ఉత్తమమగు కర్మను చూచి బలి చక్రవర్తి సహించ 
లేక పోయెను. ఆయన మండుతూ పెద్ద తోకచుక్కవలె ప్రకాశించే ఒక శక్తి 
ఆయుధమును చేతిలోనికి తీసుకొనెను. ఇంద్రుడు దానిని ఆయన చేతిలో 
ఉండగానే ఛేదించెను. 


తతశ్శూలం తతః ప్రాసం తతస్తోమరమృష్టయః | 
యద్యచృస్త్రం సమాదద్యాత్సర్వం తదచ్చినద్విభుః 11 44 
తతః - తరువాత, శూలమ్‌ - శూలమును, తతః - తరువాత, 
ప్రాసమ్‌ - ఈటెను, తతః - తరువాత, తోమరమ్‌ - చిల్లకోలను, బుష్టయః 
- కత్తులను, యత్‌ యత్‌ - ఏయే, శస్త్రమ్‌ - ఆయుధమును, సమాద 
ద్యాత్‌ - తీసుకొనునో, తత్‌ - ఆ, సర్వమ్‌ - సర్వమును, విభుః - సమర్థు 
డగు ఇంద్రుడు, అచ్చినత్‌ - ఛేదించెను. 


36' 


5్‌5్‌2 శ్రీమద్భాగవతము 
తరువాత శూలమును, తరువాత ఈటెను, తరువాత చిల్లకోలను, 
తరువాత కత్తులను, ఈ విధముగా బలి ఏయే ఆయుధములను చేతిలోనికి 
తీసుకొనెనో వాటిని అన్నింటినీ సమర్థుడగు ఇంద్రుడు ఛేదించెను. 


ససర్జాథాసురీం మాయామంతర్థానగతోకనురః | 
తతః ప్రాదురభూచై సలస్సురానీకోపరి ప్రభో || డీక్‌ 
ప్రభో - ఓ మహారాజా! అథ - తరువాత, అసురః - రాక్షసుడగు 
బలి, అంతర్థానగతః - అంతర్థానమును పొందినవాడ్రే, ఆసురీమ్‌ - రాక్షసు 
లకు చెందిన, మాయామ్‌ - మాయను, ససర్జ - సృష్టించెను, తతః - 
అప్పుడు, సుర-అనీక-ఉపరి - దేవతల ఫైన్యము మైన, శైలః - పరత 
ము, ప్రాదుః-అభూత్‌ - ఆవిర్భవించెను. 

ఓ మహారాజా! తరువాత రాక్షసుడగు ఆ బలి అంతర్థానమై రాక్షస 
మాయను సృష్టించెను. అప్పుడు దేవమైన్యము ఫైన ఒక పర్వతము ఆవి 
రృవించెను. 

తతో నిపేతుస్తరవో దహ్యుమానా దవాగ్నినా | 
శిలాస్సటంకశిఖరాశ్చూర్ణయంత్యో ద్విషదృలమ్‌ !! 46 


తతః - దానినుండి, దవ-అగ్నినా - కార్చిచ్చుచే, దహ్యమానాః - 
తగులబెట్ట బడుచున్ను తరవః - చెట్లు, సటంకశిఖరాః - ఉలివలె వాడిమైన 
కొనలతో గూడిన, శీలాః - రాళ్లు, ఢ్ర్‌షడ్‌ -బలమ్‌ - శత్రుమైన్యమును, 
చూర్ణయంత్యః - పిండి చేయుచున్నవై. నిపే నిపేతుః - పడినవి. 


ఆ పర్వతమునుండి కార్చిచ్చుచే తగులబెట్ట బడుచున్న చెట్లు, 
ఉలివలె వాడియైన కొనలు గల రాళ్లు పడి శత్రు (దేవతల) సైన్యమును 
పిండి చేసినవి. 

మహోరగాస్సముత్పేతుర్దందశూకాస్పవృశ్ళ్చికాః | 
సింహవ్యాఘ్రవరాహాశ్చ మర్ణయంతో మహాగజాన్‌ || 47 


అష్టమ స్కంధము - అధ్యాయము 10 క్‌5ై 


మహా-ఉరగాః - పెద్ద పాములు, సవృశ్చికాః - తేళ్లతో గూడియు 
నృ దందశూకాః - త్రాచుపాములు, మహాగజాన్‌ వ గొప్ప ఏనుగులను, 
మర్దయంతః - సంహరించుచున్ను సింహవ్యాఘ్రవరాహాః చ - సింహ 
ములు పెద్ద పులులు అడవి పందులు కూడు సముత్పేతుః - బయల్వెడలి 
నవి, 


పెద్ధ పాములు, త్రాచులు, తేళ్లు బయల్వెడలినవి. సింహములు, 
పెద్ద పులులు, అడవి పందులు బయల్వెడలి గొప్ప ఏనుగులను సంహ 
రించ జొచ్చెను. 


యాతుధాన్యశ్చ శతశశ్శూలహస్తా వివాససః | 
ఛింధి భింధీతి వాదిన్యస్తథా రక్షోగణాః ప్రభో || 48 


ప్రభో - ఓ మహారాజా! శూలహన్తాః - శూలములు చేతుల 
యందు గలవారు, వివాససః - దిగంబరలు అగు, యాతుధాన్యః చ - రాక్ష 
సస్త్రీలు, శతశః - వందలాదిగా, ఛింధి - నరుకుము, భింధి - పగులగొట్టు 
ము, ఇతి - అని, వాదిన్యః - పలుకుచున్నవారై తథా - అదే విధముగా, 
రక్షః-గణాః - రాక్షసుల గణములు. 

ఓ మహారాజా! శూలములను చేతబట్టి దిగంబరలై రాక్షసస్త్రీలు 
మరియు రాక్షసుల గణములు వందలాదిగా ఆవిర్భవించిరి. వారు నరు 
కుము, పగుల గొట్టుము అని పలుకుచుండిరి. 

తతో మహాఘనా వ్యోమ్ని గంభీరపరుషస్వనాః | 
అంగారాన్ముముచుర్వా త్రైరాహతాః స్తనయిత్నవః || 49 
తతః - తరువాత, వ్యోమ్ని - ఆకాశమునందు, గంభీరపరుష 
స్వనాః - గంభీరమైన కఠోరమైన ధ్వని గలవి, వాతైః - గాలులచే, ఆహతాః 
- ఢీకొనునట్లు చేయబడినవి, స్తనయిత్నవః - గర్జించుచున్నవి అగు, మహా 
ఘనాః - పెద్ద మేఘములు, అంగారాన్‌ - మండే నిప్పులను, ముముచుః 
- విడిచి పెట్టినవి. 


గు 


554 శ్రీమద్భాగవతము 
తరువాత ఆకాశమునందు. పెద్ద మేఘముల గుంపులు వచ్చి 
గాలుల కారణముగా థఢీకొనుచూ గంభీరముగా కర్ణకఠోరముగా గర్జిస్తూ 
మండే నిప్పులను విడిచి పెట్టినవి. 


సృష్టో దైత్యేన సుమహాన్‌ వహ్నిశ్వ్వసనసారథిః | 
సాంవర్తక ఇవాత్యుగ్రో విబుధధ్వజినీమధాక్‌ ! | క్‌0 
దైత్యేన - రాక్షసుడగు బలిచే, సృష్టః - సృష్టించబడినది, సుమ 
హాన్‌ - చాల పెద్దది, శ్వసనసారథిః - వాయువుచే వ్యాపింప జేయబడు 
నది, సాంవర్తకః ఇవ - ప్రళభయకాలాగ్ని వలె, అతి-ఉగ్రః - మిక్కిలి భయం 
కరమైనది అగు, వహ్నిః - అగి విబుధధ్వజినీమ్‌ - దేవతల సైన్యమును, 
అధాక్‌ - తగుల 
రాక్షసుడగు బలి చాల పెద్ద అగ్నిని సృష్టించెను. అది ప్రళయకా 
లాగ్ని వలె చాల భయమును గొల్పెను. గాలి దానిని వ్యాపింప చేయగా, 
అది దేవమైన్యమును తగులబెట్ట జొచ్చెను. 
తతస్పముద్ర ఉద్వేలస్పర్వతః ప్రత్యదృశ్యత | 
ప్రచండవావైరుధ్ధూతతరంగావర్తభీషణ: [1 వ్‌ 
తతః - తరువాత, సర్వతః - అంతటా, ఉద్వేలః - చెలియలి 
కట్టను దాటునది, ప్రచండవాతైః - మిక్కిలి వేగము గల గాలులచే, 
తరంగ-ఆవర్తభీషణః - లేవగొట్టబడిన తరంగములచే మరియు నుడిగుండ 
ములచే భయమును గొల్పుచున్నది అగు, సముద్రః - సముద్రము, ప్రత్య 
దృశ్యత - కానవచ్చెను. 
తరువాత చెలియలి కట్టను దాటిన సముద్రము (సువామీ) 
అంతటా కానవచ్చెను. ప్రచండమైన గాలులు దానియందు తరంగముల 
ను, సుడిగుండములను లేవగొట్టుచుండగా, అది చాల భయమును గొల్పు 
చుండెను. 


ఏవం దైతైర్శహామాయైరలక్ష్యగతిభీషణైః | 
నృజ్యమానాసు మాయాసు విషేదుస్సురమైనికాః || 52 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 క్‌5్‌క్‌ 

ఏవమ్‌ - ఈ విధముగా, మహామాయైః - మహామాయావులైనట్టి 
యు, అలక శ్రగతిభీషణైః - కంటికి కానరాని గమనముచే భయమును 
గొల్పే, దైత్యైః - రాక్షసులచే, మాయాసు - మాయలు, సృజ్యమానాసు - 
సృష్టించబడుచుండగా, సురమైనికాః - దేవమైనికులు, విషేదుః - విషాద 
మును పొందిరి. 


ఈ విధముగా మహామాయావృలగు రాక్షసులు కంటికి కానరాని 
గమనము గలవారై మాయలను సృష్టించి భయమును గొల్పుచుండగా, 
దేవమైనికులు విషాదమును పొందిరి. 


న తత్పుతివిధిం యత్ర విదురింద్రాదయో నృప | 
ధ్యాతః ప్రాదురభూత్తత్ర భగవాన్‌ విశ్వభావనః 1 _ 53 


నృప - ఓ మహారాజా! యత్ర - ఏ కాలమునందైతే, ఇంద్ర-ఆ 
దయః - ఇంద్రుడు మొదలగువారు, తత్‌-ప్రతివిధిమ్‌ - దానికి నివారణోపా 
యమును, న విదుః - తెలియకుండిరో అప్పుడు, ధ్యాతః - ధ్యానించబడి 
నవాడు, విశ్వభావనః - జగత్తును పాలించువాడు అగు, భగవాన్‌ - శ్రీహరి 
భగవానుడు, తత్ర - అచ్చట, ప్రాదురభూత్‌ - సాక్షాత్కరించెను. 


ఓ మహారాజా! ఇంద్రుడు మొదలగువారికి ఆ మాయలను నివా 
రించే ఉపాయము తెలియలేదు. అప్పుడు వారు లోకములను పాలించే 
శ్రీహరి భగవానుని ధ్యానించగా, ఆయన అచట సాక్షాత్కరించెను. 


తతస్సుపర్జాంసకృతాంఘ్రిపల్లవః పిశంగవాసా నవకంజలోచనజ 
అదృశ్యతాష్టాయుధబాహురుల్లసచ్చీఏకౌస్తుభాన ర్యకిరీటకుండల:। 
తతః - తరువాత, సుపర్ణ-అంసకృత-అంఘ్రిపల్లవః - గరుత్మం 
తుని భుజములమై ఉంచబడిన చిగుళ్లవంటి పాదములు గలవాడు, పిశంగ 
వాసా; - పీతాంబరుడు, నవకంజలోచనః - కొత్తగా వికసించిన పద్మము 
వంటి కన్నులు గలవాడు, అష్ట-ఆయుధబాహుః - ఎనిమిది ఆయుధము 
లను ధరించిన చేతులు గలవాడు, ఉల్లసత్‌-శ్రీకొస్తుభ-అనర్జ్యకిరీటకుం 


5 శ్రీమద్భాగవతము 
డలః - గొఫ్పగా ప్రకాశించే లక్ష్మి కౌస్తుభ మాణిక్యము మిక్కిలి విలువైన 
కిరీటము కుండలములు గలవాడు అగు శ్రీహరి, అదృశ్యత - కనబడెను, 

అప్పుడు గరుత్మంతుని భుజములమై చిగుళ్లవంటి కాళ్లను 
ఉంచిన పీతాంబరుడగు శ్రీహరిని వారు చూచిరి. కొత్తగా వికసించిన పద్మ 
మువంటి కన్నులు గల ఆయన ఎనిమిది చేతులలో ఆయుధములను 
ధరించి యుండెను. ఆయన వక్షఃస్థలముమై శ్రీదేవిని, మెడలో కౌస్తుభ 
మాణీక్యమును, మిక్కిలి విలువైన కిరీటమును, కుండలములను ధరించి 
యుండెను. 
తస్మిన్‌ ప్రవి్టే సురహూటకర్మజా 
మాయా వినేశుర గైహినా మహీయసః | 
స్వప్ప్నోయథా హి ప్రతిబోధ ఆగతే 
హరిస్మృతిన్సర్వవిపద్విమోక్షణమ్‌ !| వ్‌5్‌ 
తస్మిన్‌ - ఆ శ్రీహరి, ప్రవిష్టే - ప్రవేశించగా, మహీయసః - 
సర్వాధికుడగు శ్రీహరియొక్క, మహినా - మహిమచే, అనురకూటక 
ర్మజాః - రాక్షసులయొక్క మాయలను సృష్టించే కర్మనుండి పుట్టిన 
మాయాః - మాయలు, ప్రతిబోధే - తెలివి ఆగతే - రాగా, స్వప్నః యథా 
- కల వలె, వివేశుః - నశించినవి, హి - ఏలయనగా, హరివ్శృతిః - శ్రీహ 
రియొక్క న్మరణము, సర్వవిపద్‌-విమోక్షణమ్‌ - సకలములైన ఆపదల 
నుండి విముక్తిని కలిగించునది. 
సర్వాధికుడగు ఆ శ్రీహరి ప్రవేశించగానే ఆయన మహినుచేతనే, 
రాక్షసులు మాయలను సృష్టించే కర్మలను చేసి సృష్టించిన మాయలు, 
తెలివి రాగానే కల దూరమైనట్లుగా, నశించెను. ఎందుకంటే, శ్రీహరి యొక్క 
స్మరణము అన్ని ఆపదలనుండి విముక్తిని కలిగించును. 


దృష్ట్వా మృధే గరుడవాహామిభారివాహ 
అవిధ్య శూలమహినోదథ కాలనేమి: | 


అష్టమ స్కంధము - అధ్యాయము 10 క్‌5్‌7 


- తల్లీలయా గరుడమూర్థ్ని పతద్భృహీత్వా ల 
తేనాహనన్నృప సవాహమరిం త్య్యధీశః || వ్‌౮ 


నృప - ఓ మహారాజా!, మృధే - యుద్ధమునందు, గరుడవాహమ్‌ 
- గరుడుడు వాహనముగా గల శ్రీహరిని, దృష్ట్వా - చూచి, అథ - తరువా 
త ఇభ-అరివాహః - ఏనుగులకు శత్రువగు సింహము వాహనముగా గల, 
కాలనేమిః - కాలనేమి, శూలమ్‌ - శూలమును, ఆవిధ్య - మెకెత్తి అహి 
నోత్‌ - కొట్టెను, గరుడమూర్థ్ని - గరుడుని శిరస్సు మై, పతత్‌ - పడుచున్ను 
తత్‌ - దానిని, లీలయా - అవలీలగా, గృహీత్వా - పట్టుకొని, త్రి-అధి- 
ఈశః - ముల్లోకములకు అధీశ్వరుడగు శ్రీహరి, తేన - దానితో, సవాహమ్‌ 
- వాహనముతో కూడియున్ను అరిమ్‌ - శత్రువును, అహనత్‌ - సంహిరిం 
చెను. 

ఓ మహారాజా! యుద్ధమునందు గరుడుని అధిష్టించి వచ్చిన 
శ్రీహరిని చూచి వెంటనే కాలనేమి శూలమును ఫైకెత్తి కొట్టెను. ఆతడు 
ఏనుగులకు శత్రువగు సింహమును అధిష్టించి యుండెను. ఆ శూలము 
గరుడుని తలమై పడబోవుచుండగా, ముల్గ్లోకములకు అధీశ్వరుడగు 
శ్రీహరి దానిని అవలీలగా పట్టుకొని, దానితోనే కాలనేమిని, వాని వాహన 
మును కూడ సంహరించెను. 


మాలీ సుమాల్యతిబలౌ యుధి పేతతుర్య- 
చృథ్రేణ కృత్తశిరసావథ మాల్యవాంస్తమ్‌ 1 
ఆహత్య తిగృగదయా5కహనదండజజేంద్రం 
తావచ్చిరో;చ్చినద రేర్నదతో5రిణా55ద్యః 11 57 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే 
సముద్రమథనవృత్తాంతే దేవాసురసంగ్రామవర్డనం 
నామ దశమోధ్యాయః || 


అతిబలౌ - మహాబలశాలురగు, మాలీ - మాలి, సుమాలీ - 
సుమాలి, యుధి - యుద్ధమునందు, యత్‌-చన్రేణ లావి శ్రీహరియొక్క 


558 శ్రీమద్భాగవతము 
చకశ్రముచే, కృత్తశిరగొ - నరకబడిన తలలు గలవారై. పేతతుః - నేల 
గూలిరో, అథ - తరువాత, తమ్‌ - ఆయనను, మాల్యవాన్‌ - మాల్యవంతు 
డు, తిగ్సగదయా - వాడి గదతో, ఆహత్య - కొట్టి, అండజ-ఇంద్రమ్‌ - పక్షి 
రాజగు గరుత్మంతుని, అహనత్‌ - కొట్టెను, తావత్‌ - అంతలో, ఆద్యః - 
సర్వకారణుడగు శ్రీహరి, అరిణా - చక్రముతో, నదతః - సింహనాదమును 
చేయుచున్న అరేః - శత్రువగు మాల్యవంతునియొక్క, శిరః - తలను, 
అచ్చినత్‌ - తెగగొట్టెను. 


మహాబలశాలురగు మాలి, సుమాలి యుద్ధమునందు శ్రీహరి 
యొక్క చక్రముచే నరుకబడిన తలలు గలవారై నేల గూలిరి. అపుడు 
మాల్యవంతుడు సింహనాదమును చేసి వాడియైన గదతో శ్రీహరిని, పక్షి 
రాజగు గరుత్మంతుని కొట్టెను. అంతలోనే, సర్వకారణుడగు శ్రీహరి శత్రు 
వైన ఆ మాల్యవంతుని తలను చక్రముతో నరికెను. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
సముద్ర మథన వృత్తాంతములో దేవాసుర సంగ్రామమును 
వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది (10) . 


కలల లలు 


అథ ఏకాదశోశ్‌ధ్యాయః 
సముద్ర మధనము - ఇంద్రుడు నముచిని సంహరించుట 


శ్రీశుక ఉవాచ | 
అథో సురాః ప్రత్యుపలబ్ధచేతసః 
పరస్య పుంసః పరయానుకంపయా | 
జఘ్నుర్భ ఏతం శక్రసమీరణాదయః 
తాంస్తాన్‌ రణే మైరభిసంహతాః పురా || క్షే 


అథో - తరువాత పరస్య పుంసః - పురుషోత్తమునియొక్క, 
వేరయా - సర్వాతిశాయియగు, అనుకంపయా - దయచే, ప్రత్యుపలబ్ధచే 
తసః - పరాజితము కాని అంతఃకరణములు గల, శశ్రసమీరణ-ఆదయః - 
ఇంద్రుడు వాయువు మొదలైన, సురాః - దేవతలు, తాన్‌ తాన్‌ - వారి వారి 
ని, భృశమ్‌ - తీవ్రముగా, జఘ్నుః - కొట్టిరి, మైః - ఎవరిచేనైతే, పురా - 
ఇదివరలో, రణే - యుద్ధమునందు, అభినంహతాః - గట్టిగా కొట్టబడిరో. 

ఇదివరలో దేవతలు రాక్షసుల చేతిలో దెబ్బలను తినియున్నారు. 
కొని ఇప్పుడు పురుషోత్తముని సర్వాతిశాయియగు దయచే వారి మనస్సు 
లలోని ధైర్యము రాక్షసుల మాయచే వీగి పోలేదు. అప్పుడు ఇంద్రుడు, 
వాయువు, అగ్ని మొదలగు దేవతలు ఆ రాక్షసులను యుద్ధములో గట్టిగా 
దెబ్బ తీసిరి. 


వైరోచనాయ సంరబ్థో భగవాన్‌ పాకశాసనః | 
ఉదయచ్చద్యదా వజ్రం ప్రజా హా హేతి చుక్రుశు: || 2 


భగవాన్‌ - పూజనీయుడు, పాకశాసనః - పాకానురుని సంహరిం 
చినవాడు అగు ఇంద్రుడు, వైరోచనాయ - విరోచన పుత్రుడగు బలి కొరకు, 


560 శ్రీమద్భాగవతము 
సంరబ్ధః - కోపించినవాడై, యదా - ఎప్పుడైతే, వజ్రమ్‌ - వజ్రమును, ఉద 
యచ్చత్‌ - మైకి ఎత్తెనో అప్పుడు, ప్రజాః - జనులు, హాహా - అయ్యో 
అయ్యో! ఇతి - అని, చుక్రుశుః - ఆక్రోశించిరి. 


పూజనీయుడు, పొకాసురుని సంహరించినవాడు అగు ఇంద్రుడు 
విరోచన పుత్రుడగు బలికై కోపించి వజ్రమును మైకి ఎత్తగా, ప్రజలు 
అయ్యో అయ్యో! అంటూ ఆక్రోశించిరి. 


వజపాణిస్తమాహేదం తిరస్కృత్య పురఃస్థితమ్‌ | 
మనస్వినం సుసంపన్నం విచరంతం మహామృథే || ఏ 


పురఃస్థితమ్‌ - ఎదుట నున్నట్టియు, మనస్వినమ్‌ - థైర్యము కలి 
గినట్టియు, సుసంపన్నమ్‌ - యుద్ధసామగ్రి నిండా ఉన్నట్టియు, మహామృధే 
- ఆ గొప్ప యుద్ధమునందు, విచరంతమ్‌ - విశేషముగా తిరుగుచున్ను 
తమ్‌ - ఆ బలిని, తిరస్కృత్య - తిరస్కరించి, వజ్రపాణిః - వజ్రము చేతి 
యందున్న ఇంద్రుడు, ఇదమ్‌ - ఈ మాటను, ఆహ - పలికెను, 


థైర్యశాలియగు విరోచనుడు యుద్ధసామగ్రిని నిండా ఉంచుకొని 
ఆ గొప్ప యుద్ధములో అంతటా సంచరిస్తూ యుద్ధమును చేయుచుండె 
ను. ఆయన తన ముందుకు రాగానే ఇంద్రుడు వజ్రము చేతబట్టి తిరస్కార 
పూర్వకముగా ఆయనతో ఇట్లు పలికెను. 


నటవన్మూఢ మాయాభిర్మాయేశాన్నో జిగీషసి | 
జిత్వా బాలాన్నిబద్ధాక్షాన్నటో హరతి తద్ధనమ్‌ | త 
మూఢ - ఓరీ మూర్థా॥ మాయా-ఈశాన్‌ - మాయలకు అధిపతు 
లమగు, నః - మమ్ములను, నటవత్‌ - నటుడు వలె, మాయాభిః - మాయ 
లతో, జిగీషసి - జయించ గోరుచున్నావు, నటః - నటుడు, నిబద్ధ-అక్షాన్‌ 
- గంతలు కట్టబడిన కన్నులు గల, బాలాన్‌ - పిల్లలను, జిత్వా - వశము 
చేసుకొని, తద్‌-ధనమ్‌ - వారి సొమ్మును, హరతి - అపహరించును. 


ఓరీ మూర్థా! నటుడు పిల్లలను మంచి మాటలతో వశము చేసు 
కొని, వారి కళ్లకు గంతలు కట్టి వారి వద్ద ఉండే సొమ్మును అపహరించును. 


అష్టమ స్కంధము - అధ్యాయము 11 5611 


నీవు కూడ అదే విధముగా మాయలతో మమ్ములను జయించ గోరుచున్నా 
వు. కాని, మేము మాయలకు అధిపతులము. 


ఆరురుక్షంతి మాయాభిరుత్సిసృప్సంతి యే దివమ్‌ | 
తాన్‌ దస్యూన్‌ విధునోమ్యజ్ఞాన్‌ పూర్వస్మాచ్చ పదాదధః !15 
యే - ఎవరైతే, మాయాభిః - మాయలతో, దివమ్‌ - స్వర్గమును, 
ఆరురుక్తంతి - చేరుకోవాలని కోరెదరో, ఉత్సిసృప్పంతి - దాటి వెళ్ల గోరె 
దరో, తాన్‌ - అట్టి, అజ్ఞాన్‌ - మూర్థులైన, దస్యూన్‌ - చోరులను, పూర్వ 


స్మాత్‌ - ఇదివరకటి, పదాత్‌ చ - స్థానముకంటె కూడ, అధః - క్రిందకు, 
విధునోమి - పడగొట్టెదను. 


ఎవరైతే మాయలతో స్వర్గమును చేరాలని గాని, స్వర్గమును దాటి 
పై లోకములకు వెళ్లాలని గాని కోరెదరో, వారు మూర్ధులైన చోరులు. 
వారిని నేను ఇదివరలో ఉన్న స్థానముకంటె కూడ క్రిందకు పడ గొట్టెదను. 


సోోహం రని. స్తేద్య వజ్రేణ శతపర్వణా | 
శిరో హరిష్యే మందాత్మన్‌ ఘటస్వ జ్ఞాతిభిస్సహ || 6 
మంద-ఆత్మన్‌ - ఓరీ మందబుద్ధీ!, సః - అట్టి, అహమ్‌ - నేను, 
దుర్మాయినః - చెడ్డ మాయలు గల, త్తే- “ నీయొక్కం శిరః - తలను, శతప 
మ వంద కణుపులు గల వజ్రేణ - వజ్రముతో, అద్య - ఇప్పుడు, 
హరిక ష్య - ఊడగొట్టెదను. జ్ఞాతిభిః సహ - బంధువులతో గూడి, ఘటస్వ ఎ 
కాసుకొనుము. 
ఓరీ మందబుద్ధీ! చెడ్డ మాయలను చేసే నీ తలను అట్టి నేను 
ఇప్పుడే వంద కణుపుల వజ్రముతో ఊడగొట్టెదను. నీవు నీ బంధువులతో 
గూడి కాసుకొనుము. 


బలిరువాచ ! 
సంగ్రామే వర్తమానానాం కాలచోదితకర్మణామ్‌ ! 
కీర్తర్ణయోంజయో మృత్యుస్సర్వేషాం స్యురనుక్రమాత్‌ 11 7 


క5్‌62 శ్రీమద్భాగవతము 
కాలచోదితకర్మణామ్‌ - కాలముచే ప్రేరితమైన కర్మలు కలిగినట్టి 
యు, సంగ్రామే - యుద్ధమునందు, వర్తమానానామ్‌ - ఉన్న సర్వేషామ్‌ - 
అందరికి, కీర్తి! - కీర్తి జయః - విజయము, అజయః - అపజయము, 
మృత్యుః - మరణము, అనుక్రమాత్‌ - క్రమముగా, స్యుః - కలుగును. 


బలి ఇట్లు పలికెను --- కాలముచే ప్రేరితులై కర్మలను చేస్తూ 
యుద్ధమును చేయుచున్నవారందరికి కీర్తి జయము, అపజయము, మర 
ణము వరుసగా కలుగుచునే యుండును, 


తదిదం కాలరశనం జనాః పశ్యంతి సూరయః | 
న హృష్యంతి న శోచంతి తత్ర యూయమపండితాః || 8 


తత్‌ - ఆ, ఇదమ్‌ - ఇది, కాలరశనమ్‌ - కాలముచే నియంత్రించ 
బడినది, సూరయః - వివేకవంతులగు, జనాః - జనులు, పశ్యంతి - చూచె 
దరు, న హృష్యంతి - హర్షమును పొందరు, న శోచంతి - దుఃఖించరు, 
తత్ర - ఆ విషయమునందు, యూయమ్‌ - మీరు, అపండితాః - తెలిసిన 
వారు కారు. 


ఆ ఈ జయాపజయములు, కీర్తి-అపకీర్తులను కాలము నియం 
త్రించును. ఈ విషయము తెలిసిన వివేకవంతులు మంచికి హర్షముతో 
గెంతులు వేయరు; చెడుకు శోకముతో క్రుంగిపోరు. కాని, మీరు ఈ వివే 
కము గలవారు కారు. 


నవయం మన్యమానానామాత్మానం తత్ర సాధనమ్‌ |! 
గిరో వస్సాధుశోచ్యానాం గృహ్హీమో మర్శతాడనాః || 9 


తత్ర - వాటియందు, ఆత్మానమ్‌ - తనను, సొధనమ్‌ - సాధన 
మునుగా, మన్యమౌనానామ్‌ - తలపోయునట్టియు, సాధుశోచ్యానామ్‌ - 
సత్పురుషులచే జాలిపడదగిన, వః - మీయొక్క, మర్శతాడనాః - మర్మ 
మునందు కొట్టే గిరః - వాక్కులను, వయమ్‌ - మేము, న గృహ్హీమః - 
స్వీకరించము. 


అష్టమ స్కంధము - అధ్యాయము 11 563 


జయాపజయములకు కర్తలము మేమే అని మీరు తలపోయుచుం 
దురు.మీ అజ్ఞానమునకు సత్పురుషులు మీమై జాలి పడెదరు. అట్టి మీమై 
హృదయములో గాౌాయమును చేసే వంద స్తలు ప్రయోగించుట 
మాకు సమ్మతము కాదు. 


శ్రీశుక ఉవాచ | 
ఇత్యాక్షి స్య విభుం వీరో నారాచైర్వీరమర్దనః 1 
ఆకర్ణపూర్డైరహనదాక్షే పెరాహతం పునః 11 10 


వీరమర్దనః - వీరులను సంహిరించే, వీరః - వీరుడైన బలి, విభు 
మ్‌ - స్వర్గాధిపతిని, ఇతి - ఈ విధముగా, ఆక్షిప్య - ఆక్షేపించి, ఆక్షేమైః - 
ఆక్షేప వచనములచే, ఆహతమ్‌ - కొట్టబడిన ఇంద్రుని, పునః - మరల, 
ఆకర్గపూర్జైః - నారిత్రాటిని చెవి వరకు లాగి విడిచిన, నారాచైః - బాణముల 
తో, అహానేర్‌ - కొట్టెను. 


బలి వీరులను సంహరించే వీరుడు. ఆయన ఈ విధముగా ఇంద్రు 
నకు ఆక్షేప వచనములచే దుఃఖమును కలిగించెను. అంతేగాక, నారిని చెవి 
వరకు లాగి విడిచిన బాణములతో ఆయన ఇంద్రుని కొట్టెను. 


ఏవం నిరాకృతో దేవో వైరిణా తథ్యవాదినా | . 
నామృష్యత్తదధిక్షేపం తోత్రాహత ఇవ ద్విపః || కే1 


తథ్యవాదినా - సత్యమును పలికే, వైరిణా - శత్రువుచే, ఏవమ్‌ - 
ఈ విధముగా, నిరాకృతః - తిరస్కరించబడిన, దేవః - దేవేంద్రుడు, తోత్ర- 
ఆహతః - అంకుశముచే పొడవబడిన, ద్విపః ఇవ - ఏనుగు వలె, తద్‌-అధి 
క్లేపమ్‌ - ఆయనయొక్క ఆక్షేపమును, న అమృష్యత్‌ - సహించలేక 
పోయెను. 

బలి ఈ విధముగా సత్యమును పలికి తిరస్కరించగా, దేవేంద్రుడు 


అంకుశముచే పొడవబడిన ఏనుగు వలె ఆ బలియొక్క ఆక్షేప వచనమును 
సహించ లేకపోయెను. 


564 శ్రీమద్భాగవతము 
ప్రాహరత్కులిశం తస్మా అమోఘం పరమర్ధనః । 
సయానో న్యపతద్భూమౌ ఛిన్నపక్ష ఇవాచలః || క్షే 


పరమర్దనః - శత్రువులను సంహరించే ఇంద్రుడు, తమ్మై - ఆ బలి 
కొరకు, అమోఘమ్‌ - మొక్కవోని, కులిశమ్‌ - వజ్రమును, ప్రాహరత్‌ - 
వేసి కొట్టెను, ఛిన్నపక్షః - తెగగొట్టబడిన రెక్కలు గల, అచలః ఇవ - పర్వ 
తము వలె, సయానః - విమానముతో గూడియున్న బలి, భూమౌ - నేల 
మై, న్యపతత్‌ - కూలిపోయెను. 


శత్రుసంహారకుడగు ఇంద్రుడు మొక్కవోని వజముతో ఆ బలిని 
కొట్టగా, ఆయన విమానముతో బాటుగా రెక్కలు తెగగొట్టబడిన పర్వతము 
వలె నేలపై కుప్పకూలెను. 


సఖాయం పతితం దృష్ట్వా జంభో బలిసఖస్సుహృత్‌ | 
అభ్యయాత్సాహృదం సఖ్యుర్దతస్యాపి సమాచరన్‌ | 13 
బలిసఖః - బలికి మిత్రుడు, సుహృత్‌ - హితకారి అగు, జంభః - 
జంభుడు, పతితమ్‌ - పడిపోయిన, సఖాయమ్‌ - మిత్రుని, దృష్ట్వా - 
చూచి, సఖ్యుః - మిత్రుడు, హతస్య అపి - కొట్టబడిననూ, సౌహృదమ్‌ - 
హితమును, సమాచరన్‌ - చక్కగా చేయుచున్నవాడై, అభి-అయాత్‌ - 
ఎదురుగా వచ్చెను. 
జంభాసురుడు బలికి మిత్రుడు, హితకారి. ఆయన క్రింద బడిన 
తన మిత్రుని చూచెను. తన మిత్రుడు హతుడైననూ ఆయనకు హితమునే 
చేయువాడై ఆ జంభుడు ఇంద్రుని ఎదుటికి వచ్చెను. 
స సింహవాహ ఆసాద్య గదాముద్యమ్య రంహసొా | 
జత్రావతాడయచ్భక్రం గజం చ సుమహాబలః || కేశ 
సింహవాహః - సింహము వాహనముగా గలవాడు, సుమహాబలః 


- చాల గొప్ప బలశాలి అగు, సః - ఆ జంభాసురుడు, ఆసాద్య - దగ్గరకు 
వచ్చి, గదామ్‌ - గదను, రంహసా - వేగముతో, ఉద్యమ్య - మైకెత్తి, శక్రమ్‌ 


అష్టమ స్కంధము - అధ్యాయము 11 565 


- ఇంద్రుని, జత్రౌ - కొంకులయందు, అతాడయత్‌ - కొట్టెను, గజం చ - 
ఏనుగును కూడ. 


మహాబలిశాలియగు ఆ జంభాసురుడు సింహవాహనముకై 


ఇంద్రుని దగ్గరకు వచ్చి వేగముగా గదను మైకెత్తి కొంకులమై కొట్టెను. 
ఆతడు ఐరావతమును కూడ కొట్టెను. 


గదాప్రహారవ్యథితో భృశం విహ్వలితో గజః | 
జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా కశ్మలం పరమం యయా! |15 
గదాప్రహారవ్యథితః - గదయొక్క దెబ్బచే పీడను పొందిన గజః 
_ ఏనుగు, భృశమ్‌ - మిక్కిలి, విహ్వలితః - స్వాధీనత తప్పినదై, జాను 
భ్యామ్‌ - రెండు మోకాళ్లతో, ధరణీమ్‌ - నేలను, స్పృష్ట్వా - స్పృశించి, 
పరమమ్‌ - చాల ఎక్కువ, కశ్మలమ్‌ - మూర్చను, యయౌ - పొందెను. 
గద దెబ్బచే పీడను పొందిన ఆ ఏనుగు పూర్తిగా స్వాధీనత తప్పి 
రెండు మోకాళ్లపై నేలపై గూలిపోయెను. అది అప్పుడు చాల ఎక్కువ 
సేపు మూర్భను పొందెను. 
తతో రథో మాతలినా హరిభిర్దశశ తైర్వుతః | 
ఆనీతో ద్విపముత్సృజ్య రథమారురుహే విభుః || 16 
తతః - తరువాత, దశశతైః - వేయి, హరిభిః - గుర్రములతో, 
వృతః ఆ పూన్చబడిన, రథః - రథము, మాతలినా - మాతలిచే, ఆసీతః - 
తీసుకు రాబడినది, విభుః - దేవేంద్రుడు, ద్విపమ్‌ - ఏనుగును, ఉత్సృజ్య 
- విడిచిపెట్టి, రథమ్‌ - రథమును, ఆరురుహే - ఎక్కెను. 
అస్పుడు మాతలి వేయి గుర్రములను పూన్చిన రథమును తీసు 
కురాగా, దేవేంద్రుడు ఏనుగును విడిచిపెట్టి ఆ రథముపై ఎక్కెను. 
తస్య తత్పూజయన్‌ కర్మ యంతుర్దానవసత్తమః | 
శూలేన జ్వలతా తం తు స్మయమానోుహనన్మృథధే 11 117 


కర శ్రీమద్భాగవతము 

దానవసత్తమః - రాక్షస ్రేష్టుడగు జంభుడు, మృధే - యుద్ధము 
నందు, తస్య - ఆ, యంతుః - సారథియొక్క, తత్‌ - ఆ, కర్మ - పనిని, 
పూజయన్‌ - అభినందించువాడై, సయమానః - చిరునవ్వు నవ్వుచున్న 
వాడై తం తు - ఆ సారథినైతే, జ్వలతా - మండుచున్న శూలేన - శూల 
ముతో, అహనత్‌ - కొట్టెను. 

రాక్షస[్రేష్టుడగు జంభుడు ఆ సారథి యుద్ధములో చేసిన పనిని 
అభినందించెను. అపుడాతడు చిరునవ్వు నవ్వుతూ ఆ సారథిని మాత్రము 
మండే శూలముతో కొట్టెను. 


కేక్స్తూ రుజం సుదుర్మర్హాం సత్త్వమాలంబ్య మాతలిః | 
ఇంద్రో జంభస్య సంక్రుద్ధో వద్రేణాపాహరచ్చిరః || 18 


మాతలిః - మాతలి, సుదుర్మర్జామ్‌ - మిక్కిలి సహించ శక్యము 
కొని, రుజమ్‌ - నొప్పిని, సత్త్వమ్‌ - ధైర్యమును, ఆలంబ్య - కూడగట్టుకొ 
ని సేహే - సహించెను, ఇంద్రః - ఇంద్రుడు, జంభస్య - జంభునకు, 
సంక్రుద్ధః - చాల కోపించిన వాడై, వద్రేణ - వజ్రముతో, శిరః - తలను, 
అపొహరత్‌ - తొలగించి వేసెను 


మాతలి రైర్యమును చిక్కబట్టి మిక్కిలి సహించ శక్యము కాని ఆ 
వొప్పిని సహించెను. ము జంభఖునిమై చాల ప వజ్రముతో వాని 
తలను సరికి వేసెను 

జంభం [స హతం తస్య జ్ఞాతయో నారదాదృషేః | 
నముచిశ్చ బలః పాఠస్తత్రాపేతుస్త్యరాన్వితాః || [9 
హతమ్‌ - సంహరించబడిన, జంభమ్‌ - జంభుని గురించి, నార 
దాత్‌ బుషేః - నారద మహర్షి వలన, శ్రుత్వా - విని, తస్య - వాని, 
జ్ఞాతయః - బంధువులైన, నముచిః - నముచి, బలః - బలుడు, పాఠః చ - 
పాకుడు కూడ, త్వరా-అన్వితాః - వేగముతో కూడినవారై, తత్ర - అచట 
కు, ఆపేతుః - వచ్చి పడిరి. 


అష్టమ స్కంధము - అధ్యాయము 11 567 


జంభుడు హతుడైనాడని నారద మహర్షి చెప్పగా విని, వాని 
బంధువులైన నముచి, బలుడు, పాకుడు వేగముగా ఆ స్థానమునకు వచ్చి 
పడిరి. 


వచోభిః పరుమైరింద్రమర్ణయంతో5స్య మర్శ్మసు | 
శరైరవాకిరన్మేఘా ధారాభిరివ పర్వతమ్‌ || 20 


పరుమైః - పరుషములైన, వచోభిః - వాక్కులతో, ఇంద్రమ్‌ - 
ఇంద్రుని, అస్య - వీని, మర్శసు - మర్మస్థానములయందు, అర్ణయంతః - 
పీడించువారై, మేఘాః - మేఘములు, ధారాభిః - ధారలతో, పర్వతం ఇవ 
- పర్వతమును వలె, శరైః - బాణములతో, అవాకిరన్‌ - వర్షించిరి. 

ఆ ముగ్గురు మర్మస్పర్శియగు పరుషవాక్యములతో ఆ ఇంద్రు 
నకు పీడను కలిగిస్తూ, మేఘములు పర్వతముమై వర్తధారలను వలె, ఆత 
నిమై బాణములను వర్షించిరి. 

హరీన్షశశతాన్యాజా హర్యశ్వస్య బలశ్ళ రైః | 
తావద్భిరర్ణయామాస యుగపల్లఘుహస్తవాన్‌ || 2 
లఘుహస్తవాన్‌ - హస్తలాఘవము గలు బలః - బలుడు, ఆజౌ - 
యుద్ధమునందు, హర్యశ్వస్య - ఇంద్రునియొక్క, దశశతాని - వేయి, 
హరీన్‌ - గుర్రములను, తావద్భిః - అంతే సంఖ్య గల, శరైః - బాణముల 
తో, యుగపత్‌ - ఒక్కసారిగా, అర్హయామాస - పీడను కలిగించెను. 
బలుడు అలవోకగా పెద్ద సంఖ్యలో బాణములను విడువగలిగే 
నైపుణ్యము గలవాడు. ఆతడు యుద్ధములో ఇంద్రుని వేయి గుర్రములపై 
వేయి బాణములను ఒకే సారి ప్రయోగించి వాటికి పీడను కలిగించెను. 


శతాభ్యాం మాతలిం పాకో రథం సావయవం పృథక్‌ | 
సకృత్సంధానమోక్షేణ తదద్భుతమభూద్రణే 11 22 


పాఠః - పాకుడు, సకృత్‌-సంధానమోక్షేణ - ఒకేసారి సంధానము 
చేసి విడిచిపెట్టుటచే, శతాభ్యామ్‌ - రెండ వందల బాణములతో, మాత 


37 


568 శ్రీమద్భాగవతము 
లిమ్‌ - మౌతలిని, స-అవయవమ్‌ - అంగములతో గూడిన, రథమ్‌ - రథ 
మును, సృథక్‌ శ్‌ వేర్వేరుగా, రణే నో యుద్ధమునందు, తత్‌ జా అది, అద్భు 
తమ్‌ - ఆశ్చర్యము, అభూత్‌ - ఆయెను. 

పాకుడు ఒకే సారి రెండు వందల బాణములను సంధానము చేసి 


వందతో మాతలిని, వందతో రథముయొక్క ప్రతి అంగమును కొట్టెను. అది 
యుద్ధములో ఆశ్చర్యము ఆయెను. 


నముచి; పంచదశభిస్ప్వర్దపుం ఖైర్మ హేషుభిః | 
ఆహత్య వ్యనదత్సంభఖ్యే సతోయ ఇవ తోయదః || 23 
నముచిః - నముచి, సంఖ్యే - యుద్ధమునందు, స్వర్ణపుంఖైః - 
బంగరు క్రింది భాగములు గల, పంచదశభిః - పదిహేను, మహా-ఇషుఖిః - 
గొప్ప బాణములతో, ఆహత్య - కొట్టి, సతోయః - నీటితో కూడియున్ను 
తోయదః ఇవ - మేఘము వలె, వ్యనదత్‌ - సింహనాదమును చేసెను. 


నముచి యుద్ధమునందు బంగరు క్రింది భాగములు గల పది 
హేను గొప్ప బాణములతో ఇంద్రుని కొట్టి నీటితో నిండిన మేఘము వలె, 
గర్జించెను. 


సర్వతశ్శరకూటేన శక్రం సరథసారథిమ్‌ | 
ఛాదయామాసురసురాః ప్రావృట్సూర్యమివాంబుదాః || 24 
అసురాః - రాక్షసులు, శరకూలేన - బాణముల సమూహముచే, 
సరథసారథిమ్‌ - రథముతో సారథితో కూడియున్న శక్రమ్‌ - ఇంద్రుని, 
సర్వతః - అన్ని వైపులా, అంబుదాః - మేఘములు, ప్రావృట్‌-సూర్యం ఇవ 
- వర్దాకాలమునందలి సూర్యుని వలె, ఛాదయామాసుః - కప్పివేసిరి. 
రాక్షసులు ఇంద్రుని, ఆతని రథమును, దాని సొరథిని బాణముల 
సమూహముతో అన్ని వైపులా, వర్షాకాలమునందలి సూర్యుని మేఘములు 
వలె, కప్పివేసిరి. 


అష్టమ స్కంధము - అధ్యాయము 11 క్‌ం9ి 


అలక్షయంతస్తమతీవ విహ్వాలా విచుక్రుశుర్దేవగణాస్సహానుగాః 
అనాయకాశ్శత్రుబలేన నిర్జితా వణికృథా భిన్ననవో యథార్జవే। 25 


శత్రుబలేన - శత్రువుల పైన్యముచే, నిర్జితాః - జయించబడిన, 
సహ-అనుగాః - అనుచరులతో గూడియున్ను దేవగణాః - దేవతల గణ 
ములు, తమ్‌ - ఆ ఇంద్రుని, అలక్షయంతః - కానరానివారై. అనాయకాః - 
నాయకుడు. లేనివారై, అతీవ - మిక్కిలి, విహ్వాలాః - ఆదుర్దా చెందినవారై 
అర్జవే - సముద్రమునందు. భిన్ననవః - పగిలిన నావ గల, వణిక్‌-పథాః 
ఇవ - వర్తకులు వలె, విచుక్రుశుః - ఆక్రోశించిరి. 


శత్రువులగు రాక్షసులచే జయించబడిన దేవగణములు వారి అను 
చరులతో బాటుగా ఆక్రోశించిరి. వారికి ఇంద్రుడు కానరాలేదు. నాయకుడు 
లేని ఆ దేవతలు, సముద్రమధ్యములో నావ పగిలిన వర్తకులు వలె, చాల 
ఆదుర్దాను చెందిరి. 


తతస్తురాషాడిషుబద్ధపంజరాత్‌ 
వినిర్ణతస్పాశ్వరథధ్వజాగ్రణీః | 

బభౌ దిశః ఖం పృథివీం చ రోచయన్‌ 
స్వతేజసా సూర్య ఇవ క్షపాత్యయే || 26 


తతః - తరువాత, స-అశ్వరథధ్వజ-అగ్రణీః - గుర్రములు రథము 
జెండా సారథులతో కూడియున్న తురాషాట్‌ - ఇంద్రుడు, ఇషుబద్ధపంజ 
రాత్‌ - బాణములచే కట్టబడిన పంజరమునుండి, వినిర్గతః - బయల్వెడలి 
నవాడై, దిశః - దిక్కులను, ఖమ్‌ - ఆకాశమును, పృథివీం చ - భూమిని 
కూడు స్వతేజసా - తన తేజస్సుచే, రోచయన్‌ - ప్రకాశింప జేయుచున్న 
వాడై, క్షపా-అత్యయే - రాత్రి గడచినప్పుడు, సూర్యః ఇవ - సూర్యుడు 
వలె, బభౌ - ప్రకాశించెను. 


అప్పుడు గుర్రములు, జెండా, సారథి, రథములతో బాటుగా 
ఇంద్రుడు బాణములచే కట్టబడిన పంజరమునుండి బయట పడెను. అపు 
డాయన రాత్రి గడచిపోగా సూర్యుడు వలె తన తేజస్సుతో దిక్కులను, 
ఆకాశమును, భూమిని కూడ ప్రకాశింప జేయుచుండెను. 


570 శ్రీమద్భాగవతము 
నిరీక్ష్య పృతనాం దేవః పరైరభ్యర్దితాం రణే | 
ఉదయచ్చ్భద్రిపుం హంతుం వజం వజ్రధరోరుషా || 27 


వజ్రధరః - వజ్రమును ధరించే, దేవః - దేవేంద్రుడు, రణే - 
యుద్ధమునందు, పరైః - శత్రువులచే, అభ్యర్దితామ్‌ - పీడించబడిన, పృత 
నామ్‌ - సేనను, నిరీక్ష్య - చూచి, రుషా - కోపముతో, రిపుమ్‌ - శత్రువు 
ను, హంతుమ్‌ - సంహరించుటకు, వజ్రమ్‌ - వజ్రమును, ఉదయచ్చత్‌ - 
పైకెత్తెను. 

వజ్రధారియగు దేవేంద్రుడు యుద్ధమునందు శత్రువులు తన 
సైన్యమును పీడించుటను చూచెను. ఆయన కోపముతో శత్రువును సంహి 
రించుట కొరకై వజ్రమును పైకెత్తెను. 


స తేనైవాష్టధారేణ శిరసీ బలపాకయోః | 
జ్ఞాతీనాం పశ్యతాం రాజన్‌ జహార జనయన్‌ భయమ్‌ 1! 28 


రాజన్‌ - ఓ మహారాజా! జ్ఞాతీనామ్‌ - బంధువులు, పశ్యతామ్‌ - 
చూచుచుండగా, భయమ్‌ - భయమును, జనయన్‌ - కలిగించువాడై, నః 
- ఆ ఇంద్రుడు, అష్టధారేణ - ఎనిమిది పదునులు గల, తేన ఏవ - ఆ వజ 
ముతోనే, బలపాకయోః - బలుడు పాకుల, శిరసీ - తలలను, జహార - 
తొలగించెను. 

ఓ మహారాజా! ఆ ఇంద్రుడు ఎనిమిది ధారలు గల ఆ వజము 


తోనే బలాసుర పొకాసురులయొక్క తలలను వారి బంధువులు చూచు 
చుండగా నరికెను. ఆ బంధువులు చాల భయపడిరి. 


నముచిస్తద్వధం దృష్ట్వా శోకామర్హరుషాన్వితః | 
జిఘాంసురింద్రం నృపతే చకార పరమోద్యమమ్‌ [| 29 
నృపతే - ఓ మహారాజా! నముచిః - నముచి, తద్‌-వధమ్‌ - వారి 


ద్దరి సంహారమును, దృష్ట్వా - చూచి, శోక-అమర్దరుషా-అన్వితః - శోకము 
అసహనము కోపములతో కూడినవాడై, ఇంద్రమ్‌ - ఇంద్రుని, జిఘాంసుః - 


అష్టమ స్కంధము - అధ్యాయము 11 క్‌71 


సంహరించ గోరువాడై, పరమ-ఉద్యమమ్‌ - గొప్ప ప్రయత్నమును, చకార' 
- చేసెను. 


ఓ మహారాజా! వారిద్దరి వధను చూచిన నముచికి శోకము, అస 
హనము, కోపము కలిగెను. ఆతడు ఇంద్రుని చంప గోరి, చాల పెద్ద ప్రయ 
త్నమును చేసెను. 


అశ్మసారమయం శూలం ఘంటావద్ధేమభూషణమ్‌ | 
ప్రగృహ్యాభ్యద్రవత్కు9ద్దో హతో5సీతి వితర్ణయన్‌ ! 
ప్రాహిణోద్దేవరాజాయ నినదన్మృగరాడివ || 30 


క్రుద్ధః - కోపించిన నముచి, మృగరాట్‌ ఇవ - మృగేంద్రుడు వలె 
నినదన్‌ - నినాదము చేయుచున్నవాడై, అశ్మసారమయమ్‌ - లోహముతో 
చేసినట్టియు, ఘంటావత్‌ - గంటలు కలిగినట్టియు, హేమభూషణమ్‌ - 
బంగరు ఆభరణములు గల, శూలమ్‌ - శూలమును, ప్రగృహ్య - గట్టిగా 
పట్టుకొని, హతః - సంహరించ బడినవాడవు, అసి - అగుదువు, ఇతి - 
అని, వితర్ణయన్‌ - అధికముగా బెదిరించుచున్నవాడై, అభ్యద్రవత్‌ - అభి 
ముఖముగా పరుగెత్తెను, దేవరాజాయ - దేవేంద్రుని కొరకు, ప్రాహిణోత్‌ - 
విసిరెను. 

నముచి కోపించి మృగేంద్రుడగు సింహము వలె నినదిస్తూ, లోహ 
ముతో చేసిన శూలమును గట్టిగా పట్టుకొని దేవరాజగు ఇంద్రుని మీదకు 
పరుగెత్తెను. ఇదిగో! నీవు చచ్చితివి, అంటూ ఆతడు ఇంద్రుని అధికముగా 
బెదిరిస్తూ గంటలు, బంగరు ఆభరణములు ఉన్న ఆ శూలమును ఇంద్రుని 
మైకి విసిరెను. 


తదాపతద్గగనతలే మహాజవం 
విచిచ్చిదే హరిరిషుభిస్సహస్రధా | 

తమాహనన్నృప కులిశేన కంధరే 
రుషాన్వితస్త్రిదశపతిశ్శిరో హరన్‌ || 3 


కై శ్రీమద్భాగవతము 

తదా'- అప్పుడు, గగనతలే - ఆకాశతలమునందు, ఆపతత్‌ - 
వచ్చి పడుచున్నట్టియు, మహాజవమ్‌ - గొప్ప వేగము గల, తత్‌ - ఆ 
శూలమును, హరిః - ఇంద్రుడు, ఇషుభిః - బాణములతో, సహస్రధా - 
వేయి ముక్కలుగా, విచిచ్చిదే - భేదించెను, నృప - ఓ మహారాజా! రుషా 
- కోపముతో, అన్వితః - కూడియున్ను త్రిదశపతిః - దేవరాజు, శీర - తల 
ను, హరన్‌ - తొలగించువాడై తమ్‌ - ఆ నమచిని, కంధరే - మెడయం 
దు, కులిశేన - వజ్రముతో, ఆహనత్‌ - కొట్టెను. 


ఓ మహారాజా! ఆకాశతలమునందు మహావేగముగా వచ్చి పడు 
చున్న ఆ శూలమును ఇంద్రుడు బాణములతో వేయి ముక్కలుగా ఖండిం 
చెను. కోపమును పొందియున్న దేవరాజు అపుడు ఆ నముచి తలను నరు 
కగోరి వజ్రముతో వాని మెడమై కొట్టెను. 


న తన్య హి త్వచమపి వజ ఊర్జితో 
బిభేద యస్సురపతినౌజసేరిత: | 
తదద్భుతం పరమతివీర్యవృత్రభిత్‌ 
తిరస్కృతో నముచిశిరోధరత్వచా !| 32 


ఊర్జితః - బలము గల, వజ్రః - వజ్రము, తస్య - వానియొక్క, 
త్వచం అపి - చర్మమును కూడ, నహి బిభేద - భేదించనే లేదు, యః - 
ఏ వజ్రమైతే, సురపతినా - దేవేంద్రునిచే, ఓజసా - బలముతో, ఈరితః - 
ప్రయోగించబడినదో, తత్‌ - అది, పరమ్‌ - గొప్ప, అద్భుతమ్‌ - ఆశ్చ 
ర్యము!, అతివీర్యవృత్రభిత్‌ - మహాపరాశక్రమశాలియగు వృత్రుని సంహరిం 
చిన ఇంద్రుడు, నముచిశిరః-ధరత్వచా - నముచియొక్క మెడమీది చర్మ 
ముచే, తిరస్కృతః - తిరస్కరించబడినవాడు. 


బలము గల ఆ వజ్రమును దేవేంద్రుడు బలముగా ప్రయోగించె 
ను. అయిననూ, అది నముచియొక్క చర్మమును కూడ ఊడగొట్టలేకపో 
మెను. అది గొప్ప ఆశ్చర్యము! మహాపరాశ్రమశాలియగు వృత్రుని సంహ 
రించిన ఇంద్రుని నముచి మెడపై చర్మము తిరస్కారమునకు గురిచేసెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 11 573 


' తస్మాదింద్రోబిభేచ్భత్రోర్వజః ప్రతిహతో యతః | 
కిమిదం దైవయోగేన భూతం లోకవిమోహనమ్‌ [| 33 


ఇంద్రః - ఇంద్రుడు, తస్మాత్‌ - ఆ, శత్రోః - శత్రువు వలన, అబి 
భేత్‌ - భయపడెను, యతః - ఎందువలనైతే, వజః - వజ్రము, ప్రతిహతః 
- నిర్వీర్యము ఆయెనో, దైవయోగేన - దైవముయొక్క ఘటనచే, లోకవి 
మోహనమ్‌ - ప్రాణులకు విశేషమగు మోహమును కలిగించే, ఇదమ్‌ - 
ఇది, కిమ్‌ - ఏమి, భూతమ్‌ - ఘటిల్లినది? 


తన వజ్రమును నిర్వీర్యము చేసిన నముచి అనే ఆ శత్రువు వలన 
ఇంద్రుడు భయపడెను. దైవముయొక్క ఘటన ఇట్లున్నదేమి? ప్రాణులకు 
విశేషముగు మోహమును కలిగించే ఘటన ఇట్లు ఏల ఫఘటిల్లినది? అని 
ఆయన తలపోసెను. 


యేన మే పూర్వమద్రీణాం పక్త్షచ్భేదః ప్రజాత్యయే | 
కృతో నివిశతాం భారైః పతతైం: పతతాం భువి || వశ 


పతత్రైః - రెక్కలతో, నివిశతామ్‌ - ఎగురునట్టియు, భువి - నేల 
పై, పతతామ్‌ - పడే, అద్రీణామ్‌ - పర్వతములయొక్క, భారైః - భారము 
లచే, ప్రజా-అత్యయే - ప్రజల వినాశము కలుగగా, మే - నాయొక్క, 
యేన - ఏ వజ్రముచే, పూర్వమ్‌ - పూర్వము, పక్షచ్చేదః - రెక్కల నరుకు 
టు కృతః - చేయబడినదో. 
పూర్వము పర్వతములకు రెక్కలుండెడివి. అవి ఇటునటు ఎగు 
రుతూ నేలపై వాలినప్పుడు ఆ భారముచే ప్రజలు నశించెడివారు. ఆ 
స్థితిలో నేను ఇదే వజ్రముతో వాటి రెక్కలను నరికితిని. 
తపస్సారమయం త్వాష్ట్రం వృత్రో యేన విపాటితః | 
అన్యే చాపి బలోపేతాస్సర్వాస్త్రైరక్షయత్వచః 1| ఏ5 
సొారమయమ్‌ - ప్రభావము అధికముగా గల, త్వాష్ట్రమ్‌ ఆ 
త్వష్టకు చెందిన, తపః - తపస్సు అయిన, వృత్రః - వృత్రుడు, యేన -ఏ 
వజఖ్రముచే, విపొటితః - చీల్చివేయబడినాడో, బల-ఉ'పేతాః - బలముతో 


574 శ్రీమద్భాగవతము 
కూడినట్టియు:- సర్వ-అస్తైః - సకలములైన అస్త్రములచే, అక్షయత్వచః 
- చెక్కు చెదరని చర్మము గల, అన్యే అపి చ - ఇతరులు కూడ, 

త్వష్టయొక్క మహాప్రభావశాలియగు తపస్సే వృత్రాసురుడైనది. 
అట్టి వృత్రుడు మాత్రమే గాక, సకలములైన అస్త్రములచే చెక్కు చెదరని 
చర్మము గల ఇతరులైన బలశాలురు కూడ ఈ వజ్రముచే చీల్చి వేయబడి 
నారు. 


సోయం ప్రతిహతో వజ్రో మయా ముక్షోోసురేంల్పకే | 
నాహం తదాదదే దండం బ్రహ్మతేజోుప్యకారణమ్‌ || 36 


అల్ప్బకే - అల్పుడైన, అసురే - రాక్షసునియందు, మయా - 
నాచే, ముక్తః - ప్రయోగించబడిన, సః - అట్టి, అయమ్‌ - ఈ, వజః - వజ 
ము, ప్రతిహతః '- నిర్వీర్యము చేయబడినది, బ్రహ్మతేజః అపి - బ్రహ్మవే 
త్తయగు దధీచియొక్క తేజస్సు అయిననూ, అకారణమ్‌ - నిష్పృయోజన 
మైన, తత్‌ - ఆ, దండమ్‌ - కట్టెను, అహమ్‌ - నేను, న ఆదదే - స్వీకరిం 
చను. 


అల్పుడైన రాక్షసునిపై నేను ప్రయోగించిన అట్టి ఈ వజ్రము 
నిర్వీర్యమైనది. ఇది బ్రహ్మవేత్తయగు దధీచియొక్క తేజస్సు అయిననూ, 
ఈనాడు ఇది కట్టెవలె నిరర్ధకము. కావున, నేను దీనిని స్వీకరించను. 


ఇతి శక్రం విషదంతమాహ వాగశరీరిణీ | 
నాయం శుష్కైరథో నార్జెర్వధమర్హతి దానవః || ప్ర 


ఇతి - ఈ విధముగా, విషీదంతమ్‌ - భేదమును పొందుచున్న 
శక్రమ్‌ - ఇంద్రుని ఉద్దేశించి, అశరీరిణీ - శరీరము లేని, వాక్‌ - వాక్కు, 
ఆహ - పలికెను, అయమ్‌ - ఈ, దానవః - రాక్షసుడు, శుమ్కైః - ఎండి 
యున్నవాటిచే, వధమ్‌ - సంహారమును, న అర్హతి - తగడు, అథో - మరి 
యు, అరై: - తడివాటితో, న - సంహారమును తగడు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 11 క్‌75 


ఈ విధముగా ఖేదమును పొందియున్న ఇంద్రుని ఉద్దేశించి ఆకాశ 
వాణి ఇట్లు పలికెను -- ఈ రాక్షసుని పొడి వస్తువులతో గాని, తడి వస్తువు 
లతో గాని సంహరించుట సంభవము కాదు. 


మయామ్మై యద్వరో దత్తో మృత్యు ర్నైవార్డ్రృుశుష్కయోః | 
అతో5న్యశ్చింతనీయస్తే ఉపాయో మఘవన్‌ రిపోః |] 38 


యత్‌ - ఏలయనగా, మయా - నాచే, అప్మై - వీని కొరకు, వరః 
- వరము, దత్తః - ఈయబడినది, ఆర్ధ్రృుశుష్కయోః - తడి పొడి వస్తువుల 
చే, మృత్యుః - మరణము, న ఏవ - కలుగనే కలుగదు, అతః - ఇందువల 
న, తే - నీచే, రిపోః - శత్రువునకు, అన్యః - మరియొక, ఉపాయః - ఉపా 
యము, చింతనీయః - ఆలోచించ దగినది. 


వీనికి తడి గాని, పొడి గౌని అయిన వస్తువులచే మరణము కలు 
గనే కలుగదని నేను వరము నిచ్చితిని. కావున నీవు వీని సంహారము 
కొరకై మరియొక ఉపాయమును ఆలోచించుము. 


తాం దైవీం గిరమాకర్ష్య మఘవాన్‌ సుసమాహితః | 
ధ్యాయన్‌ ఫేనమథాపశ్యదుపాయముభయాత్మకమ్‌ || 39 


దైవీమ్‌ - పరమేశ్వరునకు చెందిన, తామ్‌ - ఆ, గిరమ్‌ - వాక్కు 
ను, ఆకర్ష్య - విని, మఘవాన్‌ - ఇంద్రుడు, సుసమాహితః - మిక్కిలి ఏకా 
గ్రమగు చిత్తము గలవాడై, ధ్యాయన్‌ - ధ్యానించుచున్నవాడై. అథ - 
అప్పుడు, ఉభయ-ఆత్మకమ్‌ - రెండింటి లక్షణములు గల, ఫేనమ్‌ - 
నురుగును, ఉపాయమ్‌ - ఉపాయమునుగా, అపశ్యత్‌ - చూచెను. 


పరమేశ్వరునియొక్క ఆ ఆకాశవాణిని విని ఇంద్రుడు మిక్కిలి 
ఏకాగ్రమగు చిత్తముతో ధ్యానించెను. అప్పుడు ఆతనికి నురగ తడి మరియు 
పొడి అనే రెండు లక్షణములు కలదిగా తోచెను. 


న శుష్కేణ న చార్జేణ జహార నముచేశ్శిరః | 
తం తుష్టువుర్మునిగణా మాల్యైశ్చావాకిరన్‌ విభుమ్‌ || 40 


న న లు 
నముచేః - నముచియొక్క, శిరః - తలను, న శుష్కేణ - పొడి 
కానిది, న చ ఆర్జ్రేణ - తడి కూడ కానిది అగు నురగతో, జహార - అపహ 
రించెను, మునిగణాః - మహర్షుల గణములు, తమ్‌ - ఆ, విభుమ్‌ - స్వర్గా 
ధిపతియగు ఇంద్రుని, తుష్టువుః - స్తుతించినవి, మాల్యైః చ - పుష్పము 
లతో కూడ, అవాకిరన్‌ - చల్లిరి, 
ఇంద్రుడు తడి మరియు పొడి కూడ కాని నురగతో నముచి 
తలను తొలగించెను. అపుడు మహర్షుల గణములు స్వర్గాధిపతియగు ఆ 
ఇంద్రుని స్తుతించి, పుష్పములను వర్షించిరి. 
గంధర్వముఖ్యా జగతుర్విశ్వావసుపరావసూ | 
దేవదుందుభయో నేదుర్నర్తక్యో ననృతుర్ముదా || తే 
గంధర్వముఖ్యా - గంధర్వ[్రేష్టులగు, విశ్వావసుపరావసూ - 
విశ్వావసువు పరావసువులు, జగతు:ః - గానము చేసిరి, దేవదుందుభయః 
- దేవతల దుందుభులు, నేదుః - మైగినవి, నర్తక్యః - నర్తకిలు, ముదా - 
ఆనందముతో, నన్ఫతుః - నాట్యమును చేసిరి. 
గంధర్వ[్రేష్టులగు విశ్వావసువు పరావసువు గానము చేసిరి. దేవ 
తల దుందుభులు [మోగినవి. అప్పరసలు ఆనందముతో నాట్యమాడిరి. 
అన్యే; ప్యేవం ప్రతిద్వంద్వాన్‌ వాయ్వగ్నివరుణాదయ:ః | 
సూదయామాసురస్తౌం మైర్మ్భృగాన్‌ కేసరిణో యథా || 42 
అన్యే అపి - ఇతర దేవతలు కూడ, వాయు-అగ్నివరుణ-ఆదయః 
- వాయువు అగ్ని వరుణుడు మొదలగువారు, ఏవమ్‌ - ఇదే విధముగా, 
ప్రతిద్వంద్వాన్‌ - తమతో ద్వంద్వయుద్ధమును చేయుచున్న శత్రువులను, 
అస్త్ర-ఓమైః - అస్త్రముల సమూహములతో, మృగాన్‌ - లేళ్లను, కేసరిణః 
యథా - సింహములు వలె, సూదయామాసుః - పచ్చడి చేసిరి. 
వాయువు, అగ్ని వరుణుడు, యముడు మొదలైన ఇతర దేవతలు 
కూడ తమతో ద్వంద్వయుద్ధమును చేయుచున్న శత్రువులను ఇదే విధ 


ళో 


అష్టమ స్కంధము - అధ్యాయము 11 క్‌77 


ముగా అస్త్రముల సమూహములను ప్రయోగించి, లేళ్లను సింహములు 
వలె, సంహరించిరి. 


బ్రహ్మణా ప్రేషితో దేవాన్‌ దేవర్షిర్నారదో నృప | 
వారయామాస విబుధాన్‌ దృష్ట్వా దానవసంక్షయమ్‌ || 43 


నృప - ఓ మహారాజా! దానవసంక్షయమ్‌ - రాక్షసుల పూర్తి వినా 
శమును, దృష్ట్వా - చూచి, బ్రహ్మణా - బ్రహ్మగారిచే, ప్రేషితః - పంపబడి 
న, దేవర్షిః - దేవర్షియగు, నారదః - నారదుడు, దేవాన్‌ - దేవతలను, విబు 
ధాన్‌ - దేవతల అనుచరులగు గంధర్వాదులను, వారయామాస - వారిం 
చెను. 


ఓ మహారాజా! రాక్షసులు పూర్తిగా నశించిపోయే పరిస్థితిని చూచి 
బ్రహ్మగారు దేవర్షియగు నారదుని పంపించెను. ఆయన వచ్చి దేవతలను, 
వారి అనుచరులగు గంధర్వాదులను రాక్ష్తససంహారమునుండి విరమింప 
జేసెను. 


నారద ఉవాచ | 
భవద్భిరమృతం ప్రాప్తం నారాయణభుజాశ్రయైః | 
శ్రియా సమేధితాస్సర్వ ఉపారమత విగ్రహాత్‌ 1| 44 


నారాయణభుజ-ఆశ్రమైః - నారాయణుని భుజములే ఆశ్రయ 
ముగా గల, భవద్భిః - మీచే, అమృతమ్‌ - అమృతము, ప్రాప్తమ్‌ - పొంద 
బడినది, సర్వే - అందరు, శ్రియా - సంపదచే, సమేధితాః - చక్కగా 
వర్ధిల్ల జేయబడినవారు, విగ్రహాత్‌ - కలహమునుండి, ఉపారమత - విర 
మించుడు. 


నారదుడిట్లు పలికెను --- నారాయణుని భుజములను ఆశ్రయిం 
చిన మీకు అమృతము దక్కినది. మిమ్ములనందరిని లక్ష్మీదేవి చక్కగా 
వర్ధిల్ల జేసినది, కావున, మీరు కలహమునుండి విరమించుడు. 


578 శ్రీమద్భాగవతము 
శ్రీశుక ఉవాచ | 
సంయమ్య మన్యుసంరంభం మానయంతో మునేర్వచః | 
ఉపగీయమానానుచ రైర్యయుస్సర్వే త్రివిష్టపమ్‌ | డేవ్‌ 
మన్యుసంరంభమ్‌ - కోపోద్రేకమును, సంయమ్య - నియంత్రించి, 
మునేః - నారద మహర్షియొక్క, వచః - మాటను, మానయంతః - ఆదరిం 
చువారై, సర్వే = అందరు, ఉపగీయమాన-అనుచరైః - గౌొనము చేయు 
చున్న అనుచరులతో, త్రివిష్టపమ్‌ - స్వర్గమును గురించి, యయుః - వెల్లి 
రి. 


దేవతలందరు కోపోద్రేకమును నియంత్రించుకొని నారద మహర్షి 
మాటను మన్నించిరి. వారు తమ కీర్తిని గానము చేసే అనుచరులతో కూడి 
స్వర్గమునకు వెళ్లిరి 


యేువశిష్టా రణే తస్మిన్నారదానుమతేన త్తే 
బలిం విపన్నమాదాయ అస్తం గిరిముపాగమన్‌ !1 న 


తస్మిన్‌ - ఆ, రణే - యుద్ధమునందు, యే - ఏ రాక్షసులు, అవ 
నిష్ణాః - మిగిలి యుండిరో, తే - వారు, నారద-అనుమతేన - నారదుని 


సమ్మతిచే, విపన్నమ్‌ - మరణించిన, బలిమ్‌ - బలిని, ఆదాయ - తీసుకొ 
ని, అస్తం గిరిమ్‌ - అస్తాద్రిని ఉపాగమన్‌ - చేరుకొనిరి. 


ఆ యుద్ధమునందు ఏ రాక్షసులు మిగిలి యుండిరో, వారు నార 
దుని అనుమతితో మరణించిన బలిని తీసుకొని అస్తాచలమునకు వెళ్లిరి. 


తత్రావినష్టావయవాన్‌ విద్యమానశిరోధరాన్‌ | 
ఉశనా జీవయామాస సంజీవిన్యా స్వవిద్యయా || డీ 


తత్ర- ఆ యుద్ధమునందు, అవినష్ట-అవయవాన్‌ ఎ నష్టము కాని 
అవయవములు గలవారిని, విద్యమానశిరః-ధరాన్‌ - నిలిచియున్న మెడలు 
గలవారిని, ఉశనా - శుక్రుడు, స్వవిద్యయా - తన విద్యయైన, సంజీవిన్యా 
- సంజీవినితో, జీవయామాస - జీవింప జేసెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 11 క్‌79 


ఆ యుద్ధములో అవయవములు పోకుండా మెడపై తల ఉన్న 
రాక్షసులను శుక్రాచార్యుడు తన సంజీవినీ విద్యతో మరల బ్రతికించెను. 


బలిశ్చోశనసా స్పృష్టః ప్రత్యాపన్నేం ద్రియస్మృతిః | 
పరాజితోంప నాఖిద్యల్లోకతత్త్వవిచక్షణః || 48 

ఇతి శ్రీమద్భాగవతే మహాప్పురాణే అష్టమస్కంధే 
సముద్రమథనే నముచివధవర్జనం నామ ఏకాదశోంధ్యాయః 11 


ఉశనసా - శుక్రాచార్యునిచే, స్పృష్టః - స్పృశించబడిన, బలిః చ 
- బలి కూడ, ప్రత్యాపన్నఇంద్రియస్కృతిః - తిరిగి వచ్చిన ఇంద్రియ 
ములు స్మరణము గలవాడై, పరాజితః అపి - పరాజయమును పొందిన 
వాడే అయిననూ, లోకతత్త్వవిచక్షణః - లోకస్వభావము బాగా తెలిసిన 
వాడు గనుకున అభిద్యత్‌ - ఖేదమును పొందలేదు. 


బలిని శుక్రాచార్యుడు స్పృశించగానే ఆయన తిరిగి బ్రతికెను. 
ఆయనకు ఇంద్రియశక్తులు, స్మరణము తిరిగి వచ్చెను. ఆయన యుద్ధ 
ములో పరాజయమును పొందినా, లోకస్వభావము బాగా తెలిసినవాడు 
గనుక, ఖేదమును పొందలేదు. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
సముద్ర మథన వృత్తాంతములో ఇంద్రుడు నముచిని సంహరించుటను 
వర్ణించే పదకొండవ అధ్యాయము ముగిసినది (11) . 


కళల లలు 


అథ ద్వాదశోశ్‌ధ్యాయః 


సముద్ర మథనము - శివుడు మోహినిని చూచి 
మోహపడుట 


శ్రీబాదరాయణిరువాచ | 
వృషధ్వజో నిశమ్యేదం యోషిద్రూపేణ దానవాన్‌ | 
మోహయిత్వా సురగణాన్‌ హరిస్సోమమపాయయత్‌ || 1 


వృషమారుహ్య గిరిశసర్వభూతగణైర్వృత: | 
సహ దేవ్యా యయౌ ద్రష్టుం యత్రాస్తే మధుసూదనః || 2 
హరిః - శ్రీహరి, యోషిద్‌-రూపేణ - యువతి రూపముతో, దాన 
వాన్‌ - రాక్షసులను, మోహయిత్వా - మోహింపజేసి, సురగణాన్‌ - దేవగ 
ఇములను, సోమమ్‌ - అమృతమును, అపాయయత్‌ - త్రాగించెను, 
ఇదమ్‌ - దీనిని, వృషధ్వజః - వృషభము ధ్వజమునందు గలవాడు, గిరిశః 
- కైలాసవాసి అగు శివుడు, నిశమ్య - విని, వృషమ్‌ - వృషభమును, 
దేవ్యా సహ - పార్వతీదేవితో గూడి, ఆరుహ్య - అధిష్టించి, సర్వభూత 
గణైః - సకలభూతగణములచే, వృతః - చుట్టువారబడినవాడై, ద్రష్టుమ్‌ - 
చూచుటకు, యయౌ - వెళ్లెను యత్ర - ఎక్కడనైతే, మధుసూదనః - 
శ్రీహరి, ఆస్తే - ఉన్నాడో. 
బాదరాయణ వ్యాసుని పుత్రుడగు శుకమహర్షి ఇట్లు పలికెను --- 
మధువు అనే రాక్షసుని చంపిన శ్రీహరి యువతి రూపముతో రాక్షసులను 
మోహింపజేసి దేవగణములకు అమృతమును త్రాగించెననే విషయమును 
కైలాసవాసియగు శివుడు వినెను. అపుడా వృషభధ్వజుడు పార్వతీదేవిలో 


అష్టమ స్కంధము - అధ్యాయము 12 య! 


గూడి వృషభమునధిష్టించి శ్రీహరి ఉన్న చోటికి వెళ్లెను. సకలభూతగణ 
ములు ఆ శివుని చుట్టువారి ముందుకు నడిచిరి. 


సభాజితో భగవతా సాదరం సోమయా భవః | 
సూపవిష్ట ఉవాచేదం ప్రతిపూజ్య స్మయన్‌ హరిమ్‌ | 3 
భగవతా - శ్రీహరి భగవానునిచే, స-ఆదరమ్‌ - ఆదరముతో 
కూడియున్న విధముగా, స-ఉమయా - పార్వతితో గూడి, సః - ఆ, భవః 
- శివుడు, సభాజితః - సత్కరించబడినాడు, సు-ఉపవిష్టః - సుఖముగా 
కూర్చున్న శివుడు, హరిమ్‌ - శ్రీహరిని, ప్రతిపూజ్య - తిరిగి సత్కరించి, 
స్మయన్‌ - చిరునవ్వు నవ్వుచున్నవాడై, ఇదమ్‌ - ఈ మాటను, ఉవాచ - 
పలికెను. 


శ్రీహరి భగవానుడు పార్వతితో గూడియున్న ఆ శివుని సాదర 
ముగా సత్కరించెను. ఆయన కూడ శ్రీహరిని తిరిగి పూజించి సుఖముగా 
కూర్చుండి చిరునవ్వుతో ఇట్లు పలికెను. 


శ్రీమహాదేవ ఉవాచ | 
దేవదేవ జగద్వ్యాపిన్‌ జగదీశ జగన్మయ | 
సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వరః || 4 


దేవదేవ - ఓ దేవదేవా! జగద్‌-వ్యాపిన్‌ - జగత్తును వ్యాపించి 
యున్నవాడా! జగద్‌-ఈశ - జగన్నాథా! జగత్‌-మయ - జగద్రూప్పుడా!, 
సర్వేషామ్‌ - సకలములైన, భావానాం అపి - పదార్థములకు కూడ, త్వమ్‌ 
- నీవ, ఆత్మా - స్వరూపము, హేతుః - కారణము, ఈశ్వరః - శాసకుడ 


శ్రీమహాదేవుడు ఇట్లు పలికెను --- ఓ దేవదేవా! నీవే జగద్రూప 
ముగా ప్రకటమై జగత్తునంతనూ వ్యాపించి జగత్తును పాలించుచున్నావు. 
సకలపదార్థముల స్వరూపము, కారణము నీవే. సర్వమును శాసించువా 
డవు నీవే. 


582 శ్రీమద్భాగవతము 
ఆద్యంతావస్య యన్మధ్యమిదమన్యదహం బహిః | 
యతో5వ్యయస్య నైతాని తత్సత్యం బ్రహ్మ చిద్భవాన్‌ || 5 

అస్య - ఈ జగత్తుయొక్క, ఆది-అంతొ - ఆది అంతములు, 
మధ్యమ్‌ - స్థితికాలము, యతః - ఏ పరబ్రహ్మ వలననో, అవ్యయస్య - 
అవినాశియగు ఏ పరబ్రహ్మకు, ఏతాని - ఇవి, న - లేవో, యత్‌ - ఏ పరబ 
హ్మః ఇదమ్‌ - ఎదురుగా నున్నదియో (దృశ్యమో), అహమ్‌ - నేను (ద్రష్ట 
యో), బహిః - బాహ్యము (భోగ్యమో), అన్యత్‌ ల భోక్తయో, తత్‌ - అట్టి, 
సత్యమ్‌ - అఖండసద్రూపము, చిత్‌ - ఏకరసమగు చైతన్యము అగు, 
బ్రహ్మ - పరబ్రహ్మ, భవాన్‌ - నీవే. 

ఈ జగత్తునకు ఆదిమధ్యాంతములు ఆ పరబ్రహ్మనుండియే కలు 
గుచున్ననూ, అవి అవినాశియగు ఆ పరబ్రహ్మయందు లేవు. ఆ పరబ 
హ్మయే దృక్‌-దృశ్యములుగా, భోక్సృ-భోగ్యములుగా ప్రకటమగుచున్నది. 
శ్రుతిప్రసిద్ధమైన  అఖండమగు సత్‌, ఏకరసమగు చిత్‌ అయిన ఆ పర 
బ్రహ్మ నీవే. 

తవైవ చరణాంభోజం శ్రేయస్కామా నిరాశిషః | 
విసృజ్యోభయతస్పంగం మునయస్ప్సముపాసతే || 6 

(శేయః-కామాః - మోక్షమును కోరువారు, నిరాశిషః - కోరికలు 
లేనివారు అగు; మునయః - మహర్దులు, ఉభయతః - ఇహపరములయం 
దు, సంగమ్‌ - ఆసక్తిని, విసృజ్య - విడిచిపెట్టి, తవ - నీయొక్క, చరణ 
-అంభోజం ఏవ - పాదపద్మమును మాత్రమే, సముపాసతే - చక్కగా 
ఉపాసించెదరు. 

కోరికలను విడచి మోక్షమును మాత్రమే కోరే మహర్షులు ఇహపర 
ములయందలి ఆసక్తిని విడిచిపెట్టి, నీ పాదపద్మమును మాత్రమే ఉపాసిం 
చెదరు. 


త్వం బ్రహ్మ పూర్ణమమృతం విగుణం విశోక- 
మానందమాత్రమవికారమనన్యదన్యత్‌ 


అష్టను స్కంధము - అధ్యాయము 12 583 
"విశ్వస్య హేతురుదయస్థితిసంయమానా- 
మాత్మేశ్వరశ్చ తదపేక్రతయాునపేక్షః || 77 


పూర్ణమ్‌ - పూర్ణమైనది, అమృతమ్‌ - అవినాశీ, విగుణమ్‌ - నిర్గు 
ణము, విశోకమ్‌ - శోకము లేనిది, ఆనందమాత్రమ్‌ - ఆనందఘనము, 
అవికారమ్‌ - వికారములు (మార్పులు) లేనిది, అనన్యత్‌ - రెండవది లేని 
ది, అన్యత్‌ జ సర్వము కంటె విలక్షణమైనది, విశ్వస్య - జగత్తుయొక్క, 
ఉదయస్థితిసంయమానామ్‌ - సృష్టిస్థితిలయములకు, హేతుః - కారణ 
ము, ఆత్మా - ఆత్మ తద్‌-అ సేక్ష్తత్రయా - జగత్తుచే అపేక్షించబడేది అగు 
టచే. ఈశ్వరః చ - జగన్నాథుడు, అనపేక్షః - ఇతరముయొక్క అపేక్ష 
లేనిది అగు, బ్రహ్మ - పరబ్రహ్మ, త్వమ్‌ - నీవే. 





పూర్ణము, అవినాశి, నిర్గుణము, ఆనందఘనము, అవికారి అగు 
పరబ్రహ్మ నీవే. నీయందు శోకము లేశమైననూ లేదు. నీకంటె భిన్నముగా 
రెండవది లేదు. కాని నీవు సర్వము కంటె విలక్షణుడవు. జగత్తుయొక్క 
సృష్టిస్థితిలయములకు కారణము నీవే. సర్వమునకు ఆత్మ నీవే. జగత్తునకు 
కర్మఫలదాతయగు నాథుని అ కేక్ష గలదు. అట్టి జగన్నాథుడవు నీవే. కాని, 
నీకు జగత్తుయొక్క అపేక్ష లేదు. 
ఏకస్త వ్ర్‌మేవ సదసద్ద్వయమద్వయం చ 
స్వర్ణం కృతాకృతమివేహ న వస్తుభేదః | 
అజ్ఞానతస్త్వయి జనైర్విహితో వికల్పో 
యస్మాద్గుజైర్వ శితికరో నిరుపాధికస్య || 8 
సత్‌ - స్థూలము అసత్‌ - సూక్ష్మము, ద్వయమ్‌ - కార్యము, 
అద్వయం చ - కారణము కూడ, త్వమ్‌ - నీవు, ఏకః ఏవ - ఒక్కడివే, 
కృత-అకృతమ్‌ - ఆభరణముగా చేయబడినది చేయబడనిది అగు, స్వర్ణం 
ఇవ - బంగారము వలె, ఇహ - ఈ జగత్తునందు, వస్తుఖేదః - యథార్థత 
త్త్వమునందు భేదము, న - లేదు, జనైః - జనులచే, అజ్ఞానతః - అజ్ఞా 
నము వలన, త్వయి - నీయందు, వికల్పః - భేదము, విహితః - ఆరో 


38 


584 శ్రీమద్భాగవతము 
పించ బడినది, యస్మాత్‌ - ఎందువలననగా, నిరుపాధికస్య - ఉపాధి లేని 
నీకు, గుళైః - గుణములచే, వ్యతికరః - భేదము కానవచ్చుట. 


స్థూలసూక్ష్మములు, కార్యకారణములు కూడ నీవు ఒక్కడివే. 
బంగారమును ఆభరణముగా చేసినా, చేయకున్నా అది కేవలము బంగా 
రము మాత్రమే. అదే విధముగా, ఈ జగత్తులో కనబడే భేదము యథార్థత 
త్త్వమగు నీయందు లేదు. జనులు అజ్ఞానముచే నీయందు భేదమును 
ఆరోపించుచున్నారు. ఎందుకంటే, నీకు వాస్తవముగా ఉపాధి (తన ధర్మ 
ములను తనకు సమీపమునందున్నదానియందు ప్రసరింపజేసినదా 
యన్నట్లు ఉండేది) తోడి సంబంధము లేదు. అయిననూ, సత్త్వరజస్తమోగు 
ఇములయందు నీవు ప్రతిఫలించి వికల్చ్పములు భాసించుచున్నవి. 


త్వాం బ్రహ్మ కేచిదవయంత్యుత ధర్మమేకే 
ఏకే పరం సదసతోః పురుషం పరేశమ్‌ | 
అన్యేవయంతి నవశక్తియుతం పరం త్వాం 
కేచిన్మహాపురుషమవ్యయమాత్మతంత్రమ్‌ || 9 
కేచిత్‌ - కొందరు, త్వామ్‌ - నిన్ను బ్రహ్మ - పరబ్రహ్మనుగా, 
అవయంతి - తెలియుదురు, ఉత - మరియు, ఏకే - కొందరు, ధర్మమ్‌ - 
ధర్మమునుగా, ఏకే - కొందరు, సద్‌-అసతోః - ప్రకృతిపురుషులకంటె, 
పరమ్‌ - అతీతమైన, పర-ఈశమ్‌ - పరమేశ్వరునిగా, అన్యే - ఇతరులు, 
త్వామ్‌ - నిన్ను నవశక్తియుతమ్‌ - తొమ్మిది శక్తులతో కూడియున్న 
పరమ్‌ - పరమేశ్వరునిగా, కేచిత్‌ - కొందరు, అవ్యయమ్‌ - వినాశము లేన 
ట్టియు, ఆత్మతంత్రమ్‌ - స్వతంత్రుడవైన, మహాపురుషమ్‌ - పురుషోత్తము 
నిగా అవయంతి - తెలియుదురు. 


కొందరు (వేదాంతులు) నీవే పరబ్రహ్మవనియు, కొందరు 
(మీమాంసకులు) నీవు ధర్మస్వరూపుడవనియు, కొందరు (సేశ్వర 
సాంఖ్యులు) నీవు ప్రకృతిపురుషులకు అతీతుడవైన పరమేశ్వరుడవనియు, 
కొందరు (పాంచరాత్రులు) నీవు తొమ్మిది (విమల - అసంగత, ఉత్కర్షిణి - 
ఉత్కర్ణ గలది, జ్ఞాన, క్రియ, యోగ - గుణముల కలయిక, ప్రహ్వి - విన 


అష్టమ స్కంధము - అధ్యాయము 12 585 


యము, సత్యః ఈశాన, అనుగ్రహ) శక్తులతో కూడియున్న పరమేశ్వరుడవ 
నియు, మరికొందరు (పాతంజలులు) నీవు వినాశము లేని స్వతంత్రుడవైన 
మహాపురుషుడవనియు తెలియుచున్నారు. 


నాహం పరాయుర్శృషయో న మరీచిముఖ్యా 

జానఎతి యద్విరచితం ఖలు సత్త్వసర్గాః | 
యన్మాయయా ముషితచేతస ఈశ దైత్య- 

మర్త్యాదయః కిముత శశ్వదభద్రవృత్తాః || 10 


ఈశ - ఓ ఈశ్వరా! యద్‌-విరచితమ్‌ - ఎవ్వాని రచనయగు జగ 
త్తును, అహమ్‌ - నేను, న - తెలియజాలనో, పర-ఆయుః: - రెండు పరార్ధ 
ములు ఆయుర్దాయము గల బ్రహ్మగారు, సత్త్వసర్గాః - సొత్తికసృష్టిలో 
భాగములైన, మరీచిముఖ్యాః - మరీచి మొదలగు, బుషయః - మహర్షు 
లు, న జానంతి ఖలు - తెలియకున్నారో గదా! యత్‌-మాయయా - 
ఎవ్వాని మాయచే, ముషితచేతసః - అపహరించబడిన వివేకజ్ఞానము 
గలవారు, శశ్వత్‌ - అన్ని కాలములయందు, అభద్రవృత్తాః - మంగళము 
కాని రాజస తామస ప్రవృత్తి గల, దైత్యమర్త్య-ఆదయః - రాక్షసులు మాన 
వులు మొదలగువారు, కిముత - తెలియజాలరని చెప్పవలయునా? 

ఓ ఈశ్వరా! నేను గాని, రెండు పరార్థముల ఆయుర్దాయము గల 
బ్రహ్మగారు గాని, సత్త్వగుణప్రధానమగు సృష్టిలో భాగమైన మరీచి మొద 
లగు మహర్షులు గాని నీ సృష్టియొక్క రహస్యమును తెలియకున్నారు. 
అట్టిచో, నీ మాయచే అపహరించబడిన వివేకజ్ఞానము గలవారై. సర్వకాల 
ములలో అమంగళ మైన రాజస తామస ప్రవృత్తులు గల రాక్షసులు, మాన 
వులు మొదలగువారు తెలియజాలరని వేరుగా చెప్పవలయునా? 


సత్వం సమీహితమదః స్థితిజన్మనాశం 
భూతేహితం చ జగతో భవబంధమోక్షౌ | 
వాయుర్యథా విశతి ఖం చ చరాచరాఖ్యం 
సర్వం తదాత్మకతయావగమో5వరుంత్సే || క్ష 


55 శ్రీమద్భాగవతము 

అవగమః - జ్ఞానస్వరూపుడవగు, సః - అట్టి, త్వమ్‌ - నీవు, సమీ 
హితమ్‌ - నీచే చేయబడిన, అదః - ఈ జగత్తును, జగతః - జగత్తుయొ 
క్క స్థితిజన్మనాశమ్‌ ఆ సృష్టిస్థితిలయములను, భూత-ఈహితం చ - 
ప్రాణుల కర్మను, భవబంధమోక్షా - పుట్టుకచే బంధమును దానినుండి 
మోక్షమును, అవరుంత్సే - తఆలియుచున్నావు, వాయుః - వాయువు, ఖం 
చ - ఆకాశమును, యథా - ఏ విధముగానైతే, విశతి - ప్రవేశించునో అదే 
విధముగా, చర-అచర-ఆఖ్యమ్‌ - కదిలేవి కదలనివి అనబడే, సర్వమ్‌ న 
సర్వమును, తదాత్మకతయా - వాటి ఆత్మరూపముగా, అవరుంత్సే - 
వ్యాపించుచున్నావు. 

జ్ఞానస్వరూపుడవైన అట్టి నీవు నీచే రచించబడిన ఈ జగత్తును, 
దాని సృష్టిస్థితిలయములను, ప్రాణుల కర్మలను, వాటికి జననమరణరూప 
మగు బంధమును, దానినుండి విముక్తిని కూడ తెలియుదువు. వాయువు 
ఆకొశమును వ్యాపించినట్లుగా, నీవు చరాచరమగు జగత్తునంతనూ ఆత్మ 
రూపముగా వ్యాపించి యున్నావు. 

అవతారా మయా దృష్టా రమమాణస్య తే గుణైః | 
సోహం తద్దష్టుమిచ్భామి యత్తే యోషిద్వపుర్ధ్భృతమ్‌ 1112 

గుణైః - గుణములతో, రమమాణస్య - రమించుచున్న తే - 
నీయొక్క అవత్తారాః - అవతారములు, మయా - నాచే, దృష్టాః - చూడబ 
డినవి, సః - అట్టి, అహమ్‌ - నేను, తత్‌ - దానిని, ద్రష్టుమ్‌ - చూచుటకు, 
ఇచ్చామి - కోరుచున్నాను, యత్‌ - ఏ, యోషిద్‌-వపుః - స్త్రీరూపము, తే 
- నీచే, ధృతమ్‌ - దాల్బబడినదో. 

నీవు సత్త్వరజస్తమోగుణములను ఉపాధిగా చేసుకొని అవతరించి 
రమించెదవు. అట్టి నీ అవతారములను నేను చూచితిని. నీవు దాల్చిన 
స్త్రీరూపమును కూడ నేను చూడగోరుచున్నాను. 


యేన సమ్మోహితా దైత్యాః పాయితాశ్చామృతం సురాః | 
తద్దిదృక్షవ ఆయాతాః పరం కౌతూహలం హినః!! 13 


అష్టమ స్కంధము ఆ అధ్యాయము శం వ్‌ప్రి7 





యేన - ఏ రూపముచే, దైత్యాః - రాక్షసులు, సమ్మోహితాః - 
బాగా మోహింప జేయబడినారో, చ - మరియు, సురాః - దేవతలు, 
అమృతమ్‌ - అమృతమును, పాయితాః - త్రాగించబడినారో, తత్‌ - ఆ 
రూపమును, దిదృ్భక్షవః - చూడ గోరువారమై, ఆయాతా;ః - వచ్చినవార 
ము, హి - ఏలయనగా, నః - మాకు, పరమ్‌ - చాల, కౌతూహలమ్‌ - 
కుతూహలము. 


నీవు స్త్రీరూపమును దాల్చి రాక్షసులను మోహింప జేసి, దేవత 
లకు అమృతమును త్రాగించితివి. ఆ రూపమును చూడగోరి మేము వచ్చి 
నాము. ఆ రూపమును చూడాలని మాకు చాల కుతూహలము గలదు. 


శ్రీశుక ఉవాచ | 
లమ ర్థితా విష్ణుర్భగవాన్‌ శూలపాణినా | 
ప్రహస్య భావగంభీరం గిరిశం ప్రత్యభాషత || కేశ 


ఏవమ్‌ - ఈ విధముగా, శూలపాణినా - శూలము చేతియందు 
గల శివునిచే, అభ్యర్దితః - ప్రార్జించబడిన, విష్ణుః భగవాన్‌ - విష్ణు భగవా 
నుడు, భావగంభీరమ్‌ - భావము గంభీరముగా ఉండునట్లుగా, ప్రహస్య - 
నవ్వి, గిరిశమ్‌ - కైలాసవాసిని గురించి, ప్రత్యభాషత - బదులు చెప్పెను. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా శూలధారియగు 


శివుడు ప్రార్థించగా, విష్ణు భగవానుడు గంభీరమగు (ఇతరులు తెలియజా 
లని) భావముతో నవ్వి, ఆ కైలాసవాసికి ఇట్లు బదులిచ్చెను. 


శ్రీభగవానువాచ |! 
కౌతూహలాయ దైత్యానాం యోషిద్వేషో మయా కృతః ! 
పశ్యతా సురకార్యాణి గతే పీయూషభాజనే || కే5 
సురకార్యాణి - దేవతల పనులను, పశ్యతా - చూచిపెట్టే మయా 
- నాచే పీయూషభాజనే - అమృత కలశము, గతే - దూరము కాగా, 
దైత్యానామ్‌ - రాక్షసులయొక్క, కౌతూహలాయ - మోహము కొరకు, 
మయా - నాచే, యోషిద్‌-వేషః - స్త్రీరూపము, కృతః - దాల్బబడినది. 


588 శ్రీమద్భాగవతము 
శ్రీహరి భగవానుడిట్లు పలికెను --- దేవకార్యములను చక్కబెట్టే 
నేను అమృతకలశము చేయి జారిపోయినప్పుడు రాక్షసులకు మోహ 
మును కలిగించుటకై స్త్రీరూపమును దాల్చితిని. 


తత్తేేహం దర్శయిష్యామి దిదృక్షోస్సురసత్తమ । 
కామినాం బహు మంతవ్యం సంకల్పప్రభవోదయమ్‌ 11 16 
సురసత్తమ - ఓ దేవగ్రేస్టా!, కామినామ్‌ - కాముకులకు, బహు 
మంతవ్యమ్‌ - చాల ఆదరించదగినట్టియు, సంకల్పప్రభవ-ఉదయమ్‌ - 
సంకల్పమునుండి పుట్టే కామముయొక్క ఉదయమును కలిగించే, తత్‌ - 
ఆ రూపమును, దిదృక్షోః - చూడగోరే, తే - నీకు, అహమ్‌ - నేను, దర్శ 
యిష్యామి - చూపించగలను. 
ఓ దేవ(్రేస్టా! సంకల్పమునుండి కామము ఉదయించును. కామ 
మును ఉద్దీపింప జేసే అట్టి ఆ రూపమును కాముకులు చాల సమ్మానించె 
దరు. దానిని చూడగోరే నీకు ఆ రూపమును నేను చూపించెదను. 


శ్రీశుక ఉవాచ | 
ఇతి బ్రువాణో భగవాంస్త త్రైవాంతరధీయత |! 
సర్వతశ్చారయంశ్చ క్షుర్భవ ఆస్తే సహోమయా || క్షే 
ఇతి - ఈ విధముగా, బ్రువాణః - పలుకుచున్నవాడై, భగవాన్‌ - 
శ్రీహరి భగవానుడు, తత్ర ఏవ - అచ్చటనే, అంతరధీయత - అంతర్థా 
నము చెందెను, భవః - శివుడు, ఉమయా సహ - పార్వతితో గూడి, 
సర్వతః - అన్ని వైపులా, చక్తుః - చూపును, చారయన్‌ - ప్రసరింప జేయ 
చున్నవాడై, ఆస్తే - ఉన్నాడు. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా పలుకుతూనే 
శ్రీహరి భగవానుడు అచ్చటనే అంతర్థానమాయెను. శివుడు పార్వతితో 
గూడి అన్ని వైపులా చూచుచుండెను. 


తలో దదర్శోపవనే వరస్త్రియం విచిత్రపుష్పారుణపల్లవద్రుమే 1 
విక్రీడతీం కందుకలీలయా లసద్దుకూలపర్యస్తనితంబమేఖలామ్‌ !| 


అష్టమ స్కంధము - అధ్యాయము 12 589 


తతః - తరువాత, విచిత్రపుష్ప-అరుణపల్లవద్రుమే - రంగు 
రంగుల పువ్వులు ఎర్రని చిగుళ్లు గల చెట్లు గల, ఉపవనే - ఉద్యానవన 
మునందు, కందుకలీలయా - బంతియొక్క ఎగురుటచే, విక్రీడతీవ్‌ - 
క్రీడించుచున్నట్టియు, లసద్‌-దుకూలపర్యస్తనితంబమేఖలామ్‌ - ప్రకాశించే 
చీరచే కప్పబడిన కటియందు మేఖల (మొలనూలు) కలిగిన, వరస్త్రియమ్‌ 
- గొప్ప యువతిని, దదర్శ - చూచెను. 


తరువాత శివుడు అచటి ఉద్యానవనమునందు ఒక గొప్ప యువ 
తిని చూచెను. ఆ ఉద్యానములో చెటయందు రంగు రంగుల పువ్వులు, 
ఎర్రని చిగుళ్లు ఉండెను. ఆ యువతి విలాసగా బంతితో ఆడుచుండెను. 
ఆమె కటిభాగముమై ప్రకాశించే చీరను దాల్చి వడ్డాణమును పెట్టుకొనెను. 


ఆవర్తనోద్వ ర్తనకంపితస్తన ప్రకృష్టహారోరుభ రైః పదే పదే, 
ప్రభజ్యమానామివ మధ్యతశ్చలత్పదప్రవాలం నయతీం తతస్తతః। 

ఆవర్తన-ఉద్వ ర్తనకంపితస్తనప్రకృష్ణహార-ఉరుభరైః - వంగుట 
ఎగురుటలచే కంపించే స్తనముల మరియు గొప్ప హారముల పెను బరువు 
లచే, పదే పదే - ప్రతి అడుగునందు, మధ్యతః - మధ్యయందు, ప్రభజ్య 
మానాం ఇవ - ముక్కలుగా చేయబడుచున్నదా యన్నట్లు ఉన్నట్టియు, 
చలత్‌-పదప్రవాలమ్‌ - కదిలే పాదము అనే చిగురును, తతః తతః - అటు 
నటు, నయతీమ్‌ - తీసుకువెళ్లుచున్న (యువతిని చూచెను). 

ఆమె బంతిని వంగి తీసుకొని ఎగిరి పట్టుకొనేటప్పుడు కంపించే 
స్తనముల మరియు గొప్ప హారముల పెను భారముచే ఆమెనడుము ప్రతి 
అడుగునందు విరిగిపోవుచున్నదా యన్నట్లు ఉండెను. ఆమె చిగుళ్లవల 
కోమలములైన పాదములతో ఇటునటు నడచుచుండెను. 


దిక్షు భమత్కందుకచాప లైర్సృశం 
ప్రోద్విగ్న్యతారాయతలోలలోచనామ్‌ | 

స్వకర్ణవిభ్రాజితకుండలోల్లసత్‌- 
కపోలనీలాలకమండితాననామ్‌ ! | 20 


రకర నతన తున కీ దొ గ నతి 

దిక్షు - దిక్కులయందు, భ్రమత్‌-కందుకచాపలైః - తిరుగాడే 
బంతియొక్క చపలతలచేః భృశమ్‌ - మిక్కిలి, ప్ర-ఉద్విగ్న్యతార-ఆయతలో 
లలోచనామ్‌ - మిక్కిలి ఉద్విగ్నమైన కనుగ్రుడ్డుగల నిడివియగు చంచల 
మైన కన్నులు గలిగినట్టియు, స్వకర్ణవిభ్రాజితకుండల-ఉల్లసత్‌-కపోలనీల 
-అలకమండిత-ఆననామ్‌ - తన చెవులయందు ప్రకాశించుచున్న కుండల 
ములచే మెరియుచున్న చెక్కిళ్లు నల్లని ముంగురులతో అలంకరించబడిన 
ముఖము గల (యువతిని చూచెను), 


దిక్కులయందు బంతి ఎగురుచుండగా దానికేసే చూచుచుండు 
టచే ఆమె కనుగ్రుడ్లు మిక్కిలి ఉద్వేగమును పొందుచుండెను. చంచల 
మైన ఆమె కన్నులు విశాలముగ నుండెను. ఆమె చెవులయందలి కుండల 
ముల కొంతులు బడి చెక్కిళ్లు మెరియుచుండెను. ఆమె ముఖమునకు 
నల్లని ముంగురులే అలంకారమాయొను. 


శ్లథద్దుకూలం కబరీం చ విచ్యుతాం 

సన్నహ్యతీం వామక౦౮ణ వల్లునా | 
వినిఘ్నతీమన్యకరేణ కందుకం 

విమోహయంతీం జగదాతృ్మృమాయయా [| 2] 


శ్లథత్‌ - జారిపోవుచున్ను దుకూలమ్‌ - చీరను, విచ్యుతామ్‌ - 
విడిపోవుచున్ను కబరీం చ - జుట్టును కూడ, వల్గునా - అందమైన, వామక 
రేణ - ఎడమచేతితో, సన్నహ్యతీమ్‌ - కట్టుకొనుచున్నట్టియు, అన్యకరేణ - 
రెండవ చేతితో, కందుకమ్‌ - బంతిని, వినిఘ్నతీమ్‌ - కొట్టుచున్నట్టియు, 
ఆత్మమాయయా - తన చమత్కారముచే, జగత్‌ - జగత్తును, విమోహ 
యంతీమ్‌ - అధికముగా మోహమును కలిగించుచున్న (యువతిని --). 


ఆమె తన అందమైన ఎడమ చేతితో జారిపోవుచున్న కోకముడిని, 
విడిపోవుచున్న జుట్టు ముడిని మరల ముడి వేయుచుండెను. మరియొక 
చేతితో ఆమె బంతిని కొట్టుతూ, తన చమత్కారముచే జగత్తునకు అధిక 
మగు వ్యామోహమును కలిగించుచుండెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 12 591 


_ తాం వీక్ష్య దేవ ఇతి కందుకలీలయేషద్‌- 
వ్రీడాంస్సుటస్మితవిసృష్టకటాక్షముష్టః | 
స్తీంపేక్షణప్రతిసమీక్షణవిహ్వలాత్మా 
నాత్మానమంతిక ఉమాం స్వగణాంశ్చ వేద || 22 


తామ్‌ - ఆమెను, వీక్ష్య - చూచి, ఇతి - ఈ విధముగా, కం 
దుకలీలయా - బంతి ఆటచే, ఈషద్‌-వ్రీడా-అస్ఫుటస్మితవిసృష్టకటాక్ష 
ముష్టః - కొంచెము సిగ్గుతో అస్పష్టమైన చిరునవ్వుతో కూడి విడిచిపెట్టబ 
డిన కడగంటి చూపుచే మోసపోయినవాడు, స్తీంఘేక్షణప్రతిసమీక్షణవిహ్వాల 
-ఆత్మా - స్త్రీని చూచుటచే ఆమె తిరిగి చూచుటచే కలవరపడిన మనస్సు 
గల, దేవః - శివుడు, ఆత్మానం అంతికే - తన సమీపమునందు ఉన్ను 
ఉమామ్‌ - పార్వతిని, స్వగణాన్‌ చ - తన గణములను కూడ, న వేద - 
తెలియలేదు. 


ఆమెను చూచి శివుడు తనకు సమీపమునందు పార్వతి, తన గణ 
ములు ఉన్నారనే సంగతినే విస్మరించెను. ఈ విధముగా ఆ యువతి బంతి 
ఆట ఆడుతూ కొద్దిగా సిగ్గుపడి అస్పష్టమైన చిరునవ్వుతో శివునిమై ఒక కడ 
గంటి చూపును విసరగా, ఆయన ఆ చూపునకు మోసపోయెను. ఆయన 
ఆమెను చూడగా తిరిగి ఆమె ఆయనకేసి చూచుటచే, ఆయన మనస్సు 
కలవరపడెను. 


తస్యాః కరాగ్రాత్స తు కందుకో యదా 
గతో విదూరం తమనువ్రజత్‌స్త్రియాః | 
వాసస్పసూత్రం లఘు మారుతోుంహరద్‌ 
భవస్య దేవస్య కిలానుపశ్యతః || 23 
తస్యాః - ఆమెయొక్క, కర-అగ్రాత్‌ - చేతికొననుండి, సః - ఆ, 
కందుకః తు - బంతియైతే, యదా - ఎప్పుడైతే, విదూరమ్‌ - కొద్ది దూర 
ము, గతః - వెల్లినదో, తమ్‌ - దానిని, అనువ్రజత్‌-స్తిియాః - వెంట వెళ్లు 
చున్న ఆ స్త్రీయొక్క, ససూత్రమ్‌ - మొలనూలుతో -కూడిన, లఘు - 
సూక్ష్మ మైన, వాసః - చీరను, భవస్య దేవస్య - శివదేవుడు, అను - నిరం 


592 శ్రీమద్భాగవతము 
తరముగా, పశ్యతః - చూచుచుండగా, మారుతః - గాలి, అహరత్‌ కిల - 
అపహరించెను గదా! 


ఆమె చేతినుండి జారిన ఆ బంతి కొంత దూరము పోగా, ఆమె 
దానిని వెన్నంటి వెళ్లుచుండెను. ఆమెను శివదేవుడు నిరంతరముగా 
చూచుచుండెను. ఇంతలో గాలికి ఆమె నాజూకైన చీర, మొలనూలుతో 
సహా ప్రక్కకు తొలగెను. 


ఏవం తాం రుచిరాపాంగీం దర్శనీయాం మనోరమామ్‌ ! 
దృష్ట్వా తస్యాం మనశ్చత్రే విషజ్ఞంత్యాం భవః కిల || 24 


ఏవమ్‌ - ఈ విధముగా, రుచిర-అపాంగీమ్‌ - అందమైన కడగంటి 
చూపులు కలిగినట్టియు, దర్శనీయామ్‌ - సుందరి మొనట్టియు, మనోర 
మామ్‌ - మనస్సును రంజింపజేసే, తామ్‌ - ఆమెను, దృష్ట్వా - చూచి, 
భవః - శివుడు, విషజ్ఞంత్యామ్‌ - వంకరగా తనను చూచుచున్న తస్యామ్‌ 
- ఆమెయందు, మనః చక్రే కిల - మనసు పడెనట. 


ఈ విధముగా అందమైన కడగంటి చూపులతో మనస్సును రంజిం 
పజేసే ఆ సుందరిని శివుడు చూచెను. ఆమె కూడ ఆయన వైపు వక్రముగా 
చూచెను. ఆపుడు ఆయన ఆమెపై మనసు పడెనట. 

తయాపృహతవిజ్ఞానస్తత్కృతస్మరవిహ్వల:ః | 
భవాన్యా అపి పశ్యంత్యా గతహ్రీస్తత్పదం యయౌ ॥! 25 
తయా - ఆమెచే, అపహృతవిజ్ఞానః - అపహరించబడిన వివే 
కము గలవాడు, తత్‌-కృతస్మరవిహ్వలః - ఆమెచే కలిగించబడిన మన్మథు 
నిచే స్వాధీనత తప్పినవాడు అగు శివుడు, భవాన్యాః - పార్వతీ దేవి, 
పశ్యంత్యాః అపి - చూచుచున్ననూ, గతహీ: - తొలగిన బిడియము గల 
వాడై, తత్‌-పదమ్‌ - ఆమె ఉన్న స్థానమును గురించి యయౌ - వెళ్లెను. 


ఆమె శివుని వివేకమును హరించివేసెను. ఆమెను చూచుటచే 
శివునియందు కామోద్రేకము కలిగి ఆయన స్వాధీనతను, లజ్జను కూడ 


అష్టమ స్కంధము - అధ్యాయము 12 క్‌ 


కోల్పోయెను. పార్వతీ దేవి చూచుచుండగనే, ఆయన ఆమెను లెక్క 
చేయకుండా ఆ యువతి ఉన్న చోటకు వెళ్లెను. 


సా తమాయాంతమాలోక్య వివస్తాం బ్రీడితా భృశమ్‌ | 
నిలీయమానా వృక్షేషు హసంతీ నాన్వతిష్టత || 26 


వివస్త్రా - కొద్దిగా తొలగిన వస్త్రము గల, సా - ఆమె, ఆయాం 
తమ్‌ - వచ్చుచున్న తమ్‌ - ఆ శివుని, ఆలోక్య - చూచి, భృశమ్‌ - మిక్కి 
లి, వ్రీడితా - సిగ్గు పడినదై, వృక్షేషు - చెటయందు, నిలీయమానా - 
దాగుకొనుచున్నదై, హసంతీ - నవ్వుచున్నదై. న అను-అతిష్టత - ఒక 
చోట నిలవలేదు. 

కొద్దిగా తొలగిన వస్త్రము గల ఆ యువతి తన వద్దకు శివుడు 


వచ్చుచుండుటను చూచి చాల సిగ్గుపడి నవ్వుతూ చెట్లమధ్యలో దాగు 
కుంటూ ఒకచోట స్థిరముగా నిలబడలేదు. 


తామన్వగచ్చద్భగవాన్‌ భవః ప్రముషితేంద్రియః | 
కామస్య చ వశం నీతః కరేణుమివ యూథపః || 27 
ప్రముషిత-ఇంద్రియః - అపహరించబడిన మనస్సు గలవాడు, 
కామస్య చ - మన్మథునకు, వశం నీతః - వశుడుగా చేయబడిన, భగవాన్‌ 
భవః - శివ భగవానుడు, తామ్‌ - ఆమెను, యూథపః - గజేంద్రుడు, 
కరేణుం ఇవ - ఆడు ఏనుగును వలె, అను - అనుసరించి, అగచ్చత్‌ - 
వెళ్లెను. 
ఆమె శివ భగవానుని మనస్సును దోచివేయగా, ఆయన మన్మథు 
నకు వశుడాయెను. గవేంద్రుడు ఆడు ఏనుగును వలె ఆయన ఆమెను 
అనుసరించి వెళ్లెను. 
సోనువ్రజ్యాతివేగేన గృహీత్వానిచృతీం స్త్రియమ్‌ | 
శేశబంధ ఉపానీయ బాహుభ్యాం పరిషస్వజే || 26 


594 శ్రీమద్భాగవతము 
సః - ఆయన, అతివేగేన - అధికమగు వేగముతో, అనువ్రజ్య - 
అనుసరించి వెళ్లి, అనిచ్భృతీమ్‌ - ఇష్టపడని, స్త్రియమ్‌ - ఆ యువతిని, 
కేశబంధే - జుట్టుముడియందు, ఉపానీయ - దగ్గరకు తీసుకొని, బాహు 
భ్యామ్‌ - రెండు చేతులతో, పరిషస్వజే - కౌగిలించుకొనెను. 


ఆయన అధికమగు వేగముతో ఆమెను వెంబడించెను. ఆమె ఇష్ట 
పడకున్ననూ, ఆయన ఆమె జుట్టుముడిని పట్టుకొని దగ్గరగా తీసుకొని 
రెండు చేతులతో కౌగిలించుకొనెను. 


సోపగూఢా భగవతా కరిణా కరిణీ యథా | 
ఇతస్తతః ప్రసర్పంతీ విప్రకీర్ణశిరోరుహా || 29 
సా - ఆమె, భగవతా - శివ భగవానునిచే, కరిణా - గజేంద్రునిచే, 
కరిణీ యథా - ఆడు ఏనుగు వలె, ఉపగూఢా - కౌగిలించుకొన బడినది, 
ఇతః - ఇటు, తతః - అటు, ప్రసర్పంతీ - గుంజుకొనుచున్నదై, వి్రకీర్ణశి 
రోరుహా - చెల్లాచెదురైన జుట్టు గలది. 
శివ భగవానుడు గజేంద్రుడు ఆడు ఏనుగును వలె ఆమెను కౌగి 
లించుకొనెను. అపుడామె ఇటునటు గుంజుకొనగా, ఆమె జుట్టు చెల్లాచెద 
రాయెను. 


ఆత్మానం మోచయిత్వాంంగ సురర్షభభుజాంతరాత్‌ | 
ప్రాదవత్సా పృథుశ్రోణీ మాయా దేవవినిర్మిత్తా || ఏ0 


అంగ - ఓయీ! దేవవినిర్మితా - శ్రీహరిచే నిర్మించబడిన, 
మాయా - మాయయొన, సా - ఆ, పృథుతశ్రోణీ - సుందరి, సుర-బుషభ 
భుజ-అంతరాత్‌ - దేవగ్రేష్టుడగు శివుని భుజముల మధ్యనుండి, ఆత్మా 
నమ్‌ - తనను, మోచయిత్వా - విడిపించుకొని, ప్రాద్రవత్‌ - వేగముగా 
పారిపోయెను. 


ఓ మహారాజా! శ్రీహరిచే నిర్మించబడిన మాయమైన ఆ సుందరి 
దేవడ్రేష్టుడగు శివుని భుజముల మధ్యనుండి తనను విడిపించుకొని వేగ 
ముగా పారిపోయెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 12 క్రిక్‌ 


-తస్యాసౌ పదవీం రుద్రో విర్ణోరద్భుతకర్మణః | 
ప్రత్యపద్యత కామేన వైరిణేవ వినిర్జితః || వ! 


అసౌ - ఈ, రుద్రః - రుద్రుడు, వైరిణా - శత్రువగు, కామేన - 
మన్మథునిచే, వినిర్ధితః ఇవ - జయించబడినవాడా యన్నట్లు, అద్భుతక 
ర్మణః - ఆశ్చర్యమును గొలిపే లీలలు గల, తస్య - ఆ, విష్ణోః - విష్ణువు 
యొక్క, పదవీమ్‌ - మార్గమును, ప్రత్యపద్యత - వెనుక పరుగెత్తెను. 


ఈ రుద్రుడు మోహినీరూపములోనున్న ఆ విష్ణువు వెళ్లిన మార్గ 
ములో వెనుక పరుగెత్తెను. విష్ట్ణువుయొక్క లీలలు అచ్చెరువును గొల్పు 
ను. ఆ సమయములో రుద్రుని ఆయన శత్రువగు మన్మథుడు జయించి 
నాడా యన్నట్లుండెను. 


తస్యానుధావతో రేతశ్చస్కందామోఘరేతసః | 
శుష్మిణో యూథపస్యేవ వాసితామను ధావతః || ఏ2 
అమోఘరేతస;ః - వ్యర్థము కాని బీజశక్తి గల, తస్య - ఆ రుడ్రు 
డు, అనుధావతః - వెనుక పరుగెత్తుచుండగా, వాసితామ్‌ - ఆడు ఏను 
గును, అను - వెంట, ధావతః - పరుగెత్తే, శుష్మిణః - మదించియున్ను 
యూథపస్య ఇవ - గజేంద్రునకు వలె, రేతః - బీజము, చస్కంద - స్కన్న 
మాయెను. 
ఆడు ఏనుగు వెనుక మదించిన గజేంద్రుడు వలె ఆ రుద్రుడు 
మోహిని వెంట పరుగెత్తుచుండగా, అమోఘమగు ఆయన బీజము స్కన్న 
మాయెను. 
యత్ర యత్రాపతన్మహ్యాం రేతస్తస్య మహాత్మనః | 
తాని రూప్యస్య హేమ్నశ్చ క్షేత్రాజ్యాసన్మహీపతే || 33 
మహీపతే - ఓ మహారాజా! మహాత్మనః - మహాత్ముడగు, తస్య 
- ఆ రుద్రునియొక్క, రేతః - బీజశక్తి, మహ్యామ్‌ - భూమిమైః, యత్ర యత్ర 
- ఎక్కడెక్కడైతే, అపతత్‌ - పడెనో, తాని - ఆ స్థానములు, రూప్యస్య - 


క్రి6 శ్రీమద్భాగవతము 
వెండియొక్క; హేమ్నః చ - బంగారముయొక్క, క్షేత్రాణి - గనులు, ఆసన్‌ 
- కలిగినవి. 


ఓ మహారాజా! మహాత్ముడగు ఆ రుద్రుని బీజము భూమిమై 
పడిన చోటల్లా వెండి బంగారముల గనులు తయారైనవి. 
సరిత్సరస్సు శ్రైలేషు వనేషూపవనేషు చ | 
యత్ర క్వ చాసన్నృషయస్తత్ర సంనిహితో హరః || 34 
సరిత్‌-సరస్సు - నదులు సరస్సులయందు, శైలేషు - పర్వతము 
లయందు, వనేషు - అడవులయందు, ఉపవనేషు చ - ఉద్యానముల 
యందు కూడ, యత్ర క్వ చ - ఎక్కడెక్క డైతే బుషయః - మహర్షులు, 
ఆసన్‌ - ఉండిరో, తత్ర - అచట, హరః - రుద్రుడు, సంనిహితః - సన్నిధిని 
ఇచ్చెను. 
నదులు, సరస్సులు, పర్వతములు, అడవులు, ఉద్యానవనములు 


ఇత్యాదిగా ఎక్కడెక్కడైతే మహర్షులు ఉండిరో, రుద్రుడు ఆ స్థానముల 
న్నింటియందు తన సన్నిధిని అనుగ్రహించెను. 
స్కన్నే రేతసి సోోపశ్యదాత్మానం దేవమాయయా | 
జడీకృతం నృప[్రేష్ట సంన్యవర్తత కశ్మలాత్‌ || వ5్‌ 
నృపగ్రేష్టా - ఓ మహారాజా! రేతసి - బీజశక్తి స్కన్నే - 
స్కన్నము కాగా, సః - ఆ రుద్రుడు, దేవమాయయా - విష్ట్ణ్టమాయచే, 
ఆత్మానమ్‌ - తనను, జడీకృతమ్‌ - జడుడుగా చేయబడినవానినిగా అప 
శ్యత్‌ - చూచెను, కశ్మలాత్‌ - మోహమునుండి, సంన్యవర్తత - పూర్తిగా 
నివృత్తుడాయెను. 
ఓ మహారాజా! బీజము స్కన్నము కాగానే రుద్రుడు తాను విష్ణు 
మాయచే జడుడనైతినని తెలుసుకొనెను. వెంటనే ఆయన ఆ వ్యామోహ 
మునుండి నివృత్తుడాయెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 12 క్‌ం7 


- అథావగతమాహాత్మ్య ఆత్మనో జగదాత్మనః | 
అపరిజ్లేయవీర్యస్య న మేనే తదు హాద్భుతమ్‌ || 36 


అథ - తరువాత, జగద్‌-ఆత్మనః - జగత్తునకు ఆత్మరూప్పుడైనట్టి 
యు, అపరిజ్జేయవీర్యస్య - తెలియ శక్యము కాని శక్తి కల, హరేఃచ - 
శ్రీహరియొక్క కూడు అవగతమాహాత్మ్యః - తెలియబడిన మహిమ గల 
రుద్రుడు, ఆత్మనః - తనయొక్క, తత్‌ - దానిని, అద్భుతమ్‌ - ఆశ్చర్యము 
నుగా, న మేనే హ - తలపోయలేదు. 


తరువాత రుద్రుడు జగత్తునకు ఆత్మరూపుడైన శ్రీహరియొక్క 
మహిమను గుర్తించెను. శ్రీహరి శక్తి తెలియ శక్యము కానిది. అపుడాయన 
తాను జడుడగుట ఆశ్చర్యము కాదనియే భావించెను. 


తమవిక్షబమవ్రీడమాలక్ష్య మధుసూదనః | 
ఉవాచ పరమప్రీతో బిభ్రత్స్వాం పౌరుషీం తనుమ్‌ || 37 


అవిక్షబమ్‌ - కలవరపాటు లేనట్టియు, అన్రీడమ్‌ - బిడియము 
లేని, తమ్‌ - ఆ రుద్రుని, ఆలక్ష్య - చూచి, స్వామ్‌ - తనదైన, పౌరుషీమ్‌ 
- పురుషునకు చెందిన, తనుమ్‌ - రూపమును, బిభ్రత్‌ - ధరించిన, మధు 
సూదనః - శ్రీహరి, పరమప్రీతః - మిక్కిలి ప్రీతిని పొందినవాడై. ఉవాచ - 
పలికెను. 

మధువు అనే రాక్షసుని (భోగాసక్తిని సంహరించిన శ్రీహరి తన 
పురుషరూసమును దాల్బెను. ఆయనకు రుద్రుడు విషాదము గాని, బిడి 
యము గాని లేకుండా కనబడెను. ఆయన చాల ప్రీతిని జెంది ఇట్లు పలికె 
ను. 


శ్రీభగవానువాచ | 

దిష్ట్యా త్వం విబుధ(్రేష్ట స్వాం నిష్టామాత్మనా స్థితః | 

యన్నే స్త్రీరూపయా స్వైరం మోహితోంుప్యంగ మాయయా !138 
అంగ - ఓయీ! విబుధగ్రేష్ట - ఓ దేవణ్రేస్టా! త్వమ్‌ - నీవు, 

స్వైరమ్‌ - స్వేచృచే, స్త్రీరూపయా - స్త్రీరూపములోనున్ను మే - 


598 శ్రీమద్భాగవతము 
నాయొక్క, మాయయా - మాయచే, మోహితః అపి - మోహితుడవైన 
నూ, ఆత్మనా - నీచే, స్వామ్‌ - నీదైన, నిస్టామ్‌ - స్వరూపమును, స్థితః - 
నిలిచినావు అనేది, యత్‌ - ఏది గలదో అది, దిష్ట్యా - మంగళము. 


శ్రీహరి భగవానుడిట్లు పలికెను --- ఓ రుద్రా! నీవు దేవతలలో 
(శ్రేష్టుడవు. నేను స్వేచృచే స్త్రీరూపములోనుండగా, నీవు నా మాయచే 
మోహితుడవైననూ, నీ అంతట నీవు నీ చారు నిలిచియుం 
డుట చాల మంగళకరము. 


కో ను మేుతితరేన్మాయాం విషక్తస్త్వ్రదృతే పుమాన్‌ | 
తాంస్తాన్విసృజతీం భావాన్‌ దుస్తరామకృతాత్మభిః || ౩9 


త్వద్‌-బుతే - నిన్ను మినహాయిస్తే, విషక్తః - అధికముగా భోగ 
ములయందు' తగుల్కొన్ను కః ను పుమాన్‌ - ఏ వ్యక్తి తాన్‌ తాన్‌ - 
ఆయా, భావాన్‌ - విలాసలను, విసృజతీమ్‌ - విశేషముగా ప్రకటించునట్టి 
యు, అకృత-ఆత్మభిః - వశము చేసుకొనబడని చిత్తము గలవారిచే, దుస్త 
రామ్‌ - తరించ శక్యము కాని, మే - నాయొక్క, మాయామ్‌ - మాయను, 
అతితరేత్‌ - అతిక్రమించును? 


నా మాయ అనేకములగు విలాసలను, హావభావములను విశేష 
ముగా ప్రకటించును. దానిని చిత్తజయము లేనివారు తరించలేరు. అధిక 
ముగా భోగములయందు తగుల్కొన్న ఏ వ్యక్తి దానిని అధిగమించ 
గల్గును? కాని నీవు అధిగమించితివి. 


సేయం గుణమయీ మాయా న త్వామభిభవిష్యతి | 
మయా సమేతా కాలేన కాలరూపేణ భాగశః || 40 


కాలేన - కాలముచే, కాలరూపేణ - కాలరూపుడనగు, మయా - 
నాచే, భాగశః - సత్త్వరజస్తమోగుణములు అనే అంశలుగా, సమేతా - 
ఉపాధిగా స్వీకరించబడిన, సా - ఆ; ఇయమ్‌ - ఈ, గుణమలయూ - త్రిగు 
ణాత్మకమగుు, మాయా - మాయ, త్వామ్‌ -నిన్నుస అభిభవిష్యతి ఎ 
మోహితుని చేయబోదు. 


అష్టను స్కంధము - అధ్యాయము 12 వ్‌99 





_ _సృష్టిస్థితిలయములకు నిమిత్తమైన కాలమును బట్టి కాలరూపుడ 
నగు నేను సత్త్వరజస్తమోగుణములనే అంశలుగా మాయాశక్తిని ఉపాధిగా 
స్వీకరించెదను. ఆ ఈ మాయ నిన్ను మోహితుని చేయబోదు. 


శ్రీశుక ఉవాచ | 
ఏవం భగవతా రాజన్‌ శ్రీవత్సాంకేన సత్కృతః | 
ఆమంత్య్య తం పరిక్రమ్య సగణస్వ్వాలయం యయౌ | 141 


రాజన్‌ - ఓ మహారాజా! ఏవమ్‌ - ఈ విధముగా, శ్రీవత్సాంకేన 
- లక్ష్మీదేవి పుట్టమచ్చయొ వక్షఃస్థలమునందు గల, భగవతా - శ్రీహరి 
భగవానునిచే, సత్కృతః - సత్కరించబడిన రుద్రుడు, సగణః - గణము 
లతో కూడినవాడై, తమ్‌ - ఆ శ్రీహరిని, ఆమంత్య్యు - సెలవు తీసుకొని, 
పరిక్రమ్య - ప్రదక్షిణము చేసి, స్వ-ఆలయమ్‌ - తన ధామమును గురించి, 
యయౌ - వెళ్లెను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! లక్ష్మీదేవి వక్షః 
స్థలముమై పుట్టుమచ్చమై ఉండే శ్రీహరి భగవానుడు రుద్రుని సత్కరించె 
ను. ఆయన తన గణములతో కూడి శ్రీహరికి ప్రదక్షిణము చేసి, ఆయన 
వద్ద సెలవు తీసుకొని తన ధామమునకు వెళ్లెను. 


ఆత్మాంశభూతాం తాం మాయాం భవానీం భగవాన్‌ భవః | 
శంసతామృషిముఖ్యానాం ప్రీత్యాకంచష్టాథ భారత 1|| 42 


భారత - భరతవంశీయుడవగు ఓ రాజా! అథ - తరువాత, 
బుషిముఖ్యానామ్‌ - మహర్షులు, శంసతామ్‌ - స్తుతించుచుండగా, భగ 
వాన్‌ భవః - శివ భగవానుడు, ఆత్మాంశభూతామ్‌ - తనకు అర్ధ్థాంగియైన, 
భవానీమ్‌ - పార్వతీ దేవిని ఉద్దేశించి, ప్రీత్యా - ఢేమతో, తామ్‌ - ఆ, 
మాయామ్‌ - మాయను గురించి, ఆచష్ట - వర్ణించి చెప్పెను. 


భరతవంశీయుడవగు ఓ మహారాజా! తరువాత మహర్షులు స్తుతిం 
చుచుండగాః శివ భగవానుడు తన అర్ధాంగియగు పార్వతీదేవితో ఆ 
మాయను గురించి ప్రీతితో వర్ణించి చెప్పెను. 


39 


600 శ్రీమద్భాగవతము 
అపి వ్యపశ్యస్త్వ్రమజస్య మాయాం 
పరస్య పుంసః పరదేవతాయాః | 
అహం కలానామృషభో విముహ్యే 
యయాువశోంన్యే కిముతాస్వతంత్రాః || 4 
అజస్య - పుట్టుక లేనట్టియు, పరదేవతాయా: - సర్వాతిశాయి 
ప్రకాశస్వరూపుడైన, పరస్య పుంసః - పురుషోత్తమునియొక్క, మాయామ్‌ 
- మాయను, అపి వ్యపశ్యః - చూచితివా?, కలానామ్‌ - శ్రీహరి అంశల 
లో, బుషభః - గ్రేషఘ్టుడనగు, అహమ్‌ - నేను, అవశః - వశము తప్పినవా 
డనైై యయా - ఏ మాయచే, విముహ్యే - మోహమును పొందితినో, 
అస్వతంత్రాః - స్వతంత్రులు కాని, అన్యే - ఇతరులు, కిముత - చెప్పునదే 
మున్నది? 
పుట్టుక లేనివాడు, సర్వాతిశాయి ప్రకాశ స్వరూప్పుడు అగు పురు 
షోత్తమునియొక్క మాయను నీవు చూచితివా? శ్రీహరి అంశలలో నేను 
శ్రేషఘ్టుడను. అయిననూ, నేనే ఆ మాయచే మోహమును పొందగా, ఇంద్రి 
యములకు బానిసలై యుండే ఇతరుల గురించి చెప్పున దేమున్నది? 
యం మామపృచృస్త స్రముపేత్య యోగ్గాత్‌ 
సమాసహస్రాంత ఉపారతం వై ! 
స ఏష సాక్షాత్పురుషః పురాణో 
న యత్ర కాలో విశతే న వేదః || ఉష 
సమాసహస్ర-అంతే - వేయి సంవత్సరముల ఆఖరున, యోగాత్‌ 
- ధ్యానమునుండి, ఉపారతమ్‌ - విరమించిన, మామ్‌ - నన్ను, త్వమ్‌ - 
నీవు, ఉపేత్య - దగ్గరకు వచ్చి, యమ్‌ - ఎవనిని గురించి, అపృచ్చః - 
ప్రశ్నించితివో, సః - ఆతడు, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, ఏషః - ఈ శ్రీహరి, 
పురాణ: - కాలాతీతుడగు, పురుషః - పూర్ణబ్రహ్మము, యత్ర - ఎవనియం 
దైతే, కాలః - కాలము, న విశతే - ప్రవేశించదో, వేదః - వేదము, న - ప్రవే 
శించదో. 


అష్టమ స్కంధము - అధ్యాయము 12 601 


వేయి సంవత్సరముల తరువాత నేను ధ్యానమును విరమిం 
చినప్పుడు నీవు నా దగ్గరకు వచ్చి, నీవు ధ్యానించేది ఎవరిని? అని ప్రశ్నిం 
చితివి. నేను ధ్యానించే కాలాతీతమైన ఆ పూర్ణ పరబ్రహ్మము సాక్షాత్తుగా 
ఈ శ్రీహరియే. శ్రీహరిని కాలము పరిచ్భేదము చేయలేదు. ఆయనను 
వేదములు వర్ణించలేవు. 


శ్రీశుక ఉవాచ | 
ఇతి' తేంభిహితస్తాత విక్రమశ్శార్‌జధన్వనః | 
సింధోర్నిర్మథనే యేన ధృతః పృష్టే మహాచలః || 4ేవ్‌ 
తాత - వత్సా! ఇతి - ఈ విధముగా, తే - నీ కొరకు, శార్‌బ్ఞధ 
న్వనః - శార్‌జ్ఞము అనే ధనస్సు గల శ్రీహరియొక్క, విక్రమః - పరాక్రమ 
ము, అభిహితః - వర్ణించి చెప్పబడినది, యేన - ఎవనిచేనైతే, సింధోః - 
సముద్రముయొక్క, నిర్మ్శథనే - మథనమునందు, మహా-అచలః - పెద్ద 
పర్వతము, పృష్టే _ వీపుపై, ధృతః - ధరించబడినదో. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ వత్సా! ఈ విధముగా 
శార్‌బ్లము అనే ధనస్సు గల శ్రీహరియొక్క పరాక్రమమును నీకు వర్దించి 
చెప్పితిని. ఆయన సముద్రమథనమునందు కూర్మరూపముతో పెద్ద పర్వ 
తమును తన వీపుమై మోసెను. 
ఏతన్ముహుః కీర్ణయతో5నుశృణ్వతో 
న రిష్యతే జాతు సముద్యమః క్వచిత్‌ | 
యదుత్తమతక్షోకగుణానువర్జ్దనం 
సమస్తసంసారపరిశమాపహమ్‌ !| 46 
ఏతత్‌ - దీనిని, ముహుః - పలుమార్లు, కీర్సయతః - కీర్తించువాని 
కి అనుశృణ్వత:ః - చెప్పగా వినువానికి, సముద్యమః - చక్కని ఉద్యమ 
ము, జాతు - ఎప్పుడైననూ, క్వచిత్‌ - ఎక్కడైననూ, న రిష్యతే - విఫ 
లము కాబోదు, యత్‌ - ఏలయనగా, ఉత్తపుక్లోకగుణ-అనువర్జనమ్‌ - పవి 


602 శ్రీమద్భాగవతము 





తకీర్తియగు శ్రీహరియొక్క గుణములను వర్ణించుట సమస్తసంసారపరిగ్ర 
మ-అపహమ్‌ - సకలమైన సంసారముయొక్క శ్రమను పోగొట్టునది. 


ఈ గాథను పలుమార్లు కీర్తించువాడు, ప్రవచనమును చెప్పగా 
వినువాడు ఎక్క డైననూ చేపట్టే మంచి ఉద్యమము ఏ కాలమునందైననూ 
నిష్ఫృలము కాబోదు. ఎందుకంటే, పవిత్రకీర్తియగు శ్రీహరియొక్క గుణము 
లను శాస్త్రము బోధించిన విధముగా వర్ణించినచో, సంసారములోని సకల 
ములైన శ్రమలు దూరమగును. 


అసదవిషయమంటఘ్రం భావగమ్యం ప్రపన్నాన్‌ 
అమృతమమరవర్యానాశయత్సింధుమథ్యమ్‌ | 

కపటయువతివేషో మోహయన్‌ యస్సురారీన్‌ 
తమహముపసృతానాం కామపూరం నతోుస్మి 1 47 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే సముద్రమథనవృ 
త్తాంతే మోహిన్యవతారవర్దనం నామ ద్వాదశో5ధ్యాయ:ః || 


కపటయువతివేషః - కపటముగా యువతియొక్క వేషము గల, 
యః - ఎవడైతే, సుర-అరీన్‌ - దేవశత్రువులగు రాక్షసులను, మోహయన్‌ 
- మోహింప జేయువాడై, అసద్‌-అవిషయమ్‌ - దుష్టులకు తెలియనట్టి 
యు, భావగమ్యమ్‌ - భక్తిచే పొందబడే, అంఘ్రిమ్‌ - పాదమును, ప్రప 
న్నాన్‌ - శరణు వేడిన, అమరవర్యాన్‌ - దేవ(శ్రేష్టులను, సింధుమథ్యమ్‌ - 
సముద్రమథనమునుండి పుట్టిన, అమృతమ్‌ - అమృతమును, ఆశయత్‌ - 
భుజింప జేసెనో, ఉపసృతానామ్‌ - దగ్గరకు చేరినవారికి (భక్తులకు), కామ 
పూరమ్‌ - కోరికలను ఈడేర్చే, తమ్‌ - ఆ శ్రీహరిని, అహమ్‌ - నేను, నతః 
- నమస్కరించినవాడను, అస్మి - అగుచున్నాను. 


శ్రీహరి కపటముగా యువతి వేషమును ధరించి దేవశత్రువులగు 
రాక్షసులను మోహింప జేసి, గ్రేష్టులగు దేవతలకు సముద్రముథనము 
వలన పుట్టిన అమృతమును భుజింప జేసెను. ఎందుకంటే, దేవతలు 
ఆయన పాదమును శరణు వేడిరి. దుష్టులకు ఆయన పాదముల మహిమ 
తెలియదు. కేవలము భక్తిచే మాత్రమే ఆయన శరణు లభించును. ఆయన 


అష్టమ స్కంధము - అధ్యాయము 12 603 
దగ్గరకు చేరిన భక్తులకు ఆయన కోరికలను ఈడేర్చును. అట్టి శ్రీహరికి 
నేను నమస్కరించుచున్నాను. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
సముద్రమథన వృత్తాంతములో మోహినీ అవతారమును 
వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12) . 





చ 


అథ త్రయోదశోర ధ్యాయః 
రాబోయే మన్వంతరముల వర్ణనము 


శ్రీశుక ఉవాచ | 
మనుర్వివస్వతః పుత్రశ్శాద్ధదేవ ఇతి శ్రుతః | 
సప్తమో వర్తమానో యస్తదపత్యాని మే శృణు! 
శ్రాద్ధదేవః - శ్రాద్ధదేవుడు, ఇతి - అని, శ్రుతః - ప్రఖ్యాతి బడసిన, 
వివస్వతః - సూర్యదేవుని, పుత్రః - పుత్రుడు, సప్తమః - విడవ, వర్తమానః 
- ఇప్పుడు ఉన్న మనుః - మనువు, యః - ఎవడు గలడో, తద్‌-అప 
త్యాని - ఆయన సంతానమును గురించి, మే - నా వలన, శృణు - విను 
ము. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సూర్యదేవుని పుత్రుడు శ్రాద్ధదే 
వుడు అని ప్రసిద్ధి గాంచినవాడు ఇప్పుడు ఏడవ మనువుగా ఉన్నాడు. 
ఆయన సంతానమును గురించి నేను చెపె ఎదను. వినుము. 


ఇక్ష్యాకుర్నభగ శైవ ధృష్టశ్శర్యాతిరేవ చ | 


నరిష్యంతోకథ నాభాగస్సప్తమో దిష్ట ఉచ్యతే || 2 
కరూషశ్చ పృషద్రశ్చ దశమో వసుమాన్‌ స్మృతః | 
మనోర్వైవస్వత మైతే దశ పుత్రాః పరంతప || త్ర 


పరంతప - శత్రువులను తపింపజేసే ఓ మహారాజా! ఇక్ష్వాకు: - 
ఇక్ష్యాకువ్వు నభగః చ ఏవ - నభగుడు, ధృష్టః - ధృష్టుడు, శర్యాతిః ఏవ 
చ - శర్యాతి, నరిష్యంతః - నరిష్యంతుడు, నాభాగః - నాభాగుడు, సప్తమః 
- విడవవాడు, దిష్టః - దిష్టుడు అని, ఉచ్యతే - చెప్పబడును, కరూషః చ 


అష్టమ స్కంధము - అధ్యాయము 13 605 


- కరూషుడు, పృషద్రః చ - పృషధ్రుడు, దశమః - పదవవాడు, వసుమాన్‌ 
- వసుమంతుడు అని, స్మృతః - చెప్పబడినాడు, ఏతే - వీరు, వైవస్వ 
తస్య మనోః - వైవస్వత మనువుయొక్కః దశ - పదిమంది, పుత్రాః - 
పుత్రులు. 

శత్రువులను తపింపజేసే ఓ మహారాజా! ఇక్ష్వాకువు, నభగుడు, 
ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూషుడు, ప పృష 
ధుడు, వసుమంతుడు అనే పదిమంది వైవస్వత మనువుయొక్క పుత్రులు 
అని మహాత్ములు చెప్పెదరు. 


ఆదిత్యా వసవో రుద్రా విశ్వేదేవా మరుద్గణాః | 
అశ్వినావృభవో రాజన్నిం ద్రస్తేషాం పురందరః [| 4 


రాజన్‌ - ఓ మహారాజా! ఆదిత్యాః - ఆదిత్యులు, వసవః - వసు 
వులు, రుద్రాః - రుద్రులు, విశ్వేదేవాః - విశ్వేదేవతలు, మరుద్‌-గణా:ః - 
మరుత్తుల గణములు, అశ్వినౌ - అశ్వినీ దేవతలు, బుభవః - బుభువు 
లు, తేషామ్‌ - వారికి, పురందరః - పురందరుడు, ఇంద్రః - ఇంద్రుడు. 


ఓ మహారాజా! ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వేదేవతలు, 
మరుత్తుల గణములు, అశ్వినీ దేవతలు, బుభువులు అనువారలు దేవగణ 
ములు. వారి ఇంద్రుడు పురందరుడు. 


కశ్యపోంత్రిర్వసిష్టశ్చ విశ్వామిత్రోకథ గౌతమః 
జమదగ్నిర్భరద్వాజ ఇతి సప్తర్ణయస్పృతాః !| క్‌ 
కశ్యపః - కశ్యపుడు, అత్రిః - అత్రి, వసిష్టః చ - వసిష్టుడు, విశ్వా 
మిత్రః - విశ్వామిత్రుడు, అథ - మరియు, గౌతమః - గౌతముడు, జమ 
దగ్నిః - జమదగ్ని భరద్వాజః - భరద్వాజుడు, ఇతి - అనువారలు, స్తం 
బుషయః - సస్తర్దులు అని, స్పృతాః - చెప్పబడినారు. 
కశ్యపుడు, అత్రి, వసిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమద 
గ్ని భరద్వాజుడు అనువారలు సప్తర్డులు అని చెప్పెదరు. 


606 శ్రీమద్భాగవతము 


అత్రాపి భగవజ్ఞన్మ కశ్యపాదదితేరభూత్‌ | 
ఆదిత్యోనామవరజో విష్టర్వామనరూపధృక్‌ || 6 
అత్ర అపి - ఈ మన్వంతరమునందు కూడ, కశ్యపాత్‌ - కశ్యపుని 
వలన, అదితేః - అదితికి, భగవత్‌-జన్మ - భగవానుని జన్మ: అభూత్‌ - 
కలిగెను, విష్ణుః - విష్ణువు, వామనరూపధృక్‌ - వామన రూపమును ధరిం 
చినవాడై ఆదిత్యానామ్‌ - ఆదిత్యులకు, అవరజః - తరువాత పుట్టినవాడు. 
ఈ మన్వంతరమునందు కూడ విష్ణు భగవానుడు అవతరించెను. 
ఆయన కశ్యపునకు అదితియందు ఆదిత్యుల తమ్ముడగు వామనుడై 
జన్మించెను. 


సంక్షేపతో మయోక్తాని సప్త మన్వంతరాణి తే | 
భవిష్యాణ్యథ వక్తా శమి విష్ణోశ స్థ్‌క్తా శ్రన్వితాని చ! ౯7 
మయా - నాచే, తే - నీ కొరకు, సప్త - ఏడు, మన్వంతరాణి - 
మన్వంతరములు, సంక్షేపతః - సంక్షేపముగా, ఉక్తాని - చెప్పబడినవి, 
అథ - తరువాత, విష్ణోః - విష్ణువుయొక్క, శక్త్యా - శక్తితో, అన్వితాని - 
కూడియున్న భవిష్యాణి చ - రాబోయేవాటిని కూడ, వక్షా $మి - చెప్పెద 





నేను ఏడు మన్వంతరముల గురించి నీకు సంక్రేపముగా చెప్పితి 
ని. తరువాత విష్ణువుయొక్క శక్తితో గూడి భవిష్యత్తులో రాబోయే మన్వంత 
రములను గురించి కూడ చెప్పగలను. 
వివస్వతశ్చ ద్వే జాయే విశ్వకర్మసుతే ఉభే | 
సంజ్ఞా ఛాయా చ రాజేంద్ర యే ప్రాగభిహితేతవ || 8 
రాజేంద్ర - ఓ మహారాజా! వివస్వతః - సూర్యభగవానునకు, 
సంజ్ఞా - సంజ్ఞ ఛాయా చ - ఛాయ అనే, ద్వే - ఇద్దరు, జాయే - భార్య 
లు, ఉభే - ఇద్దరు, విశ్వకర్మసుతే - విశ్వకర్మయొక్క పుత్రికలు, యే - ఎవ 
రైతే, తవ - నీక్షు, ప్రాక్‌ - ఇదివరలో, అభిహితే - చెప్పబడినారో. 


అష్టమ స్కంధము - అధ్యాయము 13 607 


ఓ మహారాజా! సూర్యభగవానునకు సంజ్ఞ, ఛాయ అనే ఇద్దరు 
భార్యలు గలరు. వారిద్దరు విశ్వకర్మయొక్క పుత్రికలే. వారిని గురించి నీకిది 
వరలో చెప్పియుంటిని. 


తృతీయాం వడవామేకే తాసాం సంజ్ఞాసుతాస్త్రయః | 
యమో యమీ శ్రాద్ధదేవశ్ళాయాయాశ్చ సుతాన్‌ శృణు 11 9 


వడవామ్‌ - వడవ అనే, తృతీయామ్‌ - మూడవ భార్యను గురిం 
చి, ఏకే - కొందరు (చెప్పెదరు), తాసామ్‌ - వారిలో, సంజ్ఞాసుతొః - 
సంజ్ఞయొక్క పిల్లలు, త్రయః - ముగ్గురు, యమః - యముడు, యమీ - 
యమున, శ్రాద్ధదేవః చ - శ్రాద్ధదేవుడు, ఛాయాయాః - ఛాయయొక్క 
సుతాన్‌ చ - పుత్రులను గురించి కూడ, శృణు - వినుము. 

సూర్యునకు వడవ అనే మూడవ భార్య కూడ గలదని కొందరు 
చెప్పెదరు. ఆ భార్యలలో సంజ్ఞకు యముడు శ్రాద్ధదేవుడు అనే పుత్రులు, 
యమున అనే పుత్రిక కలిగిరి. ఛాయయొక్క పుత్రులను గురించి కూడ 
వినుము. 


సావర్దిస్తపతీ కన్యా భార్యా సంవరణస్య యా | 
శనైశ్చరస్తృతీయోంభూదశ్వినౌా వడవాత్మజా || 10 
సావర్డిః - సావర్డి, తపతీ - తపతి, కన్యా - కుమార్తె, యా - ఎవ 
తె సంవరణస్య - సంవరణుని, భార్యా - భార్యయో, శనైశ్చరః - శనైశ్చ 
రుడు, తృతీయః - మూడవ సంతానము, అభూత్‌ - ఆయెను, అశ్వినౌ - 
అశ్వినీ దేవతలు, వడవా-ఆత్మజౌ - వడవయొక్క కొడుకులు. 
సావర్డి ఛాయయొక్క పెద్ద కొడుకు. తపతి ఆమె కుమార్తె. శనైశ్చ 
రుడు ఆమె మూడవ సంతానము. తపతి సంవరణుని భార్య ఆయెను. వడ 
వ పుత్రులు అశ్వినీ దేవతలు. 


అష్టమే5ంతర ఆయాతే సావరిర్భవితా మనుః | 
నిర్మోకవిరజస్కాద్యాస్సావర్జితనయా నృప || క్షే 


608 శ్రీమద్భాగవతము 





నృప.- ఓ మహారాజా! అష్టమే - ఎనిమిదవ, అంతరే - మన్వం 
తరము, ఆయాతే - రాగానే, సావర్డిః - సావర్డి, మనుః - మనువు, భవితా - 
కాగలడు, నిర్మోకవిరజస్క-ఆద్యాః - నిర్మోకుడు విరజస్కుడు మొదలగు 
వారు, సావర్జితనయాః - సావర్జియొక్క పుత్రులు. 


ఓ మహారాజా! ఎనిమిదవ మన్వంతరములో సావర్డి మనువు కాగ 
లడు. నిర్మోకుడు, విరజస్కుడు, అర్వవీరుడు మొదలగువారు సావర్డి 
యొక్క పుత్రులు కాగలరు. 


తత్ర దేవాస్సుతపసో విరజా అమృతప్రభాః | 
తేషాం విరోచనసుతో బలిరింద్రో భవిష్యతి 11 క్షే? 
తత్ర - ఆ మన్వంతరమునందు, సుతపసః - సుతపస్సులు, 
విరజాః - విరజులు, అమృతప్రభాః - అమృతప్రభలు, దేవాః - దేవతలు, 
తేషామ్‌ - వారికి, విరోచనసుతః - విరోచనుని పుత్రుడగు, బలిః - బలి, 
ఇంద్రః - ఇంద్రుడు, భవిష్యతి - కాగలడు. 
ఆ మన్వంతరములో సుతపసులు, విరజులు, అమృతప్రభలు అనే 
గణములు దేవతలు కాగా, వారికి విరోచనుని పుత్రుడగు బలి ఇంద్రుడు 
కాగలడు. 


దత్త్యేమాం యాచమానాయ విష్ణవే యః పదత్రయమ్‌ | 
రాద్ధమింద్రపదం హిత్వా తతస్పిద్ధిమవాప్స తి 11 13 


యః - ఏ బలి, ఇమామ్‌ - ఈ భూమిని, పదత్రయమ్‌ - మూడు 
అడుగులను, యాచమానాయ - యాచించుచున్ను విష్ణవే - విష్ణువు కొర 
కు, దత్త్వా - ఇచ్చి, రాద్ధమ్‌ - పొందబడిన, ఇంద్రపదమ్‌ - ఇంద్రపదవిని, 
హిత్వా - విడిచిపెట్టి తతః - తరువాత, సిద్ధిమ్‌ - మోక్షమును, అవా 
ప్ప్యతి - పొందగలడు. 

మూడు అడుగులను యాచించే విష్ణువునకు ఆ బలి ఈ భూమిని 
దానము చేసి, తనకు లభించిన ఇంద్రపదవిని విడిచిపెట్టి, తరువాత 
ఆయన మోక్షమును పొందగలడు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 13 609 


“యోసౌ భగవతా బద్ధః ప్రీతేన సుతలే పునః | 
నివేశితోంధికే స్వర్గాదధునాకంస్తే స్వరాడివ || ల! 


ప్రీతేన - ప్రసన్నుడైన, భగవతా - భగవానునిచే, యః - ఏ, అసౌ 
- ఈ బలి, బద్ధః - బంధించబడినవాడై, పునః - మరల, స్వర్గాత్‌ - స్వర్గ 
ముకంటె, అధికే - గొప్పదియగు, సుతలే - సుతలమునందు, నివేశితః - 
ఉంచబడినాడు, అధునా - ఇప్పుడు, స్వరాట్‌ ఇవ - ఇంద్రుడు వలె, ఆస్తే 
- ఉన్నాడో... 





ఒకప్పుడు బలిని శ్రీహరి భగవానుడు బంధించెను. కాని, ఆత 
నిమై ప్రసన్నుడైన భగవానుడు ఆతనిని స్వర్గముకంటె గొప్పదియగు సుత 
లమునందు ఉంచెను. ఆతడు ఇప్పటికీ అక్కడనే ఇంద్రుడు వలె ఉన్నాడు. 


గాలవో దీప్తిమాన్‌ రామో ద్రోణప్తుత్రః కృపస్తథా । 
బుష్యశృంగః పితాస్మాకం భగవాన్‌ బాదరాయణ: 1] 5 
ఇమే సప్తర్ణయస్తత్ర భవిష్యంతి స్వయోగతః | 

ఇదానీమాసతే రాజన్‌ స్వే స్వ ఆశ్రమమండలే || కే 


రాజన్‌ - ఓ మహారాజా! గాలవః - గాలవడు, దీప్తిమాన్‌ - దీప్తి 
మంతుడు, రామః - పరశురాముడు, ద్రోణపుత్రః - ద్రోణుని పుత్రుడగు 
అశ్వత్థామ, కృపః - కృపాచార్యుడు, తథా - మరియు, బుష్యశృంగః ఆ 
బుష్యశృంగుడు, అస్మాకమ్‌ - మాయొక్క, పితా - తండ్రి, భగవాన్‌ - 
పూజనీయుడు అగు, బాదరాయణః - బాదరాయణ వ్యాసుడు, ఇమే - 
వీరు, తత్ర - ఆ మన్వంతరమునందు, సప్తర్ణయః - సప్త్పర్దులు, భవిష్యంతి 
- కాగలరు, ఇదానీమ్‌ - ఇప్పుడు, స్వయోగతః - తమ యోగశక్తి పలన, 
స్వే స్వే - తమ తము ఆశ్రమమండలే - ఆశ్రమస్థానమునందు, ఆసతే - 
ఉన్నారు. 

ఓ మహారాజా! ఆ మన్వంతరమునందు గాలవుడు, దీప్తిమంతు 
డు, పరశురాముడు, గ్రోణాచార్యుని పుత్రుడగు అశ్వత్థామ కృపాచార్యు 
డు, బుష్యశ్శంగుడు, మా తండ్రి పూజనీయుడు అగు బాదరాయణ 


610 శ్రీమద్భాగవతము 
వ్యాసుడు అనువారలు సప్తర్దులు కాగలరు. వీరు ఇప్పుడు తమ యోగశ 
క్రిచే తమ తను ఆశ్రమస్థానములయందు ఉన్నారు. 

దేవగుహ్యాత్సరస్వత్యాం సార్వభౌమ ఇతి ప్రభుః | 
స్థానం పురందరాద్ధ్భృత్వా బలయే దాస్యతీశ్వరః || క్షే? 
ప్రభుః - శ్రీహరి ప్రభుడు, దేవగుహ్యాత్‌ - దేవగుహ్యుని వలన, 
సరస్వత్యామ్‌ - సరస్వతియందు, సార్వభౌమః ఇతి - సార్వభౌముడని (అ 
వతారము), ఈశ్వరః - ఆ ప్రభుడు, పురందరాత్‌ - పురందరునినుండి, 
స్థానమ్‌ - స్వర్గస్థానమును, హృత్వా - లాగుకొని, బలయే - బలి కొరకు, 
దాస్యతి - ఈయగలడు. 
శ్రీహరి ప్రభుడు దేవగుహ్యుడు, సరస్వతి అనే దంపతులకు 
పుత్రుడై సార్వభౌముడు అనే పేరుతో ప్రసిద్ధి గాంచును. ఆ ప్రభుడు పురం 
దరుడనే ఇంద్రుని వద్దనుండి స్వర్గస్థానమును లాగుకొని బలి చక్రవర్తికి 
ఈయగలడు. 


నవమో దక్షసావర్ణిర్మనుర్వరుణసంభవః | 
భూత కేతుర్టీప్తి కేతురిత్యాద్యాస్తత్సుతా నృప || 18 
నృప - ఓ మహారాజా॥ వరుణసంభవః - వరుణుని పుత్రుడగు, 
దక్షసావర్డిః - దక్షసావర్డి, నవమః - తొమ్మిదవ, మనుః - మనువు, భూత 
కేతుః - భూతకేతువు, దీప్తికేతుః - దీప్తికేతువు, ఇతి-ఆద్యాః - ఈ మొదలై 
నవారు, తత్‌-సుతాః - ఆయన పుత్రులు. 
ఓ మహారాజా! వరుణుని పుత్రుడగు దక్షసావర్షి తొమ్మిదవ 
మనువు కాగలడు. భూతకేతువు, దీప్తికేతువు, పంచహోత్రుడు మొదలగు 
వారు ఆయన పుత్రులు కాగలరు. 


పారా మరీచిగర్భాద్యా దేవా ఇంద్రోంద్భుతస్స న. 
ద్యుతిమత్ప్రముఖాస్తత్ర భవిష్యంత్యృషయస్తతః 11 19 


అష్టమ స్కంధము ఎ అధ్యాయము శ్రే 611 





తత్ర - ఆ మన్వంతరమునందు, పాఠాః - పారులు, మరీచిగర్భ- 
ఆద్యాః - మరీచిగర్భులు మొదలగువారు, దేవాః - దేవతలు, అద్భుతః - 
అద్భుతుడు, ఇంద్రః - ఇంద్రుడని, స్మృతః - చెప్పబడినాడు, తతః - ఆ 
మన్వంతరమునందు, ద్యుతిమత్‌-ప్రముఖాః - ద్యుతిమంతుడు మొదలగు 
వారు, బుషయః - సప్తర్దులు. భవిష్యంతి - కాగలరు. 

ఆ మన్వంతరమునందు పారులు, మరీచిగర్భులు, సుధర్ములు 


మొదలగువారు దేవతలు కాగా, అద్భుతుడు ఇంద్రుడు కాగలడు. ద్యుతి 
మంతుడు, మేధాతిథి మొదలగువారు సప్తర్దులు కాగలరు. 


ఆయుష్మతో5ంబుధారాయామృషభో భగవత్కలా | 
భవితా యేన సంరాద్ధాం త్రిలోకీం భోక్ష్య తేద్భుతః 11 20 


ఆయుష్మతః - ఆయుష్మంతునకు, అంబుధారాయామ్‌ - అంబు 
ధారయందు, భగవత్‌-కలా - భగవానుని అంశయగు, బుషభః - బుష 
భుడు, భవితా - కలుగగలడు, యేన - ఎవనిచే, సంరాద్ధామ్‌ - తన వశము 
చేసుకొనబడిన, త్రిలోకీమ్‌ - ముల్లోకములను, అద్భుతః - అద్భుతుడు, 
భోక్ష్యతే - అనుభవించ గలడో. 
శ్రీహరి భగవానుడు ఆయుష్మంతునకు అంబుధారయందు బుష 
భుడు అనే పేరుతో అవతరించగలడు. ఆయన ముల్లోకములను స్వాధీ 
నము చేసుకొని ఈయగా, అద్భుతుడు వాటిని భోగించగలడు. 
దశమో బ్రహ్మసావర్డిరుపశ్లోకసుతో మహాన్‌ | 
తత్సుతా భూరిషేణాద్యా హవిష్మత్ప్రముఖా ద్విజాః [121 
ఉపక్షోకసుతః - ఉపశ్లోకుని పుత్రుడు, మహాన్‌ - మహాత్ముడు 
అగు, బ్రహ్మసావర్డిః - బ్రహ్మసావర్గి, దశమః - పదవ మనువు, తత్‌-సుతాః 
- ఆయన పుత్రులు, భూరిషేణ-ఆద్యాః - భూరిషేణుడు మొదలగువారు, 
హవిష్మత్‌-ప్రముఖాః - హవిష్మంతుడు మొదలగువారు, ద్విజాః - సప్తర్దు 
లు. 


612 శ్రీమద్భాగవతము 





ఉపశ్లోకుని పుత్రుడు, మహాత్ముడు అగు బ్రహ్మసావర్షి పదవ 
మనువు కాగలడు. భూరిషేణుడు, సుక్షేత్రుడు మొదలగువారు ఆయన 
పుత్రులు కాగలరు. హవిష్మంతుడు మొదలగువారు సప్తర్డులు కాగలరు. 
హవిష్మాన్‌ సుకృతిస్సత్యో జయో మూర్తిస్తదా ద్విజాః | 
సువాసనవిరుద్ధాద్యా దేవాశ్శంభుస్సురేశ్వరః || 22 
తదా - ఆ మన్వంతరమునందు, హవిష్మాన్‌ - హవిష్మంతుడు, 
సుకృతిః - సుకృతి, సత్యః - సత్యుడు, జయః - జయుడు, మూర్తిః - 
మూర్తి, ద్విజాః - సప్తర్దులు, సువాసనవిరుద్ధ-ఆద్యాః - సువాసనులు విరు 
ద్ధులు మొదలగువారు, దేవాః - దేవతలు, శంభుః - శంభుడు, సుర-ఈ 
శ్వరః - దేవేంద్రుడు. 
హవిష్మంతుడు, సుకృతి, సత్యుడు, జయుడు, మూర్తి, అప్రతి 
ముడు మొదలగువారు. సప్తర్దులు కాగా, సువాసనులు, విరుద్ధులు, 
సుఖులు మొదలగువారు దేవతలు మరియు శంభుడు దేవేంద్రుడు కాగల 
రు. 
విష్వక్సేనో విషూచ్యాం తు శంభోస్సఖ్యం కరిష్యతి | 
జాతస్ప్వాంశేన భగవాన్‌ గృహే విశ్వసృజో విభుః!!! 23 
భగవాన్‌ - భగవానుడగు, విభుః - శ్రీహరి ప్రభుడు, విశ్వసృజంః - 
విశ్వసృజ్‌ యొక్క, గృహే - ఇంటియందు, విషూచ్యాం తు - విషూచి 
యందైతే, స్వ-అంశేన - తన అంశచే, విష్వక్సేనః - విష్వక్సేనుడై, జాతః 
- పుట్టినవాడు, శంభోః - శంభునియొక్క, నఖ్యమ్‌ - మైత్రిని, కరిష్యతి - 
చేయగలడు. 
భగవానుడగు శ్రీహరి ప్రభుడు విశ్వసృజ్‌, విషూచి అనే దంపతు 
లకు తన అంశచే విష్వక్సేనుడు అనే పేరుతో జన్మించి, శంభుడనే ఇంద్రు 
నితో మైత్రిని నెరపగలడు. 


మనుర్వ్వై ధర్మసావర్డి రేకొాదశమ ఆత్మవాన్‌ | 
అనాగతాస్తత్సుతాశ్చ సత్యధర్మాదయో దశ || 24 


అష్టమ స్కంధము - అధ్యాయము 13 613 


ఆత్మవాన్‌ - జితేంద్రియుడగు, ధర్మసావర్షిః వై - ధర్మసావర్డియై 
తే, ఏకాదశమః - పదకొండవ, మనుః - మనువు, తత్‌-సుతాః - ఆయన 
పుత్రులు, సత్యధర్మ-ఆదయః - సత్యధర్ముడు మొదలగువారు, దశ - పది 
మంది, అనాగతాః - కలుగగలరు. 


జితేంద్రియుడగు ధర్మసావర్డి పదకొండవ మనువు కాగలడు. 
ఆయనకు సత్యధర్ముడు, క్షేమధన్వ మొదలగు పదిమంది పుత్రులు కలుగ 
గలరు. + 


విహంగమాః కామగమా నిర్వాణరుచయస్సురాః | 
ఇంద్రశ్చ వైధృత స్తేషామృషయశ్చారుణాదయః || 25 


విహంగమాః - విహంగములు, కామగమాః - కామగములు, 
నిర్వాణరుచయః - నిర్వాణరుచులు, సురాః - దేవతలు, తేషామ్‌ - వారికి, 
ఇంద్రః చ - ఇంద్రుడు, వైధృతః - వైధృతుడు, బుషయః చ - సప్తర్దులు 
కూడు అరుణ-ఆదయ: - అరుణుడు మొదలగువారు. 

ఆ మన్వంతరమునందు విహంగములు, కామగములు, నిర్వాణ 


రుచులు అనే దేవగణములు ఉండెదరు. వారికి వైధృతుడు ఇంద్రుడు కాగ 
లడు. అరుణుడు, హవిష్మంతుడు మొదలగువారు సప్తర్దులు కాగలరు. 


ఆర్యకస్య సుతస్తత్ర ధర్మ్శసేతురితి స్మృతః | 
వైధృతాయాం హరేరంశస్తింలోకీం ధారయిష్యతి !| 26 
తత్ర - ఆ మన్వంతరమునందు, ఆర్యకస్య - ఆర్యకునకు, వైధ్య 
తాయామ్‌ - వైధృతయందు, హరేః - శ్రీహరియొక్క, అంశః - అంశ 
ధర్మసేతుః ఆ ధర్మసేతువు, ఇతి - అని, స్మృతః - చెప్పబడువాడు, త్రిలో 
కీమ్‌ - ముల్లోకములను, ధారయిష్యతి - పాలించగలడు. 
ఆ మన్వంతరములో శ్రీహరి ఆర్యకునకు వైధృతయందు ధర్మసే 
తువు అనే పేరుతో అంశయొ జన్మించి, ముల్లోకములను కాపాడగలడు. 


614 శ్రీమద్భాగవతము 


భవితా ఈుద్రసావర్ణీ రాజన్‌ ద్వాదశమో మనుః | 
దేవవానుపదేవశ్చ దేవ[్రేసాదయస్సుతాః || 27 
రాజన్‌ - ఓ మహారాజా! రుద్రసావర్డిః - రుద్రసావర్గి, ద్వాదశమః 
- పన్నెండవ, మనుః - మనువు, భవితా - కాగలడు, దేవవాన్‌ - దేవవంతు 
డు, ఉపదేవః చ - ఉపదేవుడు, దేవణేష్టాఆదయః - దేవగ్రేష్టుడు మొదల 
గువారు, సుతాః - ఆయన పుత్రులు. 
ఓ మహారాజా! రుద్రసావర్షి పన్నెండవ మనువు కాగలడు. ఆయ 
నకు దేవవంతుడు, ఉపదేవుడు, దేవ్రేసఘ్టుడు, విదూరథుడు మొదలగు 
వారు పుత్రులు కాగలరు. 


బుతధామా చ తత్రేంద్రో దేవాశ్చ హరితాదయః | 
బుషయశ్చ తపోమూర్తిస్తపస్వా్యాగ్నీధకాదయః ! | 28 
తత్ర- ఆ మన్వంతరమునందు, బుతధావా చ - బుతధాము 
డు, ఇంద్రః - ఇంద్రుడు, దేవాః చ - దేవతలు, హరిత-ఆదయః - హరి 
తులు మొదలగువారు, బుషయః చ - సప్తర్షులు కూడ, తపోమూర్తిః - 
తపోమూర్తి, తపస్వీ - తపస్వి, ఆగ్నీధ్రక-ఆదయః - ఆగ్నీధ్రకుడు మొదల 
గువారు. 





ఆ మన్వంతరమునందు బుతధాముడు ఇంద్రుడు కాగా, హరి 
తులు, సుధర్ములు మొదలగువారు దేవగణములు కాగలరు. తపోమూర్తి, 
తపస్వి, ఆగ్నీద్రకుడు, ద్యుతి మొదలగువారు సప్తర్డులు కాగలరు, 


స్వధామాఖ్యో హ రేరంశస్పాధయిష్యతి తన్మనోః | 
అంతరం సత్యసహసస్ఫూనృతాయాస్సుతో విభుః! 29 
సత్యసహసః - సత్యసహసుని వలన, సూనృతాయాః - సూన్ఫ 
తకు, హరేః - శ్రీహరియొక్క, అంశః - అంశయగు, స్వధామ-ఆఖ్యః - 
స్వధాముడు అనే పేరు గల, విభుః - ప్రభుడు, మనోః - మనువుయొక్క. 
తత్‌ - ఆ, అంతరమ్‌ - అంతరమును, సాధయిష్యతి - పాలించగలడు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 13 615 





శ్రీహరి ప్రభుడు సత్యసహసునకు సూనృతయందు స్వధాముడు 
అనే అంశయొ జన్మించి, ఆ మన్వంతరమును రక్షించగలడు. 
మనుస్త్ర్రయోదశో భావ్యో దేవసావర్దిరాత్మవాన్‌ | 
చిత్రసేనవిచిత్రాద్యా దేవసావర్దిదేహజాః || 30 


ఆత్మవాన్‌ - జితేంద్రియుడగు, దేవసాపర్దిః - దేవసావర్డి, త్రయో 
దశః - పదమూడవ, మనుః - మనువు, భావ్యః - కాబోవువాడు, చిత్రసేన 
విచిత్ర-ఆద్యాః - చిత్రసేనుడు విచిత్రుడు మొదలగువారు, దేవసావర్డిదే 
హజాః - దేవసావర్ణియొక్క పుత్రులు. 


జితేంద్రియుడగు దేవసావర్డి పదమూడవ మనువు కాగలడు. 


ఆయనకు చిత్రసేనుడు, విచిత్రుడు, నయతి మొదలగు పుత్రులు కలుగగల 
రు. 


దేవాస్సుకర్మసుత్రామసంజ్ఞా ఇంద్రో దివస్పతిః | 
నిర్మోకతత్త్వదర్శాద్యా భవిష్యుంత్యృషయస్తదా 1| పే 
తదా - ఆ మన్వంతరమునందు. సుకర్మసుత్రామసంజ్ఞాః - 
సుకర్ములు సుత్రాములు అనే పేరు గలవారు, దేవాః - దేవగణములు, 
ఇంద్రః - ఇంధ్రుడు, దివస్పతిః - దివస్పతి, నిర్మోకతత్త్వదర్శ-ఆద్యాః - 
నిర్మోకుడు తత్త్వదర్శుడు మొదలగువారు, బుషయః - సప్తర్డులు, భవి 
ష్యంతి - కాగలరు. 

ఆ మన్వంతరమునందు సుకర్ములు, సుత్రాములు అనువారు దేవ 
గణములు కాగా, దివస్పతి ఇంద్రుడు కాగలడు. నిర్మోకుడు, తత్త్వద 
ర్భుడు, ధృతిమంతుడు మొదలగువారు సప్తర్షులు కాగలరు. 

దేవహోత్రస్య తనయ ఉపహర్తా దివస్పతేః | 
యోగేశ్వరో హరేరంశో బృహత్యాం సంభవిష్యతి || 32 
హరేః - శ్రీహరియొక్క, అంశః - అంశ, దేవహోత్రస్య - దేవహో 
త్రునకు, బృహత్యామ్‌ - బృహతియందు, యోగేశ్వరః - యోగేశ్వరుగనే, 


40 


616 శ్రీమద్భాగవతము 





తనయః - పుత్రుడై, సంభవిష్యతి - జన్మించగలడు, దివస్పతేః - దివస్పతి 
కి ఉపహర్తా - సంపాదించి పెట్టువాడు. 
శ్రీహరి దేవహోత్రునకు బృహతియందు యోగేశ్వరుడు అనే 
పేరుతో అంశమై జన్మించి, దివస్పతి అనే ఇంద్రునకు ముల్లోకములను 
సంపాదించి పెట్టగలడు. 
మనుర్వా ఇంద్రసావర్ణిశ్చతుర్దశమ ఏష్యతి | 
ఉరుగంభీరబుద్ధ్యాద్యా ఇంద్రసావర్షివీర్యజాః || 33 
ఇంద్రసావర్డిః - ఇంద్రసావర్డి, చతుర్దశమః - పదునాల్లవ, మనుః 
వై - మనువుగా, ఏష్యతి - రాగలడు. ఉరుగంభీరబుద్ధి-ఆద్యాః - ఉరువు 
గంభీరబుద్ది మొదలగువారు, ఇంద్రసావర్డివీర్యజాః: - ఇంద్రసావర్డి పుత్రు 
లు. 
ఇంద్రసావర్ణి పదునాల్గవ మనువు కాగలడు. ఆయనకు ఉరువు, 
గంభీరబుద్ధి, భరతుడు మొదలగు పుత్రులు కలుగగలరు. 


పవిత్రాశ్చాక్తుషా దేవాశ్ళుచిరింద్రో భవిష్యతి | 
అగ్నిర్భాహుశ్యుచిశు ద్ద మాగధాద్యాస్తపస్వినః || ప్రశ 
పవిత్రాః - పవిత్రులు, చాక్తుషాః - చాక్తుషులు, దేవాః - దేవగణ 
ములు, శుచిః - శుచి, ఇంద్రః - ఇంద్రుడు, భవిష్యతి - కాగలడు, అగ్నిః - 
అగ్ని బాహుః - బాహువు, శుచిః - శుచి, శుద్ధః - శుద్ధుడు, మాగధ- 
ఆద్యాః - మాగధుడు మొదలగువారు, తపస్వినః - సప్తర్డులు. 
పవిత్రులు, చాక్షుషులు దేవగణములు కాగా, శుచి ఇంద్రుడు కాగ 
లడు. అగ్ని బాహువు, శుచి, శుద్ధుడు, మాగధుడు, ఆగ్నీద్రుడు మొదలగు 
వారు సప్తర్డులు కాగలరు. 
సత్రాయణస్య తనయో బృహద్భానుస్తదా హరిః | 
వితానాయాం మహారాజ క్రియాతంతూన్‌ వితాయితా |! 35 


అష్టమ స్కంధము - అధ్యాయము 13 617 


మహారాజ - ఓ మహారాజా!, తదా - ఆ మన్వంతరమునందు, 
హరిః - శ్రీహరి, సత్రాయణస్య - సత్రాయణునకు, వితానాయామ్‌ - వితా 
నయందు, బృహద్భానుః - బృహద్భానువు అనే, తనయః - పుత్రుడు, 
క్రియాతంతూన్‌ - కర్మప్రవాహములను, వితాయితా - విస్తరింప జేయగల 
డు. 


ఓ మహారాజా! ఆ మన్వంతరమునందు శ్రీహరి సత్రాయణునకు 
వితానయందు బృహద్భానువు అనే పుత్రుడై జన్మించి, వేదోక్తకర్మల పరం 
పరను విస్తరింప చేయగలడు. 


రాజంశ్చతుర్హ శైతాని త్రికాలానుగతాని తే | 
ప్రోక్తాన్యేభిర్మితః కల్పో యుగసాహస్రపర్యయః || 36 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే భావి 
మన్వంతర వర్ణనం నామ త్రయోదశోంధ్యాయః || 


రాజన్‌ - ఓ మహారాజా!, త్రికాల-అనుగతాని - భూతభవిష్యద్వ 
ర్తమానములనే మూడు కాలములయందు కొనసాగే, ఏతాని - ఈ, చతు 
ర్హశ - పదునాల్గు మన్వంతరములు, తే - నీ కొరకు, ప్రోక్తాని - చెప్పబడిన 
వి, యుగసాహస్రపర్యయః - వేయి మహాయుగములకు ఒకసారి చక్రము 
పూర్తయ్యే, కల్చః - కల్పము, ఏభిః - వీటిచే, మితః - పరిమితమైనది. 


ఓ మహారాజా! నేను నీకు గడచినవి, నడచుచున్నది మరియు 
రాబోవునవి అగు పదునాల్గు మన్వంతరములను గురించి చెప్పితిని. వేయి 
మహాయుగమలు ఒక కల్పము అగును. ఈ విధముగా కాలచక్రముయొక్క 
అవయవమైన కల్పములో పదునాల్గు మన్వంతరముల కాలము ఉండును. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో భావి 
మన్వంతరములను వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది (13). 


కలలు లు లి 


అథ చతుర్దశోర్‌ధ్యాయః 
మనువుల పాలనను వర్ణించుట 


రాజోవాచ | 

మన్వంతరేషు భగవన్‌ యథా మన్వాదయస్త్విమే | 

యస్మిన్‌ కర్మణి యే యేన నియుక్తాస్తద్వదస్వ మే | 1 

భగవన్‌ - ఓ పూజనీయా!, మన్వంతరేషు - మన్వంతరముల 

యందు, ఇమే - ఈ, మను-ఆదయః - మనువు మొదలగువారు, యే - 
ఎవరు, యథా - ఏ విధముగా, యస్మిన్‌ - ఏ, కర్మణి - కర్మయందు, 
యేన - ఎవనిచే, నియుక్తాః - నియోగించ బడుదురు?, తత్‌ - ఆ విషయ 
మును, మే - నా కొరకు, వదస్వ - చెప్పుము. 


పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- పూజనీయుడవగు ఓ 
మహర్షీ! మన్వంతరములయందు మనువు, మనుప్పుతులు మొదలగు 
ఏయే వ్యక్తులను ఎవరు ఏ విధముగా ఏయే కర్మలయందు నియోగించె 
దరు? ఆ విషయమును నాకు చెప్పుడు. 

బుషిరువాచ |! 
మనవో మనుపుత్రాశ్చ మునయశ్చ మహీపతే | 
ఇంద్రాస్ప్సురగణాశ్ర్రైవ సర్వే పురుషశాసనాః || 2 
మహీపతే - ఓ మహారాజా! మనవ: - మనువులు, మనుప్పుత్రాః 
చ - మనువుల పుత్రులు కూడ, మునయః చ - సప్తర్డులు, ఇంద్రాః - 
ఇంద్రులు, సురగణాః చ - దేవగణములు, సర్వే ఏవ - అందరు కూడ, 
పురుషశాసనాః - పురుషోత్తముడే నియామకుడుగా గలవారు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 14 619 





శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! మనువు, మను 
పుత్రులు, సప్తర్డులు, దేవగణములు, ఇంద్రులు అందరు కూడ పురుషోత్త 
ముని అదుపాజ్ఞలలో మాత్రమే ఉండెదరు. 


యజ్ఞాదయో యాః కథితాః పౌరుష్యస్తనవో నృప | 
మన్వాదయో జగద్యాత్రాం నయంత్యాభిః ప్రచోదితాః || 3 


నృప - ఓ మహారాజా! యజ్ఞ-ఆదయః - యజ్ఞుడు మొదలైన, 
పౌరుష్యః - పురుషోత్తమునియొక్క, యాః - ఏ, తనవః - అవతారములు, 
కథితాః - చెప్పబడినవో, ఆభిః - ఈ అవతారములచే, ప్రచోదితాః - ప్రేరి 
తులై మను-ఆదయః - మనువు మొదలగువారు, జగద్‌-యాత్రామ్‌ - జగ 
త్తుయొక్క వ్యవస్థను, నయంతి - నడిపించెదరు. 

ఓ మహారాజా! యజ్ఞుడు మొదలగు పురుషోత్తముని అవతారము 


అను నేను వర్షించి చెప్పితిని. మనువు, మనుప్పుత్రులు మొదలగువారు ఈ 
అవతారములచే ప్రేరితులై జగత్తుయొక్క వ్యవస్థను నడిపించెదరు. 


చతుర్యుగాంతే కాలేన గ్రస్తాన్‌ శ్రుతిగణాన్‌ యథా | 
తపసా బుషయోుపశ్యన్‌ యతో ధర్మస్పనాతనః || శ! 
చతుః-యుగాంతే - మహాయుగముయొక్క అంతమునందు, 
కాలేన - కాలముచే, గ్రస్తాన్‌ - కబళించబడిన, శ్రుతిగణాన్‌ - వేదముల 
సమూహములను, యథా - యథాతథముగా, బుషయః - మహర్షులు, 
తపసా - తపస్సుచే, అపశ్యన్‌ - దర్శించిరి, యతః - వేటివలన, సనాతనః 
- కాలమునకు అతీతమగు, ధర్మః - ధర్మమో. 
మహాయుగము అంతమైనప్పుడు కాలముచే కబభించబడిన వేద 
ముల సమూహములను యథాతథముగా మహర్షులు తపశ్శక్తిచే దర్శించి 
ర. సనాతమైన (కాలమునకు అతీతమైన) ధర్మమును నిలబెట్టేది ఆ వేద 
ములే. 


తతో ధర్మం చతుష్పాదం మనవో హరిణోదితాః ! 
యుక్తాస్సంచారయంత్యద్ధా సే స్వే కాలే మహీం నృప [15 


620 శ్రీమద్భాగవతము 
నృప - ఓ మహారాజా! తతః - తరువాత, మనవః - మనువులు, 
హరిణా - శ్రీహరిచే, ఉక్తాః - ఆదేశించబడినవారై. యుక్తాః - ఏకాగ్రమగు 
చిత్తము గలవారై, స్వే స్వే - తమ తమ, కాలే - మన్వంతరములయందు, 
అద్ధా - సాక్షాత్తుగా, చతుష్పాదమ్‌ - నాలుగు పాదములు గల, ధర్మమ్‌ - 
ధర్మమును, మహీమ్‌ - భూమిని, సంచారయంతి - సంచరింప జేసెదరు. 


ఓ మహారాజా! మహర్షులు వేదములను దర్శించిన తరువాత, 
శ్రీహరి ఆదేశముచే మనువులు తము తమ మన్వంతరములయందు సావ 
ధానచిత్తులై సాక్షాత్తుగా నాలుగు పాదములు గల ధర్మము భూమియందు 
సంచరించునట్లు (జనులు పాలించునట్లు) చేసెదరు. 


పాలయంతి ప్రజాపాలా యావదంతం విభాగశః | 
యజ్ఞభాగభుజో దేవాయే చ తత్రాన్వితాశ్చ తైః !| 6 


ప్రజాపాలాః - ప్రజలను పాలించే మనుపుత్రులు, విభాగశః - 
విభాగపూర్వకముగా, అంత౦ యావత్‌ - మన్వంతరము అంతమయ్యే వర 
కు, పాలయంతి - పాలించెదరు, దేవాః చ - దేవతలు, తత్ర - ఆ యజ్ఞక 
ర్మయందు, యే - ఎవరైతే, అన్వితాః - సంబంధమును కలిగియుందురో, 
తైః చ - వారితో బాటుగా, యజ్ఞభాగభుజః - యజ్ఞములలో భాగములను 
అనుభవించువారు. 


మనుప్పుత్రులు దేశమును యథాయోగ్యముగా విభజించి మన్వం 
తరకాలమంతా ప్రజలను ధర్మబద్ధముగా పాలించెదరు. యజ్ఞకర్మల 
యందు సంబంధమును కలిగియుండే బుషులు, పితరులతో బాటుగా 
దేవతలు ఆయా మన్వంతరములలో యజ్ఞభాగములను అనుభవించెదరు. 


ఇంద్రో భగవతా దత్తాం త్రైలోక్యశ్రియమూర్జితామ్‌ | 
భుంజాన:ః పాతి లోకాంస్త్రీన్‌ కామం లోకే ప్రవర్షతి || రా 
ఇంద్రః - ఇంద్రుడు, భగవతా - శ్రీహరి భగవానునిచే, దత్తామ్‌ - 
ఈయబడినట్టియు, ఊర్జితామ్‌ - గొప్పదైన, త్రైలోక్యశ్రియమ్‌ - ముల్లోక 
ముల సంపదను, భుంజాన:ః - భోగించువాడై, త్రీన్‌ - మూడు, లోకాన్‌ - 


అష్టమ స్కంధము - అధ్యాయము 14 621 


లోకములను, పాతి - రక్షించును, లోకే - లోకమునందు, కామమ్‌ - యథే 
చృగాః ప్రవర్షతి - అధికముగా వర్షించును. 





ఇంద్రుడు శ్రీహరి భగవానునిచే అనుగ్రహించబడిన గొప్పదైన 
ముల్లోకముల సంపదను అనుభవిస్తూ, మూడు లోకములను రక్షించును. 
ఇంద్రుడు లోకములో యథేచ్చగా బాగా వర్షించును. 


జ్ఞానం చానుయుగం బూళతే హరిస్సిద్ధస్వరూపధృక్‌ | 
బుషిరూపధరః కర్మ యోగం యో గేశరూపధృక్‌ || 8 


హరిః - శ్రీహరి, అనుయుగమ్‌ - ప్రతియుగమునందు, సిద్ధస్వ 
రూపధృక్‌ - సిద్ధుల స్వరూమును దాల్చువాడై, జ్ఞానమ్‌ - జ్ఞానమును, 
బుషిరూపధరః - మహర్షి రూపమును దాల్బువాడై, కర్మ - కర్మను, 
యోగ-ఈశరూపధృక్‌ - యోగేశ్వరుని రూపమును దాల్చ్బువాడై. యోగమ్‌ 
- యోగమును, బూతే - ఉపదేశించును. 


శ్రీహరి ప్రతి యుగమునందు కపిలుడు మొదలగు సిద్ధుల రూప 
మును దాల్చి జ్ఞానమును, యాజ్ఞవల్క్యుడు మొదలగు మహర్షుల రూప 
ముతో కర్మను, దత్తాత్రేయుడు మొదలగు యోగేశ్వరుల రూపముతో 
యోగమును ఉపదేశించును. 


సర్గం ప్రజేశరూపేణ దస్యూన్‌ హన్యాత్‌ స్వరాడ్వపుః | 
కాలరూపేణ సర్వేషామభావాయ పృథగ్గుణః 1| 0 
పృథగ్‌-గుణః - వేర్వేరు గుణములు గల శ్రీహరి, ప్రజా-ఈశరూ 
పేణ - ప్రజాపతుల రూపముగా, సర్గమ్‌ - సృష్టిని, స్వరాడ్‌-వపుః - చక్ర 
వర్తి రూపము గలవాడై, దస్యూన్‌ - చోరులను, హన్యాత్‌ - సంహరించు 
ను, కాలరూపేణ - కాలము రూపముగా, సర్వేషామ్‌ - సకలప్రాణులయొ 
క్క, అభావాయ - అంతరించి పోవుట కొరకు. 
శ్రీహరి సత్త్వరజస్తమోగుణములను వేర్వేరుగా స్వీకరించి మర 
మొదలగు ప్రజాపతుల రూపములో సృష్టిని కొనసాగిస్తూ, చక్రవర్తుల రూప 


622 శ్రీమద్భాగవతము 
ములో చోరులను సంహరిస్తూ, కాలము రూపములో సకలప్రాణులను 
సంహారము వైపునకు కొనిపోవును. 

స్తూయమానో జనైరేభిర్మాయయా నామరూపయా | 
విమోహితాత్మభిర్నానాదర్శ నైర్న చ దృశ్యతే || 10 
నామరూపయా - నామరూపొత్మకమగు, మాయయా - మాయ 
చే, విమోహిత-ఆత్మభిః - వ్యామోహితమైన బుద్ధిగల, ఏభిః - ఈ, జనైః - 
జనులచే, నానాదర్శనైః - అనేకములగు శాస్త్రములచే, స్తూయమానః చ 
- స్తుతించబడుచున్ననూ, న దృశ్యతే - చూడబడుట లేదు. 


జనులు నామరూపాత్మకమగు మాయచే వ్యామోహితులై 


యుందురు. వీరు అనేకములగు శాస్త్రముల ద్వారా భగవానుని మాత్రమే 
స్తుతించెదరు. కాని, వీరు భగవానుని తత్త వ్రమును దర్శించుట లేదు. 


ఏతత్కల్పవికల్పస్య ప్రమాణం పరికీర్తితమ్‌ | 
యత్ర మన్వంతరాణ్యాహుశ్చతుర్దశ పురావిదః || క్ష 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే 
మను పరిపాలన వర్దనం నామ చతుర్దశోంధ్యాయ: [| 
కల్పవికల్పస్య - కల్పమునందలి మన్వంతరముల విభాగము 
యొక్క, ప్రమాణమ్‌ - కొలమానము, ఏతత్‌ - ఈ విధముగా, పరికీర్తితమ్‌ 
- విస్తారముగా కీర్తించబడినది, యత్ర - దేనియందైతే, పురావిదః - పురాణ 
వేత్తలు, చతుర్దశ - పదునాలుగు, మన్వంతరాణి - మన్వంతరములను, 
ఆహుః - చెప్పినారో. 
ఒక కల్పమునందు పదునాలుగు మన్వంతరములుండునని 
వ్యాసాది పురాణవేత్తలు చెప్పెదరు. ఈ విధముగా నేను కల్పములోని 
అవాంతరవిభాగములైన మన్వంతరములను విస్తారముగా చెప్పితిని. 
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో మనువుల 
పాలనను వర్ణించే పదునాల్లవ అధ్యాయము ముగిసినది (14). 


అథ పంచదశోశధ్యాయః 


వామనావతారము - బలి స్వర్గముపై 
విజయమును పొందుట 





రాజోవాచ | 
బలేః పదత్రయం భూమేః కస్మాద్ధరిరయాచత | 
భూత్వేశ్వరః కృపణవల్లబ్ధార్థోంపి బబంధ తమ్‌ |! క్ష 
హరిః - శ్రీహరి ఈశ్వరః - సర్వేశ్వరుడు, భూత్వా - అయి 
ఉండి, బలేః - బలి చక్రవర్తినుండి, భూమేః - భూమియొక్క, పదత్రయమ్‌ 
- మూడు అడుగులను, కృపణవత్‌ - దీనుడు వలె, కస్మాత్‌ - ఎందువలన, 
అయాచత - యాచించెను? లబ్ధ-అర్ధః అపి - పొందబడిన ప్రయోజనము 
గలవాడైననూ, కస్మాత్‌ - ఎందువలన, తమ్‌ - ఆ బలిని, బబంధ - బంధిం 
చెను? 
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- శ్రీహరి సర్వేశ్వరుడై 
ఉండియు దీనుడు వలె బలి చక్రవర్తిని మూడడుగుల భూమిని యాచించు 
టకు కారణమేమి? ప్రయోజనము సిద్ధించిన తరువాత కూడ ఆయన బలిని 
బంధించుటకు కొరణమేమి? 


ఏతద్వేదితుమిచ్చ్ళామో మహత్కొాతూహలం హి నః | 
యజ్జేశ్వరస్య పూర్ణస్య బంధనం చాప్యనాగసః || 2 
ఏతత్‌ - దీనిని, వేదితుమ్‌ - తెలియుటకు, ఇచ్చామః - కోరుచు 


న్నాము, హి - ఏలయనగా, నః - మాకు, కౌతూహలమ్‌ - ఉత్కంఠ, 
మహత్‌ - అధికము, యజ్ఞ-ఈశ్వరస్య - యజ్ఞములకు ప్రభువైనట్టియు, 


624 శ్రీమద్భాగవతము 
పూర్ణన్య - పూర్ణుడగు శ్రీహరికి అనాగసః అపి - నిరపరాధియే అయి 
ననూ బలియొక్క, బంధనం చ - బంధించుట? 

మాకు ఈ విషయమును తెలియవలెననే ఉత్కంఠ అధికముగా 
గలదు. యజ్ఞమునకు ప్రభువు, పూర్ణుడు అగు శ్రీహరి యాచించుట, బలి 
నిరపరాధియే అయినా ఆయనను బంధించుట ఎట్లు సంభవమాయెను? 


శ్రీశుక ఉవాచ | + 
పరాజితశ్రీరసుభిశ్చ హాపితో హీంద్రేణ రాజన్‌ భృగుభిస్స జీవితః, 
సర్వాత్మనా తానభజద్భ గూన్‌ బలిశి స్థ్‌ష్యో మహాత్మారర్థనివేదనేన. 


రాజన్‌ - ఓ మహారాజా! పరాజితశ్రీః - పరాజయము పొందించ 
బడిన సంపద గలవాడు, ఇంద్రేణ - ఇంద్రునిచే, అసుభిః చ - ప్రాణము 
లచే కూడ, హాపితః - విడిచిపెట్టునట్లు చేయబడినవాడు, మహాత్మా - 
గొప్ప శీలము గలవాడు అగు, సః - ఆ, బలిః - బలి, భృగుభిః - భృగువం 
శీయులచే, జీవిత - బ్రతుకునట్లు చేయబడినవాడై, శిష్యః - శిష్యుడై 
తాన్‌ - ఆ, భృగూన్‌ - భృగువంశీయులను, సర్వాత్మనా - అన్ని విధము 
లుగా, అర్థనివేదనేన - పదార్థములను సమర్పించుటచే, అభజత్‌ హి - 
సేవించెను. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! ఇంద్రుడు 
బలిని ఓడించి ఆతని సంపదను హరించుటయే గాక, ఆతని ప్రాణములను 
కూడ తీసెను. అపుడు గొప్ప శీలము గల ఆ బలిని భృగువంశీయులు బ్రతి 
కించిరి. ఆయన వారికి శిష్యుడై పదార్థములను సమర్పిస్తూ అన్ని విధము 
లుగా వారిని సేవించెను. 
తం బ్రాహ్మణా భృగవః ప్రీయమాణా 
అయాజయన్‌ విశ్వజితా త్రిణాకమ్‌ | 
జిగీషమాణం విధినాంభిషిచ్య 
మహాభిషేకేణ మహానుభావాః || క! 


అష్టమ స్కంధము - అధ్యాయము 15 625 





మహానుభావాః - గొప్ప ప్రభావము గల, భృగవః - భృగువంశీ 
యులైన, బ్రాహ్మణాః - బ్రాహ్మణులు, ప్రీయమాణాః - ప్రీతిని చెందినవా 
రై త్రిణాకమ్‌ - స్వర్గమును, జిగీషమాణమ్‌ - జయించ గోరుచున్ను తమ్‌ 
- ఆ బలిని, విధినా - విధిచే, మహా-అభిషేకేన - గొప్ప అభిషేకముచే, 
అభిషిచ్య - అభిషేకించి, విశ్వజితా అయాజయన్‌ - విశ్వజిద్యాగమును 
చేయించిరి. 


భృగు వంశీయులగు బ్రాహ్మణులు గొప్ప ప్రభావము గలవారు. 
వారు బలి యెడల చాల ప్రసన్నులైరి. స్వర్గమును జయించ గోరే బలిని 
వారు యథావిధిగా మహాభిషేకముతో అభిషేకించి, విశ్వజిద్యాగమును 
చేయించిరి. 


తతో రథః కాంచనపట్టనద్ధో హయాశ్చ హర్యశ్వతురంగవర్ణాః | 
ధ్వజశ్చ సింహేన విరాజమానో హుతాశనాదాస హవిర్శిరిష్టాత్‌। 15 


తతః - తరువాత, హవిర్భిః - హవిస్సులచే, ఇష్టాత్‌ - ఆరాధించ 
బడిన, హుతాశనాత్‌ - అగ్నినుండి, కాంచనపట్టనద్ధః - బంగరు వస్త్రముచే 
కప్పబడిన, రథః - రథము, హర్యశ్వతురంగవర్దాః - ఇంద్రుని గుర్రముల 
రంగు గల, హయాః చ - గుర్రములు, సింహేన - సింహముతో, విరాజ 
మానః - ప్రకాశించుచున్న ధ్వజః చ - ధ్వజము కూడ, ఆస - ఆవిర్భవిం 
చెను. 

తరువాత హవిస్సులచే ఆరాధించబడిన అగ్నినుండి బంగర వస్త్రం 


ముచే కప్పబడిన రథము, ఇంద్రుని గుర్రములవలె పచ్చని గుర్రములు, 
సింహముతో ప్రకాశించే ధ్వజము కూడ ఆవిర్భవించెను. 


ధనుశ్చ దివ్యం పురటోపనద్ధం తూణావరిక్షౌ కవచం చ దివ్యమ్‌, 
పితామహస్తస్య దదౌ చ మాలామమ్లానపుష్పాం జలజం చ శుక్రః। 
పురట-ఉపనద్ధమ్‌ - బంగారపు ఫై రేకు గల, దివ్యమ్‌ - దివ్యమై 
ను ధనుః చ - ధనుస్సు, అరిక్తా - అక్షయములైన, తూణౌా - అంబుల 
పొదులు, దివ్యమ్‌ - దివ్యమైన, కవచం చ - కవచము, తస్య - ఆ బలికి, 


626 శ్రీమద్భాగవతము 
పితామహ:.- తాత (ప్రహ్లాదుడు), అమ్లానపుష్పామ్‌ - వాడని పుష్పములు 
గల, మాలామ్‌ - మాలను, శుక్రః చ - శుక్రాచార్యుడైతే, జలజం చ - శంఖ 
మును కూడ, దదౌ - ఇచ్చెను. 


బంగరు రేకు తొడిగిన దివ్యమైన ధనుస్సు, అక్షయములైన తూణీ 
రములు, దివ్యమగు కవచము కూడ ప్రకటమయ్యెను. తాతగారు ప్రహ్లా 
దుడు ఆ బలికి వాడని పుష్పముల మాలను, శుక్రాచార్యుడు శంఖమును 
ఇచ్చిరి. 
ఏవంస విప్రారితయోధనార్థమైః కల్పితస్వస్త శ్రయనో5థ విప్రాన్‌ | 
ప్రదక్షిణీకృత్య కృతప్రణామః ప్రహాదమామంత్య్య నమశ్చకార | 17 

ఏవమ్‌ - ఈ విధముగా, విప్ర-ఆర్జితయోధన-అర్ధః - బ్రాహ్మణు 
లచే సంపాదించబడిన యుద్ధపరికరములు గల, సః - ఆ బలి, తైః - వారి 
చే, కల్పితస్వస్త్యయనః - చేయబడిన మంగలవాచనము గలవాడై, అథ - 
తరువాత, విప్రాన్‌ - బ్రాహ్మణులను, ప్రదక్షిణీకృత్య - ప్రదక్షిణము చేసి, 
కృతప్రణామః - చేయబడిన ప్రణామము గలవాడై ప్రహ్లాదమ్‌ - ప్రహ్లాదుని, 
ఆమంత్య్యు - సెలవు తీసుకొని, నమః - నమస్కారమును, చకార - చేసె 


ఈ విధముగా బలికి యుద్ధపరికరములను ఆ బాహ్మణులు 
యజ్ఞము ద్వారా సంపాదించి పెట్టిరి. వారు స్వస్తివాచనములు పలుకగా 
ఆతడు వారికి ప్రదక్షిణ నమస్కారములను చేసి, ప్రహ్లాదునకు నమస్కరించి 
ఆయన వద్ద సెలవు తీసుకొనెను. 

అథారుహ్య రథం దివ్యం భృగుదత్తం మహారథః |! 
సుస్రగ్ధరోంథ సంనహ్య ధన్వీ ఖడ్గీ ధృతేషుధిః || 8 
అథ - తరువాత, మహారథః - మహారథుడు, సుస్రగ్‌-ధరః - 
చక్కని మాలను దాల్చినవాడు, ధన్వీ - ధనుస్సు గలవాడు, ఖడ్గీ - 
ఖడ్గము గలవాడు అగు బలి, భృగుదత్తమ్‌ - భృగువంశీయులచే ఈయబ 
డిన, దివ్యమ్‌ - దివ్యమైన, రథమ్‌ - రథమును, ఆరుహ్య - ఎక్కి, 


అష్టమ స్కంధము - అధ్యాయము 15 627 


సంనహ్య - కవచమును వేసుకొని, అథ - తరువాత, ధృత-ఇషుధిః ఆ 
ధరించబడిన తూణీరములు గలవాడు. 


మహారథుడగు బలి చక్కని మాలను, ధనుస్సును, కత్తిని, తూణీర 
ములను ధరించి, కవచమును వేసుకొని, భృగువంశీయులు సమకూర్చిన 
దివ్యమగు రథమునెక్కెను,. 


హేమాంగదలసద్భాహుస్సుురన్మ కరకుండలః | 
రరాజ రథమారూడఢో ధిష్ట్యస్థ ఇవ హవ్యవాట్‌ || 9 


హేము-అంగదలసద్‌-బాహుః - బంగరు భుజప్పురులతో ప్రకా 
శించే చేతులు గలవాడు, స్యురత్‌-మకరకుండలః - మెరిసిపోయే మకర 
కుండలములు గలవాడు, రథమ్‌ - రథమును, ఆరూఢః - అధిష్టించిన 
బలి, ధిష్ట్యస్థః - అగ్నికుండమునందున్ను హవ్యవాట్‌ ఇవ - అగ్ని వలె, 
రరాజ - ప్రకాశించెను. 


ఆయన చేతులు బంగరు భుజప్పురులతో ప్రకాశించెను. మెరిసి 
పోయే మకరాకార కుండలములను ధరించిన ఆ బలి రథమునెక్కి, అగ్ని 
కుండమునందలి అగ్నివలె ప్రకాశించెను. 


తుల్యైశ్వర్యబల శ్రీ భిస్ప్వయూఖైర్లైత్యయూథమైః | 
పిబద్భిరివ ఖం దృగ్భిర్హహద్భిః పరిధీనివ || కే0 


వృతో వికర్షన్‌ మహతీమాసురీం ధ్వజినీం విభుః | 
యయావింద్రపురీం స్వృద్ధాం కంపయన్నివ రోదసీ || 11 


తుల్య-ఐశ్వర్యబలశ్రీభిః - సమానమైన ప్రభావము బలము సంప 
దలు కలిగినట్టియు, ఖమ్‌ - ఆకాశమును, దృగ్భిః - చూపులతో, పిబద్భిః 
ఇవ - త్రాగుచున్నారా యన్నట్లు ఉన్నట్టియు, పరిధీన్‌ - దిక్కులను, 
దహద్శిః ఇవ - తగులబెట్టుచున్నారా యన్నట్లు ఉన్న దైత్యయూథమైః - 
రాక్షస సేనానాయకులతో, స్వయూథైః - తమ తమ సేనలతో, వృతః - 
చుట్టువారబడి యున్న విభుః - బలి చక్రవర్తి, నుహతీమ్‌ - పెద్ద, ఆసురీమ్‌ 
- రాక్షసులకు చెందిన, ధ్వజినీమ్‌ - మైన్యమును, వికర్ణన్‌ - నడిపించుచు 


628 శ్రీమద్భాగవతము 
న్నవాడై. రోదసీ - భూలోకమును స్వర్గలోకమును, కంపయన్‌ ఇవ - 
కంపింప జేయుచున్నవాడు వలె సు-బుద్ధామ్‌ - మిక్కిలి సమృద్ధమైన, 
ఇంద్రపురీమ్‌ - ఇంద్రుని నగరమును గురించి, యయౌ - వెళ్లెను. 


బలి చక్రవర్తిని రాక్షస సేనానాయకులు తమ తమ మైన్యములతో 
కూడి చుట్టువారి యుండిరి. బలితో సమానమైన ప్రభావము, బలము, 
సంపదలు గల ఆ సేనానాయకులు చూపులతో ఆకాశమును త్రాగుచు 
న్నారా యన్నట్లు, దిక్కులను తగులబెట్టుచున్నారా యన్నట్లు ఉండిరి. బలి 
పెద్ద రాక్ష్తసపఫైన్యమును నడుపుతూ మిక్కిలి సమృద్ధమగు ఇంద్రనగరము 
(అమరావతి) ను చేరెను. ఆయన సైన్యమును నడుపుచుండగా భూలోక 
స్వర్గలోకములను కంపింప జేయుచున్నాడా యన్నట్లు ఉండెను. 


రమ్యాముపవనోద్యా నైశ్ళ్రీమద్భిర్నందనాదిభిః | 
కూజద్విహంగమిథునైరాయన్మత్తమధువ్రత్రైః | 
ప్రవాలఫలపుష్పోరుభారశాఖామరద్రుమైః || శ? 


శ్రీమద్భిః - శోభాయుతములైనట్టియు, కూజద్‌-విహంగమిథునైః 
- కూతలు కూసే పక్షుల జంటలు కలిగినట్టియు, గాయత్‌-మత్తమధువ్రతైః 
- గానము చేయుచున్న మదించిన తుమ్మెదలు కలిగినట్టియు, ప్రవాలఫల 
'పుష్ప-ఉరుభారశాఖా-అమరద్రుమైః - చిగుళ్లు పళ్లు పుష్పముల పెను 
భారము గల కొమ్మలు గల దేవ (కల్ప) వృక్షములు గల, నందన-ఆదిభి:ః 
- నందనము మొదలైన, ఉపవన-ఉద్యానైః - ఉపవనములతో ఉద్యానము 
లతో, రమ్యామ్‌ - సుందరమైన (నగరమునకు వెళ్లెను). 


ఆ నగరములోని నందనము మొదలైన ఉపవనములు (దగ్గరగా 
ఉండే పళ్ల తోటలు), ఉద్యానములు (దూరముగా ఉండే పూలదోటలు) 
కూతలు కూసే పక్షుల జంటలతో, రుంకారమును చేసే మదించిన తుమ్మె 
దలతో, కొమ్మల నిండా చిగుళ్లు పళ్లు పువ్వుల పెను భారము గల దేవ (క 
ల్బ్ప) వృక్షములతో శోభాయుతములై యుండెను. 


హంససారసచక్రాహ్వుకారండవకులాకులాః | 
నలిన్యో యత్ర క్రీడంతి ప్రమదాస్సురసేవితాః |! క! 


అష్టమ స్కంధము - అధ్యాయము 15 629 


హంససారసచక్ర-ఆహ్వకారండవకుల-ఆకులాః: - హంసలు 
బెగ్గురు పక్షులు జక్కవ పక్షులు కారండవన పక్షుల సమూహములతో కోలా 
పయన నలిన్యః - తామర కొలనులు, యత్ర - వేటియందైతే, 
సురసేవితాః - దేవతలచే సమ్మానించబడే, ప్రమదాః - యువతులు, 
క్రీడంతి - క్రీడించెదరో. 


హంసలు, బెగ్గురు పక్షులు, జక్కవ పక్షులు, కారండవ పక్షుల 
సమూహములతో అక్కడి తామర కొలనులు కోలాహలముగా నుండును. 
వాటియందు దేవతలచే సమ్మానించబడే దేవస్తీీలు క్రీడించెదరు. 


ఆకాశగంగయా దేవ్యా వృతాం పరిఖభూతయా | 
ప్రాకారేణాగ్నివర్డేన సాట్టాలేనోన్నతేన చ || క్షే4 


దేవ్యా - పూజించదగినట్టియు: పరిఖభూతయా - అగడ్త మైన, 
ఆకాశగంగయా - ఆకాశగంగతో, అగ్నివర్డేన - అగ్ని వలె ప్రకాశించునట్టి 
యు, స-అట్టాలేన - బురుజులతో కూడియున్నట్టియు, ఉన్నతేన చ - ఎకె 
ను ప్రాకారేణ - ప్రాకారముతో, వృతామ్‌ - చుట్టువార బడియున్న (నగర 
మును చేరెను). 


పూజనీయమైన ఆకాశగంగ అమరావతీ నగరము చుట్టూ అగడ్త 
ఆయెను. ఆ నగరము చుట్టూ అగ్ని వలె ప్రకాశించే ఎత్తెన ప్రాకారము గల 
దు. దానిమై బురుజులు గలవు. 


రుక్మపట్టకపాటైశ్చ ద్వా రైస్సృటికగోపు ర | 
జుష్టాం విభక్త్షప్రపథాం విశ్వకర్మవినిర్మితామ్‌ | క్షే5 
రుక్కపట్టకపాటైః - వెండి పట్టీలు గల తలుపులు గల, ద్వారైః - 
ద్వారములతో, సృటికగోపురైః చ - సృటికములు పొదిగిన పురద్యారముల 
తో కూడు జుష్టామ్‌ - కూడినట్టియు, విభక్తప్రపథామ్‌ - విభాగము చేయబ 
డిన రాజమార్గములు కలిగినట్టియు, విశ్వకర్శవినిర్మితామ్‌ - విశ్వకర్శచే 
నిర్మించబడిన (నగరమును చేరెను). 


630 శ్రీమద్భాగవతము 
ఆ నగరములోని ద్వారముల తలుపులకు పట్టీలు వెండివి. దాని 
పురద్వారములకు సృటికములు పొదగబడినవి. విశ్వకర్మచే నిర్మించబడిన 
ఆ నగరమునందు రాజమార్గములు చక్కగా విభాగము చేయబడియున్నవి. 


సభాచత్వరరథ్యాఢ్యాం విమానైర్న్యర్చ్భు దైర్యుతామ్‌ | 
శృంగాట కైర్మణిమమైర్వజ్రవిద్రుమవేదిభిః || కే6 


సభాచత్వరరథ్యా-ఆఢ్యామ్‌ - సభలు ముంగిళ్లు రథమార్గములతో 
సుసంపన్నమైనట్టియు, న్యర్చుదైః - పది కోట్ల, విమానైః - విమానముల 
తో, మణిమమొః - మణులు పొదిగిన, శృంగాటకై: - కూడళ్లతో, వజ్రవిద్రు 
మవేదిభిః - వజ్రములు పగడములు పొదిగిన వేదికలతో, యుతామ్‌ - 
కూడియున్న (నగరమును చేరెను). 


అమరావతీ నగరము సభలు, ముంగిళ్లు, రథమార్గములతో సుసం 
పన్నమై యుండెను. దానియందు పది కోట్ల విమానములు, మణులు పొది 
గిన కూడళ్లు, వజ్రములు పగడములు పొదిగిన వేదికలు గలవు. 


యత్ర నిత్యవయోరూపాశ్శ్యామా విరజవాససః | 
భ్రాజంతే రూపవన్నార్యో హ్యార్చిర్భిరివ వహ్నయః 1 17 
యత్ర హి - ఏ నగరమునందైతే, నిత్యవయోరూపాః - నిత్యమైన 
యౌవనము సౌందర్యము గలవారు, శ్యామాః - సుందరులు, విరజవాససః 
- శుద్ధమగు వస్త్రములు గలవారు, రూపవత్‌-నార్యః - అలంకరించుకున్న 
యువతులు, అర్చిర్భిః - జ్వాలలతో, వహ్నయః ఇవ - అగ్నులు వలె, 
భాజంతే - ప్రకాశించెదరో. 


ఆ నగరమునందలి యువతులు నిత్యము ఉండే సౌందర్యము, 
యౌవనము గలవారు. శుద్ధమగు వస్త్రములను దాల్చే ఆ సుందరులు ఆభ 
రణములను దాల్చి, జ్వాలలతో గూడిన అగ్నులు వలె ప్రకాశించెదరు. 


సురస్త్రీకేశవిభ్రష్టనవసౌగంధికస్రజామ్‌ | 
యత్రామోదముపాదాయ మార్గ ఆవాతి మారుతః || 18 


అష్టమ స్కంధము - అధ్యాయము 15 631 


యత్ర - ఏ నగరమునందైతే, సురస్త్రీకేశవిభ్రష్టనవసొగంధికస్ర 
జామ్‌ - దేవస్త్రీల కేశములనుండి జారిపడిన సౌగంధిక పుష్పముల మాల 
లయొక్క, ఆమోదమ్‌ - పరిమళమును, ఉపాదాయ - స్వీకరించి, 
మారుతః - వాయువు, మార్గే - మార్గమునందు, ఆవాతి - మెల్లగా వీచు 
నో. - 


ఆ.నగరమునందు దేవస్త్రీల కేశములనుండి జారిపడిన సౌగంధిక 
పుష్పముల మాలల పరిమళమును స్వీకరించి వాయువు మార్గమునందు 
మెల్లగా వీచుచుండును. 


హేమజాలాక్షనిరచ్చద్ధూమేనాగురుగంధినా . 
పాండురేణ ప్రతిచ్చన్నమార్లే యాంతి సురప్రియాః || 19 
అగురుగంధినా - అగురు సుగంధము కలిగినట్టియు, పాండురేణ 
- తెల్లనైనట్టియు, హేమజాల-అక్షనిరచ్భద్‌-ధూమేన - బంగరు కిటికీల 
నుండి బయల్వెడలే పొగతో, ప్రతిచ్చన్నమార్గే - కప్పివేయబడిన మార్గ 
మునందు, సురప్రియాః - అప్సరసలు, యాంతి - నడచెదరో. 


సుగంధభరితమైన తెల్లని అగురు ధూపము బంగరు కిటికీలనుండి 
బయటకు వచ్చి మార్గమును కప్పివేయును. అట్టి మార్గమునందు అప్సర 
సలు నడచుచుందురు. 


ముక్తావితానైర్మణి హేమ కేతుభిర్నానాపతాకావలభీభిరావృతామ్‌ | 
శిఖండిపారావతభృంగనాదితాం వైమానికస్త్రీకలగీతమంగలామ్‌ || 


ముక్తావితానైః - ముత్యముల చాందినీలతో, మణిహేమకేతుభిః - 
మణులు గల బంగరు బెక్కెములతో, నానాపతాకావలభీఖిః - అనేకములైన 
చిన్నజెండాలు గల ఇళ్ల నడికొప్పులతో, ఆవృతామ్‌ - ఆవరించిబడి ఉన్న 
ట్టియు, శిఖండి పారావతభృంగనాదితామ్‌ - నెమళ్లు పావురములు తుమ్మె 
దలతో ధ్వనించుచున్నట్టియు, వైమానికస్త్రీకలగీతమంగలామ్‌ - దేవస్త్రీల 
మధురగానములతో మంగళ ప్రదముగానున్న (నగరమును చేరెను). 


త 


632 . శ్రీమద్భాగవతము 
ఆ నగరము అంతటా ముత్యముల చాందినీలు, మణులు గల 
బంగరు టెక్కెములు, అనేకములైన చిన్నజెండాలు పెట్టిన ఇళ్ల నడికొప్పు 
లు. ఉండెను... నెమళ్లు, పావురములు, తుమ్మెదలు ధ్వనిని 
చేయుచుండెను. దేవస్త్రీల మధురగానములతో ఆ నగరము మంగళప్రద 
ముగా నుండెను. 


మృదంగశంఖానకదుందుభిస్వ నైః 
సతాలవీణామురజర్‌ప్టివేణుభి: | 
నృత్ర్యైస్సవాద్యైరుపదేవగీతకైః 
మనోరమాం స్వప్రభయా జితప్రభామ్‌ || 2 
మృదంగశంఖ-ఆనకదుందుభిస్వనై: - డోళ్లు శంఖములు 


తప్పెట్లు దుందుభుల ధ్వనులతో, సతాలవీణామురజ-బుస్టివేబుభి: - 
తాళములు వీణలు మద్దెళ్లు బుష్టులు (వాద్యవిశేషములు) వేణువులతో 
కూడినట్టియు, సవాద్యైః - వాద్యములతో గూడిన, నృత్య్యైః - నాట్యముల 
తో, ఉపదేపగీతకైః - గంధర్వుల గానములతో, మనోరమామ్‌ - మన 
స్సును దోచివేయునట్టియు, స్వప్రభయా - తన కాంతిచే, జితప్రభామ్‌ - 
జయించబడిన ప్రభాదేవి గల (నగరమును చేరెను). 

ఆ నగరములో డోళ్లు, శంఖములు, తప్పెట్లు, దుందుభులు, తాళ 
ములు, వీణలు, మద్దెళ్లు, బుష్టి అనే వాద్యములు, వేబువులు మొదలగు 
వాద్యములను వాయిస్తూ గంధర్వులు గానములను చేయుచుండగా, 
అప్సరసలు నాట్యములను చేయుచుండిరి. ఈ విధముగా మనోహరమైన 
ఆ నగరము తన కాంతిచే కాంతిదేవిని కూడ జయించినదా యన్నట్లు 
ఉండెను. 


యాంన వ్రజంత్యధర్మిస్టాః ఖలా భూతద్రుహశ, తాః | 
మానినః కామినో లుబ్ధా ఏభిర్సీనా వ్రజంతి యత్‌ || 22 
అధర్మిస్టాః - ధర్మాత్ములు కొనివారు, ఖలాః,- దుష్టులు, భూత 
ద్రుహః - ప్రాణులకు ద్రోహమును చేయువారు, శఠాః - రహస్యముగా అప 
కారమును చేయువారు, మౌనినః - గర్విష్టులు, కామినః - కాముకులు, 


అష్టమ స్కంధము ఆ అధ్యాయము కేక 633 


లుబ్ధాః - లోభులు, యామ్‌ - ఏ నగరమును, న వ్రజంతి - పొందరో, ఏభిః 
- ఈ దోషములచే, హీనాః - రహితమైనవారు. యత్‌ - దేనిని, వ్రజంతి - 
పొందెదరో. 


ధర్మాత్ములు కానివారు, దుష్టులు, ప్రాణులకు ద్రోహమును 
చేయువారు, రహస్యముగా అపకారమును చేయువారు, గర్విష్టులు, 
కాముకులు, లోభులు ఆ నగరమును చేరలేరు. ఈ దోషములు లేనివారు 
మాత్రమే ఆ నగరమును పొందెదరు. 


తాం దేవధానీం స వరూథినీపతిః 
బహిస్సమంతాద్రురుధే పృతన్యయా | 
ఆచార్యదత్తం జలజం మహాస్వనం 
దధ్మా ప్రయుంజన్‌ భయమింద్రయోషితామ్‌ || 23 


వరూథినీపతిః - సేనాపతియగు, సః - ఆ బలి, తామ్‌ - ఆ, దేవ 
ధానీమ్‌ - దేవతల రాజధానిని, బహిః - బయట, సమంతాత్‌ - అంతటా, 
పృతన్యయా - సైన్యముతో, రురుధే - ముట్టడించెను, ఇంద్రయోషితామ్‌ 
- ఇంద్రుని భార్యలకు, భయమ్‌ - భయమును, ప్రయుంజన్‌ - కలిగించు 
వాడై. ఆచార్యదత్తమ్‌ - ఆచార్యులచే ఈయబడిన, మహాస్వనమ్‌ - గొప్ప 
ధ్వని గల, జలజమ్‌ - శంఖమును, దధ్మా - పూరించెను. 
సేనాపతియగు ఆ బలి దేవతల రాజధానియగు అమరావతిని 
బయట అంతటా ఫైన్యముతో ముట్టడించెను. ఆయన ఇంద్రుని భార్యలకు 
భయము కలిగే విధముగా, ఆచార్యులచే ఈయబడిన గొప్ప ధ్వనిని చేసే 
శంఖమును పూరించెను, 
మఘవాంస్తమభి[్రేత్య బలేః పరమముద్యమమ్‌ | 
సర్వదేవగణోపేతో గురుమేతదువాచహ || 24 
బలేః - బలి చక్రవర్తియొక్క, తమ్‌ - ఆ; పరమమ్‌ - గొప్ప, ఉద్య 
మమ్‌ - ఉద్యమమును, అభిట్రేత్య - తెలుసుకొని, మఘవాన్‌ - ఇంద్రుడు, 


634 శ్రీమద్భాగవతము 





సర్వదేవగణ-ఉపేత:ః - అందరు దేవగణములతో కూడినవాడై, గురుమ్‌ - 
బృహస్పతిని ఉద్దేశించి, ఏతత్‌ - ఈ మాటను, ఉవాచ హ - పలికెనట. 


బలియొక్క ఆ గొప్ప యుద్ధోద్యమమును గురించి తెలుసుకున్న 
ఇంద్రుడు దేవగణములందరితో గూడి బృహస్పతితో ఇట్లు పలికెను. 


భగవన్నుద్యమో భూయాన్‌ బలేర్నః పూర్వవైరిణః | 
అవిషహ్యమిమం మన్యే కేనాసీత్తేజసోర్జితః || 25 
భగవన్‌ - పూజనీయా! నః - మనయొక్క, పూర్వవైరిణః - 
పూర్వమునందలి శత్రువగు, బలేః - బలియొక్క, ఉద్యమః - యుద్ధప్రయ 
త్నము, భూయాన్‌ - చాల పెద్దది, ఇమమ్‌ - వీనిని, అవిషహ్యమ్‌ - 
సహించ శక్యము కానివానినిగా, మన్యే - తలచెదను, కేన - ఏ, తేజసా - 
తేజస్సుచే, ఊర్జితః - శక్తి గలవాడు, ఆసీత్‌ - ఆయెను? 
ఓ పూజనీయా! మనకు పూర్వమునందు శత్రువైన బలి చేయు 
చున్న యుద్ధప్రయత్నము చాల పెద్దది. మనము వీనిని ఎదుర్కొనలేమని 
నా అభిప్రాయము. ఈతడు ఏ శక్తిచే ఇంతటి శక్తి గలవాడ్రైనాడు? 


నైనం కశ్చిత్కుతో వాపి ప్రతివ్యోఢుమధీశ్వరః | 

పిబన్నివ ముఖేనేదం లిహన్నివ దిశో దశ | 

దహన్నివ దిశో దృగ్భిస్సంవర్తాగ్నిరివోత్ధితః !| 26 

కశ్చిత్‌ - ఎవడైననూ, కుతః వా అపి - ఏ ఉపాయము వలనైన 

నూ, ఏనమ్‌ - వీనిని, ప్రతివ్యోఢుమ్‌ - నెట్టివేయుటకు, అధి-ఈశ్వరః - 
సమర్థుడు, న - కాడు, ముఖేన - నోటితో, ఇదమ్‌ - ఈ జగత్తును, పిబన్‌ 
ఇవ - త్రాగుచున్నాడా యన్నట్లు, దశ - పది, దిశః - దిక్కులను, లిహన్‌ 
ఇవ - ఆస్వాదించుచున్నవాడు వలె, దిశః - దిక్కులను, దృగ్భిః - చూపు 
లతో, దహన్‌ ఇవ - దహించుచున్నాడా యన్నట్లు, సంవర్త-అగ్నిః ఇవ - 
ప్రళయకాలాగ్నివలె, ఉత్ధితః - ఆవిర్భవించినాడు. 


ఎవ్వడైననూ ఏ ఉపాయముచేనైననూ వీనిని నెట్టివేయుటకు సమ 
ర్థుడు కాడు. ఈతడు నోటితో జగత్తును తాగుచున్నాడా యన్నట్లు, దిక్కుల 


అష్టమ స్కంధము - అధ్యాయము 15 635 


నాస్వాదించుచున్నాడా యన్నట్లు, చూపులతో దిక్కులను దహించుచు 
న్నాడా యన్నట్లు ప్రళయకాలాగ్నివల ఆవిర్భవించినాడు. 
బూహీ కారణమేతస్య దుర్ధర్ణత్వస్య మద్రిపోః | 
ఓజస్సహో బలం తేజో యత ఏతత్సముద్యమః || 27 
మద్‌-రిపోః - నా శత్రువగు, ఏతస్య - వీనియొక్కః దుర్ధర్హత్వస్య 
- జయించ శక్యము కాని స్థితికి కారణమ్‌ - కారణమును, బ్రూహి - 
చెప్పుము, ఓజః - మనోబలము, సహః - ఇంద్రియబలము, బలమ్‌ - శరీ 
రబలము, యతః - ఎక్కడనుండి? యతః - వేటి వలన, ఏతత్‌ - ఈ, 
సముద్యమః - పెద్ద ఉద్యమమో. 
నా శత్రువగు ఈతనిని జయించ శక్యము కాదు. ఈతని ఈ స్థితికి 
కారణమేమి? ఈతనిలో మనోబలము, ఇంద్రియబలము, శరీరబలము 
ఎక్కడనుండి వచ్చినవి? వాటి ఆధారముగనే ఈతడు ఇంత ఉద్యమమును 
చేయుచున్నాడు. 


గురురువాచ | 
జానామి మఘవన్‌ శత్రోరున్నతేరస్య కారణమ్‌ । 
శిష్యాయోపభృతం తేజో భృగుభిర్భ్రహ్మవాదిభిః | 28 
మఘవన్‌ - ఓ ఇంద్రా! శత్రోః - శత్రువుయొక్క అస్య - ఈ, 
ఉన్నతేః ఆ అభివృద్ధికి, కారణమ్‌ - కారణమును, జానామి - ఎరుగుదును, 
బ్రహ్మవాదిభిః - వేదవేత్తలగు, భృగుభిః - భృగువంశీయులచే, శిష్యాయ - 
శిష్యుడగు ఈతని కొరకు, తేజః - తేజస్సు, ఉపభృతమ్‌ - నింపబడినది. 
ఓ ఇంద్రా! శత్రువుయొక్క ఈ అభివృద్ధికి కారణము నాకు తెలి 
యును. వేదవేత్తలగు భృగువంశీయులు తమ శిష్యుడగు ఈ బలియందు 
తేజస్సును నింపినారు. 
భవద్విధో భవాన్‌ వాపి వర్ణయిత్వేశ్వరం హరిమ్‌ | 
నాస్య శక్త పురః స్థాతుం కృతాంతస్య యథా జనాః || 29 


636 శ్రీమద్భాగవతము 

భవద్‌-విధః - నీవంటివాడు గాని, భవాన్‌ వా అపి - నీవే గాని, 
ఈశ్వరమ్‌ - సర్వేశ్వరుడగు, హరిమ్‌ - శ్రీహరిని, వర్ణయిత్వా - విడిచిపె 
ట్టి అస్య - వీనికి పురః - ఎదుట, స్థాతుమ్‌ - నిలబడుటకు, జనాః - జను 
లు, కృతాంతస్య యథా - మృత్యువు ఎదుట వలె న శక్తః - సమర్థుడు 
కొడు. 

జనులు మృత్యువు యెదుట నిలువలేరు. అదే విధముగా, నీవు 
గాని, నీవంటివాడు మరియొకడు గాని, సర్వేశ్వరుడగు శ్రీహరిని విడిచి 
పెట్టినచో, వీని యెదుట నిలబడలేరు. 


తస్మాన్నిలయముత్సృజ్య యూయం సర్వే త్రివిష్టపమ్‌ | 
యాత కాలం ప్రతీక్షంతో యతశ్శత్రోర్విపర్యయః || 30 
తస్మాత్‌ - అందువలన, యూయమ్‌ - మీరు, సర్వే - అందరు, 
కాలమ్‌ - కాలమును, ప్రతీక్షంతః - వేచి చూచువారై త్రివిష్టపమ్‌ - స్వర్గ 
మును, ఉత్సృజ్య - విడిచిపెట్టి నిలయమ్‌ - కనబడకుండుటను, యాత - 


పొందుడు, యతః - దేనివలన, శత్రోః - శత్రువునకు, విపర్యయః - తల్లక్రిం 
దులు అగుటయో. 


కావున, మీరందరు స్వర్గమును విడిచి ఎచ్చటనో దాగియున్నవా 
రై కాలమును వేచి చూచుచుండుడు. కాలమే శత్రువు స్థితిని తల్లక్రిందులు 
చేయగలదు. 


ఏష విప్రబలోదర్కస్సం ప్రత్యూర్జితవిక్రమః | 
తేషామేవాపమానేన సానుబంధో వినంక్ష్యతి 1! ఏ 


విప్రబల-ఉదర్శ్కః - వేదవేత్తల బలముచే ఉత్తరోత్తరాభివృద్ధి గల, 
ఏషః - ఈతడు, సంప్రతి - ఇప్పుడు, ఊర్జితవిక్రమః - వృద్ధి చెందిన పరా 
క్రమము గలవాడు, తేషామ్‌ - వారియొక్క, అపమానేన ఎవ - అవమా 
నము చేతనే, స-అనుబంధః - పరివారముతో కూడినవాడై, వినంక్ష్యతి - 
వినాశమును పొందగలడు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 15 637 





వేదవేత్తల బలముచే ఉత్తరోత్తరాభివృద్ధి గల ఈతని పరాక్రమము 
ఇప్పుడు వృద్ధి చెందియున్నది. ఈతడు నురల ఆ వేదవేత్తలను అవమా 
నము చేసినప్పుడు మాత్రమే సపరివారముగా వినాశమును పొందగలడు. 


ఏవం సుమంత్రితార్థాస్తే గురుణార్థానుదర్శినా | 
హిత్వా త్రివిష్టపం జగ్ముర్గీర్వాణాః కామరూపిణః || 32 
ఏవమ్‌ - ఈ విధముగా, అర్ధ-అనుదర్శినా - యథార్థమైన విచార 
మును చేసే, గురుణా - బృహస్పతిచే, సుమంత్రిత-అర్ధాః - విచారపూర్వ 
కముగా సలహా ఈయబడిన ప్రయోజనము గలవారై, తే - ఆ, గీర్వాణాః - 
దేవతలు, కామరూపిణః - తమకు నచ్చిన రూపములు గలవారై, త్రివిష్ట 
పమ్‌ - స్వర్గమును, హిత్వా - విడిచిపెట్టి, జగ్ముః - వెళ్లిరి. 
యథార్థమైన విచారమును చేసే బృహస్పతి ఈ విధముగా విచా 
రపూర్వకముగా దేవతల ప్రయోజనమును గురించి సలహానిచ్చెను. 
అప్పుడు ఆ దేవతలు.తమకు నచ్చిన రూపములను దాల్చి స్వర్గమును విడి 
చిపెట్టి వెల్సిరి. 
దేవేష్వథ నిలీనేషు బలిర్వైరోచనః పురీమ్‌ | 
దేవధానీమధిస్టాయ వశం నిన్యే జగత్త్వయమ్‌ || 33 


అథ - తరువాత, దేవేషు - దేవతలు, నిలీనేషు - దాగినవారు 
కాగా, వైరోచనః - విరోచన పుత్రుడగు, బలిః - బలి, దేవధానీమ్‌ - దేవతల 
రాజధానియగు, పురీమ్‌ - అమరావతీ నగరమును, అధిస్టాయ - అధిష్టిం 
చి, జగత్‌-త్రయమ్‌ - ముల్లోకములను, వశమ్‌ - వశముగా, నిన్యే - చేసు 
కొనెను. 


జేవతలు దాగుకొనగా ఆ తరువాత విరోచన పుత్రుడగు బలి దేవ 
తల రాజధానియగు అమరావతీ నగరమునకు అధీశ్వరుడై ముల్లోకములను 
తన వశము చేసుకొనెను. 
తం విశ్వజయినం శిష్యం భృగవశ్శిష్యవత్సలాః | 
శతేన హయమేధానామనువ్రతమయాజయన్‌ !| 34 


638 శ్రీమద్భాగవతము 
విశ్వజయినమ్‌ - జగత్తును జయించినట్టియు, శిష్యమ్‌ - శిష్యుడై 
నట్టియు, అనువ్రతమ్‌ - అనువర్తి అయిన, తమ్‌ - ఆ బలిని, శిష్యవత్సలాః 
- శిష్యునియందు ప్రేమ గల, భృగవః - భృగువంశీయులు, హయమేధా 
నామ్‌ - అశ్వమేధముల, శతమ్‌ - వందను, అయాజయన్‌ - యజ్ఞము 
లను చేయించిరి. 


జగత్తును జయించి తమను అనుసరించే తమ శిష్యుడగు బలిమై 


భృగువంశీయులకు ప్రేమ మెండు. వారాయనచే వంద అశ్వమేధ యాగ 
ములను చేయించిరి. 


తతస్తదనుభావేన భువనత్రయవిశ్రుతామ్‌ | 
కీర్తిం దిక్షు వితన్వానస్స రేజ ఉడురాడివ || 35 


తతః - తరువాత, తద్‌-అనుభావేన - వాటి ప్రభావముచే, సః - 
ఆ బలి, భువనత్రయవిశ్రుతామ్‌ - ముల్లోకములలో అధికముగా వినబడిన, 
క్రీర్తిమ్‌ - కీర్తిని, దిక్షు - దిక్కులయందు, వితన్వానః - విస్తరింప జేయుచు 
న్నవాడై, ఉడురాడ్‌ ఇవ - నక్షత్రాధిపతియగు చంద్రుడు వలె, రేజే - ప్రకా 
శించెను. 


తరువాత ఆ యజ్ఞముల ప్రభావముచే ఆ బలి ముల్లోకములలో 
దిక్కులయందు తన కీర్తిని విస్తరింప జేసి, నక్షత్రాధిపతియగు చంద్రుడు 
వలె ప్రకాశించెను. 
బుభుజే చ శ్రియం స్వృద్ధాం ద్విజదేవోపలంభితామ్‌ | 
కృతకృత్యమివాత్మానం మన్యమానో మహామనాః || 36 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే 
బలేస్స్వర్గవిజయో నామ పంచదశోంధ్యాయః || 
మహామనాః - గొప్ప బొదార్యము గల బలి, ఆత్మానమ్‌ - తనను, 
కృతకృత్యమ్‌ - కృతార్థునిగా, మన్యమాన:ః - తలంచువాడై, ద్విజదేవ-ఉప 
లంభితామ్‌ - వేదవేత్తలు మరియు దేవతలచే పొందించబడిన, సు-బు 


అష్టమ స్కంధము - అధ్యాయము 15 639 
ద్ధామ్‌ - మిక్కిలి సమృద్ధమైన, శియమ్‌ - సంపదను, బుభుజే చ - అనుభ 
వించెను, 

బలి గొప్ప బొదార్యము గలవాడు. యజ్ఞములను చేసి తాను 
కృతార్థుడనైతినని ఆయన తలసోసెను. వేదవేత్తల అనుగ్రహముచే దేవతల 
సమృద్ధమైన సంపద లభించగా, ఆయన దానిని అనుభవించెను. 
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
" బలి స్వర్గముమై విజయమును పొందుటను వర్ణించే 
పదిహేనవ అధ్యాయము ముగిసినది (15) . 


కళలు లలు 


అథ షోడశోరధ్యాయః 


వామనావతారము - కశ్యపుడు అదితికి 
పయోవ్రతమును ఉపదేశించుట 


శ్రీశుక ఉవాచ | 
ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాందితిస్తదా | 
హృతే త్రివిష్టపే దైత్రైః పర్యతప్యదనాథవత్‌ !| క్షే 
ఏవమ్‌ - ఈ విధముగా, పుత్రేషు - పుత్రులు, నష్టేషు - కనబడ 
కుండా పోగా, త్రివిష్టపే - స్వర్గము, దైత్య్యైః - రాక్షసులచే, హృతే - అపహ 
రించబడగా, తదా - అప్పుడు, దేపమాతా - దేవతల తల్లియగు, అదితిః - 
అదితి, అనాథవత్‌ - నాథుడు లేనిది వలె, పరి-అతప్యత్‌ - నిరంతరముగా 
దుఃఖమును పొందెను. 
ఈ విధముగా రాక్షసులు స్వర్గమునాక్రమించగా తన పుత్రులైన 
దేవతలు కనబడకుండా పోయినప్పుడు, దేవతల తల్లియగు అదితి 
నాథుడు లేనిదివలె నిరంతరమగు దుఃఖమును పొందెను. 


ఏకదా కశ్యపస్తస్యా ఆశ్రమం భగవానగాత్‌ | 
నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్‌ || 2 


ఏకదా - ఒకనాడు, భగవాన్‌ - పూజనీయుడగు, కశ్యపః - కశ్యప 
ప్రజాపతి, చిరాత్‌ - చాలకాలమునకు, సమాధేః - సమాధినుండి, విరతః - 
విరమించినవాడైై, నిరుత్సవమ్‌ - ఉత్సవములు లేనట్టియు, నిరానందమ్‌ - 
ఆనందము లేని, తస్యాః - ఆ అదితియొక్క, ఆశ్రమమ్‌ - ఆశ్రమమును 
గురించి, అగాత్‌ - వెళ్లెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 641 


ఆమె ఆశ్రమములో ఉత్సవము గాని, ఆనందము గాని లేకుండె 
ను. చిరకాలము తరువాత సమాధినుండి బయటకు వచ్చిన పూజనీయు 
డగు కశ్యప ప్రజాపతి ఆమె ఆశ్రమమునకు వెళ్లెను. 


పత్నీం దీనవదనాం కృతాసనపరిగ్రహః | 
భాజితో యథాన్యాయమిదమాహ కురూద్వహ || ఏ 


కురు-ఉద్వహ - ఓ కురువంశ డ్రేస్టాః యథాన్యాయమ్‌ - యథా 
యోగ్యముగా, సభాజితః - సత్కరించబడినవాడు, కృత-ఆసనపరిగ్రహః - 
చేయబడిన ఆసనముయొక్క స్వీకారము గల, సః - ఆ కశ్యపుడు, దీనవద 
నామ్‌ - దీనమైన ముఖము గల, పత్నీమ్‌ - భార్యయగు అదితినుద్దేశించి, 
ఇదమ్‌ - ఈ మాటను, ఆహ - పలికెను. 


స 
స 


కురువంశ ్రేషఘ్టుడవగు ఓ మహారాజా! అదితి ఆయనను యథా 
యోగ్యముగా సత్కరించెను. ఆయన ఆసనముమై కూర్చుండెను. దీనమైన 
ముఖముగల తన భార్యను ఉద్దేశించి ఆయన ఇట్లు పలికెను. 


అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేధునాంుంగతమ్‌ | 
న ధర్మస్యన లోకస్య మృత్యోశ్ళందానువర్తినః || శీ 
భద్రే - ఓ కల్యాణీ! లోకే - లోకమునందు, అధునా - ఇప్పుడు, 
విప్రాణామ్‌ - వేదవేత్తలకు, అభద్రమ్‌ - దుఃఖము, అపి న ఆగతమ్‌ - 
రాలేదు గదా? ధర్మస్య - ధర్మమునకు, న - రాలేదు గదా?, మృత్యోః - 
మృత్యువుయొక్క, ఛంద-అనువర్తినః - ఇచ్చను అనుసరించే, లోకస్య - 
మానవునకు, న - రాలేదు గదా? 


ఓ కల్యాణీ! లో కమునందిప్పుడు వేదవేత్తలకు గాని, ధర్మమునకు 
గాని, మృత్యువుయొక్క ఇచ్చకు వశుడై యుండే మానవునకు గాని ఆపద 
రాలేదు గదా? 


అపి వాఃుకుశలం కించిద్గ ్ర్చహేషు గృహమేధిని | 
ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినామ్‌ 115 


642 శ్రీమద్భాగవతము 
గృహమేధిని - ఓ గృహస్వామినీ[ గృహేషు - ఇంటియందు, 
ధర్మస్య - ధర్మమునకు, అర్థస్య = సంపదకు, కామస్య - కామనకు, 
కించిత్‌ - ఏదేని, అకుశలమ్‌ - ఆపద, అపి వా - కలిగినదా యేమి? 
యత్ర - ఏ గృహమునందైతే, అయోగినామ్‌ - సాధన లేనివారలకు కూడ, 
యోగః - సాధన సిద్ధించునో. 


ఓ అదితీ! ఈ ఇంటికి స్వామినివి నీవే. ఇంటియందు ధర్మార్థకామ 
ములనే పురుషార్థములకు ఏదేని ఆపద కలిగినదా యేమి? సాధన లేనివా 
నికి కూడ సాధనయొక్క ఫలమును అందజేసే పవిత్రస్థానము గృహము. 


అపి వాంతిథయోం భ్యేత్య కుటుంబాసక్తయా త్వయా | 
గృహాదపూజితా యాతాః ప్రత్యుత్థానేన వాక్వచిత్‌ | 6 
క్వచిత్‌ వా - ఏనాడైననూ, అతిథయః - అతిథులు, అఫ్యేత్య - 
ఇంటికి వచ్చి, కుటుంబ-ఆసక్తయా - ఇంటిపనులలో నిమగ్నమైయున్ను 
త్వయా - నీచే, ప్రత్యుత్థానేన - ఎదురేగుటచే, అపూజితాః - సత్కరించబ 
డనివారై, గృహాత్‌ - ఇంటినుండి, యాతాః అపి వా - వెల్లిపోయినారా 
యేమి? 


ఏ నాడైననూ నీవు ఇంటి పనులలో నిమగ్నమై యుండగా అతి 
థులు వచ్చి, నీవు ఎదురేగి సత్కరించకుండగనే ఇంటినుండి వెల్లిపోయి 
నారా యేమి? 


గృహేషు యేష్వతిథయో నార్చితాస్సలిలైరపి | 
యది నిర్యాంతి తేనూనం ఫేరురాజగృహోపమాః || ౮7 


యేషు - ఏ, గృహేషు - ఇంటియందు, అతిథయః - అతిథులు, 
సలిలైః అపి - త్రాగే నీటిచేనైననూ, న అర్చితాః - పూజించబడలేదో, తే - 
వారు, యది నిర్యాంతి - నిష్క్రమించినచో, తే - ఆ ఇల్లు, నూనమ్‌ - 
నిశ్చయముగా, ఫేరురాజగృహ-ఉపమాః - నక్కల రాజు ఇంటితో సమాన 
ము. 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 643 





ఏ ఇంటికి అతిథులు వచ్చి సత్కరించబడకుండా నీరైనా త్రాగ 
కుండా వెల్లిపోతారో, ఆ ఇల్లు నిశ్చయముగా నక్కల రాజు ఇంటిని పోలి 
నది మాత్రమే. 


అప్యగ్నయస్తు వేలాయాం న హుతా హవిషా సతి | 
త్వయోద్విగ్నధియా భద్రే ప్రోషితే మయికర్తినిత్‌ | 8 


సతి - ఓ పతివ్రతా! భద్రే - ఓ కల్యాణీ! కర్షిచిత్‌ - ఏదో ఒకనా 
డు, మయి - నేను, ప్రోషితే - ఎక్కడికో వెళ్లగా, ఉద్విగ్నధియా - కలవర 
ము చెందిన మనస్సు గల, త్వయా - నీచే వేలాయామ్‌ - సరియైన సమ 
యమునందు, అగ్నయః తు - అగ్నులైతే, హవిషా - హవిస్సుతో, అపిన 
హుతాః - హోమము చేయబడలేదా యేమి? 


ఓ కల్యాణీ! నీవు పతివ్రతవు. నేను ఎక్కడికో వెళ్లినప్పుడు నీవు 
మనస్సులో ఆదుర్దా ఉన్న కారణముగా సరియగు సమయములో అగ్నుల 
యందు ఆహుతులను సమర్చించుట విస్మరించినావా యేమి? 


యత్పూజయా కామదుఘాన్యాతి లోకాన్‌ గృహాన్వితః | 
బ్రాహ్మణో5గ్నిశ్చ వై విష్ణోస్సర్వదేవాత్మనో ముఖమ్‌ || 9 
గృహ-అన్వితః - గృహస్థుడు, యత్‌-పూజయా - ఏ అగ్ని 
బ్రాహ్మణుల పూజచే, కామదుఘాన్‌ - కోరికలనీడేర్చే, లోకాన్‌ - లోకము 
లను, యాతి - పొందునో, బ్రాహ్మణః - బ్రాహ్మణుడు, అగ్నిః చ - అగ్ని 
కూడ, వై - నిశ్చయముగా, సర్వదేవ-ఆత్మనః - సకలదేవతాస్వరూపుడ 
గు, విష్ణోః - విష్టువుయొక్క ముఖమ్‌ - నోరు. 
గృహస్థుడు అగ్నిని, బ్రాహ్మణుని పూజించి కోరికలనీడేర్చే పుణ్య 
లోకములను పొందును. ఎందుకంటే, అగ్ని మరియు బ్రాహ్మణుడు నిశ్చ 
యముగా సకలదేవతాస్వరూపుడగు శ్రీహరియొక్క ముఖమే. (అగ్ని 
యందు చేసిన హోమము, బ్రాహ్మణునకు పెట్టిన భోజనము సాక్షాత్తుగా 
విష్ణువునకు సమర్చించినల్లే యగును). 


644 శ్రీమద్భాగవతము 
అపి సర్వే కుశలినస్త్రవ పుత్రా మనస్విని | 
లక్షయేంస్వస్థమాత్మానం భవత్యా లక్ష తైరహమ్‌ || 10 

మనస్విని - ఓ అభిమానవతీ!, తవ - నీయొక్క, పుత్రాః - పుత్రు 
లు, సర్వే - అందరు, అపి కుశలినః - క్షేమము గలవారేనా?, లక్షణైః - 
లక్షణములచే, భవత్యాః - నీయొక్క, ఆత్మానమ్‌ - మనస్సును, అస్వస్థమ్‌ 
- స్వస్థము కానిదానినిగా అహమ్‌ - నేను, లక్షయే - చూచుచున్నాను. 

ఓ అదితీ! నీకు అభిమానము మెండు. నీ పుత్రులందరు క్షేమ 
మేనా? నీ ముఖకవళికలను బట్టి నీ మనస్సులో స్వస్థత లేదని నాకు తెలి 
యుచునే యున్నది. 


అదితిరువాచ | 
భద్రం ద్విజగవాం బ్రహ్మన్‌ ధర్మస్యాస్య జనస్య చ | 
త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్‌ గృహాఇమే |] _ 11 
బ్రహ్మన్‌ - ఓ మహర్షీ! ద్విజగవామ్‌ - వేదవేత్తలకు గోవులకు, 
ధర్మస్య - ధర్మమునకు, అస్య - ఈ జనస్య చ - జనమునకు కూడ, 
భద్రమ్‌ - మంగళము, గృహమేధిన్‌ - ఓ గృహస్థుడా!, ఇమే - ఈ, గృహాః 
- ఇల్లు, త్రివర్గస్య - ధర్మార్థకామములకు, పరమ్‌ - గొప్ప క్షేత్రమ్‌ - 
నివాస స్థానము. 
అదితి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! వేదవేత్తలకు, గోవులకు, 
ధర్మమునకు, ఈ జనులకు కూడ మంగళమే. నీవు గొప్ప గృహస్థుడు. నీ 
ఈ గృహము ధర్మార్థకామములకు నివాస స్థానము. 
అగ్నయోతిథయో భృత్యా భిక్షవోయేచ లిప్సవః | 
సర్వం భగవతో బ్రహ్మన్ననుధ్యానాన్న రిష్యతి || క్షే2 
బ్రహ్మన్‌ - ఓ మహర్షీ! అగ్నయః - అగ్నులు, అతిథయ:ః - అతి 
థులు, భృత్యాః - సేవకులు, యే చ - ఎవరైతే, లిప్సవః - ఆకాంక్ష గల 
వారు గలరో వారు, భగవతః - పూజనీయుడవగు మీయొక్క, అనుధ్యా 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 645 





నాత్‌ - నిరంతరమగు ధ్యానము వలన, సర్వమ్‌ - సర్వము, న రిష్యతి - 
లోటు లేకుండ నున్నది. 

ఓ మహర్షీ! అగ్నులను, అతిథులను, భృత్యులను, ఆకాంక్ష గల 
ఇతరులను నేను సత్కరించితిని. నేను నిరంతరముగా పూజనీయుడవగు 
మిమ్ములనే ధ్యానించుటచే, నాకు సర్వము లోటు లేకుండ నున్నది. 


కోను మే భగవన్‌ కామోన సంపద్యేత మౌనసః 1 
యస్యా భవాన్‌ ప్రజాధ్యక్ష ఏవం ధర్మాన్‌ ప్రభాషతే॥ 13 
భగవన్‌ - ఓ పూజనీయా!, మే - నాయొక్క, మౌనసః - మనస్సు 
నందుండే, కః ను - ఏ, కామః - కోరిక న సంపద్యేత - సంపన్నము 
కాకుండును?, యస్యాః - ఏ నాకు, ప్రజా-అధ్యక్షః - ప్రజాపతివగు, 
భవాన్‌ - నీవు, ఏవమ్‌ - ఈ విధముగా, ధర్మాన్‌ - ధర్మములను, ప్రభా 
షతే - బోధించుచున్నావో. 
ఓ పూజనీయా! ప్రజాపతివగు నీవు నాకు ఈ విధముగా ధర్మము 
లను బోధించుచుండగా, నా మనస్సులోనుండే ఏ కోరిక సంపన్నము 
కాకుండును? 


తవైవ మారీచ మనశ రీరజాః 
ప్రజా ఇమౌాస్సృత్త సరజస్తమోజుషః | 
_ సమో భవాంస్తాస్వసురాదిషు ప్రభో 

తథాపి భక్తం భజతే మహేశ్వరః [1 క్షేగ 

మారీచ - ఓ మరీచిపుత్రా! సత్త్వరజః-తమః-జుషః = సత్త్వరజస్త 
మోగుణములు గల, ఇమాః - ఈ, ప్రజాః - ప్రాణులు తవ - నీయొక్క 
మన;ః-శరీరజాః ఏవ - మనస్సు శరీరములనుండి పుట్టినవారు మాత్రమే, 
ప్రభో - ఓ ప్రభూ! తాసు - ఆ అసుర-ఆదిషు - రాక్షసులు మొగలగువా 
రియందు, భవాన్‌ - నీవు, సమః - సముడవు, తథాపి - అయినప్పటికి 
మహేశ్వరః - మహేశ్వరుడు, భక్తమ్‌ - భక్తుని, భజతే - సేవించును. 


646 శ్రీమద్భాగవతము 
ఓ మరీచిపుత్రా! సత్త్వరజస్తమోగుణములతో తాదాత్మ్య్యమును 
చెంది జీవించే ఈ ప్రాణులు నీ మనస్సునుండి, శరీరమునుండి పుట్టినవారు 
మాత్రమే. ఓ ప్రభూ! రాక్షసులు మొదలైన ఈ ప్రాణులయందు నీవు సమ 
మగు చిత్తము గలవాడవు. కాని, మహేశ్వరుడు కూడ భక్తుని సేవించును. 
(నీవు కూడ అల్లే చేయవలెను). 


తస్మాదీశ భజంత్యా మే [గ్రేయశ్చింతయ సువ్రత | 
హృతశ్రియో హృతస్థానాన్‌ సపత్తైః పాహి నః ప్రభో || 15 
ఈశ - ఓ ఈశ్వరా! సువ్రత - గొప్ప వ్రతనిష్ట గలవాడా! ప్రభో - 

ఓ ప్రభూ భజంత్యాః - సేవించుచున్ను మే - నాయొక్క, గ్రేయః - హిత 
మును గురించి, చింతయ - ఆలోచించుము, సపత్త్నైః - శత్రువులచే, 
హృతశ్రియః - అపహరించబడిన సంపద కలిగినట్టియు, హృతస్థానాన్‌ - 
అపహరించబడిన స్థానములు గల, నః - మమ్ములను, పాహి - రక్షించు 
ము. 

ఓ ఈశ్వరా! నీవు గొప్ప వ్రతనిష్ట గలవాడవు. ఓ ప్రభూ! నిన్ను 
సేవించే నాయొక్క హితమును గురించి నీవు ఆలోచించుము. శత్రువులు 
మా సంపదను, స్థానమును అపహరించినారు. అట్టి మమ్ములను రక్షించు 
ము. 


పరైర్వివాసితా సాాహం మగ్నా వ్యసనసాగరే | 
ఐశ్వర్యం శ్రీర్యశః స్థానం హృతాని ప్రబలైర్మమ || 16 
ప్రబలైః - బలశాలురగు, పరైః - శత్రువులచే, మమ - నాయొక్క, 
ఐశ్వర్యమ్‌ - ఈశ్వరభావము, శ్రీః - సంపద, యశః - కీర్తి, స్థానమ్‌ - స్థాన 
ము, హృతాని - అపహరించ బడినవి, సా - అట్టి, అహమ్‌ - నేను, వివా 
సిత్రా - స్థానమునుండి బహిష్కరించబడినదాననై, వ్యసనసాగరే - దుఃఖస 
ముద్రమునందు, మగ్నా - మునిగియున్నాను. 


బలశాలురగు శత్రువులు నా ఈశ్వరభావము (అధికారము) ను, 
సంపదను, కీర్తిని అపహరించినారు. వారు మా నివాసస్థానమును ఆక్రమిం 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 647 





చుకొని మమ్ములను బయటకు త్రోసివేసినారు. అట్టి నేను దుఃఖసముద్ర 
ములో మునిగియున్నాను. 
యథా తాని పునస్సాధో ప్రపద్యేరన్‌ మమాత్మజాః | 
తథా విధేహి కల్యాణం ధియా కల్యాణకృత్తమ [1 క్షే 
సాధో - ఓ మహాత్మా! కల్యాణకృత్తమ - కల్యాణమును చేయువా 
రిలో అ(గేసరా! మమ - నాయొక్క, ఆత్మజాః - పుత్రులు యథా - ఏ 
విధముగానైతే, తాని - వాటిని, పునః - మరల, ప్రపద్యేరన్‌ - పొందెదరో, 
తథా - అ విధముగా, ధియా - సంకల్పముతో, కల్యాణమ్‌ - మంగళము 
ను, విధేహి - సంపాదించుము. 
ఓ మహాత్మా! కల్యాణమును చేయువారిలో నీవు అగ్రేసరుడవు. 
నా పుత్రులు తిరిగి వాటిని మరల పొందే విధముగా నీవు సంకల్పించి, 
వారికి మంగళమును సంపాదించుము. 


శ్రీశుక ఉవాచ | 
ఏవమభ్యర్థితోందిత్యా కస్తామాహ స్మయన్నివ । 
అహో మాయాబలం విష్ణోసే స్నెహబద్ధమిదం జగత్‌ !! 18 
అదిత్యా - అదితిచే, ఏవమ్‌ - ఈ విధముగా, అభ్యర్థితః - ప్రార్థిం 
చబడిన, కః - ప్రజాపతి, వన్‌ ఇవ - చిరునవ్వు నవ్వుచున్నవాడు వలె 
తామ్‌ - ఆమెను ఉద్దేశించి, ఆహ - పలికెను, అహో - ఆహా! విష్ణోః - 
విష్ణువుయొక్క, మాయాబలమ్‌ - మాయయొక్క బలము, ఇదమ్‌ - ఈ, 
జగత్‌ - జగత్తు: స్నేహబద్ధమ్‌ - ఆసక్తిచే బంధించబడి యున్నది. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అదితి ఈ విధముగా ప్రార్థించ 
గా కశ్యప ప్రజాపతి చిరునవ్వుతో ఆమెతో నిట్లనెను -- విష్ణు 
మాయయొక్క బలము ఆశ్చర్యమును కలిగించును. ఈ జగత్తు ఆసక్తిచే 
బంధించబడి యున్నది. 
క్వ దేహో భౌతికోంనాత్మా క్వ చాత్మా ప్రకృతేః పరః | 
కస్య కే పతిపుత్రాద్యా మోహ ఏవ హి కారణమ్‌ !' కేం 
తై 


648 శ్రీమద్భాగవతము 





భౌతిక - పంచభూతములతో నిర్మించబడిన, అనాత్మా - ఆత్మ 
కొని, దేహః - దేహము, క్వ - ఎక్కడ? ప్రకృతేః - ప్రకృతికంటె, పరః - 
అతీతమైన, ఆత్మా - ఆత్మ, క్వ - ఎక్కడ? పతిపుత్ర-ఆద్యాః - భర్త 
పుత్రుడు మొదలగువారు, కస్య - ఎవనివారు?, కే - ఎవరు?, మోహః ఏవ 
- మోహము మాత్రమే, కారణం హి - కారణము గదా! 


పంచభూతములతో నిర్మించబడిన అనాత్మయగు దేహము 
ఎక్కడ? ప్రకృతికంటె అతీతమైన ఆత్మ ఎక్కడ? భర్త, పుత్రుడు మొదలగు 
వారు ఎవరు? ఎవరి వారు? వ్యామోహమే ఈ సంసారమునకు కారణము. 


ఉపతిష్టస్వ పురుషం భగవంతం జనార్దనమ్‌ | 
సర్వభూతగుహావాసం వాసుదేవం జగద్గురుమ్‌ || 20 


పురుషమ్‌ - పూర్ణుడైనట్టియు, జన-అర్దనమ్‌ - దుష్టులను శిక్షిం 
చునట్టియు, సర్వభూతగుహా-ఆవాసమ్‌ - సకలప్రాణుల హృదయము అనే 
గుహయందు నివసించునట్టియు, జగద్‌-గురుమ్‌ - జగత్తునకు గురువు 
అగు, భగవంతం వాసుదేవమ్‌ - వాసుదేవ భగవానుని, ఉపతిష్టస్వ - ఆరా 
ధించుము. 

పూర్ణుడు, దుష్టజనశిక్షకుడు అగు వాసుదేవుడు సకలప్రాణుల 
హృదయములో ఆత్మరూపముగా నివసించి యున్నాడు. జగత్తునకు తండ్రి 
యగు ఆ భగవానుని ఆరాధించుము. 


స విధాస్యతి తే కామాన్‌ హరిర్దీనానుకంపనః | 
అమోఘా భగవద్భక్తి ర్నేతరేతి మతిర్మమ || 2 


దీన-అనుకంపనః - దీనులమై దయ గల, సః - ఆ, హరిః - శ్రీహ 
రి, తే - నీయొక్క కామాన్‌ - కోరికలను, విధాస్యతి - తీర్చగలడు, భగవ 
ద్‌-భక్తిః - భగవంతునియందలి భక్తి అమోఘా - మొక్కవోనిది, ఇతరా - 
మరో ఉపాయము, న - లేదు, ఇతి - అని, మమ - నాయొక్క, మతిః - 
అభిప్రాయము. 


అష్టమ స్కరిధము - అధ్యాయము 16 649 





దీనులపై దయ గల ఆ శ్రీహరి నీ కోరికలను తీర్చగలడు. భగవ 
దృక్షి వ్యర్థము కాదు. మరో ఉపాయము లేదని నా అభిప్రాయము. 


అదితిరువాచ | 
కేనాహం విధినా బ్రహ్మన్నుపస్థాస్యే జగత్పతిమ్‌ । 
యథామే సత్యసంకల్పో విదధ్యాత్స మనోరథమ్‌ || 22 


బ్రహ్మన్‌ - ఓ మహర్షీ! అహమ్‌ - నేను, కేన.- ఏ, విధినా - విధా 
నముచే, జగత్‌-పతిమ్‌ - జగన్నాథుడగు శ్రీహరిని, ఉపస్థాశే స్యే - ఆరాధిం 
చగలను? యథా - ఏ విధముగానైతే, సత్యసంకల్పః - “ సత్యమైన సంక 
ల్పము గల, సః - ఆ శ్రీహరి, మే - నాయొక్క, మనోరథమ్‌ - కోరికను, 
విదధ్యాత్‌ - పూర్తి చేయునో. 

అదితి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! జగన్నాథుడు, సత్యసంక 


ల్పుడు అగు శ్రీహరిని నేను ఏ విధానముతో ఆరాధించినచో, ఆయన నా 
మనోరథమునీడేర్చును? 


ఆదిశ త్వం ద్విజ[ేష్ట విధిం తదుపధావనమ్‌ । 
ఆశు తుష్యతి మే దేవస్సీదంత్యాస్సహ పుత్రకైః | | 23 
ద్విజగ్రేష్ట - వేదవేత్తలలో ్రేష్టుడైనవాడా!, తద్‌-ఉపధావనమ్‌ - 
ఆయన ఆరాధనను, విధిమ్‌ - విధానమును, త్వమ్‌ - నీవు, ఆదిశ - ఉపదే 
శించుము, పుత్రకై సహ - పుత్రులతో గూడి, సీదంత్యాః - చాల దుఃఖిం 
చుచున్ను మే - నాకు, దేవః - శ్రీహరి దేవుడు; ఆశు - తొందరగా, 
తుష్యతి - ప్రసన్నుడగునో. 
ఓ మహర్షీ! నీవు వేదవేత్తలలో అగ్రగణ్యుడవు. నేను నా పుత్రులతో 
గూడి చాల దుఃఖమును పొందియున్నాను. నాకు శ్రీహరి దేవుడు తొంద 
రగా ప్రసన్నమయ్యే ఆరాధనను, ఆ విధానమును నీవు ఉపదేశించుము, 


కశ్యప ఉవాచ | 
ఏతన్న్మే భగవాన్‌ ప పృష్టః ప్ర ప్రజాకామస్య పద్మజః | 
యదాహ తే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణమ్‌ || 24 


రకత 
ప్రజాకామస్య - సంతానమును కోరే, మే - నాకు, పృష్టః - 
ప్రశ్నించబడిన, భగవాన్‌ - పూజనీయుడగు, పద్మజః - పద్మసంభవుడగు 
బ్రహ్మగారు, యత్‌ - దేనిని ఆహ - చెప్పెనో, తే - నీ కొరకు, ఏతత్‌ - 
ఈ, కేశవతోషణమ్‌ - కేశవుని ప్రసన్నుని చేసే, వ్రతమ్‌ - వ్రతమును, ప్రవ 
క్ష్యామి - చెప్పగలను. 
కశ్యప ప్రజాపతి ఇట్లు పలికెను --- నేను సంతానమును కోరి 
పూజనీయుడు, పద్మసంభవుడు అగు బ్రహ్మగారిని ప్రశ్నించగా, ఆయన 
నాకు ఈ వ్రతమును చెప్పినాడు. దీని వలన కేశవుడు ప్రసన్నుడగును. 
దీనిని నీకు నేను ఉపదేశించ గలను. 
ఫాల్గునస్యామలే పక్షే ద్వాదశాహం పయోవ్రతః | 
అర్చ్బయేదరవిందాక్షం భక్త్యా పరమయాన్వితః || 25 
ఫాల్గునస్య - ఫాల్గున మాసముయొక్క, అమలే పక్షే - శుక్ష పక్ష 
మునందు, ద్వాదశ-అహమ్‌ - పన్నెండు రోజుల వరకు, పయః-వ్రతః - 
పాలను మాత్రమే త్రాగుట అనే నియమము గలవాడై, అరవింద-అక్షమ్‌ - 
పద్మమువంటి కన్నులు గల శ్రీహరిని, పరమయా - గొప్ప భక్త్యా - భక్తి 
తో, అన్వితః - కూడినవాడై, అర్బయేత్‌ - పూజించవలెను. 
ఫాల్గునమాసములో శుళ్లపక్షమునందు పన్నెండు రోజులు కేవ 
లము పాలను మాత్రమే త్రాగుతూ గొప్ప భక్తితో కూడినవాడై పద్మముల 
వంటి కన్నులు గల శ్రీహరిని ఆరాధించవలెను. 
సినీివాల్యాం మృదా55లిప్య స్నాయాత్కోండవిదీర్ణయా । 
యది లభ్యేత వై స్రోతఘ్యేతం మంత్రముదీరయేత్‌ || 26 
సినీవాల్యామ్‌ - అమావాస్యనాడు, యది లభ్యేత - లభించే పక్ష 
ములో, క్రోడవిదీర్ణయా - వరాహముచే కలిచివేయబడిన, మృదా - మట్టి 
తో, ఆలిప్య - లేపము చేసుకొని, వై - నిశ్చయముగా, స్రోతసి - నదియం 
దు, స్నాయాత్‌ - స్నానమును చేయవలెను, ఏతమ్‌ - ఈ, మంత్రమ్‌ - 
మంత్రమును, ఉదీరయేత్‌ - ఉచ్చరించవలెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 ధక్‌] 





అమావాస్యనాడు లభించే పక్షములో వరాహము కలిచివేసిన 
మట్టితో లేపము చేసుకొని నదిలో స్నానమును చేయవలెను. ఈ మంత్ర 
మునుచ్చరించవలెను. 


త్వం దేవ్యాదివరాహేణ రసాయాః స్థానమిచృతా | 
ఉద్ధ్భృతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ || 27 


దేవి - ఓ భూదేవీ! స్టానమ్‌ - స్థానమును, ఇచ్చతా - కోరే, ఆది 
వరాహేణ - జగత్కారణుడగు వరాహ భగవానునిచే, త్వమ్‌ - నీవు, 
రసాయాః - రసాతలమునుండి, ఉద్ధ్భృతా - మైకి తీసుకు రాబడినదానవు, 
అసి - అగుదువు, తుభ్యమ్‌ - నీ కొరకు, నమః - నమస్కారము, మే - 
నాయొక్క, పాప్మానమ్‌ - పాపమును, ప్రణాశయ - పూర్తిగా నశింప జేయు 
ము. 

ఓ భూదేవీ! జగత్కారణుడగు వరాహ భగవానుడు ప్రాణులకు 


స్థానమును కల్పించ గోరి, నిన్న రసాతలమునుండి ఫైకి తీసుకు వచ్చినా 
డు. నీకు నమస్కారము. నా పాపమును పూర్తిగా నశింప జేయుము. 


నిర్వ ర్తితాత్మనియమో దేవమర్చేత్సమాహితః | 
అర్భాయాం స్థండిలే సూర్యే జలే వహ్నొాగురావపి || 28 
నిర్వ ర్తిత-ఆత్మనియమః - నిర్వహించబడిన తన నిత్య నైమిత్తిక 
ములు గలవాడై, సమాహితః - ఏకాగ్రచిత్తుడై, దేవమ్‌ - శ్రీహరి దేవుని, 
అర్బాయామ్‌ - విగ్రహమునందు, స్థండిలే - దర్భాదులచే సంస్కరించబ 
డిన వేదియందు, సూర్యే - సూర్యునియందు, జలే - నీటియందు, వహ్నొ 
- అగ్నియందు, గురౌ - గురువునందు కూడ, అర్బ్చేత్‌ - పూజించవలెను. 


సాధకుడు తన నిత్య నైమిత్తికములను నిర్వహించుకొని ఏకాగ్రచిత్త 
ముతో శ్రీహరి దేవుని విగ్రహము, దర్భలచే సంస్కరించబడిన వేది, 
సూర్యుడు, నీరు, అగ్ని మరియు గురువులయందు పూజించవలెను. 
నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే 
సర్వభూతనివాసాయ వాసుదేవాయ సాక్షిణే || 29 


652 శ్రీమద్భాగవతము 


మహీయసే పురుషాయ - పురుషోత్తముడవైనట్టియు, సర్వభూత 
నివాసాయ - సర్వభూతములకు ఆశ్రయమైనట్టియు (సర్వభూతములలో 
నివసించునట్టియు), సాక్షిణే - సాక్షివైనట్టియు, వాసుదేవాయ భగవతే - 
వాసుదేవ భగవానుడవగు, తుభ్యమ్‌ - నీ కొరకు, నమః - నమస్కారము. 


ఓ వాసుదేవ భగవానుడా! సకలప్రాణులకు ఆశ్రయమైన నీవు సక 
లప్రాణులలో సాక్షి చైతన్యరూపముగా నున్నావు. ఓ పురుషోత్తమా! నీకు 
నమస్కారము (అని స్తుతించవలెను). 


నమోవ్యక్తాయ సూక్ష్మాయ ప్రధానపురుషాయ చ | 
చతుర్వింశద్గుణజ్ఞాయ గుణసంఖ్యానహేతవే [| 30 


అవ్యక్తాయ - ఇంద్రియగోచరుడు కానట్టియు, సూక్ష్మాయ - 
సూక్ష్మమగు చైతన్యమే స్వరూపముగా కలిగినట్టియు, ప్రధానపురుషాయ 
చ - ప్రకృతి చైతన్యము తానే అయినవాడు, చతుర్వింశద్‌-గుణజ్జ్ఞాయ - 
ఇరవై నాలుగు తత్త్వములు తెలిసినట్టియు, గుణసంఖ్యాన హేతవే - తత్త్వ 
పరిగణనమునకు కారణమైన శ్రీహరికి, నమః - నమస్కారము. 


శ్రీహరి అత్యంతసూక్ష్మమగు చైతన్యమే స్వరూపముగా గలవాడు 
గాన, ఇంద్రియములకు గాని మనస్సునకు గాని గోచరము కాడు. ప్రకృతి, 
ప్రాణులు అనే రెండింటి రూపముగా ఆయనయే ప్రకటమైనాడు. శ్రీహ 
రియే సాంఖ్యశాస్త్రాచార్యుడుగా అవతరించి, ఇరవై నాలుగు తత్త్వము 
లను దర్శించి పరిగణించినాడు. అట్టి శ్రీహరికి నమస్కారము. 





మూలప్రకృతి, మహత్తత్త్వము (సమష్టి బుద్ధిశక్తి, సమష్టి అహం 
కారము, అయిదు సూక్ష్మభూతములు, అయిదు జ్ఞానేంద్రియములు, 
అయిదు కర్మేంద్రియములు, మనస్సు, అయిదు స్థూలభూతములు అను 
నవి ఇరవై నాలుగు తత్త్వములు. 


నమో ద్విశీర్‌స్టే త్రిపదే చతుశృంగాయ తంతవే | 
సప్తహస్తాయ యజ్ఞాయ త్రయీవిద్యాత్మనే నమః |] 31 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 653 





ద్విశీర్‌స్టే - రెండు తలలు కలిగినట్టియు, త్రిపదే - మూడు పాద 
- ములు కలిగినట్టియు, చతుః-శృంగాయ - “నాలుగు కొమ్ములు కలిగినట్టి 
యు, తంతవే - ఫలములను విస్తరింప జేయునట్టియు, సప్తహస్తాయ - 
ఏడు చేతులు కలిగినట్టియు, త్రయీవిద్యా-ఆత్మనే - మూడు వేదముల 
జ్ఞానమే స్వరూపముగా గల, యజ్ఞాయ - యజ్ఞమే స్వరూపముగా గల 
శ్రీహరి కొరకు, నమః - నమస్కారము. 

స్వర్గాది ఫలములను విస్తరింప జేసే యజ్ఞమే స్వరూపముగా గల 
శ్రీహరికి ప్రాయణీయము, ఉదయనీయము అనే రెండు కర్మలు రెండు 
తలలవంటివి; ప్రాతః మధ్యాహ్న సాయంసవనములు మూడు పాద 
ములు వంటివి; బుగ్‌-యజుః-సామ-అథర్వణవేదములే నాలుగు 
కొమ్ములు వంటివి; గాయత్రి, ఉప్టిక్‌ పంక్తి త్రిష్టుప్‌, అనుష్టుప్‌, బృహతి 
మొదలైన ఏడు ఛందస్సులు ఏడు చేతులు వంటివి; యజ్ఞమునకు 
మూలము బుగ్‌-యజుః-సామవేదములు. అట్టి శ్రీహరికి నమస్కారము. 


నమశ్శివాయ రుద్రాయ నమశ్శ క్రిధరాయ చ | 
సర్వవిద్యాధిపతయే భూతానాం పతయే నమః || ౩2 
శివాయ - మంగళస్వరూపుడైనట్టియు, రుద్రాయ - ప్రళయ 
మును చేయునట్టియు, శక్తిధరాయ చ - శక్తులను ధరించునట్టియు, సర్వవి 
ద్యా-అధిపతయే - సకలవిద్యలకు మూలస్థానమైనట్టియు, భూతానామ్‌ - 
ప్రాణులకు, పతయే - రక్షకుడైన శ్రీహరి కొరకు, నమః నమః నమః - 
అనేక నమస్కారములు. 
మంగళస్వరూపుడగు శ్రీహరియే ప్రళయములో సర్వమును 
నశింప జేయును. సకలశక్తులను ధరించే ఆయనయే సకలవిద్యలకు 
మూలస్థానము. ప్రాణులకు రక్షకుడగు అట్టి శ్రీహరికి అనేక నమస్కారము 
లు. 


నమో హిరణ్యగర్భాయ ప్రాణాయ జగదాత్మనే | 
యోగ్రెశ్వర్యశరీరాయ నమస్తే యోగహేతవే || 33 


రో శ్రే మద్యా గతము 
హిరణ్యగర్భాయ - తేజోమయుడవైనట్టియు. (సమష్టి బుద్ధిశక్తి 
స్వరూపుడైనట్టియు), ప్రాణాయ - సమష్టి క్రియాశక్తి స్వరూపుడవైనట్టియు, 
జగద్‌-ఆత్మనే - జగద్రూపుడవైనట్టియు, యోగ- క రాం - 
యోగము దాని సిద్ధులు శరీరముగా కలిగినట్టియు, యోగహేతవే - యోగ 
మునకు కారణమైన, తే - నీ కొరకు, నమః నమః - అనేక నమస్కారము 
లు. 


జగత్తు రూపముగా వెలిసిన ఓ శ్రీహరీ! తేజో మయుడవగు నీవే 
సమష్టి బుద్ధిశక్తి-క్రియాశక్తుల రూపముగా నున్నావు. నీవు యోగప్రవర్తకు 
డవు మాత్రమే గాకు యోగము మరియు దాని సిద్ధులు నీ శరీరమే. నీకు 
అనేక నమస్కారములు. 


నమస్త ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః | 
నారాయణాయ బుషయే నరాయ హరయే నమః || 34 


ఆదిదేవాయ - జగత్కారణుడవు ప్రకాశస్వరూపుడవు అయిన, తే 
- నీ కొరకు, నమః - నమస్కారము, సాక్షిభూతాయ - సాక్షిస్వరూపుడవైన 
ట్టియు, నారాయణాయ - నారాయణుడవైనట్టియు, బుషయే - మహర్షి 
యగు, నరాయ - నరుని కొరకు, హరయే - పాపములను పోగొట్టే, తే-నీ 
కొరకు, నమః నమః - అనేక నమస్కారములు. 


ఓ శ్రీహరీ! ప్రకాశ స్వరూపుడవగు నీవే జగత్కారణము. సకలప్రా 
ణులలో సాక్షి రూపుడవై ఉండే నీవే నర-నారాయణ మహర్షుల రూపములో 
అవతరించితివి. పాపములను పోగొట్టే నీకు అనేక నమస్కారములు. 


నమో మరకతశ్యామవపుషేకధిగతశ్రియే | 
కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే || ఏ5 
మరకతశ్యామవపుషే - మరకతమాణిక్యము వలె శ్యామల 


వర్ణము గల దేహము కలిగినట్టియు, అధిగతశ్రియే - పొందబడిన లక్ష్మీదేవి 
కలిగినట్టియు, కేశవాయ - వేశవుడవగు, తుభ్యమ్‌ - నీ కొరకు, నమః - 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 (655 


నమస్కారము, పీతవాససే - పీతాంబరుడవగు, తే - నీ కొరకు, నమః - 
నమస్కారము. 





ఓ కేశవా! మరకత మాణిక్యము వలె శ్యామలమైన దేహము గల 
నిన్ను లక్ష్మీదేవి చేరి సేవించుచున్నది. పీతాంబరుడవగు నీకు అనేక నమ 
స్కారములు. 


త్వం సర్వవరదః పుంసాం వరేణ్య వరదర్హభ | 
అతస్తే శ్రేయసే ధీరాః పాదరేణుముపాసతే || 36 


పుంసాం వరేణ్య - ఓ పురుషోత్తమా! వరద-బుషభ - వరముల 
నిచ్చువారిలో డ్రేష్టుడా! త్వమ్‌ - నీవు, సర్వవరదః - సకలములైన వరము 
లనిచ్చువాడవు, అతః - ఇందువలన, ధీరాః - వివేకులు, శ్రేయసే - 
మోక్షము కొరకు, తే - నీయొక్క, పాదరేణుమ్‌ - పాదధూళిని, ఉపాసతే - 
ఉపాసించెదరు. 


ఓ పురుషోత్తమా! నీవు వరములనిచ్చువారిలో అ(గేసరుడవు. సక 
లవరములనిచ్చువాడవు నీవే. కావుననే, వివేకులు మోక్షము కొరకై నీ పాద 
ధూళిని ఉపాసించెదరు. 


అన్వవర్తంత యం దేవాశ్శీ,శ్చ తత్పాదపద్మయోః | 
స్పృహయంత ఇవామోదం భగవాన్నే ప్రసీదతామ్‌ || 37 


తత్‌-పాదపద్మయోః - ఆయనయొక్క పద్మములవంటి పాదము 
లయొక్క, ఆమోదమ్‌ - పరిమళమును, స్పృహయంతః ఇవ - కోరుచు 
న్నవారు వలె యమ్‌ - ఎవనిని, దేవాః - దేవతలు, శ్రీః చ - లక్ష్మీదేవి 
కూడ అన్వవర్తంత - సేవించిరో, భగవాన్‌ - ఆ శ్రీహరి భగవానుడు, మే 
- నా కొరకు, ప్రసీదతామ్‌ - ప్రసన్నుడగు గాక! 


శ్రీహరియొక్క పాదపద్మముల పరిమళమునందు లోభము గల 
వారా యన్నట్లు దేవతలు, లక్ష్మీదేవి కూడ ఆయనను సేవించిరి. అట్టి 
శ్రీహరి భగవానుడు నా కొరకు ప్రసన్నుడగు గాక! 


656 శ్రీమద్భాగవతము 
ఏతైర్మం త్రైంర్భృషీ కేశమావాహనపురస్కృతమ్‌ | 
అర్భయేచ్భ్రద్ధయా యుక్తః పాద్యోపస్పర్శనాదిభిః || 38 

శ్రద్ధయా - శ్రద్ధతో, యుక్తః - కూడియున్న సాధకుడు, ఏతైః - ఈ, 
మంతై9ః - మంత్రములతో, హృషీకేశమ్‌ - ఇంద్రియాధిపతియగు శ్రీహరి 
ని, ఆవాహనపురస్కృతమ్‌ - ఆవాహన పూర్వకముగా, పాద్య-ఉపస్పర్శ 
న-ఆదిభిః - పాద్యము ఆచమనము మొదలగువాటితో, అర్బయేత్‌ - 
పూజించవలెను. 


సాధకుడు శ్రద్ధతో కూడినవాడై ముందుగా ఇంద్రియాధిపతియగు 
శ్రీహరిని ఆహ్వానించి ఈ మంత్రములతో పాద్యము, ఆచమనము మొద 
లగు ఉపచారములను సమర్పించి పూజించవలెను. 


అర్చిత్వా గంధమాల్యా ద్యైః పయసా స్నపయేద్విభుమ్‌ | 
వస్తోపవీతాభరణపాద్యోపస ఎర ఏ నైస్తతః | 
గంధధూపాదిభిశ్చా ర్చేద్దాదశాక్షరవిద్యయా || 39 


విభుమ్‌ - శ్రీహరి ప్రభుని, గంధమాల్య-ఆద్యైః - గంధము పుష్ప 
మాలలు మొదలగువాటితో, అర్చిత్వా - పూజించి, పయసా - పాలతో (నీ 
టితో), స్న్వపయేత్‌ - స్నానము చేయించవలెను, తతః - తరువాత, వస్త్రం- 
ఉపవీత-ఆభరణపాద్య-ఉపస్పర్శ నైః - వస్త్రములు యజ్ఞోపవీతములు 
ఆభరణములు పాద్యము ఆచమనములచే, గంధధూప-ఆదిభిః; చ - 
గంధము ధూపము మొదలగువాటితో కూడ, ద్వాదశ-అక్షరవిద్యయా - 
పన్నెండు అక్షరముల మంత్రముతో, అర్బేత్‌ - పూజించవలెను. 


శ్రీహరి ప్రభుని సాధకుడు పాద్యము, ఆచమనము, పాలతో అభి 
షేక్రము, శుద్ధోదక స్నానము, వస్త్రములు, యజ్ఞోపవీతములు, ఆభరణము 
లు, గంధము, పుష్పమాలలు, ధూపము, దీపము మొదలగు ఉపచారము 
లతో పన్నెండు అక్షరముల మంత్రమును (ఓం నమో భగవతే వాసుదేవా 
య) ఉచ్చరిస్తూ పూజించవలెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 657 
శృతం పయసి నైవేద్యం శాల్యన్నం విభవే సతి | 
ససర్పిస్సగుడం దత్త్వా జహుయాన్మూలవిద్యయా || 40 

విభవే - సంపద, సతి - ఉన్నచో, పయసి - పాలయందు, 
శృతమ్‌ - వేడిచేయబడిన, ససర్పిః - నేతితో కూడిన, సగుడమ్‌ - బెల్ల 
ముతో కూడిన, శాలి-అన్నమ్‌ - వరి అన్నమును, నైవేద్యమ్‌ - నైవేద్యము 
ను, దత్త్వా - ఇచ్చి, మూలవిద్యయా - మూలమంత్రముతో, జుహుయాత్‌ 
- హోమము చేయవలెను. 


సంపద ఉన్నవో నెయ్యి, బెల్లము వేసి వరి బియ్యముతో పాయ 
సము వండి నైవేద్యము పెట్టి పన్నెండు అక్షరముల మూలమంత్రముతో 
హోమము కూడ చేయవలెను. 


నివేదితం తద్భక్తాయ దద్యాద్భుంజీత వా స్వయమ్‌ । 
దత్త్వాఃం:చమనమర్చిత్వా తాంబూలం చ నివేదయేత్‌ || 41 


తత్‌ - ఆ, నివేదితమ్‌ - నైవేద్యమును, భక్తాయ - భక్తుని కొరకు, 
దద్యాత్‌ - ఈయవలెను, వా - లేకు స్వయమ్‌ - తానే, భుంజీత - తినవలె 
ను, ఆచమనమ్‌ - ఆచమనమును, దత్త్వా - ఇచ్చి, అర్చిత్వా - పూజించి, 
తాంబూలం చ - తాంబూలమును కూడ, నివేదయేత్‌ - నివేదించవలెను. 


ఆ నైవేద్యమును భక్తునకు ఈయవలెను. లేదా, తానే తినవలెను. 
నైవేద్యము తరువాత శ్రీహరికి ఆచమనమునిచ్చి పూజించి, తాంబూల 
మును కూడ నివేదించవలెను. 


జపేదష్టోత్తరశతం స్తువీత స్తుతిభిః ప్రభుమ్‌ | 
కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేద్దండవన్ముదా | 42 
అష్ట-ఉత్తరశతమ్‌ - నూట యెనిమిది సార్లు, జపేత్‌ - జపించవలె 
ను, ప్రభుమ్‌ - ప్రభువును, స్తుతిభిః - స్తోత్రములతో, స్తువీత - స్తుతించవలె 
ను, ప్రదక్షిణమ్‌ - ప్రదక్తిణమును, కృత్వా - చేసి, ముదా - ఆనందముతో, 
భూమౌ - నేలపై, దండవత్‌ - కర్రవలె, ప్రణమేత్‌ - ప్రణమిల్లవలెను. 





658 శ్రీమద్భాగవతము 
నూట యొనిమిది సార్లు మూలమంత్రమును జపించి, ప్రభుని 
స్తోత్రములతో స్తుతించవలెను. తరువాత ఆనందముతో ప్రదక్షిణము చేసి 
సాష్టాంగ నమస్కారమును చేయవలెను. 
కృత్వా శిరసి తచ్చేషాం దేవముద్వాసయేత్తతః | 
ద్వ్యూవరాన్‌ భోజయేద్విప్రాన్‌ పాయసేన యథోచితమ్‌ 143 
తత్‌-శేషమ్‌ - ఆ శ్రీహరియొక్క నిర్మాల్యమును, శిరసి - తలపై, 
కృత్వా - ఉంచుకొని, తతః - తరువాత, దేవమ్‌ - శ్రీహరి దేవుని, ఉద్వాస 
యేత్‌ - ఉద్వాసన చెప్పవలెను, ద్వి-అవరాన్‌ - కనీసము ఇద్దరిని, విప్రాన్‌ 
- వేదవేత్తలను, యథా-ఉచితమ్‌ - తగిన పద్ధతిగా, పాయసేన - పాయస 
ముతో, భోజయేత్‌ - భుజింప జేయవలెను. 
ఆ శ్రీహరి నిర్మాల్యమును తలపై ఉంచుకొని, శ్రీహరి దేవునకు 
ఉద్వాసన చెప్పవలెను. కనీసము ఇద్దరు వేదవేత్తలకు తగిన విధముగా 
పాయసముతో భోజనము పెట్టవలెను. 


భుంజీత తైరనుజ్ఞాత శృేషం సేష్టస్సభాజితైః | 

బహ్మచార్యథ తద్రాత్య్యాం శ్వోభూతే ప్రథమేంహని || 44 

స్నాతశ్శుచిర్యథోక్తేన విధినా సుసమాహితః |! 

పయసా స్నాపయిత్వా ర్చేద్యావద్వ్రతసమాపనమ్‌ 11 45 
సభాజిత్రెః - సత్కరించబడిన, తైః - వారిచే, అనుజ్ఞాతః - అను 





మతి ఈయబడినవాడై, శేషమ్‌ - మిగిలిన ఆహారమును, స-ఇష్టః - బంధు 
వులతో గూడినవాడై, భుంజీత - భుజించవలెను, అభ - తరువాత, తద్‌- 
రాత్య్యామ్‌ - ఆ రాత్రియందు, బ్రహ్మచారీ - బ్రహ్మచారియొ శ్వః-భూతే - 
తెల్లవారగా, ప్రథమే అహని - పాడ్యమినాడు, స్నాతః - స్నానము చేసిన 
వాడై శుచిః - శుచియై, యథా-ఉక్తేన - శాస్తోోక్తమైన, విధినా - విధితో, 
సుసమాహితః - మిక్కలి సావధానుడైై పయసా - పాలతో, స్నపయిత్వా - 
స్నానము చేయించి, అర్బేత్‌ - పూజించవలెను, వ్రతసమాపనం యావత్‌ 
- వ్రతము పూర్తి అయ్యేవరకు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 659 


ఆ వేదవేత్తలను సత్కరించి వారి అనుమతితో మిగిలిన ఆహార 
మును బంధువులతో కలిసి భుజించవలెను. ఆ రాత్రి బ్రహ్మచర్యమును 
పాటించవలెను. తెల్లవారిన తరువాత మరునాడు (అనగా పాడ్యమినాడు) 
స్నానము చేసి శుచియై శాస్తోం క్తవిధానముతో మిక్కిలి సావధానుడై శ్రీహ 
రికి పాలతో అభిషేకము చేసి పూజించవలెను. ఈ విధముగా వ్రతము 
పూర్తి అయ్యేవరకు పూజను చేయవలెను. 


పయోభక్షో వ్రతమిదం చరేద్విష్ట్రర్భనాదృతః | 
పూర్వవజ్ఞ్జుహుయాదగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్‌! |46 


పయః-భక్షః - పాలను ఆహారముగా తీసుకొనువాడై, విష్ణు-అర్చ 
నా-ఆదృతః - విష్ణువును అర్బ్చించుటయందు ఆదరము గలవాడై, ఇదమ్‌ 
- ఈ వ్రతమ్‌ - వ్రతమును, చరేత్‌ - ఆచరించ వలెను, పూర్వవత్‌ - ఇది 
వరలో వలెనే, అగ్నిమ్‌ - అగ్నిని జుహుయాత్‌ - హోమము చేయవలెను, 
బ్రాహ్మణాన్‌ చ అపి - బ్రాహ్మణులను కూడ, భోజయేత్‌ - భుజింప జేయ 
వలెను. 


సాధకుడు పాలను ఆహారముగా తీసుకుంటూ విష్ణువును పూజిం 
చుటయందు ఆదరము గలవాడై ఈ వ్రతమునాచరించవలెను. ఇదివరలో 
చెప్పినట్లుగానే, అగ్నిలో హోమమును చేసి, బ్రాహ్మణులకు భోజనమును 
కూడ పెట్టవలెను. 


ఏవం త్వహరహః కుర్యాద్ద్యాదశాహం పయోవ్రతః | 
హరేరారాధనం హోమమర్హణం ద్విజతర్పణమ్‌ |! 4 


ఏవం తు - ఈ విధముగానైతే, ద్వాదశ-అహమ్‌ - పన్నెండు 
రోజులు, అహః-అహః - ప్రతి దినము, పయః-వ్రతః - పాలను త్రాగుటయే 
వ్రతముగా గలవాడై హరేః - శ్రీహరియొక్క, ఆరాధనమ్‌ - ఆరాధనను, 
హోమమ్‌ - హోమమును, అర్హణమ్‌ - పూజను, ద్విజతర్పణమ్‌ - బ్రాహ్మ 
ణులకు తృప్తిని కలిగించుటను, కుర్యాత్‌ - చేయవలెను. 


660 శ్రీమద్భాగవతము 





ఈ విధముగా పన్నెండు దినములు ప్రతి దినము పాలను 
మాత్రమే ఆహారముగా తీసుకుంటూ, శ్రీహరి ఆరాధన, హోమము, పూజ, 
బ్రాహ్మణ భోజనములను చేయవలెను. 


ప్రతిపద్దినమారభ్య యావచ్చుక్షత్రయోదశీ | 
బ్రహ్మచర్యమధసృ్వప్నం స్నానం త్రిషవణం చరేత్‌ || 48 
ప్రతిపద్‌-దినమ్‌ - పాడ్యమిని, ఆరభ్య - ఆరంభించి, శుక్షత్రయో 
దశీ యావత్‌ - శుక్ల త్రయోదశి వరకు, బ్రహ్మచర్యమ్‌ - బ్రహ్మచర్యమును, 
అధః-స్వప్నమ్‌ - క్రింద పరుండుటను, త్రిషవణమ్‌ - మూడు పూటలా, 
స్నానమ్‌ - స్నానమును, చరేత్‌ - చేయవలెను. 


సాధకుడు ఫొల్గున శుక్ల పాడ్యమినాడు మొదలిడి శుక్ల త్రయోదశి 
వరకు బ్రహ్మచర్యము, క్రింద పరుండుట, మూడు పూటలా స్నానము అనే 
నియమములను పాటించవలెను. 


వర్ణయేదసదాలాపం భోగానుచ్చావచాంస్తథా | 
అహింస్రస్సర్వభూతానాం వాసుదేవపరాయణ: || శతం 
అసద్‌-ఆలాసమ్‌ - అసద్‌ ఖాషణమును, తథా - మరియు, 
ఉచ్చావచాన్‌ - పెద్ద చిన్న భోగాన్‌ - భోగములను, వర్జయేత్‌ - విడిచి 
పెట్టవలెను, సర్వభూతానామ్‌ - సకలప్రాణులకు, అహింస్రః - హింసను 
చేయనివాడు, వాసుదేవపరాయణః - వాసుదేవుని మాత్రమే నిరంతర 
ముగా స్మరించువాడు. 
అసద్‌-భాషణము (అసత్యమును పలుకుట, దుష్టులతోడి సంభా 
షణము, దుష్టములైన విషయములకు చెందిన సంభాషణము) ను, 
మరియు చిన్న పెద్ద భోగములను విడిచి పెట్టవలెను. ఏ ప్రాణికైననూ 
హింసను చేయరాదు. వాసుదేవుని మాత్రమే నిరంతరముగా స్మరించవలె 
ను. 


తయోదశ్యామథో విష్ణోస్పపనం పంచకైర్విభోః | 
కారయేచ్చాస్త్రదృష్టేన విధినా విధికోవిదైః || క్‌0 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 6611 








అథో - తరువాత త్రయోదశ్యామ్‌ - త్రయోదశి నాడు, విష్ణోః 
విభోః - విష్ణుప్రభునకు, పంచకైః - పంచామృతములతో, స్నపనమ్‌ - అభి 
షేకమును, శాస్త్రదృష్టేన - శాస్తోక్తమైన విధినా - విధానముతో, విధికో 
విదైః - శాస్త్రమునందు నిష్ణాతులైనవారిచే, కారయేత్‌ - చేయించవలెను. 


తరువాత త్రయోదశి నాడు విష్టు ప్రభునకు పంచామృత (పాలు, 
పెరుగు, నెయ్యి తేనె పానకము) ములతో శాస్త క్రమైన విధానముతో 
శాస్త్రమునందు నిష్టాతులైనవారిచే చేయించవలెను. 


పూజాం చ మహతీం కుర్యాద్విత్తశాథ్యవివర్జితః | 


చరుం నిరూప్య పయసి శిపివిష్టాయ విష్ణవే || క్‌ 
శృతేన తేన పరుషం యజేత సుసమాహితః | 
నైవేద్యం చాతిగుణవద్దద్యాత్పురుషతుష్టిదమ్‌ || క్‌2 


విత్తశాథ్యవివర్జితః - డబ్బును వెనుక వేసుకోవాలనే దుర్చుద్ధిని 
విడనాడినవాడై, మహతీమ్‌ - పెద్ద, పూజాం చ - పూజను కూడ, కుర్యాత్‌ 
- చేయవలెను, శిపివిష్టాయ - అంతర్యామియగు, విష్ణవే - విష్ణువు కొరకు, 
పయసి - పాలయందు, చరుమ్‌ - అన్నమును, నిరూప్య - సంపాదించి, 
శృతేన - వండబడిన, తేన - దానితో, సుసమాహితః - మిక్కిలి ఏకాగ్ర 
మగు చిత్తము గలవాడై: పురుషమ్‌ - పురుషోత్తముని, యజేత - పూజించ 
వలెను, అతిగుణవత్‌ - అధికమగు గుణము కలిగినట్టియు, పురుషతుష్టి 
దమ్‌ - పురుషోత్తమునకు ప్రీతిని ఇచ్చే, నైవేద్యం చ - నైవేద్యమును 
కూడ, దద్యాత్‌ - ఈయవలెను. 


సాధకుడు డబ్బు ఖర్చు తగ్గించాలనే దుర్చుద్ధిని విడనాడి 
పూజను పెద్ద యెత్తున చేయవలెను. అంతర్యామియగు విష్ణువు కొరకు 
పాయసమును వండి తయారు చేసి, మిక్కిలి ఏకాగ్రమగు చిశ్షముతో 
దానితో పురుషోత్తముని పూజించ వలెను. అధికమగు గుణము గల నైవేద్య 
మును ఇచ్చి పురుషోత్తమునకు ప్రీతిని కలిగించవలెను. 


662 శ్రీమద్భాగవతము 
ఆచార్యం జ్ఞానసంపన్నం వస్త్రాభరణధేనుభిః | 
తోషయేదృత్విజశ్చైవ తద్విద్ధ్యారాధనం హరేః || 53 

జ్ఞానసంపన్నమ్‌ - జ్ఞానముతో సంపన్నుడైన, ఆచార్యమ్‌ - ఆచా 
ర్యుని, బుత్విజః చ ఏవ - బుత్విక్కులను కూడ, వస్త్ర-ఆభరణధేనుభిః - 
వస్త్రములు ఆభరణములు గోవులతో, తోషయేత్‌ - సంతోషపెట్టవలెను, 
తత్‌ - అది, హరేః - శ్రీహరియొక్క, ఆరాధనమ్‌ - ఆరాధనమని, విద్ధి - 
తెలుసుకొనుము. 


ఆచార్యుడు జ్ఞానముతో సంపన్నుడై యుండవలెను. ఆచార్యున 
కు, బుత్విక్కులకు వస్త్రములను, ఆభరణములను, గోవులను ఇచ్చి 
సంతోషపెట్టవలెను. అదియే శ్రీహరియొక్క ఆరాధనమని తెలుసుకొను 
ము. 


భోజయేత్తాన్‌ గుణవతా సదన్నేన శుచిస్మితే | 
అన్యాంశ్చ బ్రాహ్మణాన్‌ శక్త్యా యే చ తత్ర సమాగతాః | 154 
శుచిస్మితే - స్వచ్భమగు చిరునగవుదానా!: తాన్‌ - వారిని, 
అన్యాన్‌ - ఇతరులగు, బ్రాహ్మణాన్‌ చ - బ్రాహ్మణులను కూడ, శక్త్యా - 
శక్తితో, గుణవతా - రుచ్యమైన, సద్‌-అన్నేన - శుద్ధమగు ఆహారముతో, 
భోజయేత్‌ - భుజింప చేయవలెను యేచ - ఎవరైతే, తత్ర - అచటకు, 
సమాగతాః - వచ్చిరో. 

ఓ అదితీ! నీ చిరునగవు చాల స్వచ్భముగా నున్నది సుమా! ఆచా 
ర్యునకు, బుత్విక్కులకు, ఇతర బ్రాహ్మణులకు, అక్కడకు అప్పుడు 
వచ్చిన ఇతరులకు యథాశక్తిగా రుచ్యమైన శుద్ధమగు ఆహారమును సమ 
ర్పించవలెను. 


దక్షిణాం గురవే దద్యాదృత్విగ్య్యశ్చ యథార్హతః | 
అన్నాద్యేనాశ్వపాకాంశ్చ ప్రీణయేత్సముపాగతాన్‌ | 55 


గురవే - ఆచార్యుని కొరకు, బుత్విగ్భ్య్యః చ - బుత్విక్కుల 
కొరకు కూడ, యథా-అర్హతః - వారి అర్హతలను అతిక్రమించకుండా, దక్షి 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 663 


జామ్‌ - దక్షిణను, దద్యాత్‌ - ఈయవలెను, సముపాగతాన్‌ - వచ్చినవారి 
ని ఆశ్వపాకాన్‌ చ - మిక్కిలి దురాచారులైనవారిని కూడ, అన్న-ఆద్యేన - 
రుచ్యమైన ఆహారముతో, ప్రీణయేత్‌ - ప్రీతిని కలిగించవలెను. 





ఆచార్యునకు, బుత్విక్కులకు వారి వారి అర్హతలకు తగ్గట్లుగా దక్షి 
ణలనీయవలెను. వచ్చినవారు ఎంతటి దురాచారులైననూ (కసాయిలే 
అయిననూ), వారికి రుచ్యమైన ఆహారమునిచ్చి సంతోషపెట్టవలెను. 


భుక్తవత్సు చ సర్వేషు దీనాంధకృపణేషు చ | 
విష్ణోస్తత్పీంణనం విద్వాన్‌ భుంజీత సహ బంధుభిః [| 56 


సర్వేషు - అందరు, దీన-అంధకృపణేషు చ - దీనులు గ్రుడ్డివారు 
అసమర్జులు కూడ, భుక్తవత్సు చ - భుజించినవారు కాగా, తత్‌ - అది, 
విష్ణోః - విష్ణువునకు, ప్రీణనమ్‌ - ప్రీతిని కలిగించునది అని, విద్వాన్‌ - 
తెలుసుకున్నవాడైః బంధుభిః సహ - బంధువులతో గూడి, భుంజీత - 
భుజించవలను. 


దీనులు, గ్రుడ్డివారు, అసమర్థులు (కుంటివారు మొదలైనవారు) 
అందరు భుజించిన తరువాత సాధకుడు బంధువులతో గూడి భుజించవలె 
ను. ఈ విధముగా అతిథులను సత్కరించుటచే విష్ణువునకు పీతి కలుగు 
నని ఆ సాధకుడు గుర్తించవలెను. 


నృత్యవాదిత్రగీతైశ్చ స్తుతిభిస్ప్వస్తివాచక్రైః | 
కారయేత్తత్కథాభిశ్చ పూజాం భగవతోంన్వహమ్‌ | ద్‌7 
నృత్యవాదిత్రగీతైః - నాట్యములు వాద్యములు గానములతో, 
స్తుతిభిః - స్తోత్రములతో, స్వస్తివాచకైః చ - స్వస్తివాచనములతో కూడ, 
తత్‌-కథాభిః చ - ఆ శ్రీహరియొక్క గాథలతో, అను-అహమ్‌ - ప్రతిదిన 
ము, భగవతః - భగవానుని, పూజామ్‌ - పూజను, కారయేత్‌ - చేయించవ 
లెను. 


త 


664 శ్రీమద్భాగవతము 
ప్రతిదినము నాట్యములు, వాద్యములు, గానములు, స్తోత్రములు, 
స్వస్తివాచనములు, శ్రీహరియొక్క గాథలు అనువాటితో శ్రీహరియొక్క 
ఆరాధనను చేయించవలెను. 


ఏతత్పయోవ్రతం నామ పురుషారాధనం పరమ్‌ | 
పిత్రామహేనాభిహితం మయా తే సముదాహృళతమ్‌ || 58 


ఏతత్‌ - ఈ, పయోవ్రతం నామ - పయోవ్రతము అని ప్రసిద్ధ 
చెందిన, పరమ్‌ - సర్వోత్తమమైన పురుష-ఆరాధనమ్‌ - పురుషోత్తముని 
ఆరాధనము, పితామహేన - బ్రహ్మగారిచే, అభిహితమ్‌ - ఉపదేశించబడి 
నది, మయా - నాచే, తే - నీ కొరకు, సముదాహృతమ్‌ - విస్తారముగా 
చెప్పబడినది. 

పయోవ్రతమని ప్రసిద్ధి చెందిన ఈ వ్రతము పురుషోత్తముని ఆరా 
ధించే సర్వోత్తమమైన పద్ధతి. దీనిని బ్రహ్మగారు ఉపదేశించిరి. దీనిని నీకు 
నేను విస్తారముగా చెప్పితిని. 


త్వం చానేన మహాభాగే సమ్యక్‌ చీర్దేన కేశవమ్‌ | 
ఆత్మనా శుద్ధభావేన నియతాత్మా భజావ్యయమ్‌ | 59 
మహాభాగే - ఓ మహానుభావురాలా! త్వం చ - నీవు కూడ, 
సమ్యక్‌ - చక్కగా చీర్దేన - అనుష్టించబడిన, అనేన - ఈ వ్రతము 
ద్వారా, శుద్ధభావేన - శుద్ధమగు భక్తిగల, ఆత్మనా - చిత్తముతో, నియత- 
ఆత్మా - వశము చేసుకొనబడిన మనస్సు గలదానవై, అవ్యయమ్‌ - వినాశ 
రహితుడగు, కేశవమ్‌ - శ్రీహరిని, భజ - ఆరాధించుము. 


ఓ మహానుభావురాలా! నీవు కూడ ఈ వ్రతమును శుద్ధమగు భక్తి 
గల చిత్తముతో చక్కగా అనుష్టించుము. మనస్సును వశము చేసుకొని 
వినాశ రహితుడగు శ్రీహరిని ఆరాధించుము. 

అయం వై సర్వయజ్ఞాఖ్యస్సర్వవ్రతమితి స్మృతమ్‌ | 
తపస్సారమిదం భద్రే దానం చేశ్వరతర్పణమ్‌ !!, 60 


అష్టమ స్కంధము - అధ్యాయము 16 665 





అయమ్‌ - ఈ వ్రతము, సర్వయజ్ఞ-ఆఖ్యః - సర్వయజ్ఞము అనే 
పేరు గలది, వై - నిశ్చయము, ఈశ్వరతర్పణమ్‌ - ఈశ్వరునకు ప్రీతిని 
కలిగంచేది, సర్వవ్రతమ్‌ - సర్వవ్రతము, ఇతి - అని, స్మృతః - చెప్పబడి 
నది, భద్రే - ఓ కల్యాణీ! ఇదమ్‌ - ఇది, తపః-సారమ్‌ - తపస్సుయొక్క 
సారము, దానం చ - దానము కూడ. 

ఓ కల్యాణీ! సర్వయజ్ఞము, సర్వవ్రతము అని ప్రసిద్ధి బడసిన ఈ 
వ్రతము నిశ్చయముగా ఈశ్వరునకు ప్రీతికరము. ఇది తపస్సుల సారము. 
ఇదియే గొప్ప దానము. 

త ఏవ నియమాస్సాక్షాత్త ఏవ చ యమోత్తమాః | 
తపో దానం వ్రతం యజ్ఞో యేన తుష్యత్యధోక్షజః || 61 
తే ఏవ - అవియే, నియమాః - నియమములు, తే ఏవ చ - అవి 
యే, యమ-ఉత్తమాః - యమములలో ఉత్తమమైనవి, తపః - తపస్సు, 
దానమ్‌ - దానము, వ్రతమ్‌ - వ్రతము, యజ్ఞః - యజ్ఞము, యేన - దేని 
చే, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, అధోక్షజః - ప్రమాణగోచరుడు కాని శ్రీహరి, 
తుష్యతి - ప్రసన్నుడగునో. 

వేటిచే సాక్షాత్తుగా అధోక్షజుడు (ప్రమాణములకు గోచరము కాని 
శ్రీహరి) ప్రసన్నుడగునో, అవియే నియమములు, అవియే ఉత్తమమగు 
యమములు, అదియే తపస్సు, అదియే దానము, అదియే వ్రతము, 
అదియే యజ్ఞము. య 


తస్మాదేతద్వ్రతం భద్రే ప్రయతా శ్రద్ధయా చర | 
భగవాన్‌ పరితుష్టస్తే వరానాశు విధాస్యతి || 62 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే వామనావతారే 
కశ్యకేన పయోవ్రతోపదేశవర్షనం నామ షోడశోంధ్యాయః || 
భద్రే - ఓ కల్యాణీ! తస్మాత్‌ - కావున, ఏతత్‌ - ఈ, వ్రతమ్‌ - 
వ్రతమును, ప్రయతా - నియమవతివై, శ్రద్ధయా - శ్రద్ధతో, చర - అనుష్టిం 
చుము, భగవాన్‌ - భగవానుడు, తే - నీ కొరకు, ఆశు - శీఘ్రముగా, పరి 


666 శ్రీమద్భాగవతము 
తుష్టః - ప్రసన్నుడై. వరాన్‌ - వరములను, విధాస్యతి - సంపన్నము 
చేయగలడు. 


- ఓ కల్యాణీ! కావున నీవు నియమముతో శ్రద్ధగా ఈ వ్రతమును 
అనుష్టించుము. భగవానుడు నీమై ప్రసన్నుడై శీఘ్రముగా నీ మనోరథము 
లను సంపన్నము చేయగలడు. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 

వామనావతారవృత్తాంతములో కశ్యపుడు అదితికి 
పయోవ్రతమును ఉపదేశించుటను వర్షించే 
పదునారవ అధ్యాయము ముగిసినది (16). 


ర చ 


అథ సప్తదశోశధ్యాయః 
వామనావతారము - అదితికి శ్రీహరి దర్శనమిచ్చుట 


శ్రీశుక ఉవాచ | 
ఇత్యు క్తా సాందితీ రాజన్‌ స్వభర్తా) కశ్యపేన వై | 
అన్వతిష్టద్వ్రతమిదం ద్వాదశాహమతంద్రితా || క్షే 


రాజన్‌ - ఓ మహారాజా! ఇతి - ఈ విధముగా, స్వభర్తాా - తన 
భర్తయగు, కశ్యపేన - కశ్యపునిచే, ఉక్తా - ఉపదేశించబడిన, సా - ఆ, 
అదితిః - అదితి, వై - నిశ్చయముగా, అతంద్రితా - ఏమరుపాటు లేనిదై, 
ద్వాదశ-అహమ్‌ - పన్నెండు రోజులు, ఇదమ్‌ - ఈ, వ్రతమ్‌ - వ్రతమును, 
అను-అతిష్టత్‌ - అనుష్టించెను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! తన భర్తయగు 


కశ్యపుడీ విధముగా ఉపదేశించగా, ఆ అదితి సుతరాము ఏమరుపాటు 
లేనిదై పన్నెండు రోజులు ఈ వ్రతమును అనుష్టించెను. 


చింతయంత్యేకయా బుద్ధ్యా మహాపురుషమీశ్వరమ్‌ | 
ప్రగృహ్యేంద్రియదుష్టాశ్వాన్మనసా బుద్ధిసారథిః || 2 
బుద్ధిసారథిః - బుద్ధియే సారథిగా గల అదితి, ఇంద్రియదుష్ట-అ 
శ్వాన్‌ - ఇంద్రియములనే పొగరుమోతు గుర్రములను, మనసా - మనస్సు 
తో, ప్రగృహ్య - కళల్లెముతో అదుపు చేసి, ఈశ్వరమ్‌ - సర్వేశ్వరుడగు, 
మహాపురుషమ్‌ - పురుషోత్తముని, ఏకయా - స్థిరమగు, బుద్ధ్యా - బుద్ధితో, 
చింతయంతీ - ధ్యానించుచున్నది. 
దేహము అనే రథమునకు బుద్ధియే సారథి కాగా ఆ అదితి 
మనస్సు అనే కళ్లొముతో ఇంద్రియములనే పొగరుమోతు గుర్రములను 


668 శ్రీమద్భాగవతము 
అదుపు చేసెను. ఆమె స్థిరమగు బుద్ధితో సర్వేశ్వరుడగు పురుషోత్తముని 
ధ్యానించుచుండెను. 

మన శ్రైకాగ్రయా బుద్ధ్యా భగవత్యభిలాత్మని | 
వాసుదేవే సమాధాయ చచార హి పయోవ్రతమ్‌ !| తె 
ఏకాగ్రయా - ఏకాగ్రమగు, బుద్ధ్యా - బుద్ధితో, అఖిల-ఆత్మని - 
సర్వమునకు ఆత్మయగు, వాసుదేవే భగవతి - వాసుదేవ భగవానునియం 
దు, మనః - మనస్సును, సమాధాయ - నిలిపి, పయోవ్రతమ్‌ - పయోవ్ర 
తమును, చచార హి - అనుష్టించెను. 
ఆమె ఏకాగ్రమగు బుద్ధితో సర్వమునకు ఆత్మరూపుడగు వాసు 
దేవ భగవానునియందు మనస్సును నిలిపి పయోవ్రతము ననుష్టించెను. 
తస్యాః ప్రాదురభూత్తాత భగవానాదిపూరుషః | 
పీతవాసాశ్చతుర్చాహుశ్శంఖచక్రగదాధరః || 44 
తాత - వత్సా! ఆదిపూరుషః - జగత్కారణుడు పూర్ణుడు, పీత 
వాసాః - పీతాంబరుడు, చతుర్చాహుః - నాలుగు చేతులు గలవాడు, శంఖ 
చక్రగదాధరః - శంఖమును చక్రమును గదను ధరించువాడు అగు, భగ 
వాన్‌ - శ్రీహరి భగవానుడు, తస్యాః - ఆమెకు, ప్రాదుః-అభూత్‌ - ప్రత్యక్ష 
మయ్యును. 
ఓ వత్సా! జగత్కారణమగు పూర్ణ పరబ్రహ్మ నాలుగు చేతులు 
గల శ్రీహరియై ఆమెకు ప్రత్యక్షమయ్యెను. పీతాంబరుడగు ఆ శ్రీహరి 
శంఖమును, చక్రమును, గదను ధరించి యుండెను. 


తం నేత్రగోచరం వీక్ష్య సహసోత్ధాయ సాదరమ్‌ | 
ననామ భువి కాయేన దండవతీ'. ఎ)తివిహ్వలా || వ్‌ 


నేత్రగోచరమ్‌ - కళ్లకు కనబడుచున్ను తమ్‌ - ఆ శ్రీహరిని, వీక్ష్య 
_ చూచి, సహసా - వెంటనే, స-ఆదరమ్‌ - ఆదరపూర్వకముగా, ఉతాయ 


అష్టమ స్కంధము - అధ్యాయము 17 669) 


- లేచి, ప్రీతివిహ్వాలా - ప్రేమచే విహ్వాలయమొ, కాయేన - దేహముతో, భువి 
- నేలమై, దండవత్‌ - కర్రవలె, ననామ - నమస్కరించెను. 


తన కళ్లముందు ప్రత్యక్షమైన ఆ శ్రీహరిని చూచి అదితి వెంటనే 
ఆదరపూర్వకముగా లేచి నిలబడి, గ్రేమతో పరవశించి సాష్టాంగ నమస్కా 
రమును చేసెను. 


సోత్టాయ బద్ధాంజలిరీడితుం స్థితా నోత్సేహ ఆనందజలాకులేక్షణా, 
బభూవ తూష్టీం పులకాకులాకృతిస్తద్దర ఎనాత్యుత్సవగాత్రవేపథుః! 

సా - ఆమె, ఉతాయ - ఫైకి లేచి బద్ధ-అంజలిః - కట్టబడిన 
దోసిలి గలదియొ, స్థితా - నిలబడెను, ఆనందజల-ఆకుల-ఈక్షణా - ఆనం 
దబాష్పములచే కలవరమైన కన్నులు గలది, పులక-ఆకుల-ఆకృతిః - 
గగుర్చాటుచే కలవరపడిన దేహము గలది, తద్‌-దర్శన-అతి-ఉత్సవగాత్ర 
వేపథుః - ఆ శ్రీహరిని దర్శించుటచే కలిగిన సమధికమగు ఉత్సాహముచే 
దేహమునందు వణుకు గలది అగు అదితి, ఈడితుమ్‌ - స్తుతించుటకు, న 
ఉత్సేహే - సమర్థురాలు కాలేదు, తూప్టీమ్‌ - మాటలాడకుండగా, బభూవ 
- ఉండెను. 

ఆమె ఫైకి లేచి దోసిలి యొగ్గి నిలబడెను. ఆమె కన్నులలో ఆనం 
దబాష్పములు నిండెను. దేహమంతయు గగుర్ప్చాటుతో కలవరమయ్యును. 
శ్రీహరి దర్శనము వలన కలిగిన సమధికమగు ఉత్సాహముచే ఆమె 
దేహము వణకుచుండెను. ఈ స్థితిలో ఆమె స్తుతించాలనుకున్నా స్తుతించే 
సామర్థ్యము లేక మిన్నకుండెను. 

ప్రీత్యా శనైర్గద్గదయా గిరా హరిం 
తుష్టావ నా దేవ్యదితిః కురూద్వహ | 
ఉద్వీక్షతీ సా పిబతీవ చక్షుషా 

రమాపతిం యజ్ఞపతిం జగత్పతిమ్‌ 1| ౯7 

కురు-ఉద్వహ - ఓ కురువంశ డ్రేష్టాం సా- ఆ, అదితిః దేవీ - 
అదితి దేవి, ప్రీత్యా - ట్రేమతో, శనైః - మెల్లగా, గద్దదయా - బొంగురువో 


670 శ్రీమద్భాగవతము 
యిన, గిరా - వాక్కుతో, హరిమ్‌ - శ్రీహరిని, తుష్టావ - స్తుతించెను, రమా 
పతిమ్‌ - లక్ష్మీపతి అయినట్టియు, యజ్ఞపతిమ్‌ - యజ్జేశ్వరుడైనట్టియు, 
జగత్‌-పతిమ్‌ - జగన్నాథుడైన శ్రీహరిని, ఉద్‌-వీక్షతీ - తల మైకెత్తి చూచు 
చున్న ఆమె, చక్షుషా - కంటితో, పిబతి ఇవ - పానము చేయుచున్నదా 
యన్నట్లుండెను. 


ఓ కురువంశ (గ్రేస్టా! ఆ అదితి దేవి ప్రేమతో బొంగురువోయిన 
వాక్కుతో మెల్లగా లక్ష్మీపతియగు శ్రీహరిని స్తుతించెను. ఆమె తలను 
పైకెత్తి జగన్నాథుడగు ఆ యజ్జేశ్వరుని కన్నులతో త్రాగుచున్నదా యన్నట్లు 
చూచుచుండెను. 


అదితిరువాచ | 
యజ్జేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద 
తీర్ధశ్రవశ్శ్ర్యవణమంగళనామధేయ | 
ఆపన్నలోకవృజినోపశమోదయాద్య 
శం నః కృధీశ భగవన్నసి దీననాథః || 8 


యజ్ఞ-ఈశ - ఓ యజ్లేశ్వరా! యజ్ఞపురుష - ఓ యజ్ఞరూపము 
లోనుండే పురుషోత్తమా! అచ్యుత - స్వరూపమునుండి జారిపోవుట లేని 
వాడా! తీర్ధపాద - పావనము చేసే పాదములు గలవాడా! తీర్థశ్రవః ఆ 
పావనము చేసే కీర్తి గలవాడా! శ్రవణమంగళనామధేయ - వినుటచే 
మంగళమును చేసే నామము గలవాడా! ఆపన్నలోకవృజిన-ఉపశమ-ఉ 
దయ - ఆపత్తులోనున్న భక్తజనుల దుఃఖమును చల్లార్చుట కొరకై అవత 
రించువాడా!, ఆద్య - సర్వజగత్కారణా! ఈశ - ఓ ఈశ్వరా! నః - 
మాకు, శమ్‌ - సుఖమును, కృధి - చేయుము, భగవన్‌ - ఓ భగవానుడా! 
దీననాథః - దీనులకు రక్షకుడవు, అసి - అగుచున్నావు. 


అదితి ఇట్లు పలికెను --- యజ్ఞము రూపములో ప్రకటమైన ఓ 
పురుషోత్తమా! యజ్ఞమునకు ఫలమునిచ్చువాడవు నీవే. నీకు స్వరూపము 
నుండి చ్యుతి లేదు. నీ పాదములు భక్తులను పావనము చేయును. పౌొవ 
నము చేసే గంగ నీ పాదములనుండి పుట్టినది. నీ కీర్తి గానము చేయువా 


అష్టమ స్కంధము - అధ్యాయము 17 671 


రిని పావనము చేయును, నీ నామమును వినుటచే మంగళము కలుగును. 
"నీవు ఆపదలోనున్న భక్తుల దుఃఖమును చల్లార్చుటకైై అవతరించెదవ. 
సర్వజగత్కారణుడవగు ఓ ఈశ్వరా! మాకు సుఖమును కలుగజేయుము. 
ఓ భగవానుడా! నీవు దీనులకు రక్షకుడవు. 


సాక్షాత్తు శ్రీహరియే యజ్ఞము రూపముగా ప్రకటముగుచున్నాడని, 
యజ్ఞో వై విష్ణుః మొదలగు శ్రుతులు వక్కాణించుచున్నవి. 


విశ్వాయ విశ్వభవనస్థితిసంయమాయ 
ఫ్వైరం గృహీతపురుశక్తిగుణాయ భూమ్నే | 

స్వస్థాయ శశ్వదుపబృంహితపూర్ణబోధ- 
వ్యాపాదితాత్మతముసే హరయే నమస్తే || 0 


విశ్వాయ - జగద్రూపుడవైనట్టియు, విశ్వభవనస్థితిసంయమాయ 
- జగత్తుయొక్క సృష్టిస్థితిలయములకు మూలమైనట్టియు, స్వైరమ్‌ - 
యథేచ్చగా, గృహీతప్పురుశక్తిగుణాయ - స్వీకరించబడిన గొప్ప మాయాశ 
క్రియొక్క గుణములు కలిగినట్టియు, భూమ్నే - దేశకాలములకు అతీతుడ 
వైనట్టియు, స్వస్థాయ - తన స్వరూపమునందుండునట్టియు, శశ్వద్‌-ఉప 
బృంహితపూర్ణబోధవ్యాపాదిత-ఆత్మతమసే - నిత్యము వర్ధిల్లజేయబడిన 
పూర్ణమైన జ్ఞానముచే నిరాకరించబడిన తనయందలి తమస్సు కలిగినట్టి 
యు, హరయే - పాపహారివగు, తే - నీ కొరకు, నమః - నమస్కారము. 

ఓ శ్రీహరీ! నీవు నీ ఇచ్చచే గొప్ప మాయాశక్తియొక్క రజస్సత్త్వ 
తమోగుణములను ఉపాధిగా స్వీకరించి క్రమముగా జగత్తుయొక్క సృష్టిస్థి 
తిలయములకు కారణమై, నీవే జగద్రూపముగా వెలసినావు. దేశకాలము 
లకు అతీతమైన నీవు శాశ్వతకాలము వర్ధిల్లే పూర్ణజ్ఞానస్వరూపమునందు 
నిలిచి తమస్సునకు అతీతుడవై యున్నావు. నీకు నమస్కారము. 

పరమేశ్వరుడు జగత్తును సృష్టించి, రక్షించి ఉపసంహరించుట 


మాత్రమే గాకు జగత్తు రూపముగా కూడ పరమేశ్వరుడే గలడు అనేది ఉప 
నిషత్తుల మౌలికమగు సిద్ధాంతము. 


672 శ్రీమద్భాగవతము 
ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్షీః 
ద్యోభూరసాస్సకలయోగగుణాస్తింవర్గః | 
జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టాత్‌ 
త్వత్తో నృణాం కిము సపత్న జయాదిరాశీః || 10 


అనంత - ఓ అనంతా!, తుష్టాత్‌ - ప్రసన్నుడవైన, త్వత్తః - నీ 
నుండి, నృణామ్‌ - మానవులకు, పరమ్‌ - బ్రహ్మగారి ఆయుర్దాయముతో 
సమానమైన, ఆయుః - ఆయుర్దాయము, అభీష్టమ్‌ - అభీష్టమైన, వపుః - 
దేహము, అతుల్యలక్ష్మీః - సాటిలేని సంపద, ద్యోభూరసాః - స్వర్గము 
భూలోకము రసాతలములు, సకలయోగగుణాః - సకలములైన యోగసిద్ధు 
లు, త్రివర్గః - ధర్మార్థకామములు, కేవలమ్‌ - అపరోక్ష మైన, జ్ఞానం చ - 
ఆత్మజ్ఞానము కూడ, భవంతి - కలుగుచున్నవి, సపత్నజయ-ఆదిః - శత్రు 
వులమై విజయము మొదలైన, ఆశీః - కోరిక, కిము - చెప్పునదేమున్నది? 


ఓ అనంతా! ప్రసన్నుడవైన నీ నుండి మానవులకు బ్రహ్మగారి 
ఆయుర్దాయము, అభీష్టమైన దేహము (బలము, రూపము), సొటిలేని 
సంపద, స్వర్గము, పృథివి, రసాతలము, ధర్మార్థకామములు, అపరోక్షమగు 
ఆత్మజ్ఞానము కూడ లభించును. శత్రువులమై విజయము మొదలైన కాను 
నలు లభించునని వేరుగా చెప్పవలయునా? 


శ్రీశుక ఉవాచ | 
అదిత్యైవం స్తుతో రాజన్‌ భగవాన్‌ పుష్కరేక్షణ: | 
క్షేత్రజ్ఞస్సర్వభూతానామితి హోవాచ భారత || క్ష 


రాజన్‌ - ఓ మహారాజా! భారత - భరత వంశీయుడా!, పుష్కర- 
ఈక్షణః - పద్మములవంటి కన్నులు గలవాడు, సర్వభూతానామ్‌ - సకల 
ప్రాణులలో, క్షేత్రజ్ఞ - దేహాదులకు సాక్షియై ఉండే, భగవాన్‌ - శ్రీహరి 
భగవానుడు, అదిత్యా - అదిత్రిచే, ఏవమ్‌ - ఈ విధముగా, స్తుతః - స్తుతిం 
చబడినవాడై, ఇతి - ఈ విధముగా, ఉవాచ హ - పలికెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 17 673 


శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భరత వంశీయుడవగు ఓ 
మహారాజా! పద్మములవంటి కన్నులు గల శ్రీహరియే సకలప్రాణులలో 
దేహాదులకు సాక్షియగు ఆత్మరూపుడై యున్నాడు. అదితి ఈ తీరున 
స్తుతించగా, ఆ భగవానుడు ఇట్లు పలికెను. 


శ్రీభగవానువాచ | 
దేవమాతర్భవత్యా మే విజ్ఞాతం చిరకాంక్షితమ్‌ | 
యత్సపత్షైర్హృతశ్రీజాం చ్యావితానాం స్వధామతః || 12 


దేవమాతః - దేవతల తల్లివగు ఓ అదితీ! భవత్యాః - నీయొక్క, 
సపత్త్నై - శత్రువులచే, హృతశ్రీణామ్‌ - అపహరించబడిన సంపదలు కలి 
గినట్టియు, స్వధామతః - తమ స్థానమునుండి, చ్యావితానామ్‌ - జారిపో 
వునట్లు చేయబడిన దేవతలయొక్క, చిరకాంక్షితమ్‌ - చిరకాలమునుండి 
కోరబడినది, యత్‌ - ఏది గలదో అది, మే - నాకు, విజ్ఞాతమ్‌ - తెలియబ 
డినది. 


శ్రీభగవానుడిట్లు పలికెను --- ఓ అదితీ! నీవు దేవమాతవు. దేవ 
తల సంపదను శత్రువులు అపహరించి వారిని తమ స్థానమునుండి వెళ్లగొ 
ట్టినారు. అట్టి దేవతలకు, నీకు చిరకాలమునుండి ఉన్న ఆకాంక్ష నాకు తెలి 
యును. ' 


తాన్‌ వినిర్జిత్య సమరే దుర్మదానసురర్హభాన్‌ | 
ప్రతిలబృ్ధజయశ్రీభిః పుత్రైరిచ్చస్యుపాసితుమ్‌ || క్ష 
దుర్మదాన్‌ - మిక్కిలి గర్వించియున్ను తాన్‌ - ఆ, అసుర-బుష 
భాన్‌ - రాక్షసగ్రేష్టులను, సమరే - యుద్ధమునందు, వినిర్జిత్య - జయించి, 
ప్రతిలబ్ధజయత్రీభిః - తిరిగి పొందబడిన జయలక్ష్మిగల, పుత్రః - పుత్రు 
లతో గూడి, ఉపాసితుమ్‌ - ఉపాసించుటకు, ఇచ్చసి - కోరుచున్నాను. 
మిక్కిలి గర్వించియున్న ఆ రాక్షసగ్రేష్టులను యుద్ధములో 
ఓడించి తిరిగి జయలక్ష్మిని పొందిన పుత్రులతో గూడి నీవు భగవానుని 
ఉపాసించ గోరుచున్నావు. 


674 శ్రీమద్భాగవతము 
- ఇంద్రజ్యేష్టైస్స శ్రతనయొర్హతానాం యుధి విద్విషామ్‌ | 
స్త్రియో రుదంతీరాసాద్య ద్రష్టుమిచ్చసి దుఃఖితాః | 14 


ఇంద్రద్యేషైః - ఇంద్రుడు పెద్ద కొడుక్రైయున్ను స్వతనమొః - నీ 
పుత్రులచే, యుధి - యుద్ధమునందు? హతానామ్‌ - సంహరించబడిన, 
విద్విషామ్‌ - శత్రువులయొక్క, రుదంతీః - ఏడ్చుచున్న దుఃఖితాః - 
దుఃభితలైయున్ను స్త్రియః - భార్యలను, ఆసాద్య - నీ స్థానమును పొంది, 
దష్టుమ్‌ - చూచుటకు, ఇచ్చసి - కోరుచున్నాను. 
నీ పెద్ద కొడుకగు ఇంద్రుడు మరియు ఇతరపుత్రులు యుద్ధములో 
శత్రువులను సంహరించగా నీవు తిరిగి నీ స్థానమును పొంది, యుద్ధములో 
తమ భర్తలు మరణించగా దుఃఖముతో ఏడ్చుచున్న శత్రువుల భార్యలను 
నీవు చూడగోరుచున్నావు. 
కః అధి త జ 
ఆత్మన న్‌ సుసమృద్ధాంస్త్వం ప్రత్యాహృతయశశ్ళృయః | 
నాకపృష్టమధిస్థాయ క్రీడతో ద్రష్టుమిచృసి | 15 
ప్రతి-ఆహృతయశః-గ్రియః - తిరిగి పొందబడిన కీర్తి సంపద కలిగి 
నట్టియు, సుసమృద్ధాన్‌ - మిక్కిలి సమృద్ధులైయున్నట్టియు, నాకపృష్టమ్‌ 


- స్వర్గమును, అధిష్టాయ - అధిష్టించి, క్రీడతః - విహరించే, ఆత్మజాన్‌ - 
పుత్రులను, త్వమ్‌ - నీవు, ద్రష్టుమ్‌ - చూచుటకు, ఇచ్చసి - కోరుచున్నా 


వు 
నీ పుత్రులు కీర్తిని సంపదను తిరిగి పొంది గొప్ప సమృద్ధి గల 
వారై స్వర్గాధికారమును చేజిక్కుంచుకొని విహరించుచుండగా, నీవు చూడ 
గోరుచున్నావు. 
ప్రాయోంధునా తేంససురయూథనాథా 
అపారణీయా ఇతి దేవి మే మతిః | 
యత్తేంనుకూలేశ్వరవిప్రగుప్తా 
న విక్రమస్తత్ర సుఖం దదాతి [| 16 


అష్టమ స్కంధము - అధ్యాయము 17 675 





దేవి - ఓ దేవీ! తే- ఆ, అసురయూథనాథాః - రాక్షస సేనానా 
యకులు, అధునా - ఇప్పుడు, ప్రాయః - హఠాత్తుగా, అపారణీయాః - 
జయించ దగినవారు కాదు, ఇతి - అని, మే - నాయొక్క, మతిః - అభిప్రా 
యము: యత్‌ - ఏలయనగా, తే - వారు, అనుకూల-ఈశ్వరవిప్రగుప్తాః - 
అనుకూలురు సమర్థులు అగు వేదవేత్తలచే (అనుకూలుడైన ఈశ్వరునిచే 
మరియు వేదవేత్తలచే) రక్షించబడినవారు, తత్ర - వారియందు, విక్రమః - 
పరాక్రమము, సుఖమ్‌ - సుఖమును, న దదాతి - ఈయదు. 


ఓ దేవీ! ఆ రాక్షస సేనానాయకులను ఇప్పటికిప్పుడు హఠాత్తుగా 
జయించుట సంభవము కాదని నా అభిప్రాయము, ఎందుకంటే, అనుకూ 
లుడైన కాలరూపుడగు ఈశ్వరుడు మరియు వారికి అనుకూలురై సమర్థు 
లైన వేదవేత్తలు వారిని రక్షించుచున్నారు. కావున, వారియందు పరాక్రమ 
మును చూపినచో, దాని వలన సుఖము కలుగబోదు. 


అథాప్యుపాయో మమ దేవి చింత్యః 
సంతోషితస్య వ్రతచర్యయా తే | 
మమార్చనం నార్హతి గంతుమన్యథా 
శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్‌ || 7 
దేవి - ఓ దేవీ!, అథాపి - అయినప్పటికీ, తే - నీయొక్క, వ్రతచ 
ర్యయా - వ్రతానుస్ట్థానముచే, సంతోషితస్య - ప్రీతునిగా చేయబడిన, 
మమ - నాకు, ఉపాయః - ఉపాయము, చింత్యః - ఆలోచించ దగినది, 
మమ - నాయొక్క, అర్భనమ్‌ - పూజ, శద్ధా-అనురూపమ్‌ - క్రద్ధకు తగ్గ 
ట్లుగా ఫలహేతుకత్వాత్‌ - ఫలమునకు కారణమగుచుండుట వలన, 
అన్యథా - ఫలమునీయకుండా, గంతుమ్‌ - పోవుటకు, న అర్హతి - తగదు. 


ఓ దేవీ! అయినప్పటికీ, దీని విషయములో నేను ఏదేని ఉపాయ 
మును ఆలోచించవలెను. ఎందుకంటే, నీ వ్రతానుస్థానముచే నేను మిక్కిలి 
ప్రసన్నుడనైతిని. నన్ను పూజించినచో, అది శ్రద్ధకు తగ్గట్లుగా ఫలముని 
చ్చును. కావున, నా పూజ వ్యర్థము కారాదు. 


676 శ్రీమద్భాగవతము 
త్వయార్చితశ్చాహమపత్యగుప్తయే 
షయోవ్రతేనానుగుణం సమీడితః | 
స్వాంశేన పుత్రత్వముపేత్య తే సుతాన్‌ 
గోప్తాస్మి మారీచతపస్యధిష్టితః || 18 
అహమ్‌ - నేను, త్వయా - నీచే అపత్యగుప్తయే - సంతానము 
యొక్క రక్షణ కొరక్షై పయోవ్రతేన - పయోవ్రతముచే, అనుగుణమ్‌ - 
యథోచితముగా, అర్చితః - ఆరాధించబడినవాడను, సమీడితః - చక్కగా 
స్తుతించబడినవాడను, మారీచతపసి - మరీచుని పుత్రుడగు కశ్యపుని 
యొక్క తపస్సారమగు తేజస్సునందు, అధిస్టితః - అధిష్టించినవాడనై 
స్వ-అంశేన - నా అంశచే, పుత్రత్వమ్‌ - పుత్రభావమును, ఉపేత్య - 
పొంది, తే - నీయొక్క, సుతాన్‌ - పుత్రులను, గోప్తాన్మి - రక్షించగలను, 
నీవు నీ సంతానముయొక్క రక్షణ కొరకై యథోచితముగా పయో 
వ్రతము చేసి నన్ను ఆరాధించి, చక్కగా స్తుతించితివి, నేను మరీచప్పుత్రు 
డగు కశ్యపుని తపస్సారమగు తేజస్సునందు నా అంశచే అధిష్టించి నీకు 
పుత్రుడనై జన్మించి, నీ పుత్రులను రక్షించగలను. 


ఉపధావ పతిం భద్రే ప్రజాపతిమకల్మషమ్‌ | 
మాం చ భావయతీ పత్యావేవంరూపమవస్థితమ్‌ || క్షం 


భద్రే - ఓ కల్యాణీ! పత్యా - భర్తయందు, ఏవంరూపమ్‌ - ఇదే 
రూపము గలవాడనై, అవస్థితమ్‌ - నిలిచియున్న మాం చ - నన్ను భావ 
యతీ - భావన చేయుదానవ్నై పతిమ్‌ - భర్తమైనట్టియు, అకల్మషమ్‌ - 
దోషరహితుడగు, ప్రజాపతిమ్‌ - కశ్యప ప్రజాపతిని, ఉపధావ - సేవించు 
ము. 

ఓ కల్యాణీ! నీవు నన్ను ఇదే రూపముతో నీ భర్తయందు నిలిచి 
యున్నవానినిగా భావన చేస్తూ, నీ భర్తయగు కశ్యప ప్రజాపతిని సేవించు 
ము. ఆయన తపస్సుచే పరిశుద్ధుడైనాడు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 17 677 


నైతత్పరస్మా ఆభ్యేయం పృష్టయాుపి కథంచన | 
సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతమ్‌ || 20 
దేవి - ఓ దేవీ! కథంచన - ఏ విధముగనైననూ, పృష్టయా అపి - 
ప్రశ్నించబడినదానవే అయిననూ, ఏతత్‌ - ఇది, పరమ్మై - ఇతరుని కొర 
కు న ఆభ్యేయమ్‌ - చెప్పబడరాదు, దేవగుహ్యమ్‌ = దేపరహస్యము, 
సుసంవృతమ్‌ - చక్కగా దాచిపెట్టబడినదై, సర్వమ్‌ - సర్వము, సంపద్యతే 
- సుసంపన్నము అగును. 

ఓ దేవీ! ఎవరు ఏ విధముగా ప్రశ్నించినా నీవీ విషయమును ఇత 
రులకు చెప్పరాదు. ఇది దేవరహస్యము. దీనిని చక్కగా దాచిపెట్టినప్పుడు 
మాత్రమే సర్వము సంపన్నమగును. 

శ్రీశుక ఉవాచ | 

ఏతావదుక్త్వా భగవాంస్త త్రైవాంతరధీయత |! 

అదితిర్దుర్లభం లబ్ధ్వా హరేర్దన్మాత్మని ప్రభోః | 
ఉపాధావత్పతిం భక్త్యా పరయా కృతకృత్యవత్‌ || 2 


భగవాన్‌ - భగవానుడు, ఏతావత్‌ - ఇంత మాత్రమే, ఉక్త్వా - పలి 
కి తత్ర ఏవ - అక్కడనే (అప్పుడే), అంతరధీయత - అంతర్థానమాయె 
ను; అదితిః - అదితి, దుర్లభమ్‌ - పొంద శక్యము కాని, హరేః ప్రభోః - 
శ్రీహరి ప్రభునియొక్క, ఆత్మని - తనయందు, జన్మ - పుట్టుటను, లబ్ధ్వా 
- పొంది, కృతకృత్యవత్‌ - కృతార్థురాలు వలె, పతిమ్‌ - భర్తను, పరయా - 
అత్యధికమగు, భక్త్యా - భక్తితో, ఉపాధావత్‌ - సేవించెను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భగవానుడు ఇంత మౌత్రమే 
పలికి అప్పుడే అక్కడే అంతర్థానమాయెను. శ్రీహరి ప్రభుని పుత్రునిగా 
పొందుట దుర్లభము. అదితి అట్టి వరమును పొంది తాను కృతార్జురాలనైతి 
నని భావించెను. ఆమె అత్యధికమగు భక్తితో భర్తను సేవించెను.. 


స వై సమాధియోగేన కశ్యపస్తదబుధ్యత | 
ప్రవిష్టమూత్మని హరేరంశం హ్యవితథేక్షణః || 22 


678 శ్రీమద్భాగవతము 
అవితథ-ఈక్షణః - మొక్కవోని దర్శనము గల, సః - ఆ, కశ్యపః 
వై - కళ్యపుడైతే, తత్‌ - అప్పుడు, ఆత్మని - తనయందు, ప్రవిష్టమ్‌ - ప్రవే 
శించిన, హరేః - శ్రీహరియొక్క, అంశమ్‌ - అంశను, సమాధియోగేన - 
సమాధి అనే ఉపాయముచే, అబుధ్యత - తెలుసుకొనెను. 


కశ్యప ప్రజాపతి మొక్కవోని దర్శనము గలవాడు. ఆయన 
సమాధి అనే ఉపాయముచే శ్రీహరి తనలో అంశమై ప్రవేశించినట్లుగా 
కనుగొనెను. 


సోందిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతమ్‌ | 
సమాహితమనా రాజన్‌ దారుణ్యగ్నిం యథాునిలః || 23 


రాజన్‌ - ఓ మహారాజా! సః - ఆ కశ్యపుడు, సమాహితమనాః - 
ఏకాగ్రమైన మనస్సు గలవాడై, తపసా - తపస్సుచే, చిరసంభృతమ్‌ - చిర 
కాలము సంపాదించబడిన, వీర్యమ్‌ - తేజస్సును, అదిత్యామ్‌ - అదితి 
యందు, దారుణి - కట్టెయందు, అనిలః - వాయువు, అగ్నిం యథా - 
అగ్నిని వలె, ఆధత్త - నిక్లేపించెను. 


ఓ మహారాజా! ఆ కశ్యపుడు ఏకాగ్రమగు మనన్సు గలవాడై తప 
స్సుచే చిరకాలమునుండి సంపాదించబడిన తేజస్సును అదితియందు, 
వాయువు కట్టెయందు అగ్నిని వలె, ఆధానము చేసెను. 


అదితేర్థి స్టితం గర్భం భగవంతం సనాతనమ్‌ | 
హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామభిః || 24 
సనాతనమ్‌ - కాలాతీతుడగు, భగవంతమ్‌ - శ్రీహరి భగవానుని, 
అదితేః - అదితియొక్క, గర్భమ్‌ - గర్భమును, ధిష్టితమ్‌ - అధిష్టించినవా 
నినిగా, విజ్ఞాయ - తెలుసుకొని, హిరణ్యగర్భః - బ్రహ్మగారు (తేజోమయు 
డు) గుహ్యనామభిః - రహస్యమగు పేర్లతో, సమీడే - చక్కగా స్తుతించె 
ను, 


అష్టమ స్కంధము - అధ్యాయము 17 679 





_ కాలాతీతుడగు శ్రీహరి భగవానుడు అదితియొక్క గర్భమునధి 
స్టించియున్నాడని తెలుసుకొని, తేజోమయుడగు బ్రహ్మగారు రహస్యనా 
మములతో ఆయనను చక్కగా స్తుతించెను. 


బ్రహ్మోవాచ | 
జయోరుగాయ భగవన్నురుక్రమ నమోస్తు తే | 
నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమోనమః || 25 


'ఉరుగాయ - అధికముగా కీర్తించబడువాడా! జయ - నీకు 
జయము కలుగుగాక! ఉరుక్రమ - గొప్ప పరాక్రమము గలవాడా! తే-నీ 
కొరకు, నమః - నమస్కారము, అస్తు - అగుగాక! బ్రహ్మణ్యదేవాయ - 
వేదవేత్తలను ఆరాధించునట్టియు, త్రిగుణాయ - సత్త్వరజస్తమోగుణములు 
ఉపాధిగా గల శ్రీహరి కొరకు, నమః నమః నమః - అనేక నమస్కారము 
లు. 


బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఓ శ్రీహరీ! నిన్ను సకలలోక 
ములు కీర్తించును. నీ పరాక్రమము అనన్యము. వేదవేత్తలయందు నీకు 


ప్రీతి మెండు. సత్త్వరజస్తమోగుణములను ఉపాధిగా స్వీకరించే నీకు అనేక 
నమస్కారములు. 
నమస్తే పృశ్నిగర్భాయ వేదగర్భాయ వేధసే | , 
త్రినాభాయ త్రిపృష్టాయ శిపివిష్టాయ విష్ణవే || 26 
పృశ్నిగర్భాయ - పృశ్నియొక్క పుత్రుడవైనట్టియు, .వేదగర్భాయ 
_ వేదములను తనలో కలిగియున్నట్టియు, వేధసే - సృష్టికర్త వైనట్టియు, 
త్రినాభాయ - ముల్లోకములు నాభియందున్నట్టియు, త్రిపృషస్టాయ - 
ముల్లోకములకు అతీతుడవైనట్టియు, శిపివిష్టాయ - ప్రాణులయందు అంత 
ర్యామివైనట్టియు, విష్ణవే - సర్వవ్యాపివగు, తే - నీ కొరకు, నమః - నమ 
స్కారము. 
ఓ దేవా! పృశ్నియొక్క పుత్రుడవై జన్మించిన నీవు వేదములను 
నీయందే కలిగియున్నావు. వేదములు నిన్నే తమయందు (ప్రతిపాద్యము 
డడ 


680 శ్రీమద్భాగవతము 
గా) కలిగియున్నవి. ముల్లోకములు నాభియందు గల నీవు ముల్లోకములకు 
అతీతుడవు. ప్రాణులలో అంతర్యామివై నీవు సర్వమును (సత్తాస్ఫూర్తుల 
తో) వ్యాపించి యున్నావు. నీకు నమస్కారము. 


త్వమాదిరంతో భువనస్య మధ్య- 
మనంతశక్తిం పురుషం యమాహుః | 
కాలో భవానాక్షిపతీశ విశ్వం 
ప్రోతో యథాంతఃపతితం గభీరమ్‌ || 27 


భువనస్య - జగత్తునకు, త్వమ్‌ - నీవు, ఆదిః - కారణము, అంతః 
- విలీనమయ్యేది, మధ్యమ్‌ - నిలుచుటకు అధిస్టానము, అనంతశక్తిమ్‌ - 
అనంతమగు శక్తిగల, యమ్‌ - ఏ నిన్ను పురుషమ్‌ - పురుషునిగా (పూర్ణు 
డు) ఆహుః - చెప్పెదరో, ఈశ - ఓ ఈశ్వరా! కాలః - కాలరూపుడవగు, 
భవాన్‌ - నీవు, గభీరమ్‌ - లోతైన, స్రోతః - ప్రవాహము, అంతఃపతితం 
యథా - లోపల పడినదానిని వలె, విశ్వమ్‌ - జగత్తును, ఆక్షిపతి - లాగు 
కొని పోవుచున్నావు. 

ఓ ఈశ్వరా! జగత్తునకు ఆదివుధ్యాంతములు నీవే. అనంతశక్తి గల 
నిన్ను పురుషుడు (పూర్ణుడు, ప్రాణుల దేహములయందు ఆత్మరూప 
ముగా నుండువాడు) అని మహాత్ములు చెప్పెదరు. లోతైన నదీప్రవా 
హము తనలో పడిన గడ్డి మొదలగువాటిని వలె, కాలరూపుడవగు నీవు 
జగత్తును (సంహారము వైపునకు) లాగుకొని పోవుచున్నావు. 


త్వం వై ప్రజానాం స్టిరజంగమానాం ప్రజాపతీనామసి సంభవిష్ణుః 
దివౌకసాం దేవ దివశ్ళ్యుతానాం పరాయణం నౌరివ మజ్జతోంపు! 
ఇతి శ్రీమద్చాగవతే మహాపురాణే వామనావతారవృత్తాంతే 
అదితేః వ్రతసిద్దివర్దనం నామ సప్తదశోంధ్యాయః || 
స్పిరజంగమానామ్‌ - కదిలే మరియు కదలని, ప్రజానామ్‌ - ప్రాణు 
లకు, ప్రజాపతీనాం అపి - ప్రజాపతులకు కూడ, త్వం వై - నీవే సంభ 
విష్ణుః - సృష్టించువాడవు, దేవ - ఓ దేవా! దివః - స్వర్గమునుండి, 


అష్టమ స్కంధము - అధ్యాయము 17 681 





చ్యుతానామ్‌ - జారిపోయిన, దివాకసామ్‌ - స్వర్గవాసులగు దేవతలకు, 
అప్పు - నీళ్లయందు, మజ్జతః - మునిగిపోవుచున్నవానికి, నౌః ఇవ - నావ 
వలె, పరాయణమ్‌ - సర్వోత్తమమైన ఆశ్రయము. 


ఓ దేవా! కదిలే మరియు కదలని ప్రాణులను మరియు ప్రజాపతు 
లను కూడ సృష్టించేది నీవే. స్వర్గవాసులు స్వర్గమునుండి జారిపోయినా 
రు. నీళ్లలో మునిగిపోవుచున్నవానికి నావ వలె, దేవతలకు నీవే సర్వోత్తమ 
మైన ఆశ్రయమగుచున్నావు. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
వామనావతారవృత్తాంతములో అదితికి శ్రీహరి దర్శనమిచ్చుటను 
వర్ణించే పదునేడవ అధ్యాయము ముగిసినది (17). 


కళల లుల 


అథ అష్టాదశోశధ్యాయః 
వామనావతారము - వామనుని ప్రాదుర్భావము 


శ్రీశుక ఉవాచ | 
ఇళ్ధం విరించస్తుతకర్మ వీర్యః ప్రాదుర్చ్భభూవామృతభూరదిత్యామ్‌ | 
చతుర్భుజశృంఖగదాబ్దచక్రః పిశంగవాసా నలినాయతేక్షణః!| 1 
ఇత్ధమ్‌ - ఈ విధముగా, విరించస్తుతకర్మవీర్యః - బ్రహ్మగారిచే 
స్తుతించబడిన లీలలు పరాక్రమము గలవాడు, అమృతభూః - మోక్షప్ర 
దాత అగు భగవానుడు, అదిత్యామ్‌ - అదితియందు, చతుర్భుజః - 
నాలుగు భుజములు గలవాడై, శంఖగదా-అబ్బచక్రః - శంఖము గద 
పద్మము చక్రములు గలవాడై: పిశంగవాసాః - పీతాంబరుడై, నలిన-ఆయ 
త-ఈక్షణః - పద్మము వలె నిడివి కన్నులు గలవాడై. ప్రాదుర్భభూవ - 
ఆవిర్భవించెను, 

ఈ విధముగా మోక్షప్రదాతయగు శ్రీహరియొక్క లీలలను, పరా 
క్రమమును బ్రహ్మగారు స్తుతించెను. అపుడు పద్మము వలె నిడివి కన్నులు 
గల ఆ శ్రీహరి పీతాంబరుడై నాలుగు భుజములలో శంఖము, గద, పద్మ 
ము; చక్రములను ధరించి అదితియందు ఆవిర్భవించెను. 


శ్యామావదాతో రుషరాజకుండల- 
త్విషోల్లసచ్చ్రీవదనాంబుజః పుమాన్‌ | 

శ్రీవత్సవక్షా వలయాంగదోల్లసత్‌- 
కిరీటకాంచీగుణచారునూపురః || 2 


శ్యామ-అవదాతః - శ్యామల వర్ణము గలవాడు నిర్మలుడు, రుష 
రాజకుండలత్విషా - మకరాకారపు కుండలముల కాంతిచే, ఉల్లసత్‌-శ్రీవద 


అష్టమ స్కంధము - అధ్యాయము 18 683 





న-అంబుజః - గొప్పగా ప్రకాశించే శోభ గల పద్మమువంటి ముఖము గల 
వాడు, శ్ర్రీవత్సవక్షాః - శ్రీవత్సము వక్షఃస్థలముమై గలవాడు, వలయ-అం 
గద-ఉల్లసత్‌-కిరీటకాంచీగుణచారునూపురః - కంకణములు భుజపురులతో 
ప్రకాశించే కిరీటము మొలనూలు అందమైన అందెలు గలు పుమాన్‌ - 
పురుషుడు. 

ఆ పురుషోత్తముడు స్వచ్భమైన శ్యామలవర్ణము కలిగియుండెను. 
పద్మమువంటి ఆయన ముఖముయొక్క శోభ మకరకుండలముల కాంతితో 
మరింత ఇనుమడించెను. ఆయన వక్షస్థలముమై శ్రీవత్సము ఉండెను. 
కంకణములు, భుజపురులు, కిరీటము, మొలనూలు, అందమైన అందెలు 
అనే ఆభరణములను ఆయన ధరించెను. 


మధువ్రతవ్రాతవిఘుష్టయా స్వయా 
విరాజితశ్శ్రీవనమాలయా హరిః | 
ప్రజాపతే ర్వేశృ్మతమస్స్వరోచిషా 
వినాశయన్‌ కంఠనివిష్టకౌస్తుభః |! ప్ర 
మధువ్రతవ్రాతవిఘుష్టయా - తుమ్మెదల గుంపుచే ధ్వనింప జే 
యబడుచున్ను స్వయా - తనదైన, శ్రీవనమాలయా - శోభిల్లే అడవి 
పువ్వుల మాలతో, విరాజితః - ప్రకాశించువాడు, కంఠనివిష్టకొస్తుభః - కద్దఠ 
మునందు ధరించబడిన కౌస్తుభ మాణిక్యము గలవాడు అగు, హరిః - 
శ్రీహరి, స్వరోచిషా - తన కాంతిచే, ప్రజాపతేః - కశ్యస ప్రజాపతియొక్క, 
వేశ్మతమః ఆ గృహమునందలి చీకటిని, వినాశయన్‌ - నశింప జేయుచున్న 
వాడు. 
తుమ్మెదల గుంపుల ధ్వనితో ధ్వనించుచున్న అందమైన తన 
అడవి పువ్వుల మాలను, కౌస్తుభ మాణిక్యమును కంఠమునందు ధరించిన 
శ్రీహరి తన కాంతిచే కశ్యప ప్రజాపతియొక్క గృహమునందలి చీకటిని 
నశింప చేయుచుండెను. 
దిశః ప్రసేదుస్సలిలాశయాస్తదా 
ప్రజాః ప్రహృష్టా బుతవో గుణాన్వితాః | 


684 శ్రీమద్భాగవతము 
ద్యౌరంతరిక్షం క్షితిరగ్నిజిహ్వా 

గావో ద్విజాస్సంజహృషుర్నగాశ్చ || శీ 

తదా - అప్పుడు, దిశః - దిక్కులు, సలిల-ఆశయాః - జలాశయ 
ములు, ప్రసేదుః - ప్రసన్నములైనవి, ప్రజాః - ప్రాణులు, ప్రహృష్టాః - అధి 
కమగు హర్షమును పొందినవి, బుతవః - బుతువులు, గుణ-అన్వితాః - 
తమ గుణములతో కూడియున్నవి, ద్యౌః - స్వర్గము, అంతరిక్షమ్‌ - అంత 
రిక్షము, క్షితిః - భూమి, అగ్నిజిహ్వాః - దేవతలు, గావః - గోవులు, ద్విజాః 
- వేదవేత్తలు, నగాః చ - పర్వతములు కూడ, సంజహృషుః - చక్కగా 
హర్షమును పొందినవి. 


ఆ సమయములో దిక్కులు, జలాశయములు ప్రసన్నముగా 
నుండెను. ప్రాణులు అధికమగు హర్షమును పొందినవి. బుతువులు అన్నీ 
ఏకకాలములో తమ తమ గుణములను ప్రకటించినవి. స్వర్గము, అంతరిక్ష 
ము, భూమి, పర్వతములు (ఆయా అధిష్టాన దేవతలు), అగ్ని ద్వారా హవి 
స్సులను భుజించే దేవతలు, గోవులు, వేదవేత్తలు కూడ చక్కని ఆనంద 
మును పొందినారు. 


శ్రోణాయాం శ్రవణద్వాదశ్యాం ముహూర్తేంభిజితి ప్రభుః | 
సర్వే నక్షత్రతారాద్యాశ్చక్రుస్తజ్ఞన్మ దక్షిణమ్‌ 1| వ్‌ 


శోణాయామ్‌ - చంద్రుడు శ్రవణములో నుండగా, శ్రవణద్వాద 
శ్యామ్‌ - భాద్రపద శుళ్ల ద్వాదశినాడు, అభిజితి ముహూర్తే - అభిజిత్‌ అనే 
ముహూర్తమునందు, ప్రభుః - శ్రీహరి ప్రభుడు, నక్షత్రతారా-ఆద్యాః - నక్ష 
త్రములు గ్రహములు మొదలగునవి, తద్‌-జన్మ - ఆ భగవానుని పుట్టుక 
ను, దక్షిణమ్‌ - మంగళప్రదముగా, చక్రుః - చేసినవి. 


భాద్రపద శుక్ష ద్వాదశినాడు చంద్రుడు శవణములో నుండగా అభి 
జిత్‌ (మధ్యాహ్నము) ముహూర్తమునందు శ్రీహరి ప్రభుడు జన్మించెను. 
నక్షత్రములు, గ్రహములు మొదలగునవి ఆ భగవానుని పుట్టుక మంగళప్ర 
దమని సూచించినవి. 


అష్టమ స్కంధము - అధ్యాయము 18 685 
ద్వాదశ్యాం సవితా తిష్టన్మధ్యందినగతో నృప | 
విజయా నామ సా ప్రోక్తా యస్యాం జన్మ విదుర్హరేః 1 6 


నృప - ఓ మహారాజా! ద్వాదశ్యామ్‌ - ద్వాదశినాడు, సవితా - 
సూర్యుడు, మధ్యందినగతః - మధ్యాహ్నమును పొందినవాడై, తిస్టన్‌ - 
నిలిచి యున్నవాడు, సా - ఆ దినము, విజయా నామ - విజయ అనే 
ప్రసిద్ధి గలదిగా, ప్రోక్తా - చెప్పబడినది, యస్యామ్‌ - ఏ ద్వాదశినాడు, 
హరేః = శ్రీహరియొక్క, జన్మ - పుట్టుక అని, విదుః - తెలియుదురో. 

ఓ మహారాజా! ద్వాదశినాడు మధ్యాహ్నము సూర్యుడు నడినెత్తిని 
నిలిచియుండగా శ్రీహరి జన్మించెనని మహాత్ములు తెలియుదురు. ఆ దిన 
మునకు విజయ ద్వాదశి అనే పేరు ప్రసిద్ధి. 


శంఖదుందుభయో నేదుర్శృుదంగపణవానకాః | 
చిత్రవాదిత్రతూర్యాణాం నిర్జోషస్తుములోంభవత్‌ !| 7 


శంఖదుందుభయః - శంఖములు దుందుభులు, మృదంగపణవ- 
ఆనకాః - మద్దెళ్లు తప్పెట్లు భేరీలు, నేదుః - ధ్వనించినవి, చిత్రవాదిత్రతూ 
ర్యాణామ్‌ - వివిధములైన వాద్యములయొక్క తూర్యముల (సన్నాయి 
మొదలైనవి) యొక్క, తుములః - సంకులమైన, నిర్లోషః - ధ్వని, అభవత్‌ 
- కలిగను. 
శంఖములు, దుందుభులు, మద్దెళ్లు, తప్పెట్లు, భేరీలు మోగినవి. 
వివిధవాద్యములు మరియు తూర్యములయొక్క సంకులమైన ధ్వని కలిగె 
ను. 
ప్రీతాశ్చాప్పరసోకనృత్యన్‌ గంధర్వప్రవరా జగుః | 
తుష్టువుర్మునయో దేవా మనవః పితరోకగ్నయః || 8 
ప్రీతాః - ప్రీతిని పొందిన, అప్పరసః చ - అప్సరసలు కూడ, అన్ఫ 
త్యన్‌ - నాట్యమును చేసిరి, గంధర్వప్రవరాః - గంధర్వ(్రేష్టులు, జగుః - 
పొడిరి, మునయః - మహర్షులు, దేవాః - దేవతలు, మనవః - మనువులు, 
పితరః - పితృదేవతలు, అగ్న్మయః - అగ్నులు, తుష్టుపుః - స్తుతించిరి. 


686 శ్రీమద్భాగవతము 
అప్సరసలు ప్రీతితో నాట్యమాడగా, హాహా హూహూ మొదలైన 
గంధర్వ [ేష్టులు పాడిరి. మహర్షులు, దేవతలు, మనువులు, పితృదేవతలు, 
అగ్నులు స్తుతించిరి. 


సిద్ధవిద్యాధరగణాస్పకింపురుషకిన్నరాః | 


'చారణా యక్షరక్షాంసి సుపర్దా భుజగోత్తమాః || 9 
“గాయంతోంతిప్రశంసంతో నృత్యంతో విబుధానుగాః | 
అదిత్యా అఆశ్రమపదం కుసుమైస్సమవాకిరన్‌ || కే0 


విబుధ-అనుగాః - దేవతలకు అనుయాయులైన, సిద్ధవిద్యాధర 
గణాః - సిద్ధుల విద్యాధరుల గణములు, సకింపురుషకిన్నరాః - కింపురుషు 
లతో కిన్నరులతో కూడినవారు, చారణాః - చారణులు;, యక్షరక్షాంసి - 
యక్షులు రాక్షసులు, సుపర్దాః - గరుడులు, భుజగ-ఉత్తమాః - నాగులలో 
గేష్టులు, గాయంతః - పాడుచున్నవారై, అతిప్రశంసంతః - అధికముగా 
కొనియాడుచున్నవారై. నృత్యంతః - నాట్యము చేయుచున్నవారై 
అదిత్యాః - అదితియొక్క, ఆశ్రమపదమ్‌ - ఆశ్రమస్థానమును, కుసుమైః - 
పువ్వులతో, సమవాకిరన్‌ - చక్కగా చల్లిరి. 

దేవతల అనుచరులగు సిద్ధుల మరియు విద్యాధరుల గణములు, 
కింపురుషులు, కిన్నరులు, చారణులు, యక్షులు, రాక్షసులు, గరుడులు, 
'డ్రేష్టులైన. నాగులు పాడుతూ అధికముగా కొనియాడుతూ నాట్యము 
చేస్తూ, అదితియొక్క ఆశ్రమస్థానమును పుష్పములతో అంతటా వర్షించిరి, 


దృష్ట్వాందితిస్తం నిజగర్భసంభవం 
పరం పుమాంసం ముదమాప విస్మితా | 

గృహీతదేహం నిజయోగమాయయా 
ప్రజాపతిశ్చాహ జయేతి విస్మితః || క్ష 
అదితిః - అదితి, నిజగర్భసంభవమ్‌ - తన గర్భమునుండి పుట్టి 


నట్టియు, నిజయోగమాయయా - తన త్రిగుణాత్మకమగు మాయాశక్తిచే, 
గృహీతదేహమ్‌ - స్వీకరించబడిన దేహము కలిగిన, తమ్‌ - ఆ, పరం - 


అష్టమ స్కంధము - అధ్యాయము 18 687 


పుమాంసమ్‌ - పురుషోత్తముని, దృష్ట్వా - చూచి, విస్మితా - ఆశ్చర్య 
“మును పొందినదై, ముదమ్‌ - ఆనందమును, ఆప - పొందెను, ప్రజాపతిః 
చ - కశ్యప ప్రజాపతి కూడ, విస్మితః - ఆశ్చర్యపడినవాడై. జయ - జయ 
మగు గాక! ఇతి - అని, ఆహ - పలికెను. 


పురుషోత్తముడు మూడు గుణముల ఘటనయగు తన మాయాశ 
క్రిచే దేహమును స్వీకరించెను. తన గర్భమునుండి పుట్టిన ఆయనను 
గాంచి అదితి ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కశ్యప ప్రజాపతి 
కూడ ఆశ్చర్యపడి, జయమగు గాక! అని పలికెను. 


యత్తద్వపుర్భాతివిభూషణాయు ధైరవ్య క్రచిద్వ్య క్రమధారయద్ధరిః। 
బభూవ తేనైవ స వామనో వటుస్సంపశ్యతోర్జివ్యగతిర్యథా నటః 11 

అవ్యక్తచిత్‌ - ఇంద్రియగోచరము కాని చైతన్యమైన, హరిః - 
శ్రీహరి, భాతివిభూషణ-ఆయుథైః - దీప్తి ఆభరణములు ఆయుధములతో, 
వ్యక్తమ్‌ - ఇంద్రియగోచరమయ్యే, యత్‌ - ఏ, వపుః - దేహమును, అధా 
రయత్‌ - ధరించెనో, తేన ఏవ - ఆ దేహముతోనే, సః - ఆయన, సంప 
శ్యతోః ఏవ - వారిద్దరు చూచుచుండగనే, దివ్యగతిః - అద్భుతమగు 
నేర్చు గల, నటః యథా - నటుడు వలె, వామనః - పొట్టివాడైన, వటుః - 
బాలకుడుగా, బభూవ - ఆయెను. 

ఇంద్రియగోచరము కాని చైతన్యమే స్వరూపముగా గల శ్రీహరి 
ఆభరణములతో మరియు ఆయుధములతో ప్రకాశిస్తూ ఇంద్రియగోచర 
మయ్యే రూపముతో ఎదుట ప్రకటమయ్యెను. అద్భుతమగు నేర్పు గల 
నటుడు వలె ఆయన అదే దేహముతో వారిద్దరు చూచుచుండగానే పొట్టి 
బాలకుడుగా మారిపోయెను. 


తం వటుం వామనం దృష్ట్వా మోదమానా మహర్షయః | 
కర్మాణి కారయామాసుః పురస్కృత్య ప్రజాపతిమ్‌ |] 13 


వామనమ్‌ - పొట్టిగానున్ను తమ్‌ - ఆ, వటుమ్‌ - బాలకుని, 
దృష్ట్వా - చూచి, మహర్షయః - మహర్షులు, మోదమౌనాః - ఆనందించు 


688 శ్రీమద్భాగవతము 
చున్నవారై. ప్రజాపతిమ్‌ - ప్రజాపతియగు కశ్యపుని, పురస్కృత్య - 
ముందిడుకొని, కర్మాణి - జాతకర్మ మొదలగు కర్మలను, కారయామాసుః 
- చేయించిరి. 


వామనుడుగు ఆ బాలకుని చూచి మహర్షులు చాల అనందించిరి. 
వారు కశ్యప ప్రజాపతిని ముందిడుకొని, ఆ బాలకునకు జాతకర్మ మొద 
లగు కర్మలను చేయించిరి. 


తస్యోపనీయమానస్య సావిత్రీం సవితాకబ్రవీత్‌ | 
బృహస్పతిర్భహ్మూుసూత్రం మేఖలాం కశ్యపోందదాత్‌ |! 14 


ఉపనీయమానస్య - ఉపనయనము చేయబడుచున్ను తస్య - ఆ 
వామనునకు, సవితా - సూర్యుడు, సావిత్రీమ్‌ - సవిత దేవతగా గల 
గాయత్రీ మంత్రమును, అబ్రవీత్‌ - ఉపదేశించెను, బృహస్పతిః - బృహ 
స్పతి, బ్రహ్మాసూత్రమ్‌ - యజ్ఞోపవీతమును, కశ్యపః - కశ్యపుడు, మేఖ 
లామ్‌ - మొలత్రాడును, అదదాత్‌ - ఇచ్చెను. 

ఆ వామనునకు ఉపనయనము జరిగెను. ఆ సమయములో 
సూర్యుడే స్వయముగా సవిత (సూర్యుడు, పరబ్రహ్మ) దేవతగా గల 
గాయత్రీ మంత్రమునుపదేశించెను. బృహస్పతి యజ్ఞోపవీతమును, కశ్య 
పుడు మొలత్రాడును ఇచ్చిరి. 


దదౌ కృష్ణాజినం భూమిర్దండం సోమో వనస ఎతిః | 
కౌపీనాచ్భాదనం మాతా ద్యౌశ్ళత్రం జగతః పతేః!! 15 


జగతః - జగత్తుయొక్క, పతేః - ప్రభువునకు, భూమిః - భూదేవి, 
కృష్ణాజినమ్‌ - కృష్ణమృగ చర్మమును, వనస్పతిః - ఓషధులకు ప్రభువగు, 
సోమః - చంద్రుడు, దండమ్‌ - కర్రను, మాతా - తల్లియగు అదితి, కౌపీన 
-ఆచ్చాదనమ్‌ - కౌపీనమును నడుమునకు కట్టే వస్త్రమును, ద్యాః - స్వర్గ 
లోక దేవత, ఛత్రమ్‌ - గొడుగును, దదౌ - ఇచ్చెను. 


వామనరూపధారియగు ఆ జగన్నాథునకు భూదేవి కృష్ణమృగ 
చర్మమును, ఓషధులకు ప్రభువగు చంద్రుడు కర్రను, తల్లియగు అదితి 


అష్టమ స్కంధము - అధ్యాయము 18 689 


కౌపీనమును మరియు నడుమునకు కట్టే వస్త్రమును, స్వర్గాధిదేవత గొడు 
న ఇచ్చిరి. 


కమండలుం వేదగర్భః కుశాన్‌ సప్తర్ణయో దదుః | 
అక్షమాలాం మహారాజ సరస్వత్యవ్యయాత్మనః || 16 
మహారాజ - ఓ మహారాజా! వేదగర్భః _ వేదములకు నిధియగు 
బ్రహ్మగారు, కమండలుమ్‌ - కమండలమును, సప్తర్ణయః - సప్తర్షులు, 
కుశాన్‌ = దర్భలను, దదుః - ఇచ్చిరి, అవ్యయ-ఆత్మనః - వినాశము లేని 
స్వరూపముగల ఆ వామనునకు, సరస్వతీ - సరస్వతి, అక్షమాలామ్‌ - 
జపమాలను. 
వినాశము లేని చైతన్యమే స్వరూపముగా గల శ్రీహరి వామనుడా 
యెను. ఆయనకు వేదనిధియగు బ్రహ్మగారు కమండలమును, సప్తర్డులు 
దర్భలను, సరస్వతి జపమాలను ఇచ్చిరి. 


తస్మా ఇత్యుపనీతాయ యక్షరాట్‌ పాత్రికామదాత్‌ | 
భిక్షాం భగవతీ సాక్షాదుమాుదాదంబికా సతీ || క్షే 


ఇతి - ఈ విధముగా, ఉపనీతాయ - ఉపనయనము చేయబడిన, 
తమ్మై - ఆ వామనుని కొరకు, యక్షరాట్‌ - యక్షప్రభువగు కుబేరుడు, 
పొత్రికామ్‌ - పాత్రను, అదాత్‌ - ఇచ్చెను, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, అంబికా 
- జగన్మాత, సతీ - పతివ్రత అగు, ఉమా భగవతీ - ఉమా భగవతి, 
భిక్షామ్‌ - భిక్షను, అదాత్‌ - ఇచ్చెను. 

ఈ విధముగా ఉపనయనము చేయబడిన వామనునకు యక్ష 
ప్రభువగు కుబేరుడు భిక్షాపాత్రను ఈయగా, సాక్షాత్తుగా పతివ్రత మరియు 
జగన్మాతయగు ఉమా భగవతి భిక్షనిచ్చెను. 

స బ్రహ్మవర్చసేనైవం సభాం సంభావితో వటుః | 
బ్రహ్మర్షిగణణసంజుస్టామత్యరోచత మారిషః || 18 


690 శ్రీమద్భాగవతము 
ఏవమ్‌ - ఈ విధముగా, సంభావితః - సత్కరించబడినవాడు, 
మారిషః - శ్రేష్టుడు అగు, సః - ఆ, వటుః - వామనుడు, బ్రహ్మవర్చసేన 
- 'బ్రహ్మవర్చస్సుతో, బ్రహ్మ-బుషిగణసంజుష్టామ్‌ - బ్రహ్మర్డుల గణ 
ముచే చక్కగా సేవించబడిన, సభామ్‌ - సభను, అతి-అరోచత - అతిక్ర 
మించి ప్రకాశించెను. 
ఈ విధముగా సత్కరించబడిన గ్రేష్టుడైన ఆ వామనుడు బ్రహ్మవ 


రృస్సుతో, బ్రహ్మర్దుల సమూహముచే సగ సేవించబడిన ఆ సభను 
అతిక్రమించి ప్రకాశించెను. 


సమిద్ధమాహితం వహ్నిం కృత్వా పరిసమూహనమ్‌ |! 
పరిస్తీర్య సమభ్యర్చ్య సమిద్భిరజుహోద్ద్విజః || క్షం 
ద్విజః - ఆ బ్రహ్మచారి, ఆహితమ్‌ - స్థాపించబడినదై. సమిద్ధమ్‌ 
- ప్రజ్వరిల్ల చేయబడిన, వహ్నిమ్‌ - అగ్నిని, పరిసమూహనమ్‌ - చుట్టూ 
దర్భలతో తుడుచుటను, కృత్వా - చేసి, పరిస్తీ్య్య - దర్భలను పరచి, 
సమభ్యర్చ్య - చక్కగా పూజించి, సమిద్భిః - సమిధలతో, అజుహోత్‌ - 
హోమము చేసెను. 

ఆ బ్రహ్మచారి అగ్నిని స్థాపించి, ప్రజ్వరిల్ల జేసి, చుట్టూ దర్భలతో 
తుడిచి, దర్భలను పరచి, చక్కగా పూజించి, సమిధలతో హోమము చేసె 
ను. 

శ్రుత్వాంశ్వమేధైర్యజమాన మూర్జితం 
బలిం భృగూణాముపకల్పితైస్తతః ! 
జగామ తత్రాఖిలసారసంభృతో 

భారేణ గాం సన్నమయన్‌ పదే పదే || 20 

అఖిలసారసంభృతః - సకలజగత్తుయొక్క సారముతో పూర్ణుడైన 
ఆ వటువు, భృగూణామ్‌ - భృగువంశీయులచే, ఉపకల్పితైః - చేయించబ 
డిను అశ్వమేధైః - అశ్వమేధములచే, యజమానమ్‌ - యజ్ఞమును చేయు 
చున్నట్టియు, ఊర్జితమ్‌ - సమృద్ధుడైన, బలిమ్‌ - బలిని గురించి, శ్రుత్వా 


అష్టమ స్కంధము - అధ్యాయము 18 691 


- విని, తతః - అక్కడనుండి, పదే పదే - ప్రతి అడుగునందు, భారేణ - 
బరువుచ్చే గామ్‌ - భూమిని, సన్నమయన్‌ - బాగా క్రుంగునట్లు చేయుచు 
న్నవాడై, తత్ర - అచటకు, జగామ - వెళ్లెను, 


సంపదలతో సమృద్ధుడ్రైయున్న బలి భృగువంశీయుల సాహాయ్య 
ముతో అనేకములగు అశ్వమేధ యాగములను చేసెను. ఆయన మరల 
యాగమును చేయుచుండెను. సకలజగత్తుయొక్క సారము (సత్త) తో 
పూర్ణుడైన ఇ వామనుడు ఆ విషయమును విని తన స్థానమునుండి అ బలి 
యొక్క స్థానమునకు వెళ్లెను ఆయన నడచుచుండగా ప్రతి అడుగునందు 
ఆ భారమునకు భూమి బాగా క్రుంగిపోవుచుండెను. 


తం రు ఉత్తరే బలేః 
య బుత్విజస్తే గ భృగుకచ్చసంజ్ఞకే | 
ప్రవర్తయంతో భృగవః క్రతూత్తమం 
వ్యచక్షతారాదుదితం యథా రవిమ్‌ !| 2 


నర్మదాయాః - నర్మదానదియొక్క, ఉత్తరే తటే - ఉత్తరపు ఒడ్డు 
నందు, భృగుకచ్భసంజ్ఞకే - భృగుకచ్భము అనే పేరు గల క్షేత్రమునందు, 
క్రతు-ఉత్తమమ్‌ - గొప్ప యజ్ఞమును, ప్రవర్తయంతః - నడిపించుచున్ను 
యే - న్‌ బలేః - బలియొక్క, బుత్విజః - బుత్విక్కు లైన, భృగవః - 
భృగువంశీయులు గలరో, తే - వారు, తమ్‌ - ఆ వామనుని, ఆరాత్‌ - దగ్గ 
రలో, ఉదితమ్‌ - ఉదయించిన, రవిం యథా - సూర్యుని వలె, వ్యచక్షత - 
చూచిరి. 

నర్మదానదియొక్క ఉత్తరతీరములో భృగుకచ్చము అనే పేరు గల 
క్లేత్రమునందు భృగువంశీయులగు బుత్విక్కులు బలిచే గొప్ప యజ్ఞము 
(అశ్వమేధము) ను చేయించుచుండిరి. వారు వామనుని, దగ్గరగా ఉద 
యించిన సూర్యుడా యన్నట్లు, చూచిరి. 


త బుత్విజో యజమానస్పదస్యా 
హతత్విషో వామనతేజసా నృప | 


692 శ్రీమద్భాగవతము 
సూర్యః కిలాయాత్యుత వా విభావసుః 
సనత్కుమారో5థ దిదృక్షయా క్రతోః || 22 


నృప - ఓ మహారాజా! తే - అ, బుత్విజః - బుత్విక్కులు, 
యజమానః - యజ్ఞమును చేయుచున్న బలి, సదస్యాః - సభాసదులు, 
వామనతేజసా - వామనుని తేజస్సుచే, హతత్విషః - వెలవెలబోయిన 
కాంతి గలవారు, సూర్యః - సూర్యుడు, క్రతోః - యజ్ఞమును, దిదృక్షయా 
- చూడాలనే కోరికతో, ఆయాతి కిల - వచ్చుచున్నాడా యేమి! ఉత వా - 
లేదా, విభావసుః - అగ్నియా?, అథ - లేదా, సనత్కుమారః - సనత్కు 
మారుడా? 


ఓ మహారాజా! ఆ బుత్విక్కులు, యజ్ఞమును చేయుచున్న బలి 
మరియు సభాసదుల తేజస్సు వామనుని తేజస్సు ముందు వెలవెల బో 
యొను. ఈతడు యజ్ఞమును చూడగోరి వచ్చుచున్న సూర్యుడా యేమి? 
లేక అగ్నియా? లేకు సనత్కుమారుడా? అని వారు తలపోసిరి. 


ఇత్టం సశిష్యేషు భృగుష్వనేకధా 
వితర్శ్యమాణో భగవాన్‌ స వామనః | 
ఛత్రం సదండం సజలం కమండలుం 
వివేశ బిభ్రదధయమేధవాటమ్‌ || 23 
ఇత్ళమ్‌ - ఈ విధముగా, సశిష్యేషు - శిష్యులతో గూడియున్ను 
భృగుషు - భృగువంశీయులయందు, అనేకధా - పలుపలు విధములుగా, 
వితర్శ్యమాణః - ఊహలు చేయబడుచున్ను సః - ఆ, భగవాన్‌ వామనః - 
వామన భగవానుడు, సదండమ్‌ - దండముతో కూడిన, ఛత్రమ్‌ - గొడుగు 
ను, సజలమ్‌ - నీటితో కూడియున్న కమండలుమ్‌ - కముండలమును, 
చిభ్రత్‌ - ధరించియున్నవాడై. హయమేధవాటమ్‌ - అశ్వమేధ యాగశాల 
ను, వివేశ - ప్రవేశించెను. 


ఈ విధముగా భృగువంశీయులు, వారి' శిష్యులు వామన భగవా 
నుని గురించి పలు పలు విధములుగా ఊహాగానములను చేయుచుండిరి. 


అష్టమ స్కంధము - అధ్యాయము 18 693 


ఇంతలో ఆయన దండమును, గొడుగును, నీటితో కూడిన కమండలమును 
పట్టుకొని అశ్వమేధ యాగశాలను ప్రవేశించెను. 


మౌంజ్యా మేఖలయా నీతముపవీతాజినోత్తరమ్‌ ! 

జటిలం వామనం విప్రం మాయామాణవకం హరిమ్‌ || 24 

ప్రవిష్టం వీక్ష్య భృగవస్సశిష్యాస్తే సహాగ్నిభిః | 

ప్రత్యగృహ్హన్‌ సముత్ధాయ సంక్షిప్తాస్తస్య తేజసా || 25 

"మౌంజ్యా - ముంజగడ్డితో చేసిన, మేఖలయా - మొలత్రాడుతో, 
వీతమ్‌ - నడుము చుట్టూ కట్టబడినట్టియు, ఉపవీత-అజిన-ఉత్తరమ్‌ - ఉప 
వీతముగా ధరించబడిన చర్మమే ఉత్తరీయముగా కలిగినట్టియు, జటిలమ్‌ - 
జటాధారియైనట్టియు, విప్రమ్‌ - బ్రహ్మచారియైనట్టియు, మాయామాణవ 
కమ్‌ - కపటబాలకుడైనట్టియు, వామనమ్‌ - వామునరూపమును దాల్చి 
నట్టియు, ప్రవిష్టమ్‌ - ప్రవేశించిన, హరిమ్‌ - శ్రీహరిని, వీక్ష్య - చూచి, 
సశిష్యాః - శిష్యులతో గూడిన, తే - ఆ, భృగవః - భృగువంశీయులు, 
తస్య - ఆ వామనుని, తేజసా - తేజస్సుచే, సంక్షిప్తాః - పరాజితులై, 
అగ్నిభిః సహ - అగ్నులతో కూడి, సముజ్టాయ - లేచి నిలబడి, ప్రత్యగృ 
హన్‌ - స్వాగతము పలికిరి. 
కపట బాలకుని రూపమును దాల్చిన శ్రీహరి ముంజగడ్డితో చేసిన 

మొలత్రాడును దాల్బ్చెను. జటాధారియగు ఆ బ్రహ్మచారి చర్మమునే ఉత్తరీ 
యముగా ఉపవీత పద్ధతి (యజ్ఞోపవీతము వలె) లో ధరించెను. యజ్ఞశా 
లలో ప్రవేశించిన ఆ వామనుని తేజస్సు ముందు భృగువంశీయులు వెల 
వెల బోయిరి. వారు ఆ వామనుని చూచి శిష్యులతో బాటు లేచి అగ్నులను 
పట్టుకొని ఆయనకు స్వాగతమును పలికిరి, 


యజమానః ప్రముదితో దర్శనీయం మనోరమమ్‌ | 
రూపానురూపావయవం తస్మా ఆసనమాహరత్‌ || _ 26 


దర్శనీయమ్‌ - అందగాడైనట్టియు, మనోరమమ్‌ - మనస్సునకు 
ఆహాదమును కలిగించునట్లియు, రూప-అనురూప-అవయవమ్‌ - రూప 


694 శ్రీమద్భాగవతము 
మునకు తగ్గ అవయవములు కలిగిన వామనుని (చూచి), యజమానః - 
యజ్ఞమును చేయుచున్న బలి, ప్రముదితః - చాల. ఆనందించినవాడు, 
తమ్మై - ఆతని కొరకు, ఆసనమ్‌ - ఆసనమును, ఆహరత్‌ - సమర్పించె 
ను. 

వామనుడు రూపమునకు తగ్గ అవయవములతో ఒప్పారే అంద 


గాడు. మనస్సునకు ఆహ్లాదమును కలిగించే వామనుని చూచి యజ్ఞమును 
చేయుచున్న బలి చాల ఆనందించి, ఆతనికి ఆసనమును సమర్చించెను. 


స్వాగతేనాభినంద్యాథ పాదౌ భగవతో బలిః | 
' అవనిజ్యార్భయామాస ముక్తసంగం మనోరమమ్‌ || 27 


అథ - తరువాత, బలిః - బలి, ముక్తసంగమ్‌ - విడిచిపెట్టబడిన 
అసక్తి కలిగినట్టియు, మనోరమమ్‌ - మనస్సునకు ఆహ్లాదమును కలిగించే 
వామనుని, స్వాగతేన - స్వాగతవచనముచే, అభినంద్య - అభినందించి, 
అథ - తరువాత, భగవతః - వామన భగవానుని, పొదౌ - పాదములను, 
అవనిజ్య - కడిగి, అర్భయామాస - పూజించెను. 


సర్వసంగరహితుడగు వామనుడు మనస్సునకు ఆహ్లాదమును కలి 


గించుచుండెను. బలి ఆయనను స్వాగతము వచనముతో అభినందించి, 
తరువాత ఆయన పాదములు కడిగి పూజించెను. 


అదా జనకల్మషాపహం 
స ధర్మవిన్మూర్హ్యదధాత్సుమంగలమ్‌ | 
యద్దేవదేవో గిరిశశ్చంద్రమౌలిః 
దధార మూర్ధ్నా పరయా చభక్త్యా !! 28 
జనకల్మష-అపహమ్‌ - జనుల పాపములను పోగొట్టునట్టియు, 
సుమంగలమ్‌ - పరమకల్యాణకారియగు, తత్‌-పాదశౌచమ్‌ - ఆయన 
పాదములను కడిగిన నీటిని, ధర్మవిత్‌ - ధర్మవేత్తయగు, స సః - అ బలి, 
మూర్ధ్ని - శిరస్సుమై, అదధాత్‌ - ధరించెను, యత్‌ - దేనిని, దేవదేవః - 
దేవదేవుడు, గిరిశః - కైలాసవాసి, చంద్రమౌలిః చ - చంద్రుడు శిరోభూష 


అష్టమ స్కంధము - అధ్యాయము 18 695 


ఇముగా గలవాడు అగు శివుడు కూడా, పరయా - సర్వాతిశాయియగు, 
భక్త్యా - భక్తితో, మూర్ధ్నా - శిరస్సుతో, దధార - ధరించెనో. 


వామనుని పాదములను కడిగిన నీరు జనుల పాపములను పోనా 
డునది. పరమకల్యాణకారియగు ఆ నీటిని ధర్మవేత్తయగు బలి తలమై చల్లు 
కొనెను. దేవదేవుడు, కైలాసవాసి, చంద్రవంక తలకై గలవాడు అగు 
శివుడు ఆ పాదముల నీటిని (గంగను) ఒకప్పుడు సర్వోత్తమమైన భక్తితో 
తలమై దాల్బెను. 
బలిరువాచ |! 
స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మన్‌ కిం కరవామతే | 
బ్రహ్మర్లీణాం తపస్సాక్షాన్మన్యే త్వాంంర్య వపుర్ధరమ్‌ 1 29 
బ్రహ్మన్‌ - ఓ బ్రహ్మచారీ! తే - నీ కొరకు, సు-ఆగతమ్‌ - స్వాగ 
తము, తుభ్యమ్‌ - నీ కొరకు, నమః - నమస్కారము, తే - నీ కొరకు, కిమ్‌ 
- దేనిని, కరవామ - మేము చేయవలెను?, ఆర్య - ఓ పూజనీయా., త్వా 
- నిన్ను, వపుః-ధరమ్‌ - దేహమును దాల్చిన, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, 
బ్రహ్మర్ష్డీణామ్‌ - బ్రహ్మర్జులయొక్క, తపః - తపస్సునుగా, మన్యే - తలచె 
దను. 
బలి ఇట్లు పలికెను --- ఓ బ్రహ్మచారీ! నీకు స్వాగతము. నీకు 
నమస్కారము. నీకు నేను ఏమి చేయవలెను? ఓ పూజనీయా! సాక్షాత్తుగా 
బ్రహ్మర్షులయొక్క తపస్సు నీ రూపమును దాల్చి వచ్చినదని నేను తలచె 
దను. 
అద్య నః పితరస్తృప్తా అద్య నః పావితం కులమ్‌ । 
అద్య స్విష్టః కతురయం యదృ్భవానాగతో గృహాన్‌ |] 30 


అద్య - ఈనాడు, నః - మాయొక్క, పితరః - పితృదేవతలు, 
తృప్తాః - తృప్పులైనారు. అద్య - ఈనాడు, నః - మాయొక్క, కులమ్‌ - 
కులము, పొవితమ్‌ - పవిత్రము చేయబడినది, అద్య - ఈనాడు, అయమ్‌ 


త్‌ 


696 శ్రీమద్భాగవతము 
- ఈ, క్రతుః - యజ్ఞము, సు-ఇష్టః - సుసంపన్నమైనది, యత్‌ - విలయ 
నగా, భవాన్‌ - నీవు, గృహాన్‌ - ఇంటిని గురించి, ఆగతః - వచ్చినాడవు. 
ఈనాడు నీవు మా ఇంటికి వచ్చుటచే మా పితృదేవతలు సంతృ 
ప్తులైనారు; మా కులము పవిత్రమైనది; ఈనాడు ఈ యజ్ఞము నీ రాకచే 
సుసంపన్నమైనది. 
అద్యాగ్నయో మే సుహుతా యథావిధి 
ద్విజాత్మజ త్వచ్చరణావనేజనై: | 
హతాంహసో వార్భిరియం చ భూరహో 

తథా పునీతా తనుభిః పదైస్తవ !| ఏ్షే 

ద్విజ-ఆత్మజ - ఓ బ్రాహ్మణ బాలకా! అద్య - ఈనాడు, త్వత్‌- 
చరణ-అవనేజనైః - నీ పాదములను కడిగిన, వార్భిః - నీళ్లతో, హత-అం 
హసః - నశింప జేయబడిన పాపములు గల, మే - నాయొక్క, అగ్నయః - 
అగ్నులు, యథావిధి - విధిని అతిక్రమించకుండా, సుహుతాః - చక్కగా 
హోమము చేయబడినవి, అహో - ఆహా! తథా - అదే విధముగా, ఇయమ్‌ 
_ ఈ భూః చ - భూమి కూడ, తవ - నీయొక్క, తనుభిః - చిన్న పదైః - 
అడుగులచే, పునీతా - పవిత్రము చేయబడినది. 

ఓ బ్రాహ్మణ బాలకా! ఈనాడు నీ పాదములను కడిగిన నీరునా 
పాపములను నశింప జేసినది. నేను నా అగ్నులలో యథావిధిగా చక్కగా 
చేసిన హోమము సఫలమైనది. అహా! నీ చిన్న చిన్న అడుగులతో ఈ 
భూమి కూడ పావనమైనది. 

యద్యద్వటో వాంఛసి తత్ప్రతీచృ మే 
త్వామర్థినం విప్రసుతానుతర్కయే | 
గాం కాంచనం గుణవద్ధామ మృష్టం 
తథాన్నపేయముత వా విప్రకన్యామ్‌ | 
గ్రామౌన్‌ సమృద్ధాంస్తురగాన్‌ గజాన్‌ వా 
రథాంస్తథా5ర్పత్రమ సంప్రతీచ్భ || 3౩2 





అష్టను స్కంధము - అధ్యాయము 18 697 


తి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే వామనావతారే 
వామన ప్రాదుర్భావో నామ అష్టాదశోంధ్యాయః 11 





వటో - ఓ బ్రహ్మచారీ!, విప్రసుత - బ్రాహ్మణ బాలకా! త్వామ్‌ - 
నిన్ను అర్జినమ్‌ - కోరిక గలవానినిగా, అనుతర్కయే - భావించుచున్నా 
ను, యత్‌ యత్‌ - దేనిని దేనిని, వాంఛసి - కోరెదవో, తత్‌ - దానిని, మే - 
నానుండి, ప్రతీచ్చ - స్వీకరించుము, అర్హత్తమ - పరమ పూజనీయా!, 
గామ్‌ - గోవును, కాంచనమ్‌ - బంగారమును, గుణవత్‌ - మంచి లక్షణ 
ములు గల, ధామ - గృహమును, తథా - మరియు, మృష్టమ్‌ - రుచ్యమై 
న, అన్నపేయమ్‌ - అన్నమును పానీయమును, ఉత - లేదా, విప్రకన్యాం 
వా - బ్రాహ్మణ బాలికను గాని, సమృద్ధాన్‌ - సంపన్నములైన, గ్రామాౌన్‌ - 
గ్రామములను, తురగాన్‌ - గుర్రములను, గజాన్‌ వా - ఏనుగులను గాని, 
సంప్రతీచ్చ - చక్కగా స్వీకరించుము. 


ఓ బ్రహ్మచారీ! నీవు దేనినో కోరదలచుకున్నావని నాకు తోచుచు 
న్నది. ఓ బ్రాహ్మణ బాలకా! నీకు ఏ వస్తువుమై కోరిక ఉంటే దానిని 
నానుండి స్వీకరించుము. పరమ పూజనీయా! గోవులను గాని, బంగార 
మును గాని, అన్ని సౌకర్యములు గల ఇంటిని గాని, రుచ్యమైన అన్నపాన 
ములను గాని, సంపన్నములైన గ్రామములను గాని, గుర్రములను గాని, 
ఏనుగులను గాని, నీవేది కోరితే దానిని నావద్దనుండి హాయిగా స్వీకరించు 
ము. నీవు కోరినచో నీకు ఒక బ్రాహ్మణ బాలికతో వివాహమునైననూ నేను 
ఏర్పాటు చేయగలను. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
వామనావతారవృత్తాంతములో వామన ప్రాదుర్భావమును వర్ణించే 
పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18). 


కళ యిలు లు 


అథ ఏకోనవింశోశధ్యాయః 


వామనావతారము - వామనుడు బలిని మూడు 
అడుగుల భూమిని కోరుట 


శ్రీశుక ఉవాచ | 
ఇతి వైరోచనేర్వాక్యం ధర్మయుక్తం స సూనృతమ్‌ |! 
నిశమ్య భగవాన్‌ ప్రీతః ప్రతినంద్యేదమట్రవీత్‌ || కే 
ఇతి - ఈ విధమైన, వైరోచనేః - విరోచన పుత్రుడగు బలియొక్క, 
ధర్మయుక్తమ్‌ ఆ ధర్మముతో కూడినట్టియు, సూనృ్ఫతమ్‌ - ప్రియము సత్య 
ము అగు, వాక్యమ్‌ - వాక్యమును, నిశమ్య - విని, సః - ఆ, భగవాన్‌ - 
వామన భగవానుడు, ప్రీతః - సంతోషించినవాడై, ప్రతినంద్య - అభినందిం 
చి, ఇదమ్‌ - ఈ మాటను, అబ్రవీత్‌ - పలికెను. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విరోచన పుత్రుడగు బలి ఈ 
విధముగా ధర్మబద్ధము, ప్రియము, సత్యము అగు వాక్కును పలికెను. ఆ 
మాటను విన్న వామన భగవానుడు సంతోషించి ఆయనను అభినందిస్తూ 
ఇట్లు పలికెను. 


శ్రీభగవానువాచ | 
వచస్త వైతజ్ఞన దేవ సూన్ఫతం 
కులోచితం ధర్మయుతం యశస్కరమ్‌ | 
యస్య ప్రమాణం భృగవస్సాంపరాయే 
పితామహః కులవృద్ధః ప్రశాంతః !| 2 


అధ్యాయము 19 699 


జనేదేప - ఓ మహారాజా! తవ - నీయొక్క, ఏతత్‌ - ఈ, వచః - 
మౌట సూసృతమ్‌ - సత్యము ప్రియము, కుల-ఉచితమ్‌ - వంశమునకు 
తగినది, ధర్మయుతమ్‌ - ధర్మముతో కూడినది, యశస్కరమ్‌ - కీర్తిని కలి 
గించనది, యస్య - ఏ. నీకు, సొంపరాయే - పరలోకములో హితమును 
చేసే సాధనము విషయములో, భృగవః - భృగువంశీయులు, కులవృద్ధః - 
పంశములో పెద్దవాడు, ప్రశాంతః - ప్రసన్నుడు అగు, పితామహః - తాత 
గారు, త్రమౌణమ్‌ - ప్రమాణమో, 

ఓ మహారాజా! నీవు పలికిన ఈ మాట సత్యము, ప్రియము, ధర్మ 
జద్ధము. అది నీకు కీర్తిని కలిగించును. నీకు పరలోకసాధనము విషయ 
వజలో భృగువంశీయులు మాత్రమే గాక, కులవృద్ధుడు మరియు ప్రస 
స్నుడు అగు తాతగారు (ప్రహ్లాదుడు) ప్రమాణము (అనగా, వారి యాదే 
శము నీకు శిరోధార్యము). 

న స్యూతస్మిన్‌ కులే కశ్చిన్నిస్సత్త్వః కృపణః పుమాన్‌ | 
ట్రత్యాఖ్యాతా ప్రతిశ్రత్య యో వాందాతా ద్విజాతయే || 3 
ఏతజ్మన్‌ - ఈ, కులే - కులమునందు, నిస్సత్త్వః - థైర్యము లేని 
వాడు, శృవేణ: - లోభి అగు, పుమాన్‌ - వ్యక్తి కశ్చిత్‌ - ఎవడైననూ, న 
జ్ఞా - లేజీ లేడు యః - ఎవడైతే, ప్రతిశ్రుత్య - మాటను ఇచ్చి, ప్రత్యా 
ఖ్యాతా - తిరస్కరించువాడో, వా - లేదా, ద్విజాతయే - వేదచేత్త కొరకు, 
అదాతా - దానమును చేయనివాడో. 

ఈ (మీ) కులమునందు మాటను ఇచ్చి తిరస్కరించే ధైర్యహీను 
డైన ష్యక్తి గాని, వేదవేత్తకు దానమును చేయని లోభియగు వ్యక్తిగాని 
ఎవ్వరూ లేజీ లేరు. 

స నంతి తీరే యుధి చార్థినాంర్థితాః 
పరాబ్ముఖా యే త్వమనస్వినో నృపాః | 
యుష్మత్కులే యద్యశసాామలేన 
శ్రేపోద ఉద్భాతి యథోడుపః ఖే || తీ 


700 శ్రీమద్భాగవతము 

తీర్ధ - దానము చేసే కాలమునందు, యుధిచ - యుద్ధమునం 
దు కూడ, అర్ధినా _ యాచకునిచే (యుద్ధమును చేయ గోరువానిచే), 
అర్ధితాః - కోరబడినవారై యే - ఏ, నృపాః తు - రాజులైతే, పరాజ్‌- 
ముఖాః - వెనుకకు తిరిగిన ముఖము గలవారో, అమనస్వినః - స్వాభిమా 
నము లేని అట్టివారు, యుష్మత్‌-కులే - మీ వంశమునందు, న సంతి - 
లేరు, యత్‌ - ఏ కులమునందైతే అమలేన - స్వచ్భమైన, యశసా - కీర్తి 
చే, ప్రహ్లాదః - ప్రహ్లాదుడు, ఖే - ఆకాశమునందు, ఉడుపఃు యథా - 
చంద్రుడు వలె, ఉద్భాతి - ప్రకాశించుచున్నాడో 


దానమును చేసే సమయములో యాచకుడు కోరగా ముఖమును 
వెనుకకు త్రిప్పుకున్న స్వాభిమానరహితులైన రాజులు గాని, యుద్ధము 
నకు కాలు దువ్వే శత్రువునకు వెన్ను చూపే అభిమానరహితులైన రాజులు 
గాని మీ వంశములో పుట్టలేదు. మీ వంశములో ప్రహ్లాదుడు, ఆకాశమునం 
దలి చంద్రుడు వలె, స్వచమైన కీర్తితో ప్రకాశించుచున్నాడు. 


యతో జాతో హిరణ్యాక్షశ్చరన్నేక ఇమాం మహీమ్‌ | 
ప్రతివీరం దిగ్విజయే నావిందత గదాయుధః !! క్‌ 


యతః - ఏ కులమునందు, జాతః - పుట్టిన, హిరణ్యాక్ష: - హిర 
ణ్యాక్షుడుం గదా-ఆయుధః - గదయే ఆయుధముగా గలవాడై, దిగ్‌-ని 
జయే - దిగ్విజయమునందు, ఇమామ్‌ - ఈ, మహీమ్‌ - భూమిని, ఏకు - 
ఒంటరియై, చరన్‌ - సంచరించువాడై, ప్రతివీరమ్‌ - ప్రతిపక్షివి న అవిం 
దత - పొందలేదో, 


మీ వంశములో పుట్టిన హిరణ్యాక్షుడు దిగ్విజయము నిమిత్తముగా 
గదను చేతబట్టి ఈ భూమినంతనూ ఒంటరిగా సంచరించెను. ఆయన 
ముందు నిలబడి యుద్ధము చేయువాడు ఆయనకు తారసిల్లలేదు. 
యం వినిర్జిత్య కృచ్చేణ విష్ణుః క్షో్మోద్ధార ఆగతమ్‌ | 
నాత్మానం జయినం మేనే తద్వీర్యం భూర్యనుస్మరన్‌ || 6 


అష్టమ స్కంధము - అధ్యాయము 19 701 


క్షా -ఉద్ధారే - భూమియొక్క ఉద్ధరణమునందు, ఆగతమ్‌ - 
వచ్చిన), యమ్‌ - ఎవనిని, కృచ్చేణ - కష్టముతో, వినిర్జిత్య - జయించి, 
భూరి - అధికమగు, తద్‌-వీర్యమ్‌ - వాని పరాక్రమమును, అనుస్మరన్‌ - 
తరువాత స్మరించువాడై, విష్ణుః - విష్ణువు, ఆత్మానమ్‌ - తనను, జయి 
నమ్‌ - విజేతనుగా, న మేనే - తలంచలేదో. 


విష్ణువు భూమిని మైకి తీసుక్సువచ్చుచుండగా హిరణ్యాక్షుడు వచ్చి 
ఆయనమై దండెత్తెను. అపుడాయన కష్టము మీద ఆతనిని జయించెను. 
అయిననూ, ఆతడు చూపించిన అధికమగు పరాక్రమమును తరువాత 
గుర్తు చేసుకొని విష్ణువు తాను విజేతనని తలపోయలేదు. 


నిశమ్యు తద్వధం భ్రాతా హిరణ్యకళిపుః పురా | 
హంతుం భ్రాతృహణం క్రుద్ధో జగామ నిలయం హరేః 117 


తద్‌-వధమ్‌ - వాని వధను గురించి, నిశమ్య - విని, భ్రాతా - 
సోదరుడగు, హిరణ్యకశిపుః - హిరణ్యకశిపుడు: క్రుద్ధః - కోపించినవాడై, 
పురా - పూర్వము, భ్రాత్సృహణమ్‌ - సోదరుని చంపినవానిని, హంతుమ్‌ - 
చంపుటకు, హరేః - శ్రీహరియొక్క, నిలయమ్‌ - నివాసమును గురించి, 
యయౌ - వెళ్లెను. 

హిరణ్యాక్షుని వధను గురించి విని, వాని సోదరుడుగు హిరణ్యకశి 


పుడు కోపించెను. ఆతడు తన సోదరుని చంపినవానిని చంపుటకైై శ్రీహరి 
నివాసము (వైకుంఠము) నకు వెళ్లెను. 


తమాయాంతం సమాలోక్య శూలపాణిం కృతాంతవత్‌ | 
చింతయామాస కాలజ్ఞో విష్ట్ణ్టర్మాయావినాం వరః [| 8 


కాలజ్ఞః - కాలము తెలిసినవాడు, మాయావినామ్‌ - మాయావు 
లలో, వరః - ్రేస్టుడగు, విష్ణుః - విష్ణువు, శూలపాణిమ్‌ - శూలము చేతి 
యందున్నట్టియు, కృతాంతవత్‌ - మృత్యువు వలె, ఆయాంతమ్‌ - పచ్చు 
చున్ను తమ్‌ - వానిని, సమాలోక్య - చూచి, చింతయామాస - ఆలోచించె 
సు, 


702 శ్రీమద్భాగవతము 
ఏ కాలమునందు ఏమి చేయవలెనో విష్ణువునకు బాగా తెలియు 
నుంఆయన మౌాయావులలో అ(గ్రేసరుడు. శూలమును చేతబట్టి మృత్యువు 
వలె తన మీదకు వచ్చుచున్న ఆ హిరణ్యకశిపుని చూచి ఆయన ఇట్లు తల 
పోసెను. 


యతో యతోంహం తత్రాసౌ మృత్యుః ప్రాణభృతామివ | 
అతోోహమస్య హృదయం ప్రవేక్ష్యామి హూగ్చృశః || 9 
ప్రాణభృతామ్‌ - ప్రాణధారులకు, మృత్యుః ఇవ - మృత్యువు వలె, 
అసౌ - ఈతడు; అహమ్‌ - నేను, యత్ర యత్ర - ఎక్కడెక్కడో, తత్ర - 
అక్కడ, అతః - ఇందువలన, అహమ్‌ - నేను, పరాగ్‌-దృశః - బహిర్ముఖు 
డగు, అస్య - వీనియొక్క, హృదయమ్‌ - హృదయమును, ప్రవేజ్ష్యామి - 
ప్రవేశించగలను. 
ప్రాణధారులు ఎక్కడకు వెళితే అక్కడకు మృత్యువు వెంటాడును. 
అదే విధముగా నేను ఎక్కడకు వెళ్లినా ఈతడు నన్ను వెంటాడును. కాని, 
ఈతడు బహిర్ముఖుడు గనుక, నేనీతని హృదయములో ప్రవేశించెదను. 
(అనగా, ఈతడు నన్ను కనుగొనలేడు). 


ఏవం స నిశ్చిత్య రిపోశ్ళరీరమాధావతో నిర్వివిశేససురేంద్ర | 
శ్వాసొనిలాంతర్జితసూక్ష్మ దేహస్తత్పాంణరం(ధ్రేణ వివిగ్నచేతాః! | 10 


అసుర-ఇంద్ర - ఓ రాక్తసరాజా! వివిగ్నచేతాః - భయముతో 
నిండిన మనస్సు గల, సః - ఆ శ్రీహరి, ఏవమ్‌ - ఈ విధముగా, నిశ్చిత్య 
- నిశ్చయించి, ఆధావతః - మీదకు పరుగెత్తుచున్ను రిపోః - శత్రువుయొ 
క్క శరీరమ్‌ - దేహమును, శ్వాస-అనిల-అంతర్జితసూక్ష్మ దేహః - శ్వాస 
యొక్క గాలియందు దాచబడిన సూక్ష్మమగు దేహము గలవాడై, తత్‌-ప్రా 
ణరంధ్రేణ - వాని శ్వాసయొక్క రంధ్రమగు ముక్కు గుండా, నిర్వివిశే - 
ప్రవేశించెను. 


ఓ రాక్షసరాజా! భయముతో నిండిన మనస్సు గల ఆ శ్రీహరి ఈ 
విధముగా నిశ్చయించుకొనెను. ఆయన మీదకు పరుగెత్తుచున్న శత్రువు 


అష్టమ స్కంధము - అధ్యాయము 19 703 


యొక్క దేహములో ఉచ్చ్యాసనిశ్శ్వాసలు జరిగే వాని ముక్కుగుండా 
మూక్ష్మరూసపణగా తోపఅ ప్రవేశించి, శ్వాసవాయుపవుజే అంతర్జితుడై 
యుండెను. 


స తన్నికేతం పరిహృశ్య నూస్య- 
మపశ్యవళాస: కుపితో నశాద |! 
శ్షాం ద్యాం దిశః ఖం వివరాన్‌ సముచ్రాన్‌ 
విష్ణుం విచిస్వసన్న దదర్శ వీరః || క్ష 


వీర - వీరుడకు, సః - ఆ హిరణ్యకళివ్యడు. శూన్యమ్‌ - శూన్య 
వణగాసున్న్య తల్‌-నిశేతమ్‌ - ఆ విష్ణువుయొక్క నివానపణసు, పరిహృశ్య 
- అంతటా వెదికి, అపశ్యషళాసః - కానరానివాడై, కుపితః - కోపించిసవాడై, 
ననాద - నాదహుసు చేసెసు, క్ష్మామ్‌ - భూమిని, ద్యామ్‌ - స్వర్గమును, 
దిశ - దిళ్కులసు, ఖమ్‌ - అంతరిక్షమును, విపరాన్‌ - పాతాలాది తోకము 
అసు, సముద్రాన్‌ - సముద్రములసు, విష్ణుమ్‌ - విష్ణువును, విచిన్వన్‌ - 
అన్వేషించువాడై, న దదర్శ - కానరాలేదు. 


వీరుడగు ఆ హిరణ్యకశిపుడు శూన్యముగానున్న ఆ విష్ణువు 
యొక్క నివానశీేముసు అంతటా వెదికెను. అయిననూ, ఆతనికి విష్ణువు కాస 
రాలేదు. అతడు కోపముతో నాదపను చేసను. అతడు భూలోకహుసు, 
స్యర్జలోకవణసు, అంతరిక్షపజను, దిళ్కులను, పాతాలాది తోకసణలసం, 
నముద్రముఅను విష్ణుపు కొరకు వెదికెను. అయిననూ, ఆతడు విష్ణ్రవుసు 
కసుగొవలేక పోయెను. 


అవశ్యన్నితి హోవాచ మాయౌంన్విష్టమిదం జగత్‌ | 
బ్రాతృహా మే గతో నూనం యతో నావర్తతే పుమాన్‌ || 12 


అవశ్యన్‌ - కానరాని ఆ హిరణ్యకశిపుడు, ఇతి - ఈ విధహాగా, 
ఉవాచ హ - పలికెనటు మయా - నాచే, ఇదమ్‌ ౨ ఈ, జగత్‌ - జగత్తు, 
అన్విష్టమ్‌ - వెదుకబడినది, మే - నాయొక్క, భ్రాతృహా - సోదరుని చంపి 
న, పృమౌన్‌ - పురుషోత్తముడు, నూనమ్‌ - నిశ్చయముగా, గతః - సౌంది 
నాడు, యతః - దేనిసుండి, న ఆవర్హతే - వెసుకళు తిరిని రాడో. 


704 శ్రీమద్భాగవతము 
హిరణ్యకశిపునకు విష్ణువు కనబడలేదు. అపుడాతడు ఇట్లు పలి 
కెను -- నేను ఈ జగత్తును వెదికితిని, నా సోదరుని చంపిన విష్ణువు నిశ్చ 
యముగా వెనుకకు తిరిగి రాని స్థితిని, అనగా మృత్యువును, పొందినాడు. 


వైరానుబంధ ఏతావానామృత్యోరిహ దేహినామ్‌ | 
అజ్ఞాన ప్రభవో మన్యురహంమానోపబృంహితః || క్షే 
ఇహ - ఈ లోకమునందు, దేహినామ్‌ - దేహాభిమానులకు, వైర 
-అసుబంధః - వైరమును నిరంతరముగా కొనసాగించుట, ఏతావాన్‌ - 
ఇంతమాత్రమే, ఆమృత్యోః - మగణము వరకు, అజ్ఞానప్రభవః - అజ్ఞాన 
మునుండి పుట్టునది, అహంమాన-ఉపబృంహితః - నేను అనే అభిమాన 
ముచే పర్థిల్ల బేయబడునది. 


ఈ లోకములో దేహాభిమానము గలవారలకు నిరంతరముగా కొన 
సాగే వైరము కూడ మరణము వరకు మాత్రమే ఉండును. కోపము అజ్ఞాన 
మునుండి పుట్టి, దేహమునందు నేను అనే అభిమానముచే వర్ధిల్ల జేయబ 
డును. 

పితా ప్రహాదపుత్రస్తే తద్విద్వాన్‌ ద్విజవత్సల: | 

న్వమాయుర్ద్విజలిం గేభ్యో దేవేభ్యోకదాత్స యాచితః || 14 

ద్విజవత్సలః - బ్రాహ్మణులయందు ప్రీతి గలవాడు, ప్రళ్లోద 

పుత్రః - ప్రహ్లాదుని పుత్రుడు, తే - నీయొక్క, పితా - తండ్రి, తద్‌-విద్యాన్‌ 
- ఆ విషయము తెలిసినవాడు అగు, సః - ఆ విరోచనుడు, యాచితః - 
కోరబడినవాడై, ద్విజలింగేభ్యః - బ్రాహ్మాణచిహ్నములు గల, దేవేభ్యః ల 
దేపతల కొరకు, స్వమ్‌ - తనదైన, ఆయుః - ఆయుర్దాయమును, అదాత్‌ - 
ఇచ్చెను. 

నీ తండ్రి, ప్రహ్లాదుని పుత్రుడు అగు విరోచనుడు బ్రాహ్మణుల 
యందు ప్రీతి గలవాడు. దేవతలు బ్రాహ్మణుల వేషములో వచ్చి ఆయ 
సను ఆయువును దానము చేయునని యాచించిరి. వారు బ్రాహ్మణుల 


సు స్కంధము - అధ్యాయము 19 705 


వేషములోనున్న దేవతలని ఆయనకు తెలియును. అయిననూ, ఆయన 
వారికి తన ఆయుర్దాయమును దానముగా ఇచ్చెను. 


భవానాచరితాన్‌ ధర్మానాస్థితో గృహమేధిభిః | 
బ్రాహ్మణైః పూర్వ జైశ్ళూ రైరన్యైశ్చోద్దామకీర్తిభిః: 1 _ 15 
గృహమేధిభిః - గృహస్థులైన, బ్రాహ్మణైః - బ్రాహ్మణులచే, 
పూర్వ జైః - పూర్వీకులచే, ఉద్దామకీర్తిభిః - గొప్ప కీర్తి గల, అన్వైః - ఇత 
రులైను శూరైః చ - శూరులచే కూడ, ఆచరితాన్‌ - ఆచరించబడిన, 
ధర్మాన్‌ - ధర్మములను, భవాన్‌ - నీవు, ఆస్థితః - అనుష్టించువాడవు. 
గృహస్థులైన బ్రాహ్మణులు (శుక్రాచార్యులు మొదలగువారు), 
పూర్వీకులు (ప్రహ్లాదుడు మొదలగువారు), గొప్ప కీర్తి గల ఇతరశూరులు 
ఆచరించిన ధర్మములను నీవు ఆచరించితివి. 


తస్మాత్త్వత్తో మహీమీషద్వృణేంహం వరదర్హభాత్‌ | 
పదాని త్రీణి దైత్యేంద్ర సంమితాని పదా మమ || 16 
దైత్య-ఇంద్ర - ఓ రాక్షస రాజా! తస్మాత్‌ - అందువలన, వరద- 
బుషభాత్‌ - పరములనిచ్చువారిలో ్రేష్టుడవగు, త్వత్తః - నీనుండి, 
అహమ్‌ - నేసు, ఈషత్‌ - కొంచెము, మహీమ్‌ - భూమిని, మమ - 
నాయొక్క, పదా - కాలితో, సంమితాని - చక్కగా కొలువబడిన, త్రీణి - 
మూడు, పదాని - అడుగులను, వృణే - కోరుచున్నాను. 
ఓ రాక్షసరాజా! నీవు వరములనిచ్చువారిలో గ్రేష్టుడవు. కావుననే, 
నేను నీసుండి కొద్దిగా భూమిని కోరుచున్నాను. నా కాలితో కొలువబడే 
మూడు అడుగుల భూమిని నాకు ఇమ్ము. 


శాన్యత్తే కామయే రాజన్‌ వదాన్యాజ్జగదీశ్వరాత్‌ | 
శైనః ప్రాప్నోతి వై విద్వాన్‌ యావదర్ధప్రతిగ్రహః 1 _ 17 
రాజన్‌ - ఓ రాజా! వదాన్యాత్‌ - దాతవైనట్టియు, జగద్‌-ఈశ్వ 
రాత్‌ - జగన్నాథుడవగు, తే - నీనుండి, అన్యత్‌ - ఇంకోదానిని, న 


706 శ్రీమద్భాగవతము 
కామయే - నేను కోరను, యావద్‌-అర్థప్రతిగ్రహః - ఎంతవరకు ప్రయోజ 
నమో అంతవరకే స్వీకరించే, విద్వాన్‌ - వివేకి, ఏనః - పొపవటను, న 
ప్రాప్నోతి - పొందడు. 

ఓ రాజా! జగన్నాథుడవగు నీవు దాతవు. అంజనసూ, నేను 
నీనుండి ఇంతకు మించి ఇంకోటి కోరను. ఎందుకంటే, ఎంతపరకు ప్రయో 
జనమో అంతవరకే ప్రతిశ్రహము చేసే వివేకి ప్రతిగ్రహ దోషమును పొంద 
డు. 


బలిరువాచ | 

అహో బ్రాహ్మణదాయాద వాచస్తే వృద్ధనంనుతాః | 

త్వం బాలో బాలిశమతిస్సా న్టైర్ణం ప్రత్యజుధో యథా | 18 

బ్రాహ్మణదాయాద - ఓ బ్రాహ్మణపుత్రా!, అనో - ఆహా: తే - 

నీయొక్క, వోచః - మాటలు, వృద్ధసంమతాః - పెద్దలకు ప్రశంనవీయము 
లు, బాలః - పిల్లవాడవగు, త్వమ్‌ - నీవు, బాలిశమతిః - అబ్జామల బుద్ధి 
గలవాడవు, స్వ-అర్థం ప్రతి - తన ప్రయోజనమును గురించి యథా - 
ఉన్నది ఉన్నట్లుగా, అబుధః - తెలియనివాడప్యు. 


బలి ఇట్లు పలికెను --- ఓ ట్రాహ్మణ బాలకా! అహా! నీ పూటలు 
పెద్దలు ప్రశంసించ దగ్గవి. కాని, పిల్లవాడవగు నీ జుద్ధి అజ్ఞానుల జుద్ధియే. 
ఎందుకంటే, నీకు నీ ప్రయోజనము గరించి ఉన్నది ఉన్నట్లుణా తెలియదు. 


మాం వచోభిస్సమారాధ్య లోకానామేకమీశ్వరమ్‌ | 
పదత్రయం వృణీతే యోబుద్ధిమాన్‌ ద్వీపదాశుషమ్‌ || 19 


లోకానామ్‌ - లోకములకు, ఏకం ఈశ్వరమ్‌ - ఏళళ్ళటత్రాధివతిని, 

ద్వీపదాశుషమ్‌ - ఖండమును ఇచ్చుటకు సమర్థుడను అగు, మాన్‌ - 

నన్ను వచోభిః - మాటలతో, సమౌరాధ్య ఆ ప్రనన్నుని చేసి యః - ఎవడ్జై 

తే, పదత్రయమ్‌ - మూడు అడుగులను, వృణీలే - కోరునో వాడు, అజుద్ధి 
న్‌ - తెలివితేటలు లేనివాడు. 


న్మంధము - అధ్యాయము 19 707 


నేను ముల్లోకములకు ఏకచ్చత్రాధిపతిని. ఒక ద్వీపము (ఖండ 
ము) ను ఇచ్చే శక్తి నాకు గలదు. నన్ను నీవు నీ మాటలతో ప్రసన్నుని చేసి 
తివి. అట్టి నీవు నన్ను మూడు అడుగులను కోరుచున్నాను. నీకు 
తెలివితేటలు లేవు, 


న పుమాన్‌ మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి | 
తస్మాద్వృత్తికరీం భూమిం వటో కామం ప్రతీచ్చ మే || 20 


పుమాన్‌ - వ్యక్తి మామ్‌ - నన్ను, ఉవవ్రజ్య - యాచించి, 
భూయః - మరల, యాచితుమ్‌ - యాచించుటకు, న అర్హతి - తగడు, 
తస్మాత్‌ - అందువలన, వటో - ఓ బ్రహ్మచారీ!, వృత్తికరీమ్‌ - బ్రదుకుదెరు 
వ్పసు కల్పించే, ఖూమిమ్‌ - భూమిని, కామమ్‌ - యథేచ్చగా, మే - 
నానుండి, ప్రతీచ్చ - స్వీకరించుము. 


ఓ బ్రహ్మచారీ! ఒకసారి నన్ను యాచించిన వ్యక్తి ఇంకోసారి 
యాచన కొరకు వెళ్లుట తగదు. కావున, నీవు నానుండి బ్రదుకు దెరువునకు 
సరిపడే భూమిని యథేచ్భగా స్వీకరించుము. 


శ్రీభగవానువాచ | 
యావంతో నిషయాః ్రేస్టాస్త్రిలోక్యామజితేంద్రియమ్‌ ! 
న శక్నువంతి తే సర్వే ప్రతిపూరయితుం నృప || 21 


నృప - ఓ మహారాజా! త్రిలోక్యామ్‌ - ముల్లోకములలో, 
యావంతః - ఎన్ని (గ్రేష్టాః - మిక్కిలి ప్రియమైన, విషయాః - భోగ్యవస్తు 
వులు గలవో, తే - అవి, సర్వే - అన్నీ అజిత-ఇంద్రియమ్‌ - జయించబ 
డని ఇంద్రియముల గలవానిని, ప్రతిపూరయితుమ్‌ - కామనలను పూరిం 
చుటకు, న శక్నువంతి - సమర్థములు కావు. 


శ్రీ వామన భగవానుడిట్లు పలికెను --- ఓ మహారాజా! ముల్లోక 
ములలో ఎన్ని మిక్కిలి ప్రియమగు భోగ్యవస్తువులు గలవో, అవి అన్నీ 
కలిసి కూడ ఇంద్రియజరోము లేనివానియొక్క కామనలను పరిపూర్తి 
చేయుటకు చాలవు. 


708 శ్రీమద్భాగవతము 
త్రిభిః క్రమైరసంతుష్ణో ద్వీపేనాపి న పూర్యతే | 
నవవర్దసమేతేన సప్తద్వీపవ రేచ్చయా || 22. 

త్రిభిః - మూడు, క్రమైః - అడుగులతో, అసంతుష్టః - సంతోష 
మును చెందనివాడు, సప్తద్వీపవర-ఇచ్చయా - ఏడు గొప్ప ద్వీపముల 
యందలి కోరిక నిమిత్తముగా, నవవర్షసమేతేన - తొమ్మిది దేశముల తో 
కూడియున్ను ద్వీపేన అపి - జంబూద్వీపముతోనైననూ, న పూర్యతే - 
సంతుష్టిని చెందడు, 


మూడు అడుగులతో సంతోషమును చెందనివానికి తొమ్మిది దేశ 
ములతో కూడియున్న జంబూద్వీపము (ఆసియా ఖండము) నంతనూ 
ఇచ్చిననూ సంతుష్టిని చెందడు. ఎందుకంటే, అప్పటికి ఏడు గొప్ప ద్వీప 
ములను పొందాలనే కోరిక వానికి ఉదయించును. 


సప్తద్వీపాధిపతయో నృపా వైన్యగయాదయః | 
అరె కామైర్గతా నాంతం తృష్టాయా ఇతి నశ్శుుతమ్‌ || 23 
సప్తద్వీప-అధిపతయ: - ఏడు ద్వీపములకు అధిపతులైన, వైన్యగ 
య-ఆదయః - వేనప్పుత్రుడగు పృథువు గయుడు మొదలైన, నృపాః - చక్ర 
వర్తులు, అరెః - సంపదలతో, కామైః - భోగములతో, తృష్టాయాః - భోగ 
ములయందలి పేరాసయొక్క, అంతమ్‌ - అంతమును, న గతాః - పొంద 
లేదు, ఇతి - అని, నః - మాకు, శ్రుతమ్‌ - వినవచ్చినది. 
వేనపుత్రుడగు పృథువు, గయుడు, ప్రియవ్రతుడు మొదలగు చక్ర 
వర్తులు ఏడు ద్వీపములకు అధిపతులు. అయిననూ, వారు సంపదలఘై 
మరియు భోగములమై ఉండే పేరాసయొక్క అంతమును చేరలేకపోయి 
రని మేము వినియున్నాము. 
యదృచ్చయోపపన్నేన సంతుష్టో వర్తతే సుఖమ్‌ | 
నాసంతుష్టస్తి9భిర్లో కైరజితాత్మోపసాదితైః ! | 24 
యదృచ్చయా - అనుకోకుండా (ఈశ్వరేచృచే), ఉపపన్నేన స 
లభించినదానితో, సంతుష్షః - సంతోషమును పొందినవాడు, సుఖమ్‌ - 


అష్టమ స్కంధము - అధ్యాయము 19 709 


సుఖముగా, వర్తతే - జీవించును, అజిత-ఆత్మా - జయించబడని మనస్సు 
.(ఇంద్రియములు, దేహము) గలవాడు, త్రిభిః - మూడు, లోకైై - లోకము 
లు, ఉపసాదితైః - పొందబడగా, అసంతుష్టః - సంతోషమును పొందనివా 
డు, న - సుఖముగా జీవించలేడు. 


ఈశ్వరేచృచే అనుకోకుండా లభించినదానితో సంతోషించే వ్యక్తి 
సుఖముగా జీవించును. మనస్సు, ఇంద్రియములు, దేహములమై నియం 
త్రణ లేని వ్యక్తి ముల్లోకములు లభించినా సంతోషించడు. వానికి సుఖము 
ఉండదు: 


పుంసోోయం సంసృతే ర్లేతురసంతో షోంరకామయో: | 
యదృచృ్చయోపపన్నేన సంతోషో ముక్తయే స్మృతః 1! 25 
అర్థకామయోః - అర్ధకామములయందు, అసంతోషః - సంతో 
షము లేకుండుట అనే, అయమ్‌ - ఇది, పుంసః - మానవునకు, సంసృతేః 
- సంసారమునకు, హేతుః - కారణము: యదృచ్భయా - అనుకోకుండా, 
ఉపపన్నేన - లభించినదానితో, సంతోష: - సంతోషించుట, ముక్తయే - 
ముక్తి కొరకు, స్మృతః - చెప్పబడినది. 
అర్ధ (సంపదలు) కామము (భోగము) లయెడల సంతోషము 
లేకుండుట అనే ఈ లక్షణము వ్యక్తిని సంసారము (సుఖదుఃఖప్రవాహము, 
జననమరణప్రవాహము) లోనికి నెట్టివేయును. ఈశ్వ రేచృచే అనుకోకుండా 
లభించినదానితో సంతోషించుట మోక్షమునకు దారి తీయునని మహా 
త్ములు చెప్పెదరు. 
యదృచ్చాలాభతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే | 
తత్ప్రశామ్యత్యసంతోషాదంభ సేవాశుశుక్షణిః || 26 


యదృచ్చాలాభతుష్టస్య - అనుకోకుండా లభించినదానితో సంతో 
షించే, నిప్రస్య - వేదవేత్తకు, తేజః - తేజస్సు, వర్ధతే - వరిల్లును, అసంతో 
షాత్‌ - సంతోషము లేకుండుట వలన, తత్‌ - ఆ తేజస్సు, అంభసా - నీటి 
తో, ఆశుశుక్షణిః ఇవ - అగ్నివలె, ప్రశామ్యతి - చల్లారిపోవును. 


710 శ్రీమద్భాగవతము 
ఈశ్వ రేచ్చచే అనుకోకుండా లభించినదానితో సంతోషించే వేదే 
త్తు తేజస్సు వర్ధిల్లును, సంతోషము లేనిచో అదే తేజస్సు, నీళ్లు పోసిన 
అగ్నివలె, చల్లారిపోవును. 


తస్మాత్తీంణి పదాన్యేవ వృణే త్వద్వరదర్హభాత్‌ | 
ఏతావతైవ సిద్ధైహం విత్తం యావత్ప్రయోజనమ్‌ || 27 


తస్మాత్‌ - అందువలన, వరద-బుషభాత్‌ - వరములనిచ్చువా 
రిలో శ్రేష్టుడవైన, త్వత్‌ - నీసుండి, శ్రీణి - మూడు, పదాని ఏవ - అడుగు 
అను పౌత్రమే, వృణే - కోరుచున్నాను, అహమ్‌ - నేను, ఏతావతా ఏవ - 
ఇంతహౌత్రముచే, సిద్ధః - సంసిద్ధాడసు, వ్రయోజసం యావత్‌ - అవసర 
పంస్నంతపసరకు, విత్తమ్‌ - ధనము. 


అందువఅన, నీవు వరహముఅనిచ్చువారిలో (శేష్టుడవే అయిననూ, 
నీనుండి మూడు అడుగులను మాత్రమే నేను కోరుచున్నాను. అంతమా 
త్రము చేతనే నేను సంసిద్ధుడనగుదును. అవసరమున్నంత వరకు 
మాత్రమే ధనమును ప్రోగుచేయవలెను. 


శ్రీశుక ఉవాచ | 
ఇత్యుక్తస్స హసన్నాహ వాంఛాతః ప్రతిగృహ్యతామ్‌ | 
వామనాయ మహీం దాతుం జగ్రాహ జలఖాజనమ్‌ || 28 
ఇతి - ఈ విధముగా, ఉక్తః - పలుకబడిన, సః - ఆ బలి, హసన్‌ - 
నవ్వుచున్నవాడై, ఆహ - పలికెను, వాంఛాతః - కోరికను బట్టి, ప్రతిగృహ్య 
తామ్‌ - స్వీకరించబడుగాక! వామనాయ - వామనుని కొరకు, మహీమ్‌ - 
భూమిని, దాతుమ్‌ - ఇచ్చుటకు, జలభాజనమ్‌ - నీటి పాత్రను, జగ్రాహ - 
తీసుకొనెను. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వామనుడు ఇట్లు పలుకగా, 
బలి చశ్రవర్తి నవ్వి, నీ కోరికకు తగ్గట్లుగనే స్వీకరించుము, అని పలికెను. 
అపుడాయన వామునునకు భూమిని దానము చేయుటకై నీటి సొత్రను చేతి 
లోనికి తీసుకొనెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 19 711 





విష్ణవే క్ష్మాం ప్రదాస్యంతముశనా అసురేశ్వరమ్‌ | 
జానంశ్చికీర్ణితం విష్ణోశ్ళిష్యం ప్రాహ విదాం వరః || 29 
విష్ణో - విష్ణువుయొక్క, చికీర్ణితమ్‌ - చేయగోరిన దానిని, జానన్‌ 
- తెలిసినవాడు, విదామ్‌ - జ్ఞానులలో, వరః - గ్రేష్టుడు అగు, ఉశనా - 
శుక్రాచార్యులు, విష్ణవే - విష్ణువు కొరకు, క్ష్మామ్‌ - భూమిని, ప్రదాస్యం 
తమ్‌ - ఈయబోవుచున్నట్టియు, శిష్యమ్‌ - శిష్యుడైన, అసుర-ఈశ్వరమ్‌ 
- రాక్షసరాజగు బలిని ఉద్దేశించి, ప్రాహ - పలికెను. 
శుక్రాచార్యుడు జ్ఞానులలో ్రేష్టుడు. వామనరూపములోనున్న 
విష్ణువు ఏమి చేయగో రెనో ఆయనకు ఎరుకయే. రాక్షస రాజగు బలిచక్రవర్తి 
విష్ణువునకు భూమిని ఈయబోవుచుండెను. అప్పుడు శుక్రుడు తన శిష్యు 
డైన బలితో ఇట్లనెను. 
శుక్ర ఉవాచ | 
ఏష వైరోచనే సాక్షాద్భగవాన్‌ విష్ణురవ్యయః | 
కశ్యపాదదితేర్దాతో దేవానాం కార్యసాధకః 11 30 
వైరోచనే - విరోచన పుత్రుడవగు ఓ బలీ! ఏషః - ఈతడు, 
సాక్షాత్‌ - సాక్షాత్తుగా, అవ్యయః - వినాశము లేని, భగవాన్‌ విష్ణుః - విష్ణు 
భగవానుడు, కశ్యపాత్‌ - కశ్యపుని వలన, అదితేః - అదితికి, జాతః - పుట్టి 
నవాడు, దేవానామ్‌ - దేవతలకు, కార్యసాధకః - పనిని చేసిపెట్టువాడు. 
శుక్రాచార్యుడిట్లు పలికెను --- విరోచనపుత్రుడవగు ఓ బలీ! ఈ 


పొట్టివాడు సాక్షాత్తుగా వినాశరహితుడగు విష్ణుభగవానుడు. ఈతడు దేవ 
తల కార్యమును సంపాదించుటకై కశ్యపునకు అదితియందు పుట్టినవాడు. 


ప్రతిశ్రుతం త్వయైతప్మై యదనర్థమజానతా | 
న సాధు మన్యే దైత్యానాం మహానుపగతోకంనయః || 31 
అనర్ధమ్‌ - ఆపదను, అజానతా - గుర్తించని, త్వయా - నీచే, 


ఏతమై - వీని కొరకు, యత్‌ - ఏది, ప్రతిశ్రుతమ్‌ - వాగ్దానము చేయబడిన 
దో అది, దైత్యానామ్‌ - రాక్షసులకు, సాధు - మంచి అని,న మన్యే _ నేను 


ఖ్‌ 


712 శ్రీమద్భాగవతము 
తలచుట లేదు, మహాన్‌ - పెద్ద అనయః - అన్యాయము, ఉపగతః - 
వచ్చి పడినది. 

నీవు ఆపదను గుర్తించకుండా వీనికి మాటను ఇచ్చితివి. నీవు 
చేసిన పని రాక్షసులకు హితకరమగునని నేను తలచుట లేదు. రాక్షసులకు 
పెద్ద అన్యాయము (దుఃఖ హేతువు) వచ్చి పడినది. 


ఏష తే స్థానమైశ్వర్యం శ్రియం తేజో యశశ్శుతమ్‌ | 
దాస్యత్యాచ్చిద్య శక్రాయ మాయామాణవకో హరిః || 32 


ఏషః - ఈతడు, మాయామాణవకః - కపట బ్రహ్మచారియగు, 
హరిః - శ్రీహరి, తే - నీయొక్క స్థానమ్‌ - స్థానమును, ఐశ్వర్యమ్‌ - అధి 
కారమును, శ్రియమ్‌ - సంపదను, తేజః - తేజస్సును, శ్రుతమ్‌ - ప్రఖ్యాత 
మైన; యశః - కీర్తిని ఆచ్చిద్య - లాగుకొని, శక్రాయ - ఇంద్రుని కొరకు, 
దాస్యతి - ఈయగలడు. 


ఈతడు కపట బ్రహ్మచారి వేషములోనున్న శ్రీహరి. ఈతడు నీ 
స్థానమును, అధికారమును, సంపదను, తేజస్సును, ప్రఖ్యాతమైన కీర్తిని 
లాగుకొని ఇంద్రునకు కట్టిపెట్టగలడు. 
త్రిభిః క్రమైరిమాంల్లోకాన్‌ విశ్వకాయః క్రమిష్యతి ! 
సర్వస్వం విష్ణవే దత్త్వా మూఢ వర్తిష్యసే కథమ్‌ | 33 
మూఢ - తెలివి తక్కువ వాడా! విశ్వకాయః - జగత్తే దేహముగా 
గల ఈతడు, త్రిభిః - మూడు, క్రమైః - అడుగులతో, ఇమాన్‌ - ఈ, 
లోకాన్‌ - లోకములను, క్రమిష్యతి - దాటివేయగలడు, సర్వస్వమ్‌ - నీ 
సంపదనంతనూ, విష్ణవే - విష్ణువు కొరకు, దత్త్వా - ఇచ్చి, కథమ్‌ - ఏ విధ 
ముగా, వర్తిష్యసే - బ్రదుక గలవు? 
ఓ తెలివి తక్కువ వాడా! ఈతడు జగత్తే దేహముగా గల శ్రీహరి. 
ఈతడు మూడు అడుగులలో జగత్తునంతను అతిక్రమించగలడు. నీకు 
ఉన్నది అంతా విష్ణువునకు ఇచ్చివేసినచో, నీవు ఎట్లు బ్రదికెదవు? 


అష్టమ స్కంధము - అధ్యాయము 19 713 
శ్రమతో గాం పదైకేన ద్వితీయేన దివం విభోః | 
ఖం చ కాయేన మహతా తార్తీయస్య కుతో గతిః || ఏ4 


ఏకేన - ఒకు పదా - అడుగుతో, గామ్‌ - భూమిని, ద్వితీయేన - 
రెండవ అడుగుతో, దివమ్‌ - స్వర్గమును, మహతా - పెద్ద, కాయేన - 
దేహముతో, ఖం చ - అంతరిక్ష్తమును కూడ, క్రమతః - అతిక్రమించే, 
విభోః - సర్వవ్యాపియగు శ్రీహరియొక్క, తార్తీయస్య - మూడవ అడు 
గుతో కొలవవలసినదానికి, గతిః - స్థానము, కుతః - ఎక్కడిది? 

సర్వవ్యాపియగు ఈ శ్రీహరి ఒక అడుగుతో భూమిని, రెండవ 
అడుగుతో స్వర్గమును, తన పెద్ద దేహముతో అంతరిక్షమును అతిక్రమించి 
వేయును. అప్పుడు మూడవ అడుగుతో కొలిచి ఈయవలసిన దానిని ఎక్క 
డనుండి తెచ్చెదవు? 


నిష్టాం తే నరకే మన్యే హ్యప్రదాతుః ప్రతిశ్రుతమ్‌ | 
ప్రతిశ్రుతస్య యోంనీశః ప్రతిపాదయితుం భవాన్‌ 1 35 


ప్రతిశ్రుతమ్‌ - వాగ్దానము చేసినదానిని, అప్రదాతుః - ఈయని, 
తే - నీకు, నరకే - నరకమునందు, నిష్టామ్‌ - నివాసమును, మన్యే - తల 
చెదను, హి - ఏలయనగా, యః - ఏ, భవాన్‌ - నీవు, ప్రతిశ్రుతస్య - వాగ్జా 
నము చేసినదానికి, ప్రతిపాదయితుమ్‌ - పూర్తి చేయుటకు, అనీశు - సమ 
ర్థుడవు కావో. 

వాగ్దానము చేసిన దానిని ఇచ్చే సామర్ధ్యము నీకు లేదు. కావున, 
నీవు ఇచ్చిన మాటను నిలుపుకోని కారణముగా నరకమును పొందెదవని 
నా అభిప్రాయము. 


న తద్దానం ప్రశంసంతి యేన వృత్తిర్విపద్యతే | 
దానం యజ్ఞస్తపః కర్మ లోకే వృత్తిమతో యతః || వె 
తత్‌ - దానిని, దానమ్‌ - దానముగా, న ప్రశంసంతి - కొనియాడ 


రు, యేన - దేనిచే, వృత్తిః - బ్రదుకు దెరువు, విపద్యతే - విపత్తులో పడు 
నో, యతః - ఎందువలననగా, లోకే - లోకమునందు, దానమ్‌ - దానము, 


714 శ్రీమద్భాగవతము 
యజ్ఞః - యజ్ఞము, తపః - తపస్సు, వృత్తిమతః - బ్రదుకు దెరువు గలవా 
నికే. 


ఏ దానముచే దాతయొక్క బ్రదుకు దెరువు ఆపదలో పడునో, అట్టి 
దానమును మహాత్ములు మెచ్చుకోరు. ఎందుకంటే, బ్రదుకు దెరువు గల 
వానికి మాత్రమే దానము, యజ్ఞము, తపస్సులు సంభవమగును, 


ధర్మాయ యశ స్వేర్థాయ కామాయ స్వజనాయచ | 
పంచధా విభజన్‌ విత్తమిహాముత్ర చ మోదతే || 37 


ధర్మాయ - ధర్మము కొరకు, యశసే - కీర్తి కొరకు, అర్థాయ - 
ధనమును అభివృద్ధి చేయుట కొరకు, కామాయ - భోగము కొరకు, స్వజ 
నాయ చ - తనవారి కొరకు కూడ, పంచధా - అయిదు విధములుగా, 
విత్తమ్‌ - సంపదను, విభజన్‌ - పంచి యిచ్చువాడు, ఇహ - ఈ లోకము 
నందు, అముత్ర చ - పరలోకమునందు కూడ, మోదతే - ఆనందించును. 


సంపదలో కొంత ధర్మమునకు, కొంత కీర్తి ప్రతిష్టల కొరకు, కొంత 
భోగమునకు ఖర్చు పెట్టి, కొంత ధనము వర్ధిల్లుటకు పెట్టుబడి పెట్టి, కొంత 
తనవారికి ఈయవలెను. ఇట్లు సంపదను అయిదు విధములుగా విభాగము 
చేసి వినియోగించువాడు ఇహపరములలో సుఖమును పొందును. 


అత్రాపి బహ్వ్బృథదైర్గ్లీతం శృణు మేంసురసత్తమ | 
సత్యమోమితి యత్పోో క్షం యన్నేత్యాహానృతం హి తత్‌ || 38 


అసురసత్తమ - ఓ రాక్షసడ్రేస్టా, అత్ర - ఈ విషయమునందు, 
బహ్యృవైః అపి - బుగ్వేదముయొక్క మహర్షులచే కూడ, గీతమ్‌ - 
గానము చేయబడినదానిని, శృణు - వినుము, ఓమ్‌ - సరే, ఇతి - అని, 
యత్‌ - ఏది, ప్రోక్షమ్‌ - చెప్పబడినదో అది, సత్యమ్‌ - సత్యము, న - 
కాదు, ఇతి - అని, యత్‌ - దేనిని ఆహ - పలికెనో, తత్‌ హ్‌ - అదియే, 
అన్ఫతమ్‌ - అసత్యము. 

ఓ రాక్షసడ్రేస్టా! ఈ (మాటను నిలబెట్టుకొనే) విషయములో 
బుగ్వేదద్రష్టలగు మహర్షులు గానము చేసిన విషయమును వినుము. 


| స్కంధము ఆ అధ్యాయము కేం 7క్షే5 


ఇచ్చిన మాటకు సరే అని అంగీకారమును తెలిపినచో అది సత్యమగును. 
ఇచ్చిన మాటను కాదు అని నిరాకరించినచో అది అసత్యము అగును. 


సత్యం పుష్పఫలం విద్యాదాత్మవృక్షస్య గీయతే | 
వృక్షేజీవతి తన్న స్యాదనృతం మూలమాత్మనః || 39 


ఆత్మవృక్షస్య - దేహేంద్రియమనస్పంఘాతమనే చెట్టునకు, 
సత్యమ్‌ - సత్యమును, పుష్పఫలమ్‌ - పుష్పమునుగా ఫలమునుగా, 
విద్యాత్‌ - తెలియవలెనని, గీయతే - గానము చేయబడుచున్నది, వృక్రే - 
చెట్టు అజీవతి - జీవించి లేనిచో, తత్‌ - అది, న స్యాత్‌ - ఉండదు, 
ఆత్మనః - దేహమునకు, మూలమ్‌ - నిలబెట్టునది, అనృతమ్‌ - అసత్య 
ము. 


దేహేంద్రియమనస్పంఘాతమనే చెట్టునకు సత్యము (ఇచ్చిన 
మాటను నిలబెట్టుకొనుట) పుష్పము మరియు ఫలమువంటిదని తెలియవ 
లెనని బుగ్వేదము చెప్పుచున్నది. కాని, ఆ చెట్టే జీవించి లేనిచో, పువ్వు 
కాయ ఉండవు గదా! కావున, అసత్యము (ఇచ్చిన మాటను తప్పుట) 
చేనైననూ దేహేంద్రియమనస్సంఘాతమనే చెట్టును నిలబెట్టుకొనవలెను. 


తద్యథా వృక్ష ఉన్మూలశృుష్యత్యుద్వ ర్తతేకచిరాత్‌ | 
ఏవం నష్టానృతస్పద్య ఆత్మా శుష్యేన్నసంశయః || 40 
తత్‌ - ఆ విషయమునందు, యథా - ఏ విధముగానైతే, ఉత్‌- 

మూల: - పెరికివేయబడిన తల్లివేరు గల, వృక్షః - చెట్టు అచిరాత్‌ - 
తొందరగా, శుష్యతి - ఎండిపోవునో, ఉద్‌-వర్తతే - కూలిపోవునో, ఏవమ్‌ = 
ఇదే విధముగా, నష్ట-అన్ఫతః - నశించిన అనృతము గలు ఆత్మా - 
దేహేంద్రియమనస్సంఘాతము, సద్యః - వెంటనే, శుష్యేత్‌ - ఎండిపోవు 
ను, సంశయః - సందేహము, న - లేదు. 


ఈ విషయములో ఒక సంగతిని గమనించవలెను. చెట్టుయొక్క 
తల్లివేరును పెరికివేసినచో, ఆ చెట్టు తొందరలో ఎండిపోయి కూలిపోవును. 


716 శ్రీమద్భాగవతము 
అదే విధముగా, ఇచ్చిన మాటను కాదనే అసత్యమును' పట్టుకోనిచో, 
దేహేంద్రియమనస్సంఘాతమే నశించును. సందేహము లేదు. 

ఓమితి సత్యం నేత్యనృతం తదేతత్పుష్పం ఫలం వాచో 

యత్సత్యంస హేశ్వరో యశస్వీ కల్యాణకీర్తిర్భవితా పుష్పం హి ఫలం 
వాచస్సత్యం వదత్యథైతన్మూలం వాచో యదనృతం తద్యథా వృక్ష ఆవి 
ర్మూలశ్యుష్యతి స ఉద్వ ర్తత ఏవమేవానృతం వదన్నావిర్మూలమాత్మానం 
కరోతి న శుష్యతి స ఉద్వ ర్తతే తస్మాదనృతం న వదేద్దయేత త్వేతేన। అనే 
బు గ్వేదవాక్యములకు ఫై శ్లోకములు వ్యాఖ్యానము. 

పరాగ్రికృమపూర్ణం వా అక్షరం యత్తదోమితి | 

యత్మ్కించిదోమితి బూయాత్తేన రిచ్యేత వై పుమాన్‌ | 

భిక్షవే సర్వమోంకుర్వన్నాలం కామేన చాత్మనే || వ! 


ఓమ్‌ - సరే, ఇతి - అనేది, యత్‌ - ఏ, అక్షరమ్‌ - అక్షరము గల 
దో, తత్‌ - అది, పరాక్‌ - సంపదను దూరవజ చేయునది, రిశ్తమ్‌ - రిక్తము, 
అపూర్ణమ్‌ - సంపదను ఖాళీ చేయునది, తై - నిశ్చయము, ఓమ్‌ - ఇస్తా 
ను, ఇతి - అని, యత్‌ కించిత్‌ - ఏ కొంజెమును, పుమాన్‌ - వ్యక్తి 
బ్రూయాత్‌ - పలుకునో, తేన - దానిచే, తై - విశ్చయముగా, రిచ్యేత - 
ధనహీనుడగును, భిక్షవే - యాచకుని కొరకు, సర్వమ్‌ - సర్వమును, 
ఓంకుర్వన్‌ - సరే ఇస్తాను అని చెప్పువాడు, ఆత్మనే - తస కొరకు, కామేన 
- భోగముచే, న చ అలమ్‌ - సమర్థుడు కాడు. 


సరే ఇస్తాను, అనే మాటయే వ్యశ్రియొళ్క సంపదను దూరము 
చేసి, వానిని ధనహీనునిగా చేసి తీరును. కావ్లున, ఇస్తాను సరే అనే 
కొంచెము పలుకును పలికిన వ్యక్తి నిశ్చయముగా దరిద్రుడగును. సర్వ 
మును ఇస్తానని యాచకుని యెదుట పలికిన వ్యక్తి తన సుఖమును సంపా 
దించుకొనుటలో అసమర్ధుడగును. 


పరాగ్వా ఏతద్రిక్తమక్షరం యదేతదోమితి తద్యత్కించోమిత్యాహా 
త్రైవాప్మై తద్రిచ్యతే స యత్సర్వమోంకుర్యాదాత్మానం స కామేఖ్యో 
నాలం స్యాత్‌! అనే మంత్రమునకు మై శ్లోకము వ్యాఖ్యానము. రిక్తమ్‌ అనే 


అష్టమ స్కంధము - అధ్యాయము 19 ౯7 


మంత్రములోని పదమునకు అపూర్ణమ్‌ అనే శ్లోకములోని పదము వివరణ 
ము, 


అథైతత్పూర్దముఖ్యాత్మం యచ్చ నేత్యనృతం వచః | 
సర్వం నేత్యనృతం బ్రూయాత్స దుష్కీ ర్తిశ్వసన్మృతః | 142 
అథ - అందువలన, న - కాదు, ఇతి - అనే, అన్ఫతమ్‌ - అసత్య 
మైన, వచః - మాట, యత్‌ - ఏది గలదో, ఏతత్‌ - ఇది, పూర్ణమ్‌ - పూర్ణ 
ము,-అభ్యాత్మం చ - తన వైపునకు సంపదను తెచ్చేది కూడా, సర్వమ్‌ - 
సర్వమును, న - ఇవ్వను, ఇతి - అని, అన్ఫతమ్‌ - అసత్యమును, 
బ్రూయాత్‌ - చెప్పును, సః - ఆతడు, దుష్కీర్తిః - చెడు పేరు గలవాడు, 
శ్వసన్‌ - గాలిని పీల్చువాడు, మృతః - మరణించినవాడు. 
అందువలన, నేను ఇస్తానని అనలేదు అని అసత్యమును పలికే 
వ్యక్తి సంపదతో నిండుగా ఉండును. మెగా, ఆతని ఈ పలుకులు సంపదను 
ఆతని వైపునకు ఆకర్షించును. కాని, ఇట్లు అన్ని సందర్భములలో అన్ని 
వస్తువుల విషయములో అసత్యమును చెప్పు వ్యక్తి అపకీర్తిని పొందును. 
అట్టివాడు గాలిని పీల్చుచున్ననూ మరణించినవానితో సమానము (కావున, 
అట్లు చేయరాదు). 
అథైతత్పూర్దమభ్యాత్మం యన్నేతి స యత్సర్వం నేతి బూయా 
త్పాపికాకస్య కీర్తిర్ణాయేత మైనం తత్రైవ హన్యాత్‌! అని బుగ్వేదశ్రుతి. 
స్త్రీషు నర్మవివాహే చ వృత్త్యర్థే ప్రాణసంకటే | 
గోబ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాజ్జుగుప్సితమ్‌ 11 43 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే 
వామనావతారే వామనాయ బలేః వరప్రదానం 
నామ ఏకోన వింశోంధ్యాయః | 
స్త్రీషు - స్త్రీలయందు, నర్మవివాహే చ - పరిహాసమునందు 


వివాహమునందు కూడ, వృత్తి-అర్థే - బ్రదుకు దెరువుయొక్క ప్రయోజన 
మునందు, ప్రాణసంకటే - ప్రాణములకు సంకటము ఏర్పడినప్పుడు, 





718 శ్రీమద్భాగవతము 
గోబ్రాహ్మణ-అర్థే - గోవుల మరియు బ్రాహ్మణుల హితమునందు, 
హింసాయామ్‌ - హింస వచ్చి పడినప్పుడు, అన్ఫతమ్‌ - అసత్యము, 
జుగుప్పితమ్‌ - హేయమైనది, న స్యాత్‌ - కాదు. 

యువతిని ప్రసన్నము చేసుకొనే సందర్భము, పరిహాసము, వివా 
హము జరిగేట్లు చేయుట, బ్రదుకు దెరువును నిలబెట్టుకొనుట, ప్రాణము 
లకు సంకటము ఏర్పడిన పరిస్థితి, గోవులకు బ్రాహ్మణులకు హితమును 
చేసే సందర్భము, హింసను నివారించే సందర్భము -- ఈ సందర్భము 
లలో అసత్యము నిందనీయము కాదు. 
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
వామనావతారవృత్తాంతములో వామనుడు బలిని 
మూడు అడుగుల భూమిని అడుగుటను వర్ణించే 
పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19). 


జిలని 


అథ వింశోశధ్యాయః 


వామనావతారము - వామనుడు త్రివిక్రముడై రెండు 
అడుగులలో జగత్తును ఆక్రమించుట 


శ్రీశుక ఉవాచ | 
బలిరేవం గృహపతిః కులాచార్యేణ భాషితః | 
తూష్ణీం భూత్వా క్షణం రాజన్నువాచావహితో గురుమ్‌!! 1 


రాజన్‌ - ఓ పరీక్షిన్మహారాజా! గృహపతిః - గృహయజమౌానియ 
గు, బలిః - బలి, ఏవమ్‌ - ఈ విధముగా, కుల-ఆచార్యేణ - కులాచార్యు 
డగు శుక్రునిచే, భాషితః - బోధించబడినవాడై, క్షణమ్‌ - క్షణకాలము, 
తూష్టీం భూత్వా - మిన్నకుండి, అవహితః - సావధానుడై, గురుమ్‌ - 
గురువునుద్దేశించి, ఉవాచ - పలికెను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! గృహయ 
జమౌానియగు బలికి కులాచార్యుడగు శుక్రుడు ఈ విధముగా ఉపదేశించె 
ను. అప్పుడా చక్రవర్తి క్షణకాలము మిన్నకుండి, తరువాత సావధానముగా 
వినయముతో గురువగు శుక్రాచార్యునుద్దేశించి ఇట్లు పలికెను. 


బలిరువాచ |! 
సత్యం భగవతా ప్రోక్తం ధర్మోకయం గృహమేధినామ్‌ | 
అర్థం కామం యశో వృత్తిం యోన బాధేత కర్షిచిత్‌ || 2 
భగవతా - పూజనీయులగు మీచే, సత్యమ్‌ - సత్యము, ప్రోక్టమ్‌ - 
పలుకబడినది, అయమ్‌ - ఇది, గృహమేధినామ్‌ - గృహస్థులయొక్క, 
ధర్మః - ధర్మము, యః - ఏదైతే, అర్ధమ్‌ - సంపదను, కామమ్‌ - భోగము 


720 శ్రీమద్భాగవతము 
ను, యశః - కీర్తిని, వృత్తిమ్‌ - బ్రదుకు దెరువును, కర్షిచిత్‌ - ఏ కాలమునం 
దైననూ, న బాధేత - బాధించదో. 


బలి ఇట్లు పలికెను --- పూజనీయులగు మీరు చెప్పినది సత్య 
మే. ఇదియే గృహస్థులకు ధర్మము. ఇట్టి ధర్మము వలననే సంపద భోగ 
ములు, కీర్తి, బ్రదుకు దెరువు ఏ కాలమునందైననూ విసష్టము కావు. 


స చాహం విత్తలోభేన ప్రత్యాచక్షే కథం ద్విజమ్‌ | 
ప్రతిశ్రుత్య దదామీతి ప్రాహ్లాదిః కితవో యథా || 3 


చ - కాని, ప్రాహ్లాదిః - ప్రహ్లాదుని మనుషుడనగు, సః - అట్టి 
అహమ్‌ - నేను, దదామి - ఇచ్చెదను, ఇతి - అని, ప్రతిశ్రుత్య - ప్రతిజ్ఞ 
చేసి, కితవః యథా - మోసగాడు వలె, విత్తలోభేస - ధనమునందలి లోభ 
ముచే, కథమ్‌ - ఏ విధముగా, ద్విజమ్‌ - బ్రాహ్మణుని, ప్రత్యాచక్షే - తిర 
నృరించవలెను? 


కొని, నేను ప్రహ్లాదుని మనుముడను. అట్టి వేసు బ్రాహ్మణునకు 
ఇచ్బెదసని ప్రతిజ్ఞ చేసి, ధనమునందలి లోభముజే మోసగాడు వలె ఎట్లు 
నిరాకరించ గల్గుదును? 
న హ్యసత్యాత్పరోంధర్మ ఇతి హోవాచ భూరియమ్‌ | 
సర్వం సోఢుమలం మన్యే బుతేంలీకపరం నరమ్‌ !! డే 
అనత్యాత్‌ - అసత్యముకంటె, పరః - పెద్ద, అధర్మః - అధర్మము, 
న హి - లేనే లేదు, అలీకపరమ్‌ - అసత్యమునందు నిష్టుడైన, సరం 
బుతే - మనిషిని మినహాయించి, సర్వమ్‌ ఆ సర్వమును, సోఢుమ్‌ - 
సహించుటకు, అలమ్‌ - సమర్థురాలనని, మన్యే - తలచెదను, ఇతి - అని, 
ఇయమ్‌ - ఈ, భూః శ భూదేవి, ఉవాచహ - చెప్పెనట. 
అనత్యము కంటె పెద్ద అధర్మము లేదు; అనత్యమునందు నిష్ట 
శల న్యశ్తీని మినహాయించి, వేను సర్వమును మోయగల్లుదును -- అని 
ఈ భూదేవి చెప్పెనట. 


అష్టమ స్కంధము - అధ్యాయము 20 72] 


నాహం బిఖేమి నిరయాన్నాధన్యాదసుఖార్దవాత్‌ | 
న స్థానచ్యవనాన్మ ఎత్యోర్యథా విప్రప్రలంభనాత్‌ || క్‌ 


అహమ్‌ - నేను, నిరయాత్‌ - నరకము వలన, న బిభేమి - భయ 
పడను, అధన్యాత్‌ - దారిద్యుము వలన, అసుఖ-అర్హవాత్‌ - దుఃఖ సము 
దము వలన, న - భయపడను, స్థానచ్యవనాత్‌ - రాజ్యాధికారము జారిపో 
వుట వలన, మృత్యోః - మరణము వలన, న - భయపడను, యథా - ఏ 
విధముగా, విప్రప్రలంభనాత్‌ - వేదవేత్తను మోసగించుట వలన (భయపడె 
దనో). 


నేను వేదవేత్తను మోసగించుట వలన ఎంతగా భయపడెదనో, నర 
కము వలన గాని, దారిద్యుము వలన గాని, దుఃఖ సముద్రము వలన గాని, 
రాజ్యాధికారము జారిపోవుట వలన గాని, మరణము వలనైననూ అంతగా 
భయపడను, 


యద్యద్ధాస్యతి లోకేంస్మిన్‌ సంపరేతం ధనాదికమ్‌ |! 
తస్య త్యాగే నిమిత్తం కిం విప్రస్తుష్యేన్నతేన చేత్‌ 1 6 
అస్మిన్‌ - ఈం లోకే - లోకమునందు, ధన-ఆదికమ్‌ - ధనము 
మొదలైనది, యత్‌ యత్‌ - ఏది ఏది గలదో అది, సంపరేతమ్‌ - మరణిం 
చిన వ్యక్తిని హాస్యతి - విడిచి పెట్టగలదు, తేన - దానితో, విప్రః - వేదవే 
త్త న తుష్యేత్‌ చేత్‌ - సంతోషించనిచో, తస్య - దానియొక్క, త్యాగే - 
త్యాగమునందు, నిమిత్తమ్‌ - ఫలము, కిమ్‌ - ఏమి గలదు? 

ఈ లోకములో ధనము మొదలైన సర్వము మరణించిన వ్యక్తిని 
విడిచి పెట్టును. అట్టి ధనాదికముతో వేదవేత్త సంతోషించని పక్షములో, 
వాటిని త్యాగముచేసి ఫలమేమి గలదు? (కావున, అడిగినదానికంటె 
తక్కువ ఇచ్చుట వ్యర్థము అని అభిప్రాయము). 


శ్రేయః కుర్వంతి భూతానాం సాధవో దుస్త్యజాసుభిః | 
దధ్యజ్‌ శిబిప్రభృతయః కో వికల్పో ధరాదిషు 1 7 


722 శ్రీమద్భాగవతము 

దధ్యజ్‌శిచిప్రభృతయః - దధీచి శిబి మొదలైన, సాధవః - సత్పు 
రుషులు, దుస్త్యజ-అసుభిః - విడిచిపెట్ట శక్యము కావి ప్రాణములతో, 
భూతానామ్‌ - ప్రాణులకు, శ్రేయః - హితమును, కుర్వంతి - చేయుదురు, 
ధరా-ఆదిషు - భూమి మొదలగువాటి విషయమునందు, వికల్పః - విక 
లృ్పము, కః - ఎట్టిది? 

దధీచి, శిబి మొదలైన సత్పురుషులు విడిచి పెట్ట శక్యము కాని 
ప్రాణములనైననూ అర్పించి ప్రాణులకు హితమును చేగూర్చెదరు. అట్టి 
చో, భూమి మొదలగువాటి విషయములో ఇవ్వాలా? వద్దా? అనే వికల్ప 
ములకు తావేది? 


మైరియం బుభుజే బ్రహ్మన్‌ దైత్యేం ద్రైరనివర్తిభిః | 
తేషాం కాలో5గ్రసీల్లోకాన్న యశోంధిగతం భువి |! 8 


బ్రహ్మన్‌ - ఓ మహర్షీ! అనివర్తిభిః - వెన్ను చూపని, మైః - ఏ, 
దైత్య-ఇందై9: - రాక్తసగ్రేష్టులచే, ఇయమ్‌ - ఈ భూమి, బుభుజే - భోగిం 
చబడినదో, తేషామ్‌ - వారియొక్క, లోకాన్‌ - భోగములను, కాలః - కాల 
ము, అగ్రసీత్‌ - మింగివేసెను, భువి - లోకమునందు, అధిగతమ్‌ - 
పొందబడిన, యశః - కీర్తిని, న - మింగలేదు. 

ఓ మహర్షీ! యుద్ధములో వెన్ను చూపని రాక్షసగ్రేస్టులు ఈ 
భూమిలోని భోగములను అనుభవించినారు. వారి ఆ భోగములను కాలము 
మింగివేసినది. కాని, వారీ లోకములో పొందిన కీర్తిని కాలము మింగలేదు. 


సులభా యుధి విప్రర్తే హ్యనివృత్తొస్తనుత్యజః | 
న తథా తీర్ధ ఆయాతే శ్రద్ధయా యే ధనత్యజః || ఏ 


విప్రబుషే - ఓ బ్రహ్మర్షీ! యుధి - యుద్ధమునందు, అని 
వృత్తాః - వెన్ను చూపనివారై, తనుత్యజః - దేహమును విడిచిపెట్టువారు, 
సులభాః - అనేకులు, హి - కాని, తీర్థే - దానకాలము, ఆయాతే - వచ్చిన 
ప్పుడు, శ్రద్ధయా - శ్రద్ధతో, యే - ఎవరైతే, ధనత్యజః - ధనమును విడిచి 
'పెట్టువారో, తథా - ఆ విధముగా, న - కారు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 20 723 


ఓ బ్రహ్మర్షీ! యుద్ధములో వెన్ను చూపకుండా ప్రాణములను విడి 
చిపెట్టువారు అనేకులు గలరు. కాని, దానము చేసే సమయము వచ్చిన 
ప్పుడు శ్రద్ధతో ధనమును విడిచిపెట్టువారు ఆ విధముగా అనేకులు లేరు 
(ఎవరో కొద్దిమంది మాత్రమే గలరు). 


మనస్వినః కారుణికస్య శోభనం 
యదర్థికామోపనయేన దుర్గతిః | 
కుతః పునర్భ్రహ్మవిదాం భవాదృశాం 
తతో వటోరస్య దదామి వాంఛితమ్‌ |! 10 


మనస్వినః - స్వాభిమానము కలిగినట్టియు, కారుణికస్య - కరుణా 
మయుడగువానికి, శోభనమ్‌ - శుభము, యత్‌ - ఏదనగా, అర్థికామ-ఉపన 
యేన - యాచకుని కోరికలను పూర్తి చేయుటచే, దుర్గతిః - దుర్గతి, భవా 
దృశామ్‌ - మీవంటి, బ్రహ్మవిదాం పునః - బ్రహ్మవేత్తలకైతే, కుతః - 
చెప్పునదేమున్నది?, తతః - అందువలన, అస్య - ఈ, వటోః - బ్రహ్మచా 
రియొక్క, వాంఛితమ్‌ - కోరికను, దదామి - ఇచ్చెదను. 

స్వాభిమానము, కరుణ గల వ్యక్తికి యాచకుల కోరికలను తీర్చి 
దుర్గతిని పొందుట కూడ శోభగానే యుండును. అట్టిచో, మీవంటి బ్రహ్మవే 
త్తల కోరికను తీర్చి దరిద్రుడగుట శోభయేనని వేరుగా చెప్పవలయునా? 
కావున, నేను ఈ బ్రహ్మచారి కోరికను తీర్చెదను. 


యజంతి యజ్ఞ క్రతుభిర్యమాదృతా 
భవంత ఆమ్నాయవిధానకోవిదాః | 
సవీవ విష్ణుర్వరదోంస్తు వా పరో 
దాస్యామ్యముకై క్షితిమీిప్సితాం మునే || శ 
మునే - ఓ మహర్షీ! ఆమ్నాయవిధానకోవిదాః - వేదవిహితము 
లైన కర్మలయందు పండితులైన, భవంతః - మీరు, యమ్‌ - ఎవ్వానిని, 
ఆదృతాః - ఆదరము గలవారై. యజ్ఞ క్రతుభిః - యజ్ఞములచే క్రతువులచే, 
యజంతి - ఆరాధించుచున్నారో, సః - ఆ, వరదః - వరములనిచ్చే, విష్ణుః 


724 శ్రీమద్భాగవతము 
ఏవ - విష్ణువే అస్తు - అగుగాక, పరః వా - మరియొకడు గాని, 
అముషై - వీని కొరకు, ఈప్పితామ్‌ - కోరబడిన, క్షితిమ్‌ - భూమిని, 
దాస్యామి - ఈయగలను. 


ఓ మహర్షీ! వేదోక్తములగు కర్మలలో పండితులైన మీరు సాదర 
ముగా విష్ణువును యజ్ఞము (యూపము లేనిది) లచే మరియు శ్రతువృ 
(యూపము గలది) లచే ఆరాధించెదరు. ఈతడు అట్టి ఆ వరములనిచ్చే 
విష్ణువే యగుగాక! లేదా, మరియొకడు కావచ్చును. నేను ఈతడు కోరిన 
భూమిని ఇచ్చెదను. 


యదప్యసావధర్మేణ మాం బధ్నీయాదనాగసమ్‌ | 
తథాప్యేనం న హింసిష్యే భీతం బ్రహ్మతనుం రిపుమ్‌ 1112 
అసౌ - ఈతడు, అనాగసమ్‌ - అపరాధము లేని, మామ్‌ - నన్ను 
అధర్మేణ - అధర్మముచే, యదపి బధ్నీయాత్‌ - బంధించిననూ, తథాపి - 
అయినప్పటికీ, భీతమ్‌ - భయపడుచున్నట్టియు, బ్రహ్మతనుమ్‌ - బ్రాహ్మ 
ణఇవేషములోనున్ను ఏనమ్‌ - ఈ, రిపుమ్‌ - శత్రువును, న హింసిష్యే - 
హింసించను,. 


ఈతడు నిరపరాధినగు నన్ను అధర్మముగా విశ్వరూపమును 
చూపి బంధించవచ్చు గాక! బాహ్మణవేషములోనుండి భయపడుచున్న 
ఈతడు వాస్తవములో శత్రువే అయిననూ, నేను వీనిని హింసించను. 


ఏష వా ఉత్తమశ్లోకో న జిహాసతి యద్యశః | 
హత్వా మైనాం హరేద్యుద్ధే శయూత నిహతో మయా || 13 


ఏషః - ఈతడు, వై - నిశ్చయముగా, యత్‌ ఉత్తమశ్లోకః - ఉత్తమ 
మగు కీర్తి గల విష్ణువు అయినచో, యశః - కీర్తిని న జిహాసతి - విడువ 
గోరడు, యుద్ధే - యుద్ధమునందు, మౌ - నన్ను హత్వా - చంపి, 
ఏనామ్‌ - ఈ భూమిని, హరేత్‌ - తీసుకొను గాకః మయా - నాచే, 
నిహతః - సంహరించబడినవాడై, శయీత - నేల కూలు గాక! 


అష్టమ స్కంధము - అధ్యాయము 20 725 


ఈతడు నిశ్చయముగా ఉత్తమమగు కీర్తి గల విష్ణువే అయినచో, 
తన కీర్తి వినష్టమగుట ఆతనికి అభీష్టము కాబోదు. ఈయన నన్ను యుద్ధ 
ములో సంహరించి భూమిని తీసుకొనుగాక! లేదా, ఈతడు విష్ణువు కాని 
చో, నాతో యుద్ధమును చేసినచో, నాచే సంహరించబడి నేల గూలును. 


శ్రీశుక ఉవాచ | 
ఏవమత్రద్ధితం శిష్యమనాదేశకరం గురుః | 
శశాప దైవప్ర ప్రహితస్పత్యసంధం మనస్వినమ్‌ !| కేశ 


ఏవమ్‌ - ఈ విధముగా, అశ్రద్ధితమ్‌ - శ్రద్ధను చూపనట్టియు, 
అనాదేశకరమ్‌ - ఆదేశమును పాటించనట్టియు, సత్యసంధమ్‌ - సత్యము 
నకు కట్టుబడినట్టియు, మనస్వినమ్‌ - స్వాభిమానము కలిగిన, శిష్యమ్‌ - 
శిష్యుడగు బలిని, దైవప్రహితః - దైవముచే ప్రేరితుడైన, గురుః - గురు 
వగు శుక్రాచార్యుడు, శశాప - శపించెను. 


ఈ విధముగా స్వాభిమానము గల బలి సత్యమునకు కట్టుబడి 
గురువుయొక్క వాక్యమునందు శ్‌ద్ధ లేనివాడై ఆయన ఆదేశమును పాటిం 
చలేదు. దైవముచే ప్రేరితుడైన శుక్రాచార్యుడు తన శిష్యుడగు బలిని శపిం 
చెను. 


దృఢం పండితమాన్యజ్ఞః స్తబ్బోస్యస్మదుపేక్షయా | 
మచ్చాసనాతిగో యస్త్వమచిరాదృశ్యసే శ్రియః | 15 
దృఢమ్‌ - గట్టిగా, పండితమానీ - తాను పండితుడనని తలపో 
యువాడవు, అజ్జః - అజ్ఞానివి, స్తబ్ధః - పొగరు గలవాడవు, అసి - అగుదు 
వు, మత్‌-శాసన-అతిగః - నా ఆజ్ఞను ఉల్లంఘించినవాడవు, యః - ఏ, 
త్వమ్‌ - నీవు, అస్మద్‌-ఉపేక్షయా - మమ్ములను నిర్లక్ష్యము చేయుటచే, 
అచిరాత్‌ - తొందరలోనే, శ్రియః - సంపదనుండి భ్రశ్యసే - జారిపోయెద 
వు. 
నేనే పండితుడనని నీవు గట్టిగా తలపోయుచుందువు. కాని, నీవు 
అజ్ఞానివి. నీకు వినయము లేదు. కావుననే, నా ఆజ్ఞను ఉల్లంఘించితివి. 


726 శ్రీమద్భాగవతము 
అట్టి నీవు మమ్ములను నిర్లక్ష్యము చేయుట వలన, శీఘ్రముగా సంపదను 
పోగొట్టుకొనెదవు. 


ఏవం శప్తస్ప్వగురుణా సత్యాన్న చలితో మహాన్‌ |! 
వామనాయ దదావేనామర్చిత్వోదకపూర్వకమ్‌ 1 16 


ఏవమ్‌ - ఈ విధముగా, స్వగురుణా - తన గురువుచే, శప్తః - 
శపించబడిన, మహాన్‌ - మహాత్ముడగు బలి, సత్యాత్‌ - సత్యమునుండి, న 
చలితః - విచలితుడు కాలేదు, అర్చిత్వా - పూజించి, ఉదకపూర్వకమ్‌ - 
ముందు నీటిని పోసి, వామనాయ - వామనుని కొరకు, ఏనామ్‌ - ఈ 
భూమిని, దదౌ - ఇచ్చెను. 

ఈ విధముగా తన గురువు శపించిననూ మహాత్ముడగు బలి సత్య 
మునుండి వైదొలగలేదు. ఆయన వామనుని పూజించి ఆయన చేతిలో 
నీటిని వదిలిపెట్టి ఈ భూమిని దానము చేసెను. 


వింధ్యావలిస్తదాం5గత్య పత్నీ జాలకమాలినీ | 
అనిన్యే కలశం హైమమవనేజన్యపాం భృతమ్‌ || క్షే7 


జాలకమాలినీ - మల్లె మొగ్గల మాల గల, పత్నీ - బలిభార్యయ 
గు, వింధ్యావలిః - వింధ్యావలి, తదా - అప్పుడు, ఆగత్య - వచ్చి, అవనే 
జనీ-అపామ్‌ - కాళ్లు కడిగే నీళ్లకు, భృతమ్‌ - నిండియున్న హైమమ్‌ - 
బంగరు, కలశమ్‌ - కలశమును, ఆనిన్యే - తీసుకువచ్చెను. 
మల్లెమొగ్గల మాలను ధరించియున్న బలిపత్నియగు వింధ్యావలి 
అప్పుడు వచ్చి, కాళ్లు కడిగే నీళ్లతో నిండియున్న బంగరు కలశమును 
తీసుకువచ్చెను. 
యజమానస్ప్వయం తస్య శ్రీమత్పాదయుగం ముదా | 
అవనిజ్యావహన్మూర్థి ఇఎతదపో విశ్వపావనీః || 18 
యజమానః - యజ్ఞమును చేయుచున్న బలి, స్వయమ్‌ - స్వయ 
ముగా, ముదా - ఆనందముతో, తస్య - ఆ వామనునియొక్క, శ్రీమత్‌-పొ 


అష్టమ స్కంధము - అధ్యాయము 20 727 





దయుగమ్‌ - శోభాయుక్త మైన పాదముల జంటను, అవనిజ్య - కడిగి, విశ్వ 
పావనీః - జగత్తును పావనము చేసే, తద్‌-అపః - ఆ నీటిని, మూర్ధ్నా - 
శిరస్సుతో, అవహత్‌ - దాల్బెను. 

యజ్ఞమును చేయుచున్న బలి స్వయముగా ఆనందముతో ఆ 
వామనునియొక్క శోభాయుక్తమైన పాదముల జంటను కడిగెను. జగత్తును 
పావనము చేసే ఆ జలములను ఆయన తలమై దాల్నెను. 


. తదాసురేంద్రం దివి దేవతాగణా 
గంధర్వవిద్యాధరసిద్ధచారణాః | 
తత్కర్మ సర్వేపి గృణంత ఆర్జవం 
ప్రసూనవ ర్లైర్వవృషుర్ముదాంన్వితాః || కేం 
తదా - అప్పుడు, దివి - స్వర్గమునందు, దేవతాగణాః - దేవతల 
గణములు, గంధర్వవిద్యాధరసిద్ధచారణాః - గంధర్వులు విద్యాధరులు 
సిద్ధులు చారణులు, సర్వే అపి - అందరు కూడ, తత్‌-కర్మ - ఆ బలి 
యొక్క కర్మను, ఆర్జవమ్‌ - సత్యసంధతను, గృణంతః - కొనియాడువారై 
ముదా - ఆనందముతో, అన్వితాః - కూడియున్నవారై. అసుర-ఇంద్రమ్‌ - 
రాక్షసరాజగు బలిని, ప్రసూనవర్షైః - పుష్పముల వర్షములతో, వవృషుః - 
వర్షించిరి. 
అప్పుడు స్వర్గమునందు దేవతల గణములు, గంధర్వులు, విద్యా 
ధరులు, సిద్ధులు, చారణులు అందరు కూడ రాక్షసరాజగు బలియొక్క ఆ 
కర్మను, ఆతని సత్యసంధతను కొనియాడిరి. వారు ఆనందముతో నిండిన 
వారై ఆతనిని పూలవానలతో ముంచెత్తిరి. 
నేదుర్ముహుర్దుందుభయస్సహస్రశో 
గంధర్వకింపూరుషకిన్నరా జగుః | 
మనస్వినానేన కృతం సుదుష్కరం 
విద్వానదాద్యద్రిపవే జగత్త్రృ్యయమ్‌ || 20 


త్త 


728 శ్రీమద్భాగవతము 





దుందుభయః - దుందుభులు, సహస్రశః - వేలాదిగా, ముహుః - 
పలుమార్లు, నేదుః - మోగినవి, గంధర్వకింపూరుషకిన్నరాః - గంధర్వులు 
కింపురుషులు కిన్నరులు, జగుః - పొడిరి, మనస్వినా - స్వాభిమానము 
గల, అనేన - ఈ బలిచే, సుదుష్కరమ్‌ - మిక్కిలి చేయ శక్యము కానిది, 
కృతవ్‌) - చేయబడినది, యత్‌ - ఏదనగా, విద్వాన్‌ - తెలిసినవాడు, రిపవే 
- శత్రువు కొరకు, జగత్‌-త్రయమ్‌ - ముల్లోకములను, అదాత్‌ - ఇచ్చెనో. 


అపుడు దుందుభులు వేలాదిగా పలుమార్లు మోగినవి. గంధర్వు 
లు, కింపురుషులు, కిన్నరులు ఈ విధముగా పొడిరి -- స్వాభిమానము 
గల ఈ బలి మిక్కిలి చేయ శక్యము కాని పనిని చేసినాడు. అది ఏమంటే, 
కోరినవాడు శత్రువు అని తెలిసి కూడా ఆయన ముల్లోకములను దానము 
చేసినాడు. 


తద్వామనం రూపమవర్ధతాద్భుతం 
హరేరనంతస్య గుణత్రయాత్మకమ్‌ | 
భూః ఖం దిశో ద్యార్వివరాః పయోధయః 
తిర్యజ్నృదేవా బుషయో యదాసత || 21 


అనంతస్య - అవినాశియగు, హరేః - శ్రీహరియొక్క, గుణత్రయ 
-ఆత్మకమ్‌ - మూడు గుణముల కార్యమగు జగత్తు తనయందు గల, తత్‌ 
- ఆ, వామనమ్‌ - పొట్టి, రూపమ్‌ - రూపము, అద్భుతమ్‌ - అద్భుతము 
గా, అవర్థత - పెరిగెను, భూః - భూమి, ఖమ్‌ - ఆకాశము, దిశః - దిక్కు 
లు, ద్యాః - స్వర్గము, వివరాః - పాతాళము మొదలగు లోకములు, పయో 
ధయః - సముద్రములు, తిర్యజ్‌-నృదేవాః - పశుపక్ష్యాదులు మానవులు 
దేవతలు, బుషయః - మహర్షులు, యత్‌ - దేనియందైతే, ఆసత - ఉండె 
న్లో 

అవినాశియగు శ్రీహరియందు సత్త్వరజస్తమోగుణముల కార్య 


మగు జగత్తు అంతర్భాగమై యున్నది. ఆ శ్రీహరియొక్క ఆ పొట్టి 
రూపము అద్భుతముగా పెరిగెను. భూమి, ఆకాశము, దిక్కులు, స్వర్గము, 


అష్టమ స్కంధము = అధ్యాయము 20 720 





పాతాళము మొదలగు లోకములు, సముద్రములు, పశుపక్షా శిదులు, మాన 
వులు, దేవతలు, మహర్షులు ఆ రూపములో అంతర్గతమైరి. 
కాయే బలిస్తస్య మహావిభూతేః 
సహర్తిగాచార్యసదస్య ఏతత్‌ । 
దదర్శ విశ్వం త్రిగుణం గుణాత్మకే 
భూతేంద్రియార్జాశయజీవయుక్తమ్‌ | | 22 
॥ సహ-బుత్విగ్‌-ఆచార్యసదస్యః - బుత్విక్కులు శుక్రాచార్యుడు 
సభాసదులతో గూడియున్ను బలిః - బలి, మహావిభూతేః - గొప్ప శక్తులు 
గలు తస్య - ఆ శ్రీహరియొక్క, గుణ-ఆత్మకే - గుణకార్యమగు జగత్తు 
నకు ఆశ్రయమైన, కాయే - శరీరమునందు, త్రిగుణమ్‌ - మూడు గుణ 
ముల కార్యమైనట్టియు, భూత-ఇంద్రియ- అర్ధ-ఆశయజీవయుక్తమ్‌ - 
పృథివి మొదలగు పంచభూతములు వాక్కు మొదలగు ఇంద్రియములు 
శబ్దము మొదలగు విషయములు అంతఃకరణము జీవులతో కూడియున్ను 
ఏతత్‌ - ఈ విశ్వమ్‌ - జగత్తును, దదర్శ - చూచెను. 


బుత్విక్కులు, శుక్రాచార్యుడు, సభాసదులతో గూడియున్న బలి 
చక్రవర్తి అనంతశక్తిమంతుడగు శ్రీహరియొక్క ఆ దేహమును చూచెను. 
మూడు గుణముల కార్యమగు జగత్తునకు ఆశయమగు ఆ శరీరమునందు 
ఆయన త్రిగుణాత్మకమగు ఈ జగత్తును చూచెను. పృథివి మొదలగు 
పసంచమహాభూతములు, వాక్కు మొదలగు ఇంద్రియములు, శబ్దము మొద 
లగు విషయములు, అంతఃకరణము, జీవులతో కూడియున్న ఈ విశ్వము 
ఆయనకు ఆ శరీరమునందు దర్శనమిచ్చెను. 


రసామచస్టాంఘ్రితలేేథ పాదయోః 
మహీం మహీద్రాన్‌ పురుషస్య జంఘయోః | 
పతత్తింణో జానుని విశ్వమూర్తేః 
ఊర్వోర్గణం మారుతమింద్రసేనః || 23 


730 శ్రీమద్భాగవతము 


ఇంద్రసేనః - ఇంద్రుని సేనవంటి సేన గల బలి, విశ్వమూర్తేః - 
జగత్తే రూపముగా గల, పురుషస్య - పురుషోత్తమునియొక్క, అంధఘితలే - 
అరికాలియందు, రసామ్‌ - రసాతలమును, అథ - మరియు, పాదయోః - 
రెండు కాళ్లయందు, మహీమ్‌ - భూమిని, జంఘయోః - రెండు పిక్కల 
యందు, మహీధ్రాన్‌ - పర్వతములను, జానుని - మోకాలియందు, పత 
త్త్రిణః - పక్షులను, ఊర్వోః - రెండు తొడలయందు, మారుతమ్‌ - మరు 
త్తులకు చెందిన, గణమ్‌ - సముదాయమును, అచష్ట - చూచెను. 


శ్రీహరియే ఈ జగత్తునంతనూ వ్యాపించి యుండెను. ఇంద్రపద 
విని ఆక్రమించి ఇంద్రుని సేనవంటి సేన గల బలి చక్రవర్తి ఆ విశ్వమూర్తి 
యొక్క అరికాలియందు రసాతలమును, రెండు కాళ్లయందు భూమిని, 
రెండు పిక్కలయందు పర్వతములను, రెండు మోకాళ్లయందు పక్షులను, 
రెండు తొడలయందు మరుద్గణములను చూచెను. 





సంధ్యాం విభోర్వాససి గుహ్య ఐక్షత్‌ 
ప్రజాపతీన్‌ జఘనే ఆత్మముఖ్యాన్‌ | 
నాభ్యాం నభః కుక్షిషు సప్త సింధూ- 
నురుక్రమన్యోరసి చర్‌క్షమాలామ్‌ !| 24 


విభోః - సర్వవ్యాపియైనట్టియు, ఉరుక్రమస్య - పెద్ద అడుగులు 
గల శ్రీహరియొక్క, వాససి - వస్త్రమునందు, సంధ్యామ్‌ - సంధ్యను, 
గుహ్యే - గుహ్యమునందు, ఆత్మముఖ్యాన్‌ - తాను ప్రముఖముగా గల 
రాక్షసులను, జఘనే - కటి ప్రదేశమునందు, ప్రజాపతీన్‌ - ప్రజాపతులను, 
నాభ్యామ్‌ - నాభియందు, నభః - ఆకాశమును, కుక్తిషు - ఉద 
రముయొక్క వివిధభాగములయందు, సప్త - ఏడు, సింధూన్‌ - సముద్ర 
ములను, ఉరసి - వక్షుస్టలమునందు, బుక్షమాలాం చ - నక్షత్రముల 
పంక్తిని కూడ, ఐక్షత్‌ - చూచెను. 

సర్వవ్యాపి, చాల పెద్ద అడుగులు గలవాడు అగు ఆ శ్రీహరి 
యొక్క వస్త్రమునందు సంధ్య, గుహ్యమునందు తాను ప్రముఖముగా 
గల రాక్షసులు, కటి ప్రదేశమునందు మరీచి మొదలగు ప్రజాపతులు, నాభి 


అష్టమ స్కంధము - అధ్యాయము 20 731 


యందు ఆకాశము, ఉదరముయొక్క వివిధభాగములయందు ఏడు సము 
ద్రములు, వక్షఃస్థలమునందు నక్షత్రముల పంక్తి కూడ బలికి కానవచ్చెను. 


హృద్యంగ ధర్మం స్తనయోర్మురారే 
బుతం చ సత్యం చ మనస్యథేందుమ్‌ | 
శ్రియం చ వక్షస్యరవిందహస్తాం 
కంఠే చ సామాని సమస్తరేఫాన్‌ [11 25 


అంగ - ఓయీ! ముర-అరేః - ముర అనే రాక్షసుని సంహరించిన 
శ్రీహరియొక్క, హృది - హృదయమునందు, ధర్మమ్‌ - ధర్మమును, 
స్తనయోః - రెండు స్తనములయందు, బుతం చ - సత్యవాక్కును, సత్యం 
చ - సమదర్శనమును, అథ - తరువాత, మనసి - మనస్సునందు, 
ఇందుమ్‌ - చంద్రుని, వక్షసి - వక్షఃస్థలమునందు, అరవిందహస్తామ్‌ - 
పద్మము చేతియందు గల, శ్రియం చ - లక్ష్మీదేవిని కూడ, కంఠే - కంఠ 
మునందు, సామాని - సామలను, సమస్తరేఫాన్‌ చ - సకల శబ్ద్బములను 
కూడ. 





ఓ రాజా! ముర అనే రాక్షసుని సంహరించిన శ్రీహరియొక్క 
హృదయమునందు ధర్మము, రండు స్తనములయందు సత్యవచనము 
మరియు సమదర్శనము (అంతటా ఈశ్వరుని దర్శించుట) మనస్సు 
నందు చంద్రుడు, వక్షస్థలమునందు చేతియందు పద్మమును పట్టుకొని 
యున్న లక్ష్మీదేవి, కంఠమునందు సామలు మరియు సకలశబ్దములు కాన 
వచ్చెను. 


ఇంద్రప్రధానానమరాన్‌ భుజేషు 
తత్కర్ణయోః కకుభో ద్యౌశ్చ మూర్ధ్ని! 
కేశేషు మేఘాన్‌ శ్వసనం నాసికాయా- 
మక్‌ష్టోశ్చ సూర్యం వదనే చ వహ్నిమ్‌ || 26 
భుజేషు - భుజములయందు, ఇంద్రప్రధానాన్‌ - ఇంద్రుడు ప్రము 
ఖముగా గల, అమరాన్‌ - దేవతలను, తత్‌-కర్ణయోః - ఆ విశ్వరూపుని 


732 శ్రీమద్భాగవతము 
రెండు చెవులయందు, కకుభః - దిక్కులను, మూర్ధ్ని - శిరస్సుమైః ద్యాః 
చ - స్యర్గమును కూడ, కేశేషు - కేశములయందు, మేఘాన్‌ - మేఘము 
లను, నాసికాయామ్‌ - ముక్కునందు, శ్వసనమ్‌ - వాయువును, అక్‌స్లోః - 
రెండు కన్నులయందు, సూర్యం చ - సూర్యుని కూడ, వదనే - నోటియం 
దు, వహ్నిం చ - అగ్నిని కూడ. 


ఆ విశ్వరూపుని భుజములయందు ఇంద్రుడు ప్రముఖముగా గల 
దేవతలు, రెండు చెవులయందు దిక్కులు, తలమై స్వర్గలోకము, జుట్టు 
నందు మేఘములు, ముక్కునందు వాయువు, రెండు కన్నులలో సూర్యు 
డు, నోటిలో అగ్ని కానవచ్చెను. 


వాణ్యాం చ ఛందాంసి రసే జలేశం 
భువోర్నిషేధం చ విధిం చ పక్ష్మసు | 
అహతశ్చ రాత్రిం చ పరస్య పుంసో 
మన్యుం లలాటేఃధర ఏవ లోభమ్‌ || 27 
పరస్య పుంసః - పురుషోత్తమునియొక్క, వాణ్యాం చ - వాక్కు 
నందు, ఛందాంసి - వేదములను, రసే - నాలుకయందు, జల-ఈశమ్‌ - 
జలాధిపతియగు వరుణుని, భ్రువోః - కనుబొమలయందు, నిషేధం చ - 
నిషేధమును, విధిం చ - విధిని కూడ, పక్ష్మసు - కనురెప్పలయందు, 
అహః చ - పగలును, రాత్రిం చ - రాత్రిని కూడ, లలాటే - నుదురునందు, 
మన్యుమ్‌ - కోపమును, అధరే - క్రింది పెదవియందు, లోభం వివ - లోభ 
మును. 
బలి పురుషోత్తముని వాక్కునందు వేదములను, నాలుకయందు 
జలాధిపతియగు వరుణుని, కనుబొమలయందు విధినిషేధముల శాస్త్రము 
లను, కనురెప్పలయందు రాత్రింబగళ్లను, నుదురునందు కోపమును, 
క్రింది పెదవియందు లోభమును చూచెను. 


స్పర్శే చ కామం నృప రేతసోోంభః 
పృష్టే త్వధర్మం కమణేషు యజ్ఞమ్‌ | 


అష్టమ స్కంధము - అధ్యాయము 20 733 
ఛాయాసు మృత్యుం హసితే చ మాయాం 
తనూరుహేష్వోషధిజాతయశ్చ || 28 


నృప - ఓ మహారాజా! స్పర్శే - త్వగింద్రియమునందు, కామం 
చ - మన్మథుని, రేతసః - రేతస్సునందు, అంభః - నీటిని, పృష్టే తు - 
వీపునందైతే, అధర్మమ్‌ - అధర్మ్శమును, క్రమణేషు - అడుగులను 
వేయుటయందు, యజ్ఞమ్‌ - యజ్ఞమును, ఛాయాసు - నీడలయందు, 
మృత్యుమ్‌ - మృత్యువును, హసితే - నవ్వునందు, మాయాం చ - 
మాయాశక్తిని తనూరుహేషు - రోమములయందు, ఓషధిజాతయః చ - 
రకరకముల చెట్టుచేమలను. 


ఓ మహారాజా! బలి ఆ విశ్వరూపునియొక్క త్వగింద్రియము 
నందు మన్మథుని, రేతస్సునందు నీటిని, వీపునందు అధర్మమును, అడు 
గులను వేయుటయందు యజ్ఞమును, కదలాడే నీడయందు మృత్యువును, 
నవ్వునందు మాయాశ్రక్తిని రోమములయందు పలురకముల చెట్టుచేమ 
లను చూచెను. 


నదీశ్చ నాడీషు శిలా నఖేషు బుద్ధావజం దేవగణానృషీంశ్చ | 
ప్రాణేషు గాత్రే స్థిరజంగమాని సర్వాణి భూతాని దదర్శ వీరః 129 


సర్వాత్మనీదం భువనం నిరీక్ష్య సర్వేకసురాః కశ్మలమాపురంగ | 


వీరః - వీరుడగు బలి, నాడీషు - నాడులయందు, నదీః చ - నదు 
లను, నఖేషు - గోళ్లయందు, శిలాః - రాళ్లను, బుద్ధా - బుద్ధియందు, 
అజమ్‌ - స్వయంభువుడగు బ్రహ్మగారిని, ప్రాణేషు - ఇంద్రియములయం 
దు, దేవగణాన్‌ - దేవతల గణములను, బుషీన్‌ చ - మహర్షులను కూడ, 
గాత్రే - దేహమునందు, స్థిరజంగమాని - కదలనివి మరియు కదిలేవి అగు, 
సర్వాణి - సకలములైన, భూతాని - ప్రాణులను, దదర్శ - చూచెను, అంగ 
- ఓయీ సర్వ-ఆత్మని - సర్వము తానే అయి ఉన్న శ్రీహరియందు 
ఇదమ్‌ - ఈ, భువనమ్‌ - జగత్తును, నిరీక్ష్య - చూచి, అసురాః - రాక్షసు 
లు, సర్వే - అందరు, కశ్మలమ్‌ - భయమును, ఆపుః - పొందిరి. 


నతన గ నగలలపు 
ఓ మహారాజా! వీరుడగు బలి విశ్వరూపుడగు శ్రీహరియొక్క 
నాడులయందు నదులను, గోళ్లయందు రాళ్లను, బుద్ధియందు స్వయంభు 
వుడగు బ్రహ్మగారిని, ఇంద్రియములయందు. దేవతల గణములను 
మరియు మహర్షులను, దేహమునందు చరాచరములగు సకలప్రాణులను 
కూడ చూచెను. సర్వము తానే అయి ఉన్న ఆ శ్రీహరియందు ఈ జగ 
త్తును చూచి రాక్తసులందరు భయమును పొందిరి. 


సుదర్శనం చక్రమసహ్యతేజో 
ధనుశ్చ శార్‌జ్ఞం స్తనయిత్నుఘోషమ్‌ || ఏ0 


పర్జన్యఘోషో జలజః పాంచజన్యః కౌమోదకీ విష్ణుగదా తరస్వినీ, 
విద్యాధరో5 సిశృతచంద్రయుక్షస్తూణోత్తమావక్షయసాయకొ చ[31 
సునందముఖ్యా ఉపతస్థురీశం పార్ణదముఖ్యాస్సహలోకపాలాః | 

అసహ్యతేజః - సహించ శక్యము కాని తేజస్సు గల, సుదర్శనమ్‌ 
- . సుదర్శనమనే, చక్రమ్‌ - చక్రము, స్తనయిత్నుఘోషమ్‌ - 
పిడుగుయొక్క శబ్దము వంటి శబ్దము గల, శార్‌జ్ఞమ్‌ - శార్‌జ్ఞమనే, ధనుః 
చ - ధనుస్సు కూడ, పర్ణన్యఘోషః - మేఘముయొక్క గర్జనవంటి శబ్దము 
గల, పాంచజన్యః - పాంచజన్యమనే, జలజః - శంఖము, తరస్వినీ ఆ 
వేగము గల, కౌమోదకీ - కౌమోదకి అనే, విష్టుగదా - విష్ణువుయొక్క గద, 
శతచంద్రయుక్తః - వంద బుడిపెల డాలుతో గూడియున్ను విద్యాధరః - 
విద్యాధరము అనే అసిః - కత్తి, అక్షయసాయకౌ - తరిగిపోని బాణములు 
గలు తూణ-ఉత్తమౌ చ - ఉత్తమమైన అంబుల పొదులు కూడు సహలోక 
పాలాః - లోకపాలకులతో గూడియున్ను సునందముఖ్యాః - సునందుడు 
మొదలుగాగల, పార్షదముఖ్యాః - ప్రముఖులైన అనుచరులు, ఈశమ్‌ - 
జగన్నాథుడగు శ్రీహరిని, ఉపతస్థుః - ఉపస్థితులైరి. 

సహించ శక్యము కాని తేజస్సు గల సుదర్శన చక్రము, పిడుగు 
వంటి ధ్వనిని చేసే శార్‌జ్జధనుస్సు, మేఘగర్జనవంటి ధ్వనిని చేసే పొంచజ 
న్యమనే శంఖము, వేగము గల కౌమోదకి అనే విష్ట్ణువుయొక్క గద వంద 
బుడిపెల డాలుతో కూడియున్న విద్యాధరము (నందకము) అనే కత్తి, తరి 


అష్టమ స్కంధము ఆ అధ్యాయము 20 735 





గిపోని బాణములు గల ఉత్తమమైన అంబుల పొదులు, లోకపాలకులు, 
సునందుడు నందుడు మొదలగు ప్రముఖులైన విష్ణుపార్హదులు కూడ తమ 
తమ స్థానములలో ఆ సర్వేశ్వరుని సేవకొరకు సిద్ధముగా నుండిరి. 


స్ఫురత్కిరీటాంగదమీనకుండల శ్రీ వత్సరత్నోత్తమమేఖలాంబ రైః। | 


మధువ్రతస్రగ్యనమాలయా వృతో రరాజ రాజన్‌ భగవానురుక్రమః। 
క్షితిం పదైకేన బలేర్విచక్రమే నభశ్శరీరేణ దిశశ్చ బాహుభిః 133 


రాజన్‌ - ఓ మహారాజా! స్పురత్‌-కిరీట-అంగదమీనకుండల శ్రీవ 
త్సరత్న- ఉత్తముమేఖల-అంబరైః - మెరిసిపోయే కిరీటము భుజపురులు 
చేప ఆకారములోనున్న కుండలములు శ్రీవత్సమనే పుట్టుమచ్చ ఉత్తమ 
మైన కౌస్తుభమాణిక్యము మొలనూలు మరియు వస్త్రములచే, మధువ్రత 
స్రగ్‌-వనమాలయా - తుమ్మెదల పంక్తి గల వనమాలతో, వృతః - కూడి 
యున్న ఉరుక్రమః - పెద్ద అడుగులు (గొప్ప పరాక్రమము) గల, భగవాన్‌ 
- శ్రీహరి భగవానుడు, రరాజ - ప్రకాశించెను, బలేః - బలి చక్రవర్తియొ 
క్క, క్షితిమ్‌ - పృథివిని, ఏకేన - ఒకు పదా - కాలితో, శరీరేణ - శరీరము 
తో, నభః - ఆకాశమును, బాహుఖిః - బాహువులతో, దిశః చ - దిక్కులను 
కూడ, విచక్రమే - ఆక్రమించెను. 


ఓ మహారాజా! శ్రీహరి ధరించిన కిరీటము, భుజప్పురులు, చేప 
ఆకారములో ఉండే కుండలములు, శ్రీవత్సమనే పుట్టుమచ్చ, ఉత్తమమైన 
కౌస్తుభమాణిక్యము, మొలనూలు మరియు వస్త్రము మెరిసిపోవుచుండె 
ను. ఆయన ధరించిన వనమాల చుట్టూ తుమ్మెదల వరుస ప్రకాశించెను. 
పెద్ద అడుగులు గలవాడు, గొప్ప పరాక్రమశాలి అగు శ్రీహరి ఒక కాలితో 
బలి చక్రవర్తి అధీనములోనున్న భూలోకమును, శరీరముతో ఆకాశమును, 
బాహువులతో దిక్కులను కూడ ఆక్రమించెను. 


పదం ద్వితీయం క్రమతస్తింవిష్టపం 
న వై తృతీయాయ తదీయమణ్యపి | 


736 శ్రీమద్భాగవతము 
ఉరుక్రమస్యాంఘ్రిరుపర్యుపర్యథో 
మహర్దనాభ్యాం తపసః పరం గతః |! ఏత 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే వామనావతారే 
త్రివిక్రమావిర్భావవర్జనం నామ వింశోఃధ్యాయః || 


ద్వితీయమ్‌ - రెండవ, పదమ్‌ - అడుగును, క్రమతః - వేయు 
చున్న శ్రీహరికి, త్రివిష్టపమ్‌ - స్వర్గము, తృతీయాయ - మూడవ అడుగు 
కొరకు, తదీయమ్‌ - బలికి చెందినది, అణు అపి - లేశమైననూ, నవై - 
లేనే లేదు, ఉరుక్రమస్య - పెద్ద అడుగులు గల శ్రీహరియొక్క, అంఘ్రిః - 
పాదము, ఉపరి ఉపరి - మైమైకి మహః-జనాభ్యామ్‌ - మహర్లోక జనలోక 


ములకంటె, అథో - మరియు, తపసః - తపోలోకముకంటె, పరమ్‌ - మైన 
ఉన్న సత్యలోకమును, గతః - చేరుకొనెను. 


శ్రీహరి రెండవ అడుగును వేయగా, స్వర్గము ఆయనకు స్వాధీన 
మయ్యొను. మూడవ అడుగు వేయుటకు బలికి చెందినది లేశమైననూ 
మిగలలేదు. శ్రీహరి వేసిన ఆ పెద్ద అడుగు మహర్లోక-జనలోక-తపోలోక 
ములను దాటి సత్యలోకమును చేరుకొనెను. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
వామనావతారవృత్తాంతములో వామనుడు త్రివిక్రముడై 
రెండు అడుగులలో జగత్తును ఆక్రమించుటను వర్ణించే 
ఇరవదియవ అధ్యాయము ముగిసినది (20). 


చ 


అథ ఏకవింశోశధ్యాయః 
వామనావతారము - బలి చక్రవర్తి బంధితుడగుట 


శ్రీశుక ఉవాచ | 
"సత్యం సమీక్షా బ్రజ్జ్లభవో నఖేందుభిః 
హతస్వధామద్యుతిరావృతో5భ్యగాత్‌ | 
మరీచిమిశ్రా బుషయో బృహద్వంతాః 
సనందనాద్యా నరదేవ యోగినః 1 క్షే 


నరదేవ - ఓ పరీక్షిన్మహారాజా!, నఖ-ఇందుభిః - చంద్రవంకవంటి 
గోళ్లచే, సత్యమ్‌ - సత్యలోకమును, సమీక్ష్య - పరిశీలనగా చూచి, హతస్వ 
ధామద్యుతిః - నిరస్తమైన తన ధామముయొక్క కాంతి గల, అబ్బభవః - 
పద్మసంభవుడగు బ్రహ్మగారు, ఆవృతః - కపి ఎవేయబడినవాడై, అభ్యగాత్‌ 
- ఎదురేగెను, మరీచిమిశ్రాః - మరీచి మొదలగు, బుషయః - మహర్షు 
లు, బృహద్‌-వ్రతాః - నైష్టక బ్రహ్మచారులగు నారదుడు మొదలగువారు, 
సనందన-ఆద్యాః - సనందనుడు మొదలగు, యోగినః - యోగులు. 


ఓ పరీక్షిన్మహారాజా! త్రివిక్రముని పాదములయొక్క చంద్రవంక 
లవంటి గోళ్ల కాంతిలో సత్యలోకము, స్వయంభువుడగు బ్రహ్మగారు వెల 
వెల బోయిరి. బ్రహ్మగారు ఆ కాంతిలో మునిగిపోయి, ఆ పాదమునకు 
ఎదురేగెను. మరీచి మొదలగు మహర్షులు, నారదుడు మొదలగు నైష్టిక 
బ్రహ్మచారులు, సనందనుడు మొదలగు యోగులు కూడ ఎదురేగిరి. 


వేదోపవేదా నియమాన్వితా యమాః 
తర్కేతిహాసాంగపురాణసంహితాః | 
యే చాపరే యోగసమీరదీపిత- 





738 శ్రీమద్భాగవతము 


జ్ఞానాగ్నినా రంధితకర్మకల్మషాః | 
వవందిరే యత్స్మరణానుభావతః 
స్వాయంభువం ధామ గతా అకర్మకమ్‌ 11 2 


వేద-ఉపవేదాః - వేదములు ఉపవేదములు, యమ-అన్వితాః - 
యమములతో కూడిన, నియమాః - నియమములు, తర్క-ఇతిహాస-అంగ 
పురాణసంహితాః - న్యాయశాస్త్రము ఇతిహాసములు వేదాంగములు పురా 
ణములు సంహితలు, యే చ - ఎవరైతే, అపరే - ఇతరులు, యోగసమీర 
దీపితజ్ఞాన-అగ్నినా - యోగమనే వాయువుచే ప్రజ్వరిల్ల జేయబడిన 
జ్ఞానము అనే అగ్నిచే, రంధితకర్మకల్మషాః - దహించబడిన కర్మలు అనే 
కల్మషము గలవారు, వవందిరే - నమస్కరించిరి, యత్‌-స్మరణ-అనుభా 
వతః - ఏ శ్రీహరి పాదముయొక్క స్మరణముయొక్క ప్రభావము వలన, 
అకర్మకమ్‌ - కామ్యకర్మలచే పొంద శక్యము కాని, స్వాయంభువమ్‌ - 
స్వయంభువుడగు బ్రహ్మగారి, ధామ - సత్యలోకమును, గతాః - పొందిరో. 


వేదములు (బుగ్వేదము మొదలైనవి), ఉపవేదములు (ఆయుర్వే 
దము మొదలైనవి), యమములు (అహింస మొదలగునవి), నియమ 
ములు (శౌచము మొదలైనవి), న్యాయశాస్త్రము, ఇతిహాసములు (రామా 
యణ భారతములు), వేదాంగములు (వ్యాకరణము మొదలైనవి), పురాణ 
ములు (భాగవతము మొదలైనవి), సంహితలు (గర్గసంహిత మొదలైనవి) 
సత్యలోకములో మూర్తులను దాల్చి నివసించును. ఇంతేగాక యోగము 
అనే వాయువుచే ప్రజ్వరిల్ల చేయబడిన జ్ఞానము (ఉపాసన) అనే అగ్నిచే 
దహించబడిన కర్మల కాలుష్యము గల యోగులు కూడ అక్కడ ఉండెద 
రు. వీరందరు ఆ భగవానుని పాదమునకు నమస్కరించిరి. స్వయంభువు 
డగు బ్రహ్మగారి ధామము (సత్యలోకము) కామ్యకర్మలచే పొంద శక్యము 
కానిది. దానిని ఈ యోగులు శ్రీహరి పాదమును స్మరించి, ఆ మహిమచే 
పొందినారు. 


అథాంఘఘ్రయే ప్రోన్నమితాయ విజ్లోః 
ఉపాహరత్పద్మభవో5ర్షణోదకమ్‌ | 


అష్టమ స్కంధము - అధ్యాయము 21 739 


సమర్చ్య భక్త్యాంభ్యగృణాచ్చుచిశ్రవా 
యన్నాభిపం కేరుహసంభవస్స్వయమ్‌ ।|| ఏ 


అథ - తరువాత, శుచిశ్రవాః - స్వచ్చమగు కీర్షి గల, పద్మభవః - 
పద్మసంభవుడగు బ్రహ్మగారు, ప్ర-ఉన్నమితాయ - బాగా మైకి ఎదిగియు 
న్న విష్ణో - విష్ట్ణువుయొక్క, అంఘ్రయే - పాదము కొరకు, అర్హణ-ఉద 
కమ్‌ - పూజాజలము (అర్హ్యము) ను, ఉపాహరత్‌ - సమర్చించెను, భక్త్యా 
- భక్తితో, సమర్చ్య - చక్కగా పూజించి, అభ్యగృణాత్‌ - స్తుతించెను. 
స్వయమ్‌ - తాను, యత్‌-నాభిపంకేరుహసంభవః - ఏ శ్రీహరియొక్క 
నాభియందలి పద్మమునుండి పుట్టినవాడో. 


తరువాత, శ్రీహరియొక్క నాభియందలి పద్మమునుండి పుట్టిన 
బ్రహ్మగారు బాగా మైకి ఎదిగియున్న విష్ణువుయొక్క పాదమునకు స్వయ 
ముగా అర్హ్యమును సమర్చించెను. ఆయన ఆ పాదమును భక్తితో పూజించి 
స్తుతించెను. 


ధాతుః కముండలుజలం తదురుక్రమస్య 
పాదావనేజనపవిత్రతయా నరేంద్ర | 

స్వర్థున్యభూన్నభసి సా పతతీ నిమార్‌ష్టి 
లోకత్రయం భగవతో విశదేవ కీర్తి: || శే 


నర-ఇంద్ర - ఓ మహారాజా! తత్‌ - ఆ, ధాతుః - బ్రహ్మగారి, 
కమండలుజలమ్‌ - కమండలమునందలి నీరు, ఉరుక్రమస్య - పెద్ద అడు 
గులు వేసిన శ్రీహరియొక్క, పాద-అవనేజనపవిత్రతయా - పాదములను 
కడుగుటచే కలిగిన పవిత్రతచే, స్వః-ధునీ - స్వర్గమునందలి గంగ, అభూత్‌ 
- ఆయెను, సా- ఆ గంగ, నభసి - ఆకాశమునందు, పతతీ = పడుచున్న 
దై భగవతః - శ్రీహరి భగవానునియొక్క, విశదా - స్వచ్భమైన, కీర్తిః ఇవ 
- కీర్తి వలె లోకత్రయమ్‌ - ముల్లోకములను, నిమాౌర్‌స్టి - పవిత్రము 
చేయుచున్నది. 


ఓ మహారాజా! ఆ బ్రహ్మగారి కముండలమునందలి నీరు పెద్ద 
అడుగులు వేసిన శ్రీహరియొక్క పాదములను కడుగుటచే పవిత్రమై స్వర్గ 


740 శ్రీమద్భాగవతము 


మునందు గంగయై ప్రవహించెను. అదియే అంతరిక్షమునందు పడి, 
శ్రీహరి భగవానునియొక్క స్వచ్చమైన కీర్తి వలె, ముల్లోకములను పవి 
త్రము చేయుచున్నది. 


బ్రహ్మాదయో లోకనాథాస్స్యనాథాయ సమాద్భృతాః | 
సానుగా బలిమాజహ్రుస్సం క్షిప్తాత్మవిభూతయే || వ్‌ 


బ్రహ్మా-ఆదయః - బ్రహ్మగారు మొదలైన, లోకనాథాః - లోకపాల 
కులు, స-అనుగాః - అనుచరులతో కూడినవారై, సమాదృతాః - చక్కని 
ఆదరము గలవారై, సంక్షిప్త-ఆత్మవిభూతయే - ఉపసంహరించబడిన తన 
మహిమ గల, స్వనాథధాయ - తమ నాథుని కొరకు, బలిమ్‌ - పూజను, 
ఆజహ్రుః - చేసిరి. 

శ్రీహరి తన మహిమను ఉపసంహరించి వామనరూపములో 


నుండెను. అప్పుడు బ్రహ్మగారు, లోకపాలకులు తమ అనుచరులతో గూడి 
తమ నాథుడగు శ్రీహరిని చక్కని ఆదరముతో పూజించిరి. 


తోయెస్సమర్హ తైస్స్రగ్భిర్దివ్యగంధానులేపనైః | 
ధూపైర్ది పైస్స్పురభిభిర్లాజాక్షతఫలాంకురైః (| 6 
సమర్హ తైః - ఉపచారములుగా సమర్పించబడిన, సురభిభిః - పరి 
మళభరితములైన, తోయైః - జలములతో, స్రగ్భిః - పుష్పమాలలతో, 
దివ్యగంధ-అనులేపనైః - దివ్యమగు సుగంధద్రవ్యములను అలముటలచే, 
ధూమైః - ధూపములతో, దీమైః - దీపములతో, లాజ-అక్రతఫల-అంకురైః 
- పేలాలు అక్షతలు పళ్లు మరియు దూర్వ (గడ్డి పరక) లతో (పూజించిరి), 
వారు వామనుని అర్హ్య-పాద్య-స్నాన-ఆచమనీయములనే ఉపచా 
రములను పరిమళభరితములైన నీటితో సమర్పించిరి. వారు సుగంధద్రవ్య 
ములను ఆయనకు అలమి ధూపదీపములతో పూజించిరి. వారాయనను 
పేలాలు, అక్షతలు, దూర్వాంకురములతో పూజించి పళ్లను నైవేద్యమిడిరి. 


స్తవనైర్ణయశ బైశ్చ తద్వీర్యమహిమాంకితైః | 
నృత్యవాదిత్రగ తైశ్చ శంఖదుందుభినిస్ప్వ నైః | 77 


అష్టమ స్కంధము - అధ్యాయము 21 741 





తద్‌- -వీర్యమహిమా- -అంకితైః - ఆయనయొక్క పరాక్రమము 
మొక్క మహిమచే అంకితమైన, స్తవనైః - స్తోత్రములతో, జయశభ్లైః చ - 
జయజయధ్వానములతో, నృత్యవాదిత్రగీతైః చ - నాట్యములు. వాద్య 
ములు గానములతో, శంఖదుందుభినిస్స్వనైః - శంఖములు దుందుభుల 
ధ్వనులతో (ఆరాధించిరి). 


వారు జయజయధ్వానములను చేస్తూ ఆయన పరాక్రమము 
యొక్క మహిమను ఉటంకించే స్తోత్రములతో ఆయనను స్తుతించిరి. నాట్య 
ములు, వాద్యములు, గానములతో ఆయనను ఆరాధించిరి. వారు ఆయన 
పూజలో భాగముగా శంఖములను, దుందుభులను (మోగించిరి. 


జాంబవాన్ఫక్షరాజస్తు భేరీశబైర్మనోజవ:ః | 
విజయం దిక్షు సర్వాసు మహోత్సవమ ఘోషయత్‌ |! 8 


మనః-జవః - మనస్సుయొక్క వేగమువంటి వేగము గల, బుక్ష 
రాజః - ఎలుగుబంట్లకు రాజైన, జాంబవాన్‌ తు - జాంబవంతుడైతే, 
సర్వాసు - అన్ని, దిక్షు - దిక్కులయందు, భేరీశభైైః - భేరీధ్వనులతో, 
మహా-ఉత్సవమ్‌ - గొప్ప ఉత్సవము కలుగునట్లుగా, విజయమ్‌ - విజయ 
మును, అఘోషయత్‌ - చాటెను. 


ఎలుగుబంట్లకు రాజగు జాంబవంతుడు మనోవేగముతో దిక్కుల 
న్నింటియందు తిరిగి భేరీశబ్దముతో పెద్ద ఉత్సవము కలుగునట్లుగా శ్రీహరి 
యొక్క విజయమును చాటెను. 


మహీం సర్వాం హృతాం దృష్ట్వా త్రిపదవ్యాజయాచ్హయా | 
ఊచుస్స్వభర్తురసురా దీక్షిత స్యాత్యమర్షితాః |! 0 
దీక్షితస్య - యజ్ఞదీక్షయందున్ను స్వభర్తుః - తమ రాజుయొక్క, 
సర్వామ్‌ - సమస్తమైన, మహీమ్‌ - భూమిని, త్రిపదవ్యాజయాచ్హ్చయా - 
మూడు అడుగులను కపటముగా యాచించుటచే, హృతామ్‌ - అపహరిం 
చబడినదానినిగా దృష్ట్వా - చూచి, అసురాః - రాక్షసులు, అతి-అమర్షితాః 
_- అధికమగు కోపమును పొందినవారై. ఊచుః - పలికిరి, 





742 శ్రీమద్భాగవతము 


తను రాజు యజ్ఞదీక్షలోనుండగా మూడు అడుగుల భూమిని 
యాచించి మోసముతో భూమినంతనూ లాగివేసుకొనుటను గాంచిన రాక్ష 
సులు చాల కోపమును పొంది ఇట్లు పలికిరి. 


న వా అయం బ్రహ్మబంధుర్విష్టుర్మాయావినాం వరః | 
ద్విజరూపప్రతిచ్చన్నో దేవకార్యం చికీర్షతి || 10 
అయమ్‌ - ఈతడు, బ్రహ్మబంధుః - బ్రాహ్మణ బాలకుడు, న - 
కాడు, వై - నిశ్చయము, మాయావినామ్‌ - మోసగాళ్లలో, వరః - అ(గ్రేస 
రుడగు, విష్ణుః - విష్ణువు, ద్విజరూపప్రతిచ్ళన్న - బ్రాహ్మణవేషములో 
దాగియున్నవాడు, దేవకార్యమ్‌ - దేవతలకు పనిని, చికీర్ణతి - చేసిపెట్ట 
గోరుచున్నాడు. 


ఈ వామనుడు బ్రాహ్మణ బాలకుడు కాడు. ఈతడు మోసగాళ్లలో 
అ(గ్రేసరుడగు విష్ణువు. ఇది నిశ్చయము. విష్ణువే దేవతలకు కార్యమును 
చక్కబెట్ట గోరి, ఈ విధముగా కపట బ్రాహ్మణవేషముతో వచ్చినాడు. 


అనేన యాచమానేన శత్రుణా వటురూపిణా | 
సర్వస్వం నో హృతం భర్తుర్న్యస్తదండస్య బర్దిషి || క్ష 
వటురూపిణా - బ్రహ్మచారి వేషములోనున్నవాడై. యాచమానేన 
- యౌచించుచున్ను శత్రుణా - శత్రువైన, అనేన - వీనిచే, న్యస్తదండస్య - 
విడిచిపెట్టబడిన దండము గల, నః - మనయొక్క, భర్తుః - ప్రభువుయొ 
క్క, సర్వస్వమ్‌ - సర్వసంపద, బర్హిషి - యజ్ఞమునందు, హృతమ్‌ - అప 
హరించబడినది. 
బ్రహ్మచారివేషములోనున్న ఈతడు మన శత్రువు. మన ప్రభువు 
ఇతరులను దండించే అధికారమును పరిత్యజించి యజ్ఞములో నుండగా 
ఈతడు వచ్చి యాచించి ఆయన సకలసంపదలను లాగివేసినాడు. 


సత్యవ్రతస్య సతతం దీక్షితస్య విశేషతః | 
నానృతం భాషితుం శక్యం బ్రహ్మణ్యస్య దయావతః || 12 


అష్టమ స్కంధము - అధ్యాయము 21 743 


సతతమ్‌ - అన్ని కాలములయందు, సత్యవ్రతస్య - సత్యము 
నందు నిష్ట కలిగినట్టియు, విశేషతః - ప్రత్యేకించి, దీక్షితస్య - యజ్ఞదీక్ష 
యందున్నట్టియు, బ్రహ్మణ్యస్య - బ్రాహ్మాణులయందు భక్తి కలిగినట్టియు, 
దయావతః - దయామయుడగు బలికి, అనృతమ్‌ - అసత్యమును, భాషి 
తుమ్‌ - పలుకుటకు, న శక్యమ్‌ - శక్యము కాదు. 


బలి సర్వకాలములలో సత్యమునందు నిష్ట గలవాడు. ఆయన 
బ్రాహ్మణులయందు భక్తిగల దయామయుడు. ఆయన విశేషించి యజ్ఞ 
దీక్షలో నుండగా, అసత్యమును పలుకుట సంభవము కాదు. 


తస్మాదస్య వధో ధర్మో భర్తుశుశూషణం చనః | 
ఇత్యాయుధాని జగ్భహుర్చలేరనుచరాసురాః [| క్షే 
తస్మాత్‌ - అందువలన, అస్య - వీనియొక్క, వధః - వధు ధర్మః 
_- ధర్మము, నః - మన, భర్తుః - ప్రభువునకు, శుశూషణం చ - సేవ 
కూడా, ఇతి - అని, బలేః - బలియొక్క, అనుచర-అసురాః - అనుచరు 
లైన రాక్షసులు, ఆయుధాని - ఆయుధములను, జగృహుః - తీసుకొనిరి. 
అందువలన, వీనిని వధించుటయే ధర్మము; మైగా, అది మన 


ప్రభువునకు సేవ చేసినట్లు అగును -- అని పలుకుతూ, బలియొక్క అను 
చరులగు రాక్షసులు ఆయుధములను చేబట్టిరి. 


తే సర్వే వామనం హంతుం శూలపట్టిశపాణయః | 
అనిచ్భతో బలే రాజన్‌ ప్రాద్రవన్‌ జాతమన్యవః | క్షే4 
రాజన్‌ - ఓ మహారాజా! బలేః - బలి, అనిచ్చతః - ఇష్టపడకున్న 
నూ, జాతమన్యవః - కలిగిన కోపము గల, తే - వారు, సర్వే - అందరు, 
శూలపట్టిశపాణయః - శూలములు అడ్డకత్తులు చేతులయందు గలవారై 
వామనమ్‌ - వామనుని, హంతుమ్‌ - చంపుటకు, ప్రాద్రవన్‌ - పరుగు తీసి 
రి. 
ఓ రాజా! బలి వ్యతిరేకించిననూ వారందరు కోపముతో శూలము 
లను, అడ్డకత్తులను పట్టుకొని వామనుని చంపుటకై ముందునకురికిరి. 


గ్ర 


744 శ్రీమద్భాగవతము 
తానభిద్రవతో దృష్ట్వా దితిజానీకపాన్‌ నృప । 
వ్రహస్యానుచరా విష్ణోః ప్రత్యషేధన్నుదాయుధాః 11 క్షే5్‌ 
నృప - ఓ మహారాజా! అభిద్రవతః - ముందునకు ఉరుకుచున్ను 
తాన్‌ - ఆ, దితిజ-అనీకపాన్‌ - రాక్షస సేనానాయకులను, దృష్ట్వా - 
చూచి, ప్రహస్య - గట్టిగా నవ్వి, విష్ణోః - విష్టువుయొక్క, అనుచరాః - 
అనుచరులు, ఉద్‌-ఆయుధాః - మైకెత్తబడిన ఆయుధములు గలవారై, 
ప్రత్యషేధన్‌ - అడ్డు తగిలిరి, 
ఓ మహారాజా! ముందునకు ఉరుకుచున్న ఆ రాక్షస సేనానాయ 
కులను చూచి విష్ణువుయొక్క అనుచరులు గట్టిగా నవ్వి, ఆయుధములను 
ఫెకెత్తి వారిని అడ్డుకొనిరి. 


నందస్సునందోంథ జయో విజయః ప్రబలో బలః | 
కుముదః కుముదాక్షశ్చ విష్వక్సేనః పతత్తింరాట్‌ !| 16 


జయంతః శ్రుతదేవశ్చ పుష్పదంతోంథ సాత్వతః | 
సర్వే నాగాయుతప్రాణాశ్చమూం తే జఘ్నురాసురీమ్‌ || 17 


నందః - నందుడు, సునందః - సునందుడు, అథ - మరియు, 
జయః - జయుడు, విజయః - విజయుడు, ప్రబలః - ప్రబలుడు, బలః - 
బలుడు, కుముదః - కుముదుడు, కుముదాక్షః చ - కుముదాక్ష్తుడు కూడ, 
విష్వక్సేనః - విష్వక్సేనుడు, పతత్తింరాట్‌ - పక్షిరాజగు గరుత్మంతుడు, 
జయంతః - జయంతుడు, శ్రుతదేవః చ - శ్రుతదేవుడు, పుష్పదంతః - 
పుష్పదంతుడు, అథ - మరియు, సాత్వతః - సాత్వతుడు, సర్వే - అంద 
రు, నాగ-అయుతప్రాణాః - పదివేల ఏనుగుల బలము గలవారు, తే - 
వారు, ఆసురీమ్‌ - రాక్షసులకు చెందిన, చమూమ్‌ - మైన్యమును, జఘ్నుః 
- దునుమాడిరి. 

నందుడు, సునందుడు, జయుడు, విజయుడు, బలుడు, ప్రబలు 


డు, కుముదుడు, కుముదాక్షుడు, విష్వక్సేనుడు, పక్షిరాజగు గరుత్మంతు 
డు, జయంతుడు, శ్రుతదేవుడు, పుష్పదంతుడు మరియు సాత్వతుడు 


అష్టమ స్కంధము - అధ్యాయము 21 ౯745 


అనే వీరందరు పదివేల ఏనుగుల బలము గలవారే. వారు ఆ రాక్షసుల 
ఘైన్యమును దునుమాడిరి. 


హన్యమానాన్‌ స్వకాన్‌ దృష్ట్వా పురుషానుచ రైర్చలిః | 
వారయామాస సంరబ్ధాన్‌ కావ్యశాపమనుస్మరన్‌ 1 _ 18 


బలిః - బలి, కావ్యశాపమ్‌ - శుక్రాచార్యుని శాపమును, అనుస్మ 
రన్‌ - గుర్తు చేసుకున్నవాడై, పురుష-అనుచరైః - పురుషోత్తముని అనుచ 
రులచే హన్యమానాన్‌ - సంహరించబడుచున్ను స్వకాన్‌ - తనవారిని, 
సంరబ్ధాన్‌ - కోపించి యున్నవారిని, దృష్ట్వా - చూచి, వారయామాస - 
వారించెను. 


బలికి శుక్రాచార్యుని శాపము గుర్తుకు వచ్చెను. కోపించియున్న 


తన వారిని పురుషోత్తముని అనుచరులు చంపుచుండుటను చూచి, 
ఆయన తన వారిని వారించెను. 


హే విప్రచిత్తే హే రాహో హే నేమే శ్రూయతాం వచః | 
మా యుధ్యత నివర్తధ్వం న నః కాలోకోయమర్థకృత్‌ | 19 
హే విప్రచిత్తే - ఓ విప్రచిత్తీ! హే రాహో - ఓ రాహూఓ హే నేమే 
- ఓ నేమీ! వచః - మాట, శూయతామ్‌ - వినబడు గాకఓఏ మా యుధ్యత 
- యుద్ధమును చేయకుడు, నివర్తధ్వమ్‌ - వెనుదిరుగుడు, అయమ్‌ - ఈ, 
కాలః - కాలము, నః - మనకు, అర్థకృత్‌ - ప్రయోజనకారి, న - కాదు. 
ఓ విప్రచిత్తీ! ఓ రాహూ! ఓ నేమీ! నా మాటను వినుడు. యుద్ధ 
మును మాని వెనుదిరుగుడు. ఈ కాలము మనకు అనుకూలము కాదు. 
యః ప్రభుస్సర్వభూతానాం సుఖదుఃఖోపపత్తయే | 
తం నాతివర్తితుం దైత్యాః పౌరుమైరీశ్వరః పుమాన్‌ || 20 
దైత్యాః - ఓ రాక్షసులారా! యః - ఏ కాలము, సర్వభూతానామ్‌ 
- సకలప్రాణులయొక్క, సుఖదుఃఖ-ఉపపత్తయే - సుఖదుఃఖములనిచ్చుట 
కొరక్రై ప్రభుః - సమర్థమో, తమ్‌ - అట్టి కాలమును, పౌరుమైః - పురుషకా 


746 శ్రీమద్భాగవతము 
రములచే, అతివర్తితుమ్‌ - అతిక్రమించుటకు, పుమాన్‌ - మానవుడు, 
ఈశ్వరః ఆ సమర్థుడు, న - కాడు, 


ఓ రాక్షసులారా! సకలప్రాణులకు సుఖదుఃఖములనిచ్చేది కాలమే. 
మానవుడు పురుషకారములచే దానిని అతిక్రమించుటకు సమర్థుడు కాడు. 


యో నో భవాయ ప్రాగాసీదభవాయ దివౌకసామ్‌ | 
స ఏవ భగవానద్య వర్తతే తద్విపర్యయమ్‌ !! 21 


యః - ఏ కాలము, ప్రాక్‌ - పూర్వము, నః - మనయొక్క 
భవాయ - కల్యాణము కొరకు, దివౌకసామ్‌ - స్వర్గవాసులయొక్క, అభ 
వాయ - దుఃఖము కొరకు, ఆసీత్‌ - ఆయనో, భగవాన్‌ - సర్వసమర్థ మైన, 
సః ఏవ - ఆ కాలమే, అద్య - ఈనాడు, తద్‌-విపర్యయమ్‌ - దానికి విరుద్ధ 
ముగా, వర్తతే - ఉన్నది. 


కాలము సర్వసమర్థమైనది. అది ఇదివరలో మనకు కల్యాణము 
ను, స్వర్గవాసులకు దుఃఖమును ఇచ్చినది. అదే కాలము ఈ నాడు దానికి 
విరుద్ధముగా మనకు దుఃఖమును, దేవతలకు అభివృద్ధిని ఇచ్చుచున్నది. 


బలేన సచివైర్చుద్ధ్యా దుర్లైర్మంత్రాషధాదిభిః | 
సామాదిభిరుపాయెొశ్చ కాలం నాత్యేతి వై జనః || 22 


జనః - మానవుడు, బలేన - ఫైన్యముతో, సచివైః - మంత్రులతో, 
బుద్ధ్యా - తెలివితేటలతో, దుర్గెః - దుర్గములతో, మంత్ర-బెషధ-ఆదిభిః - 
మంత్రములు బొషధములు మేుదలగువాటితో, సామ-ఆదిభిః - సామము 
మొదలైన, ఉపాయైః చ - ఉపాయములతో కూడ, కాలమ్‌ - కాలమును, 
వై - నిశ్చయముగా, న అతి-ఏతి - అతిక్రమించ లేడు. 


సైన్యము, మంత్రులు, తెలివితేటలు, దుర్గములు, మంత్రములు 
బెషధములు యంత్రములు మొదలైనవి, మరియు సామదానభేదదండోపా 
యములు అనువాటితో మానవుడు కాలమును అతిక్రమించలేడు. ఇది 
నిశ్చయము. 


అష్టము స్కంధము - అధ్యాయము 21 747 
భవద్శిర్నిర్దితా హ్యేతే బహుశోంనుచరా హరేః | 
దైవేనర్డైస్త ఏవాద్య యుధి జిత్వా నదంతి నః || 23 
దైవేన - కాలముచే, బుథ్లైః - సమృద్ధులైయున్న భవద్భిః - 
క్‌ ధ్‌ 
మీచే, ఏతే - ఈ, హరేః - శ్రీహరియొక్క, అనుచరాః - అనుచరులు, 
బహుశః - పలుమార్లు, నిర్దితాః హి -.జయించబడినారు గదా! తే ఏవ - 
వారే, అద్య - ఈనాడు, నః - మనలను, యుధి - యుద్ధమునందు, జిత్వా 
- జయించి, నదంతి - సింహనాదమును చేయుచున్నారు. 
కాలము కలిసివచ్చి సంపదలు ఉన్నప్పుడు మీరే ఈ శ్రీహరి 
అనుచరులను పలుమార్లు జయించిరి గదా! కాని, ఈ నాడు కాలము కలిసి 
రాకు వారు మనలను జయించి సింహనాదమును చేయుచున్నారు. 


ఏతాన్‌ వయం విజేష్యామో యది దైవం ప్రసీదతి | 
తస్మాత్కాలం ప్రతీక్షధ్వం యో నోంర్థత్వాయ కల్పతే | 24 
దైవమ్‌ - దైవము, యది ప్రసీదతి - అనుకూల మైనచో, వయమ్‌ 
- మనము, ఏతాన్‌ - వీరిని, విజేష్యామః - జయించగలము, తస్మాత్‌ - 
అందువలన, కాలమ్‌ - కాలమును, ప్రతీక్షధ్వమ్‌ - వేచిచూడుడు, యః - 
ఏ కాలము, నః - మనకు, అర్ధత్వాయ - కార్యసిద్ధి కొరకు, కల్పతే - అను 
కూలమగునో. 


దైవము అనుకూలమైనచో మనము వీరిని జయించగలము. కావు 
ను మనకు కార్యసిద్ధికి అనుకూలమయ్యే కాలము కొరకు వేచియుండుడు. 


శ్రీశుక ఉవాచ | 
పత్యుర్నిగదితం శ్రుత్వా దైత్యదానవయూథపాః | 
రసాం నివివిశూ రాజన్‌ విష్టుపార్లదతాడితాః || 25 
రాజన్‌ - ఓ మహారాజా! పత్యుః - ప్రభువుయొక్క, నిగదితమ్‌ - 
మాటను, శ్రుత్వా - విని, విష్ణుపార్హదతాడితాః - విష్ణువుయొక్క అనుచరు 
లచే కొట్టబడిన, దైత్యదానవయూథపాః - దితి దనువంశములకు చెందిన 
సేనానాయకులు, రసామ్‌ - రసొతలమును, నివివిశుః - ప్రవేశించిరి. 





748 శ్రీమద్భాగవతము 
_ ఓ మహారాజా! దితి దనువంశములకు చెందిన రాక్షస ఫేనానాయ 
కులు 'తమ నాయకుడగు బలియొక్క మాటను స్వీకరించిరి. విష్ణువు 
యొక్క అనుచరులచే నిర్దించబడిన ఆ సేనానాయకులు రసాతలమును 
ప్రవేశించిరి. 


అథ తార్‌క్ష్యసుతో జ్ఞాత్వా విరాట్‌ ప్రభుచికీర్షితమ్‌ | 
బబంధ వారుణైః పాతైర్చలిం సౌత్యేకహని క్రతా || 26 


అథ - తరువాత, తార్‌క్ష్యసుతః - కశ్యపుని పుత్రుడు, విరాట్‌ - 
పక్షిరాజు అగు గరుత్మంతుడు, ప్రభుచికీర్ణితమ్‌ - శ్రీహరి ప్రభుడు చేయగో 
రినదానిని, జ్ఞాత్వా - తెలుసుకొని, క్రతౌ - యజ్ఞమునందు, సౌత్యే అహని 
- సుత్యాహన్సునాడు, బలిమ్‌ - బలిని, వారుణైః - వరుణునకు చెందిన, 
పాశైః - పొశములతో, బబంధ - బంధించెను. 
తరువాత కశ్యపుని. ఫ్లుత్రుడు: పక్షిరాజు అగు గరుత్మంతుడు 
శ్రీహరి ప్రభువి. అభిప్రాయమును తెలునుకొని, ఆ బలిని అదే యజ్ఞములో 
సుత్యాహస్సు (సోమరసమును 'చంచే రోజు) నందు వరుణపాశములతో 
బంధించెను. 
హాహాకారో మహానాసీద్రోదస్యోస్పర్వతోదిశమ్‌ | 
గృహ్యమాణేంసురపతా విష్ణునా ప్రభవిష్ణునా || 27 
ప్రభపిష్టునా - సర్వసమర్థుడగు, విష్ణునా - శ్రీహరిచే, అసురపతౌ 
- రాక్షసరాజగు బలి, గృహ్యమాణే - బంధించబడుచుండగా, రోదస్యోః - 
భూలోక స్వర్గలోకములయందు, సర్వతః-దిశమ్‌ - అన్ని దిక్కులయందు, 
మహాన్‌ - పెద్ద, హాహాకారః - హాహాకారము, ఆసీత్‌ - కలిగెను. 
సర్వసమర్ధ్థుడగు శ్రీహరి రాక్షసరాజగు బలిని బంధించుచుండగా, 
భూలోక స్వర్గలోకములయందు అన్ని దిక్కులలో హాహాకారములు 
బయలు దేరెను.. 


తం బద్ధం వారుజైః పాతైర్భగవానాహ వామనః | 
నష్టశ్రియం స్థిరప్రజ్ఞముదారయశసం న్శప || 28 


అష్టమ స్కంధము - అధ్యాయము 21 749 


వారుతైః - వరుణునకు చెందిన (నాగ), పాకైః - పాశములచే, 
బద్ధమ్‌ - బంధించబడినట్టియు, నష్టశ్రియమ్‌ - తొలగిపోయిన శోభ కలిగిన 
ట్టియు, స్థిరప్రజ్ఞమ్‌ - స్థిరమైన వివేకజ్ఞానము కలిగినట్టియు, ఉదారయశ 
సమ్‌ - గొప్ప కీర్తి గల, తమ్‌ - ఆ బలిని, వామనః భగవాన్‌ - వామన భగ 
వానుడు, ఆహ - పలికెను. 


స్థిరమైన వివేకజ్ఞానము, గొప్ప కీర్తి గల బలి నాగపాశములచే 
బంధించబడి శోభను కోల్పోయి ఉండెను. అపుడు వామన భగవానుడు 
ఆయనతో ఇట్లు పలికెను. 


పదాని త్రీణి దత్తాని భూమేర్మహ్యం త్వయాంసుర | 
ద్వాభ్యాం క్రాంతా మహీ సర్వా తృతీయముపకల్పయ [129 
అసుర - ఓ రాక్షసా! మహ్యమ్‌ - నా కొరకు, భూమేః - భూమి 
యొక్క, త్రీణి - మూడు, పదాని - అడుగులు, దత్తాని - ఈయబడినవి, 
ద్వాఖ్యామ్‌ - రెండింటితో, మహీ - భూమి, సర్వా - అంతా, క్రాంతా - 
ఆక్రమించబడినది, తృతీయమ్‌ - మూడవ అడుగును, ఉపకల్పయ - 
ఇమ్ము. 
ఓ రాక్షసా! నాకు నీవు మూడు అడుగుల భూమిని వాగ్గ్జానము 


చేసితివి. నేను రెండు అడుగులతో భూమినంతనూ ఆక్రమించితిని. నాకు 
మూడవ అడుగు భూమిని ఇమ్ము. 


యావత్తపత్యసౌ గోభిర్యావదిందుస్సహోడుభిః | 
యావద్వర్హతి పర్జన్యస్తావతీ భూరియం తవ || 30 


యావత్‌ - ఎంతవరకైతే, అసౌ - ఈ సూర్యుడు, గోభిః - కిరణ 
ములతో, తపతి - తపించునో, యావత్‌ - ఎంతవరకైతే, ఉడుభిః సహ - 
నక్షత్రములతో సహా, ఇందుః - చంద్రుడు, యావత్‌ - ఎంతవరకైతే, 
పర్జన్యః - మేఘము, వర్షతి - వర్షించునో, తావతీ - అంతటి, ఇయమ్‌ - 
ఈ; భూః - భూమి, తవ - నీది. 


750 శ్రీమద్భాగవతము 





ఈ సూర్యుడు తన కిరణములతో ఎంతవరకైతే తపింపజేయునో, 
ఎంతవరకైతే చంద్రుడు నక్షత్రములు ప్రకాశింప జేయునో, ఎంతవరకైతే 
మేఘము వర్షించునో, అంతటి భూమి (సకల భూమండలము) నీ అధీన 
ములో నుండెడిది. 


పదైకేన మయా క్రాంతో భూర్లోకః ఖం దిశస్తనోః | 
స్వర్లోకస్తు ద్వితీయేన పశ్యతస్తే స్వమాత్మనా || వే 
మయా - నాచే, ఏకేన - ఒక పదా - అడుగుతో, భూః లోకః - 
భూలోకము, క్రాంతః - ఆక్రమించబడినది, తనోః - శరీరముచే, ఖమ్‌ - 
ఆకాశము, దిశః - దిక్కులు, ద్వితీయేన - రెండవ అడుగుతో, స్వః-లోకః 
తు - స్వర్గలోకము కూడ, తే - నీవు, పశ్యతః - చూచుచుండగా, ఆత్మనా 
- వ్యాపకుడనైన నాచే, స్వమ్‌ - సంపద. 
వ్యాపకుడనగు నేను ఒక అడుగుతో భూలోకమును, శరీరముతో 
ఆకాశమును దిక్కులను, రెండవ అడుగుతో స్వర్గలోకమును ఆక్రమించితి 
ని. నీవు చూచుచుండగనే నీ సంపద నాది అయినది. 


ప్రతిశ్రతమదాతుస్తే నిరయే వాస ఇష్యతే | 
విశ త్వం నిరయం తస్మాద్గురుణా చానుమోదితః || 32 


ప్రతిశ్రుతమ్‌ - వాగ్దానము చేసినదానిని, అదాతుః - ఈయని, తే 
- నీకు, నిరయే - నరకమునందు, వాసః - నివాసము, ఇష్యతే - అంగీక 
రించబడుచున్నది, తస్మాత్‌ - అందువలన, గురుణా చ - గురువగు శుక్రా 
చార్యునిచే గూడ, అనుమోదితః - అనుమోదించబడిన, త్వమ్‌ - నీవు, 
నిరయమ్‌ - నరకమును, విశ - ప్రవేశించుము. 


వాగ్జానము చేసినదానిని దానము చేయని నీకు నరకమునందు 
నివాసము శాస్త్రముచే అంగీకరించబడినది. నీ గురువగు శుక్రాచార్యుడు 
కూడ అదే విషయమును అనుమోదించినాడు. కావున, నీవు నరకమును 
ప్రవేశించుము. 


అష్టమ స్కంధము - అధ్యాయము 21 7కే 
వృథా మనోరథస్తస్య దూరే స్వర్గః పతత్యధః | 
ప్రతిశ్రుతస్యాదానేన యో్యంర్థినం విప్రలంభతే | _ 33 


తస్య - వానియొక్క, మనోరథః - మనోరథము, వృథా - వ్యర్థ 
ము, స్వర్గః - స్వర్గము, దూరే - దూరమే, అధః - క్రింద, పతతి - పడుచు 
న్నాడు, యః - ఎవడైతే, ప్రతిశ్రుత్య - వాగ్దానము చేసి, అదానేన - ఈయ 
కపోవుటచే, అర్ధినమ్‌ - యాచకుని, విప్రలంభతే - మోసగించునో. 


ఎవడైతే యాచకునకు మాట ఇచ్చి దానము చేయకుండా మోస 
గించునో, అట్టివానియొక్క స్వర్గసుఖములను పొందాలనే మనోరథము 
వ్యర్థము. అట్టివానికి స్వర్గము చాల దూరము. వాడు నరకములో పడును. 


విప్రలబ్ధో దద్దామీతి తృ్వయాహం చాఢ్యమానినా | 
తద్వ్యలీకఫలం భుంక్ష్వ నిరయం కతిచిత్సమాః || 4 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే 
వామనావతారే బలినిగ్రహో నామ ఏకవింశోంధ్యాయః || 


ఆఢ్యమానినా - సంపన్నుడనని గర్వించే, త్వయా - నీచే, అహం 
చ - నేను కూడ, దదామి - ఇచ్చెదను, ఇతి - అని, విప్రలబ్ధః - మోసగించ 
బడితిని, తద్‌-వ్యలీకఫలమ్‌ - ఆ మోసమునకు ఫలమైన, నిరయమ్‌ - నర 
కమును, కతిచిత్‌ - కొన్ని సమాః - సంవత్సరములను, భుంక్ష్వ - అనుభ 
వించుము. 


నేనే సంపన్నుడననే గర్వము నీకు గలదు. నీవు ఇచ్చెదనని మాట 
ఇచ్చి నన్ను కూడ మోసగించినావు. ఆ మోసమునకు ఫలము నరకము. 
కావున, నీవు కొన్ని సంవత్సరములు నరకముననుభవించుము. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
వామనావతారవృత్తాంతములో బలి బంధించబడుటను వర్షించే 
ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21). 





కలి ల 


అథ ద్వావింశోశధ్యాయః 
వామనావతారము - బలిమై శ్రీహరి ప్రసన్నుడగుట 


శ్రీశుక ఉవాచ | 
ఏవం విప్రకృతో రాజన్‌ బలిర్భగవతాంసురః | 
భిద్యమానోు ప్యభిన్నాత్మా ప్రత్యాహావిక్షవం వచః || క్షే 
రాజన్‌ - ఓ పరీక్షిన్మహారాజా! అసురః - రాక్షసుడగు, బలిః - 
బలి భగవతా - భగవానునిచే, ఏవమ్‌ - ఈ విధముగా, విప్రకృతః - తిర 
స్కారము చేయబడినవాడు, భిద్యమానః అపి - చలింప వేయబడువాడైన 
నూ, అభిన్న-ఆత్మా - చలించని బుద్ధి గలవాడు, అవిళ్లవమ్‌ - దీనము 
కాని, వచః - మాటను, ప్రతి-ఆహ - బదులు పలికెను. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! బలి అనే 
ఆ రాక్షసుని భగవానుడీ విధముగా తిరస్కారము చేసెను. బలి మనస్సును 
సత్యమునుండి శుక్రాచార్యుడు చలింప జేసిననూ, ఆయన చలించలేదు. 
అట్టి బలి ఇట్లు బదులు చెప్పెను. 
బలిరువాచ |! 
యద్యుత్తమళ్షోక భవాన్‌ మమేరితం 
వచో వ్యలీకం సురవర్య మన్యతే | 
కరోమ్మ్యుతం తన్న భవేత్వ్రులంభనం 
పదం తృతీయం కురు శీరొస్టి మే నిజమ్‌ || 2 
ఉత్తమశ్లోక - పవిత్రమగు కీర్తి గలవాడా! సురవర్య - దేవ[్రేస్టా॥ 
భవాన్‌ - తమురు, మమ - నాయొక్క, ఈరితమ్‌ - పలుకబడిన, వచః - 
మాటను, వ్యలీకమ్‌ - అసత్యమునుగా, యది మన్యతే - భావించుచున్న 


అష్టమ స్కంధము - అధ్యాయము 22 75 


చో, తత్‌ - ఆ మాటను, బుతమ్‌ - సత్యమునుగా, కరోమి - చేసెదను, 
ప్రలంభనమ్‌ - మోసపు మాట, న భవేత్‌ - కారాదు, నిజమ్‌ - నీదైన, తృతీ 
యమ్‌ - మూడవ, పదమ్‌ - అడుగును, మే - నాయొక్క, శీర్‌ష్టి - తలమై, 
కురు - ఉంచుము. 


పవిత్రమగు కీర్తి గల ఓ దేవగ్రేస్టా! నేను పలికిన మాటను నీవు అస 
త్యమని తలచుచున్నావా? అట్లైనచో, నేనా మాటను సత్యము చేసెదను. 
అది మోసపు పలుకు కారాదు. "నీ మూడవ అడుగును నా తలపై నుంచు 
ము. 


బిభేమి నాహం నిరయాత్పదచ్యుతో 

న పాశబంధాద్వ్యసనాద్దురత్యయాత్‌ | 
నైవార్థకృచ్చ్భాాద్భవతో వినిగ్రహా- 

దసాధువాదాద్భ ఎశముద్విజే యథా || ఏ 


అహమ్‌ - నేను, నిరయాత్‌ - నరకము వలన, పదచ్యుతః ఆ 
రాజ్యమునుండి జారిపోవుట వలన, న బిభేమి - భయపడను, పొశబంధాత్‌ 
- పాశముల బంధము వలన, దురత్యయాత్‌ - అతిక్రమించ శక్యము కాని, 
వ్యసనాత్‌ - ఆపద వలన, న - భయపడను, అర్థకృచ్చా౨త్‌ - డబ్బు 
ఇబ్బంది (దారిద్యుము) వలన, భవతః - నీయొక్క, వినిగ్రహాత్‌ - 
దండము వలన, న ఏవ - సుతరాము భయపడను, యథా - ఏ విధముగా 
నైతే, అసాధువాదాత్‌ - అపకీర్తి వలన, భృశమ్‌ - అధికముగా, ఉద్విజే - 
భయపడెదనో. ం 

నేను అపకీర్తి వలన ఎంత అధికముగా భయపడెదనో, ఆ 
విధముగా నరకము వలన గాని, రాజ్యాధికారమునుండి జారిపోవుట వలన 
గాని, పాశముల బంధము వలన గాని, అతిక్రమించ శక్యము కాని ఆపద 
వలన గాని, దారిద్యుము వలన గాని, నీవు వేసే శిక్ష వలన గాని సుత 
రాము భయపడను. 


పుంసాం శ్రాఘ్యతమం మన్యే దండమర్హత్రమార్చితమ్‌ । 
యం న మాతా సితా భ్రాతా సుహృదశ్చాదిశంతి హి || 4 


754 శ్రీమద్భాగవతము 
అర్హత్తమ-అర్చితమ్‌ - మిక్కిలి యోగ్యుడగు వ్యక్తిచే వేయబడిన, 
దండవ్‌? - శిక్ష, పుంసామ్‌ - మానవులకు, శ్రాఘ్యతమమ్‌ - మిక్కిలి కొని 
యాడదగినదని, మన్యే - తలచుచున్నాను, హి - ఏలయనగా, యమ్‌ - 
ఏ శిక్షనైతే, మాతా - తల్లి, పితా - తండ్రి, భ్రాతా - సోదరుడు, సుహృదః 
చ - మిత్రులు కూడు న ఆదిశంతి - వేయరో. 


మిక్కిలి యోగ్యుడవగు నీవు వేసే శిక్త మానవులకు మిక్కిలి కొని 
యాడదగినదని నా అభిప్రాయము. ఎందుకంటే, అటువంటి శిక్షను తల్లి, 
తండ్రి, సోదరుడు, మిత్రులు కూడ వేయలేరు. 


త్వం నూనమసురాణాం నః పారోక్ష్యః పరమో గురుః | 
యో నోఃనేకమదాంధానాం విభంశం చక్తురాదిశత్‌ 1 వ్‌ 


త్వమ్‌ - నీవు, నూనమ్‌ - నిశ్చయముగా, అసురాణామ్‌ - రాక్షసు 
లమగు, నః - మౌకు, పారోక్ష్యః - తెలియబడకుండా ఉండే, పరమః - 
గొప్పు గురుః - గురుడవు, యః - ఏ నీవు, అనేకముద-అంధానామ్‌ - అనే 
కములైన గర్వములచే గ్రుడ్డివారమగు, నః - మాకు, విభ్రంశమ్‌ - జారిపో 
వుటను, చక్లుః - కనువిప్పుగా, ఆదిశత్‌ - ఇచ్చితివో. 


రాక్ట్షసులమగు మాకు నీవు తెలియబడకుండా హితమును చేసే 
గొప్ప గురుడవు. పలువిధములైన గర్వములతో గ్రుడ్డివారమై యున్న 
మమ్ములను నీవు రాజ్యభ్రష్టులను చేసి కనువిప్పును కలిగించితివి. 


యస్మిన్‌ వైరానుబంధేన రూఢేన విబుధేతరాః ! 
బహవో లేభిరే సిద్ధిం యాము హైకాంతయోగినః 1 6 


బహవః - అనేకులు, విబుధ-ఇతరాః - రాక్షసులు, యస్మిన్‌ - ఏ 
నీయందు రూఢేన - దృఢమైన, వైర-అనుబంధేన - వైరముయొక్క నిరం 
తర స్మరణచే, సిద్ధిమ్‌ - మోక్షమును, లేభిరే - పొందిరో, ఉ - ఆహా! 
యామ్‌ - ఏ సిద్ధినైతే, ఏకాంతయోగినః హ - అనన్యమగు భక్తియోగనిష్ట 
గలవారు పొందిరో. 


అష్టమ స్కంధము - అధ్యాయము 22 755 


ఆశ్చర్యము! చాలమంది రాక్షసులు నీయందు దృఢమైన వైర 
మును బూని ఆ కారణముగా నిన్నే నిరంతరముగా స్మరించి, అనన్యమగు 
భక్తియోగనిష్ట గలవారు పొందే సిద్ధి (మోక్షము) ని పొందిరి. 


తేనాహం నిగృహీతోంస్మి భవతా భూరికర్మణా | 
బద్ధశ్చ వారుణైః పొశైర్నాతివ్రీడే న చ వ్యథే || 7 
తేన - అట్టి, భూరికర్మణా - అనేకములగు లీలలు గల, భవతా - 
నీచే అహమ్‌ - నేను, నిగృహీతః - బంధించబడినవాడను, అస్మి - అగు 
చున్నాను, వారుణైః - వరుణునకు చెందిన, పాతైః - పాశములచే, బద్ధః చ 
- బంధించబడినవాడనే అయిననూ, న అతివ్రీడే - పెద్ద సిగ్గు పడను, నచ 
వ్యథే - దుఃఖమును కూడ పొందను. 


నీ లీలలు అనేకములు. అట్టి నీవు నన్ను వరుణపాశములతో 
బంధించితివి. అయిననూ, నేను అధికముగా సిగ్గు పడుట లేదు; పీడను 
కూడ పొందుట లేదు. 


పితామహో మే భవదీయసంమతః ప్రహాద ఆవిష్టృతసాధువాదః। 
భవద్విపక్షేణ విచిత్రవైశసం సంప్రాపితస్త్వ్రత్పరమస్స పిత్రా 1 8 

మే - నాయొక్క, పితామహః - తాత, ఆవిష్కృతసాధువాదః - 
ఆవిష్కరించబడిన మంచి కీర్తి గలవాడు అగు, ప్రహ్లాదః - ప్రహ్లాదుడు, భవ 
దీయసంమతః - నీ భక్తులలో సమ్మానించబడువాడు, త్వత్‌-పరమః - నీవే 
పరమలక్ష్యముగా గలవాడు, భవద్‌-విపక్షేణ - నీ శత్రువగు, స్వపిత్రా - 
తన తండ్రిచే, విచిత్రవైశసమ్‌ - పలురకముల దుఃఖమును, సంప్రాపితః - 
పొందించబడినవాడు, 

మా తాత ప్రహ్లాదుడు లోకప్రసిద్దమైన సత్కీర్తి గలవాడు. నీవే పర 
మలక్ష్యముగా గల ఆయన నీ భక్తులలో ఉత్తముడు. నీ శత్రువు, తనకు 
తండ్రియగు హిరణ్యకశిపుడు ఆయనను చిత్రహింసలు పెట్టెను. 


కిమాత్మనా5నేన జహాతి యోోంతతః 
కిం రిక్టహారైస్స $జనాఖ్యదస్యుభిః | 


756 శ్రీమద్భాగవతము 
కిం జాయయా సంసృతిహేతుభూతయా " 
“మర్త్యస్య గేమైః కిమిహాయుషో వ్యయః || 9 
మర్త్యస్య - మరణించువానికి, ఇహ - ఈ లోకమునందు, అనేన 
- ఈ, ఆత్మనా - దేహముతో, కిమ్‌ - పని యేమి?, యః - ఏదైతే, 
అంతతః - అంతమునందు, జహాతి - విడిచి పెట్టునో, రిక్టహారైః - ఆస్తిని 
అనుభవించే, స్వజన-ఆఖ్యదస్యుభిః - తనవారు అనే దోపిడీగాండ్రతో, 
కిమ్‌ - పని యేమి? సంసృతి హేతుభూతయా - సంసారమునకు కారణ 
మైయున్ను జాయయా - భార్యతో, కిమ్‌ - పవి యేమి?, గేహైః - ఇంటి 
తో, కిమ్‌ - పని యేమి?, ఆయుషః - ఆయుర్దాయముయొక్క, వ్యయః - 
ఖర్చు అగుట. 


మరణించే స్వభావము గల మానవునకు ఈ లోకములో దేహ 
ముతో పని యేమి? అది అంతములో ఎల్లాగ్రెనా విడిచిపెట్టేదే. నావారు 
అనబడే వారు ఆస్తిని అనుభవించేదోపిడీగాండ్రు. వారితో మాత్రము ప్రయో 
జనమేమున్నది? సంసారము కొనసాగుటకు కారణమయ్యే భార్యతో 
ప్రయోజనమేమి గలదు? ఇంటితో ప్రయోజనమేమి? ఇవి కేవలము ఆయు 
ర్హాయము ఖర్చు అగుటకు మాత్రమే పనికి వచ్చును. 
ఇత్ధం స నిశ్చిత్య పిత్రామహో మహా- 
నగాధబోధో భవతః పాదపద్మమ్‌ | 
ధువం ప్రపేదే హ్యకుతోభయం జనాద్‌ 
భీతస్ప్వపక్షక్ష్రపణస్య సత్తమః || 10 
మహాన్‌ - మహాత్ముడు, అగాధబోధః - లోతైన జ్ఞానము గల 
వాడు, సత్తమః - గొప్ప సత్పురుషుడు అగు, సః - ఆ, పితామహః - తాత 
గారు, ఇతమ్‌ - ఈ విధముగా, నిశ్చిత్య - నిశ్చయించుకొని, జనాత్‌ - 
జనుని వలన, భీతః - భయపడినవాడై స్వపక్షక్షపణస్య - తన పక్ష్తమువా 
రైన రాక్షసులను మట్టుబెట్టే, భవతః - నీయొక్క, ధ్రువమ్‌ - నిత్యమైనట్టి 
యు, అకుతఃు-భయమ్‌ - దేనివలనైననూ భయము లేని, పాదపద్మమ్‌ ఆ 
పద్మమువంటి పాదమును, ప్రపేదే హి - శరణు పొందెను గదా! 


అష్టమ స్కంధము - అధ్యాయము 22 757 
మా తాత ప్రహ్లుదుడు లోతైన జ్ఞానము గల మహాత్ముడు. దుష్టజ 
నుల సంగము వలన భయపడే ఆ గొప్ప సత్పురుషుడు ఈ విధముగా 
నిశ్చయించుకొని, నీవు తన పక్ష్తమువారైన రాక్షసులను మట్టుబెట్టిననూ, నీ 
పద్మమువంటి పాదమునే శరణు వేడెను. ఎందుకంటే, నీ పాదము నిత్య 
ము, సకలభయములనుండి రక్షణ నిచ్చును. 


అథాహమప్యాత్మరిపోస్తవాంతికం 
_ దైవేన నీతః ప్రసభం త్యాజితశ్రీః | 
ఇదం కృతాంతాంతికవర్తి జీవితం 
యయాం5ద్రువం స్తబ్ధమతిర్న బుధ్యతే || శ 


అథ - కావున, అహం అపి - నేను కూడ, దైవేన - దైవముచే, 
ఆత్మరిపోః - నాకు శత్రువైన, తవ - నీయొక్క అంతికమ్‌ - సమీపమును, 
నీతః - తీసుకురాబడినవాడను, ప్రసభమ్‌ - బలాత్కారముగా, త్యాజిత శ్రీః 
- విడిచిపెట్టునట్లు చేయబడిన సంపద గలవాడను, యయా - ఏ సంపద 
చే స్తబ్ధమతిః - జడముగా చేయబడిన బుద్ధిగల వ్యక్తి. కృతాంత-అంతిక 
వర్తి - మృత్యువు అధీనములోనున్న ఇదమ్‌ - ఈ, జీవితమ్‌ - జీవితము, 
అధ్రువమ్‌ - అనిత్యమని, న బుధ్యతే - తెలియడో. 

దైవము నన్ను కూడ నాకు శత్రువైన నీ దగ్గరకు లాగుకువచ్చినది. 
నీవు బలాత్కారముగా నా సంపదను ఊడలాగినావు. అది మంచిదే. ఎందు 
కంటే, సంపద వ్యక్తియొక్క బుద్ధిని జడముగా చేయును. అట్టి జడబుద్ధి 
మృత్యువునకు వశమై యుండే ఈ జీవితము అనిత్యమనే సత్యమును 
గుర్తించడు. 


శ్రీశుక ఉవాచ | 
తస్యేత్హం భాషమాణస్య ప్రహ్లాదో భగవత్పిియః | 
ఆజగామ కురు[్రేష్ట రాకాపతిరివోత్టితః || 12 
కురుగ్రేష్ట - కురువంశీయులలో ్రేష్టమైనవాడా! తస్య - ఆ బలి, 
ఇత్సమ్‌ - ఈ విధముగా, భాషమాణస్య - మాటలాడుచుండగా, భగవ 


758 శ్రీమద్భాగవతము 
త్‌-ప్రియః - భగవానునకు ప్రీతిపాత్రుడు, ఉత్ధితః - ఉదయించిన, రాకా 
పతిః ఇవ - పూర్ణచంద్రుడు వలె నున్నవాడు అగు, ప్రహ్లాదః - ప్రహ్లాదుడు 
ఆజగామ - వచ్చెను. 


శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కురువంశీయులలో ్రేషస్టుడ 
వగు ఓ మహారాజా! ఆ బలి ఇట్లు మాటలాడుచుండగనే, చంద్రుడు ఉద 
యించినట్లుగా, ప్రహ్లాదుడు. విచ్చేసెను.. ఆయన ఉదయించిన 
పూర్ణచంద్రుడు వలె నుండెను. 


తమింద్రసేనస్స్వపితామహం శ్రియా 
విరాజమానం నలినాయతేక్షణమ్‌ |! 
ప్రాంశుం పిశంగాంబరమంజనత్విషం 
ప్రలంబబాహుం సుభగం సమైక్షత |! క్ష 


ఇంద్రసే నః - ఇంద్రునియొక్క సేనవంటి సేన గల బలి, శ్రియా - 
శోభతో, విరాజమానమ్‌ - ప్రకాశించుచున్నట్టియు, నలిన-ఆయత-ఈక్ష 
ఇమ్‌ - పద్మమువంటి నిడివి కన్నులు కలిగినట్టెయు, ప్రాంశుమ్‌ - పొడవైన 
ట్టియు, పిశంగ-అంబరమ్‌ - పచ్చని వస్త్రము కలిగినట్టియు, అంజనత్వి 
షమ్‌ - కాటుక వలె ప్రకాశించునట్టియు, ప్రలంబబాహుమ్‌ - బాగా పొడ 
వైన చేతులు కలిగినట్టియు, సుభగమ్‌ - సుందరుడైన, తమ్‌ - ఆ, స్వపితా 
మహమ్‌ - తన తాతగారిని, సమైక్షత - చూచెను. 

ఇంద్రునియొక్క సేనవంటి సేన గల బలి తన తాతగారైన ఆ 
ప్రహ్లాదుని చూచెను. ఆయన పద్మమువంటి నిడివి కన్నులతో శోభిల్లి ప్రకా 
శించెను. పొడవైన ఆ ప్రహ్లాదుడు పచ్చని వస్త్రములను ధరించెను. కాటుక 
వలె ప్రకాశించే ఆయన బాగా పొడవైన చేతులతో సుందరముగా నుండెను. 
తమ్మై బలిర్వారుణపాశయంత్రితస్పమర్హణం నోపజహార పూర్వవత్‌ 
ననామ మూర్థానశ్రువిలోలలోచనస్సవ్రీడనీదచీనముఖో బభూవ హ 


వారుణపాశయంత్రితః - నాగపాశములచే కట్టివేయబడిన, బలిః - 
బలి, పూర్వవత్‌ - ఇదివరలో వలె, తమ్మై - ఆ ప్రహ్లాదుని కొరకు, సమర్హ 


అష్టమ స్కంధము - అధ్యాయము 22 750 


ణమ్‌ - అర్జ్యము మొదలగు పూజను, న ఉపజహార - చేయలేదు, 
మూర్ధ్నా - శిరస్సుతో, ననామ - నమస్కరించెను, అశ్రువిలోలలోచనః - 
కన్నీటితో చంచలమైన కన్నులు గలవాడు, సవ్రీడనీచీనముఖః - సిగ్గుతో 
కూడి దించుకున్న తల గలవాడు, బభూవ హ - ఆయెను. 


నాగపాశములచే కట్టివేయబడి యుండుటచే బలి పూర్వమునందు 
వలె ప్రహ్లాదునకు అర్హ్యము మొదలగు పూజను చేయలేదు; కేవలము తల 
వంచి నమస్కరించెను. ఆయన కళ్లు నీటితో నిండి చంచలముగా నుండె 
ను. ఆయన సిగ్గుతో తల దించుకొని యుండెను. . 


స తత్ర హాసీనముదీక్ష్య సత్పతిం 
సునందనందాద్యను గైరుపాసితమ్‌ | 
ఉపేత్య భూమౌ శిరసా మహామనా 
ననామ మూర్ధ్నా పులకాశ్రువిక్షబః || క్షే5 


మహామనాః - గొప్ప జ్ఞానియగు, సః - ఆ ప్రహ్లాదుడు, తత్ర - 
అచట, ఆసీనమ్‌ - కూర్చున్నట్టియు, సత్‌-పతిమ్‌ - సత్పురుషులను 
పాలించునట్టియు, సునందనంద-ఆది-అనుగైః - సునందుడు నందుడు 
మొదలగు అనుచరులచే, ఉపాసితమ్‌ - ఉపాసించబడిన వామనుని, 
ఉదీక్ష్య - చూచి, శిరసా - శిరస్సుతో (నమస్కరిస్తూ), ఉపేత్య - సమీపిం 
చి, పులక-అత్రువిక్లబః - గగుర్చాటుతో కన్నీటితో కలవరపడినవాడై. 
భూమౌ - నేలమై, మూర్ధ్నా - శిరస్సుతో, ననామ - నమస్కరించెను. 

గొప్ప జ్ఞానియగు ఆ ప్రహ్లాదుడు అక్కడ కూర్చునియున్న వామన 
భగవానుని చూచెను. సత్పురుషులకు రక్తకుడగు ఆయనను సునందుడు, 
నందుడు, గరుత్మంతుడు మొదలగు అనుచరులు సేవించుచుండిరి. 
ఆప్పుడా ప్రహ్లాదుడు గగుర్ప్చాటుతో, కన్నీటితో కలవరపడుతూ తలవంచి దగ్గ 
రకు వెల్లి నేలపై సాష్టాంగ నమస్కారమును చేసెను. 


ప్రహాద ఉవాచ |! 
త్వమైవ దత్తం పదమైంద్రమూర్ణితం 


షి 


760 శ్రీమద్భాగవతము 
హృతం తదేవాద్య తథైవ శోభనమ్‌ ! 
మన్యే మహానస్య కృతో హ్యనుగ్రహో 
విభ్రంశితో యచ్చిియ ఆత్మమోహనాత్‌ || 16 


ఊర్జితమ్‌ - సమృద్ధమైన, ఐంద్రమ్‌ - ఇంద్రునకు చెందిన, పదమ్‌ 
- పదవి, త్వయా ఏవ - నిచేతనే, దత్తమ్‌ - ఈయబడినది, తత్‌ ఏవ - 
అదియే, అద్య - ఈనాడు, హృతమ్‌ - లాగుకొనబడినది, తథా ఏవ - ఆ 
విధముగనే, శోభనమ్‌ - మంగళకరము, హి - ఏలయనగా, అస్య - వీనికి, 
మహాన్‌ - గొప్ప అనుగ్రహః - అనుగ్రహము, కృతః - చేయబడినది అని, 
మన్యే - తలచెదను, యత్‌ - ఏలయనగా, ఆత్మమోహనాత్‌ - బుద్ధిని 
మోహపెట్టే, బ్రియః - సంపదనుండి, విభ్రంశితః - జారిపోవునట్లు చేయబ 
డినాడో. 
ప్రహ్లాదుడు ఇట్లు పలికెను --- సమృద్ధమైన ఇంద్రపదవిని బలికి 
నీవే ఇచ్చి నీవే లాగుకొంటివి. ఇది కూడ చాల బాగున్నది. ఎందుకంటే, 
బుద్ధికి మోహమును కలిగించే సంపదను ఊడకొట్టి నీవు వీనిపై గొప్ప 
అనుగ్రహమునే చూపితివి. 
యయా హి విద్వానపి ముహ్యతే యతః 
తత్కో విచష్టే గతిమాత్మనో యథా | 
తప్మై నమస్తే జగదీశ్వరాయ వై 
నారాయణాయాఖిలలోకసాక్షి ణే || క్షే7 


హి - ఎందుకంటే, యయా - ఏ సంపదచే, విద్వాన్‌ - 

నము కలవాడు, యతః అపి - ఇంద్రియనిగ్రహము కలవాడు కూడ, 
ముహ్యతే - మోహమును పొందునో, తత్‌ - అది ఉండగా, కః - ఎవడు, 
ఆత్మనః - ఆత్మయొక్క, గతిమ్‌ - తత్త్వమును, యథా - యథాతథముగా, 
విచష్టే - దర్శించును?, జగద్‌-ఈశ్వరాయ - జగన్నాథుడైనట్టియు, అఖిల 
లోకసాక్షిణే - సకలప్రాణులలో సాక్షి రూపముగానున్న తస్మై - అట్టి, 
నారాయణాయ - నారాయణుడవగు, తే - నీ కొరకు నమః వై - 
పలుమార్లు నమస్కారము. 


అష్టమ స్కంధము * అధ్యాయము 22 761 


ఓ నారాయణా! వివేకజ్ఞానము, ఇంద్రియనిగ్రహము కలవానికి 
కూడ సంపద మోహమును కలిగించును. అట్టిచో, సంపద గలవాడు 
ఎవ్వాడు ఆత్మతత్త్వమును యథాతథముగా దర్శించగ్లల్లును? (దర్శించలే 
డు). జగన్నాథుడవగు నీవే సకలప్రాణులలో సాక్షిరూషముగా నున్నావు. 
నీకు పలుమార్లు నమస్కరించుచున్నాను. 


శ్రీశుక ఉవాచ | 
తస్యానుశృణ్వతో రాజన్‌ ప్రహాదస్య కృతాంజలేః | 
'హిరణ్యగర్భో భగవానువాచ మధుసూదనమ్‌ !! 18 


రాజన్‌ - ఓ మహారాజా!, కృతాంజలేః - అంజలి ఘటించియున్ను 
తస్య - ఆ, ప్రహ్లాదస్య - ప్రహ్లాదుడు, అనుశృణ్వతః - వినుచుండగా, భగ 
వాన్‌ - పూజనీయుడగు, హిరణ్యగర్భః - బ్రహ్మగారు, మధుసూదనమ్‌ - 
శ్రీహరిని ఉద్దేశించి, ఉవాచ - పలికెను. 


శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! ఆ ప్రహ్లాదుడు 
అంజలి ఘటించి వినుచుండగా, బ్రహ్మగారు (జగత్తునంతనూ శక్తి రూప 
ముగా వ్యాపించియున్నవాడు) మధుసూదన (మధు అనే రాక్షసుని సంహ 
రించిన) భగవానుని ఉద్దేశించి ఏదో చెప్ప గోరెను. 


బద్ధం వీక్ష్య పతిం సాధ్వీ తత్పత్నీ భయవిహ్వలా | 
ప్రాంజలిః ప్రణతోపేంద్రం బభాషేవాజ్ముఖీనృప || 19 


నృప - ఓ మహారాజా!, బద్ధమ్‌ - బంధించబడిన, పతిమ్‌ - భర్త 
యగు బలిని, వీక్ష్య - చూచి, సాధ్వీ - పతివ్రతయగు, తత్‌-పత్నీ - 
ఆయన భార్య, భయవిహ్వలా - భయమువలన కంగారు పడుచున్నదై, 
ప్రాంజలిః - చేతులు జోడించినదై, ఉపేంద్రమ్‌ - వామనుని, ప్రణతా - 
నమస్కరించినదై. అవాజ్‌-ముఖీ - దించబడిన ముఖము గలదియెొ, 
బభాషే - పలికెను. 


ఓ మహారాజా! తన భర్తయగు బలి బంధించబడి యుండుటను 
గాంచిన ఆయన భార్య భయముతో కంగారు పడెను. ఆ పతివ్రత ఇంద్రుని 


762 శ్రీమద్భాగవతము 
సోదరుడగు వామనునకు చేతులను జోడించి తలవంచి నమస్కరించి, 
ఇట్లు పలికెను. 


వింధ్యావలిరువాచ | 
క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతం తే 

స్వామ్యం తు తత్ర కుధియోోపర ఈశ కుర్యుః | 

కర్తుః ప్రభోస్తవ కిమస్యత ఆవహంతి 

త్య క్షహియస్త్వదవరోపితకర్తృవాదాః || 20 

ఆత్మనః - నీయొక్క. క్రీడా-అర్ధమ్‌ - లీల కొరక్షై తే - నీచే, 
ఇదమ్‌ - ఈ, త్రిజగత్‌ - ముల్లోకములు, కృతమ్‌ - సృష్టించబడినది, ఈశ 
- ఓ ఈశ్వరా! తత్ర - ఆ ముల్లోకములమై, అపరే - ఇతరులు, కుధియః - 
దుష్టబుద్ధులు, త్యక్తహ్రియః - విడిచిపెట్టబడిన సిగ్గు కలవారు, త్వద్‌-అవ 
రోపితకరృవాదాః - నీచే ఆరోపించబడిన మేము కర్తలమనే పలుకులు గల 
వారు, స్వామ్యం తు - మాది అనే బుద్ధినైతే, కుర్యుః - చేయుదురు, కర్తుః 
- సృష్టించునట్టియు, ప్రభోః - పాలించునట్టియు, అస్యతః - ఉపసంహరిం 
చే, తవ - నీకు, కిమ్‌ - ఏమి, ఆవహంతి - సమర్పించెదరు? 

ఓ ఈశ్వరా! నీవే నీ లీల కొరకై ఈ ముల్లోకములను సృష్టించితివి. 
కాని, కొందరు దుర్చుద్ధులు ఈ జగత్తునకు తామే ప్రభువృలమని తలపో 
యుచుందురు. వారు సిగ్గు విడిచి తామే కర్తలమని ఆరోపించుకొని పలుకు 
చుందురు. వారియందు ఆ ఆజ్ఞానమును కలిగించినది కూడ నీ మాయాశ 
క్రియే. ఈ జగత్తును సృష్టించి, పాలించి, ఉపసంహరించేది నీవై యుండగా, 
ఆ దుర్భుద్ధులు నీకు సమర్పించేది ఏది గలదు? (ఏమీ లేదు). 


బ్రహ్మోవాచ | 
భూతభావన భూతేశ దేవదేవ జగన్మయ | 
ముంచైనం హృతసర్వస్వం నాయమర్హతి నిగ్రహమ్‌ 1|| 21 


భూతభావన - ప్రాణులను సృష్టించువాడా!, భూత-ఈశ - ప్రాణు 
లను పాలించువాడా!, దేవదేవ - ఓ దేవదేవా! జగన్మయ - జగద్రూప 


అష్టమ స్కంధము - అధ్యాయము 22 763 





ముగా ప్రకటమైనవాడా!: హృతసర్వస్వమ్‌ - లాగుకొనబడిన సకలసంప 
దలు గల, ఏనమ్‌ - వీనిని, ముంచ - విడిచిపెట్టుము, అయమ్‌ - ఈతడు, 
నిగ్రహమ్‌ - బంధమును, న అర్హతి - తగడు. 


బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఓ దేవదేవా! నీవే ప్రాణులను 
సృష్టించి పాలించెదవు. ఈ జగద్రూపముగా నీవే ప్రకటమైనావు. ఈ బలి 
యొక్క సంపదలన్నీ లాగుకొనబడినవి గనుక, వీనిని బంధమునుండి విడి 
పించుము. ఈతడు బంధించదగినవాడు కాదు. 


కృత్సా ష్‌ తేంనేన దత్తా భూర్లోకాః కర్మార్డితాశ్చ యే। 
నివేదితం చ సర్వస్వమాత్మా5విక్షబయా ధియా |] 22 


అనేన - వీనిచే, కృత్స్నా - సమస్తమైన, భూః - భూలోకము, 
కర్మ-ఆర్జితాః - కర్మచే సంపాదించబడిన, యే - ఏ, లోకాః చ - లోక 
ములు గలవో అవి కూడ, తే - నీ కొరకు, దత్తాః - ఈయబడినవి, అవిక్ష 
బయా - దైన్యము లేని, ధియా - బుద్ధితో, సర్వస్వమ్‌ - సర్వస్వము, 
ఆత్మాచ- దేహము కూడ, నివేదితమ్‌ - సమర్పించబడినది. 

ఈ బలి సమస్తమగు భూలోకమును, తాను పుణ్యకర్మలచే సంపా 
దించిన పుణ్యలోకములను, సర్వస్వమును కూడ నీకు సమర్పించినాడు. 
అయిననూ, ఈతని బుద్ధియందు దైన్యము లేదు. 


యత్పాదయోరశఠధీస్పలిలం ప్రదాయ 
దూర్వాంకురైరపి విధాయ సతీం సపర్యామ్‌ | 
అప్యుత్తమాం గతిమసౌ భజతే త్రిలోకీం 
దాశ్వానవిక్లవమనాః కథమార్తిమృచ్చేత్‌ || 23 
అశఠధీః - కపటము లేని బుద్ధి గలవాడు, యత్‌-పాదయోః - ఏ 
నీ రెండు పాదములకు, సలిలమ్‌ - నీటిని, ప్రదాయ - సమర్పింది, 
దూర్వా-అంకురైః - పచ్చగడ్డి పరకలతో, సతీమ్‌ - యోగ్యమైన, సపర్యాం 
అపి - పూజను కూడ, విధాయ - చేసీ, ఉత్తమామ్‌ - ఉత్తమమగు, గతిమ్‌ 
- లోకమును, భజతే - పొందుచున్నాడో, అసౌ అపి - ఈ బలి కూడ, అవి 


764 శ్రీమద్భాగవతము 
క్లవమనాః - దైన్యము లేని మనన్సు గలవాడై, త్రిలోకీమ్‌ - ముల్లోకముల 
ను, దాశ్వాన్‌ - సమర్చించినవాడు, కథమ్‌ - ఏ విధముగా, ఆర్తిమ్‌ - ఆప 
దను, బుచ్చేత్‌ - పొందును? 


ఎవ్వడైననూ నిష్కపటముగా నీ రెండు పాదములకు అర్హ్యము 
నిచ్చి పచ్చగడ్డి పరకలతో చక్కని పూజను చేసినచో, అట్టివాడు ఉత్తమ 
మగు లోకములను పొందును. ఈ బలి దైన్యము లేని మనస్సుతో ముల్లోక 
ములను కూడ నీకు సమర్ప్చించినాడు. అట్టి ఈతడు ఆపదను పొందుటకు 
ఎట్లు తగును? 


శ్రీభగవానువాచ | 
బ్రహ్మన్‌ యమనుగృహ్హామి తద్విశో విధునోమ్యహమ్‌ । 
యన్మదః పురుషః స్తభ్ధో లోకం మాం చావమన్యతే || 24 


బ్రహ్మన్‌ - ఓ బ్రహ్మగారూ!, అహమ్‌ - నేను యమ్‌ - ఎవనినై 
తే, అనుగృహ్లామి - అనుగ్రహించెదనో, తద్‌-విశు - వాని సంపదలను, 
విధువోమి - ఊడగొట్టెదను, యత్‌-మదః - వేటి గర్వము గల, పురుషః - 
వ్యక్తి, స్తబ్ధః - వినయము లేనివాడై. లోకమ్‌ - లోకమును, మాంచ - 
నన్ను కూడ, అవమన్యతే - అవమానించునో. 


ఓ బ్రహ్మా! నేను ఎవనినైతే అనుగ్రహిస్తానో, వాని సంపదలను 
లాగుకొనెదను. ఎందుకంటే, సంపవదలచే గర్వించి వినయమును కోల్పో 
యిన వ్య క్తి లోకమును, నన్ను కోడ అవమౌనించును. 


యదా కదాచిజ్జీవాత్మా సంసరన్నిజకర్మ్శభిః | 
నానాయోనిష్వనీశోోయం పొరుషీం గతిమావ్రజేత్‌ || 25 


అనీశు - అస్వతంత్రుడగు, అయమ్‌ - ఈ, జీవ-ఆత్మా - జీవుడు, 
విజకర్మభిః - తన కర్మలచే, నానాయోనిషు - అనేకములగు జన్మలయం 
దుః, పంసరన్‌ - వరిభ్రమించుచున్నవాడై, యదా కదాచిత్‌ - ఏదో ఒకనా 
డు, పొరుషీమ్‌ - నమునుష్యునకు పంబంధించిన, గతిమ్‌ - జన్మను, ఆవ్ర 
జేత్‌ - పొందును. 


అష్టమ స్కంధము - అధ్యాయము 22 765 


అస్వతంత్రుడగు ఈ జీవుడు తన కర్మల ఫలమునకు తగ్గట్లుగా 
అనేకయోనులలో జన్మించి పరిభ్రమిస్తూ, ఏదో ఒకప్పుడు మనుష్యజ 
న్మను పొందును. 


జన్మకర్మవ యోరూపసవిద్యైశ్వర్యధనాదిభిః | 
యద్యస్య న భవేత్‌ స్తంభస్తత్రాయం మదనుగ్రహః 1 26 


తత్ర - ఆ మనుష్యజన్మయందు, అస్య - వీనికి, జన్మకర్మవయః- 
రూపవిద్యా-ఐశ్వర్యధన-ఆదిభిః - వంశము చేసిన పనులు వయస్సు 
రూసము చదువు అధికారము నంపద మొదలగువాటిచే, స్తంభః - గర్వ 
ము, యది న భవేత్‌ - కలుగనిచో, అయమ్‌ - ఈ గర్వము లేకుండుట, 
మద్‌-అనుగ్రహః - నా అనుగ్రహము. 

ఆ మనుష్యజన్మలో ఈ జీవునకు వంశము, చేసిన గొప్ప పనులు, 
వయస్సు, రూపము, చదువు, అధికారము, సంపద, అనుచరులు మొదల 
గువాటి కారణముగా గర్వము లేకున్నచో, ఆ స్వభావము నా అనుగ్రహము 
మాత్రమే. 

మానస్తంభనిమిత్తానాం జన్మాదీనాం సమంతతః |! 
సర్వ[శ్రేయఃప్రతీపొనాం హంత ముహ్యేన్న మత్పరః || 27 
మానస్తంభనిమిత్తానామ్‌ - గర్వము అవినయములకు కారణమైన 
ట్టియు, సమంతతః - అన్ని విధములుగా, సర్వశ్రేయఃప్రతీపొనామ్‌ - సకల 
కల్యాణములకు వినాశకములైన, జన్మ-ఆదీనామ్‌ - వంశము మొదలగువా 
టికి హంత - నిశ్చయముగా, మత్‌-పరః - నా భక్తుడు, న ముహ్యేత్‌ - 
మోహమును పొందడు. 

వంశము, ధనము మొదలగువాటి కారణముగా గర్వించి అవినయ 
ముగా ఉండే వ్యక్తికి సకలకల్యాణములు సర్వవిధములుగా దూరమగును. 
నా భక్తుడు నిశ్చయముగా అట్టి వ్యామోహమును పొందడు. 


ఏష దానవదైత్యానామగ్రణీః కీర్తివర్ధనః | 
అజైషదజయాం మాయాం సీదన్నపి న ముహ్యతి | 28 


766 శ్రీమద్భాగవతము 
_ ఏషః - ఈ బలి, దానవదైత్యానామ్‌ - దను దితివంశీయులగు 
రాక్షసులలో, అగ్రణీః - అ(గ్రేసరుడు, కీర్తివర్ధనః - కీర్తిని వర్ధిల్ల జేయువాడు, 
అజయామ్‌ - జయించ శక్యము కొని, మాయామ్‌ - మాయను, అవైషీత్‌ 
- జయించెను, సీదన్‌ అపి - ఆపదను పొందినవాడే అయిననూ, న 
ముహ్యతి - మోహమును పొందడు. 
ఈ బలి దను దితివంశీయులగు రాక్షసులలో అగ్రేసరుడై కీర్తిని 


వర్థిల్ల జేసినాడు. ఈతడు జయించ శక్యము కొని మాయను జయించినా 
డు. కావుననే, ఆపదను పొందిననూ వ్యామోహితుడు కాలేదు. 


క్షీణరిక్టశ్చు ఖ్‌తః స్థానాత్‌ క్షిప్తో బద్ధశ్చ శత్రుభిః | 
జ్ఞాతిభిశ్చ పరిత్యక్షో యాతనామనుయాపితః || 29 


క్షీణరిక్థః - నశించిన సంపద గలవాడు, స్థానాత్‌ - పదవినుండి, 
చ్యుతః - జారిపోయినవాడు, క్లిప్తః - తిరస్కరించబడినవాడు, శత్రుభిః - 
శత్రువులచే, బద్ధః చ - బంధించబడినవాడు కూడా, జ్ఞాతిభిః - బంధువుల 
చే, పరిత్యక్తః చ - విడిచిపెట్టబడినవాడు, యాతనామ్‌ - తీవ్రమగు పీడ 
ను, అనుయాపితః - పొందించ బడినవాడు. 


బలి సంపదను, అధికారమును కూడ పోగొట్టుకొని మనచే తిరస్క 
రించబడినాడు. శత్రువులగు మన చేతిలో బందీయై ఉన్న ఈతనిని 
జ్ఞాతులు విడిచిపెట్టిరి. ఈ విధముగా ఈతడు తీవ్రమగు పీడకు గురి చేయ 
బడినాడు. 


గురుణా భర్త్సితశ్శప్తో జహౌ సత్యం న సువ్రతః | 
ఛలైరుక్షో మయా ధర్మో నాయం త్యజతి సత్యవాక్‌ | 30 


గురుణా - గురువుచే, భర్తితః - భయపెట్టబడినవాడు, శప్తః - 
శసించబడినవాడు, సువ్రతః - మంచి వ్రతనిష్ట గలవాడు, సత్యమ్‌ - సత్య 
మును, న జహౌ - విడిచిపెట్టలేదు, మయా - నాచే, ఛలైః - కపటవచన 
ములచే, ధర్మః - ధర్మము, ఉక్తః - చెప్పబడినది, సత్యవాక్‌ - సత్యమును 
పలికే అయమ్‌ - ఈతడు, న త్యజతి - విడిచిపెట్టుట లేదు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 22 767 





_ ఈతని గురువగు శుక్రాచార్యుడు ఈతనిని బెదిరించి శపించిననూ, 
గొప్ప వ్రతనిష్ట గల ఈతడు సత్యమును విడిచిపెట్ట లేదు. నేను కూడ కప 
టవచనములతో అధర్మమును ధర్మముగా చెప్పితిని. అయిననూ, సత్యని 
ష్టుడగు ఈతడు తన ధర్మమును విడిచి పెట్టలేదు. 


ఏష మే ప్రాపితః స్థానం దుష్ప్రాసమమరైరపి | 
సావ ర్లేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయః || వ్షే 


అమరైః అపి - దేవతలచే కూడ, దుష్ప్రాపమ్‌ - పొంద శక్యము 
కాని, స్థానమ్‌ - స్థానమును, ఏషః - ఈతడు, మే - నాచే, ప్రాపితః - 
పొందించబడినాడు, మద్‌-ఆశ్రయః - నేనే శరణుగా గల, అయమ్‌ - ఈత 
డు, సావర్టేః అంతరస్య - సాపర్షి మన్వంతరమునకు, ఇంద్రః - ఇంద్రుడు, 
భవితా - కాగలడు. 


నేనీతనికి దేవతలకు కూడ పొంద శక్యము కాని స్థానమునిచ్చుచు 
న్నాను. నేనే శరణుగా గల ఈతడు సావర్డి మన్వంతరములో ఇంద్రుడు 
కాగలడు. 


తావత్పుతలమధ్యాస్తాం విశ్వకర్మవినిర్మితమ్‌ | 
యన్నాధయో వ్యాధయశ్చ క్షమస్తంద్రా పరాభవః | 
నోపసర్గా నివసతాం సంభవంతి మమేక్షయా !| 32 


తావత్‌ - అంతవరకు, విశ్వకర్మవినిర్మితమ్‌ - విశ్వకర్మచే నిర్మిం 
చబడిన, సుతలమ్‌ - సుతలలోకమును, అధ్యాస్తామ్‌ - అధిష్టించు గాక! 
యత్‌ - ఎక్కడనైతే, నివసతామ్‌ - నివసించువారలకు, మమ - నాయొ 
క్క .ఈక్షయా - చూపుచే, ఆధయః - మనోవ్యాధులు, వ్యాధయః చ - 
శారీరక వ్యాధులు కూడ, క్లమః - అలసట, తంద్రా - సోమరితనము, పరా 
భవః - పరాజయము, న సంభవంతి - కలుగవో, ఉపసర్గాః - ఉపద్రవము 
లు,న - కలుగవో. 


అంతవరకు ఈతడు విశ్వకర్శచే నిర్మించబడిన సుతలలోకము 
నకు అధిపతిమై ఉండుగాక! అచట నివసించు వారలకు నా దయాదృష్టి 


768 శ్రీమద్భాగవతము 


కారణముగా శారీరక వ్యాధులు, మనోవ్యాధులు, అలసట, సోమరిదనము, 
పరాభవము, ఉపద్రవములు కలుగవు. 
ఇంద్రసేన మహారాజ యాహి భో భద్రమస్తుతే | 
సుతలం స్వర్గిభిః ప్రార్థ్యం జ్ఞాతిభిః పరివారితః || 33 
భోః ఇంద్రసేన మహారాజ - ఓ ఇంద్రసేన (బలి) మహారాజా: 
స్వర్గిభిః - స్వర్గవాసులచే, ప్రార్ధ్యమ్‌ - కోరదగిన, సుతలమ్‌ - సుతల 
మును గురించి, జ్ఞాతిభిః - బంధువులచే, పరివారితః - చుట్టువారబడినవా 
డవై, యాహి - వెళ్లుము, తే - నీ కొరకు, భద్రమ్‌ - మంగళము, అస్తు - 
అగుగాక! 
బలి చక్రవర్తీ! సుతలము స్వర్గవాసులకు కూడ కోరదగినది. నీవు 
నీ జ్ఞాతులు చుట్టువారి రాగా, అచటకు వెళ్లుము. నీకు మంగళమగు గాక! 
న త్వామభిభవిష్యంతి లోకేశాః కిముతాపరే | 
త్వచ్చాసనాతిగాన్‌ దైత్యాంశ్చక్రం మే సూదయిష్యతి || 34 
లోక-ఈశాః - లోకపాలకులు, త్వామ్‌ - నిన్ను న అభిభవిష్యంతి 
- పరాభవము చేయలేరు, అపరే - ఇతరులు, కిముత - చేయలేరని చెప్ప 
వలయువనా?, త్వత్‌-శాసన-అతిగాన్‌ - నీ శాసనమును ఉల్లంఘించే, 
ష్యతి - సంహరించ గలదు. 
లోకపాలకులు కూడ నిన్ను అచట పరాభవించ లేరు. ఇతరులు 
పరాభవించలేరని వేరుగా చెప్పవలయునా? నీ శాసనమును ఉల్లంఘించే 
రాక్టసులను నా చక్రము సంహరించ గలదు. 
రక్షిష్యే సర్వతోకహం త్వాం సాొనుగం సపరిచ్భదమ్‌ | 
సదా సన్నిహితం వీర తత్ర మాం ద్రక్ష్యతే భవాన్‌ 1 35 
స-అనుగమ్‌ - అనుచరులతో కూడిసట్టియు, సపరిచ్భదమ్‌ - పరి 
కరములతో కూడిన, త్వామ్‌ - నిన్ను అహమ్‌ - నేను, నర్వతః - అన్ని 





అష్టమ స్కంధము - అధ్యాయము 22 769 


విధములుగా, రక్షిష్యే - రక్షించగలను, వీర - ఓ వీరుడా! భవాన్‌ - నీవు, 
సదా - అన్ని కాలములలో, తత్ర - అచట, సన్నిహితమ్‌ - సన్నిహితుడన 
గు, మౌమ్‌ - నన్ను ద్రక్ష్యతే - చూడగలవు. 


ఓ వీరుడా! నిన్ను నీ అనుచరులను, నీ పరికరములను నేను 
అన్ని విధములుగా రక్షించెదను. అన్ని కాలములలో నీకు సుతలములో 
ఉపస్థితుడనైయున న్ని నేను కనబడెదను. 


తత్ర దానవదైత్యానాం సంగాత్తే భావ ఆసురః | 
దృష్ట్వా మదనుభావం వై సద్యః కుంఠో వినంక్ష్యతి 1 36 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే వామనావతారే 
బలివామనసంవాదో నామ ద్వావింశోంధ్యాయః || 


దానవదైత్యానామ్‌ - దను దితివంశీయులగు రాక్షసులయొక్క, 
సంగాత్‌ - సంగము వలని, తే - నీయొక్క, ఆసురః - అసురులకు చెంది 
న, భావః - ప్రవృత్తి తత్ర - అచట మద్‌-అనుభావమ్‌ - నా మహిమను, 
దృష్ట్వా - చూచి, వై - నిశ్చయముగా, సద్యః - వెంటనే, కుంఠః - మంద 
గించినదై, వినంక్ష్యతి - నశించ గలదు. 

దను దితివంగీయులగు రాక్షసులతోడి సంగము వలన నీయందు 
కలిగిన అసుర (భోగ) ప్రవృత్తి అచట నా మహిమను చూచిన పిదప మంద 
గించి నశించగలదు. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
వామనావతారవృత్తాంతములో బలిమై శ్రీహరి ప్రసన్నుడగుటను వర్ణించే 
ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22). 


సే 


అథ త్రయోవింశోశధ్యాయః 
వామనావతారము - బలి సుతలమునధిష్షించుట 


శ్రీశుక ఉవాచ | 

ఇళ్యు క్రవంతం పురుషం పురాతనం 
మహానుభావోంఖిలసాధుసంమత: |! 

బద్ధాంజలిర్భాష ఎకలాకులేక్ష ణో 
భక్త్యుద్ధలో గద్దదయా గిరాబ్రవీత్‌ || 1 


ఇతి - ఈ విధముగా, ఉక్తవంతమ్‌ - పలికిన, పురాతనం పురు 
షమ్‌ - ఆదిప్పురుషుడగు శ్రీహరిని ఉద్దేశించి మహా-అనుభావః - గొప్ప 
ప్రభావము గలవాడు, అఖిలసాధుసంమత:ః - సకల సత్పురుషులలో 
గ్రేష్టుడు, బద్ధ-అంజలిః - కట్టబడిన దోసిలి గలవాడు, బాష్పకలా-ఆకుల- 
ఈక్షణః - కన్నీటి బిందువులచే ఆకులమైన కన్నులు గలవాడు, భక్తి-ఉద్గలః 
ఆ భక్తిచే బొంగురువోయిన కంఠము గలవాడు అగు బలి, గద్దదయా - గద్ద 
దమైన, గిరా - వాక్కుతో, అబ్రవీత్‌ - పలికెను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆదిపురుషుడగు శ్రీహరి ఈ 
విధముగా పలుకగా, సత్పురుషులందరిలో శ్రేస్టుడగు ఆ బలియొక్క 
కంఠము భక్తిచే గధదమై మాట బొంగురువోయెను. ఆతని కన్నులు కన్నీ 
టిచే ఆకులమయ్యెను. మహానుభావుడగు ఆ బలి చేతులను జోడించి ఇట్లు 
పలికెను. 


బలిరువాచ ! 
అహో ప్రణామాయ కృతస్సముద్యమః 
ప్రపన్నభక్తార్థవిధా సమాహితః | 


అష్టమ స్కంధము - అధ్యాయము 23 771 
యల్లోకపాలైస్త్వ్రదనుగ్రహో;మరై- 

రలబ్ధపూర్వోకపసదేంసురేకర్పితః || 2 

అహో - ఆహాః ప్రణామాయ - నమస్కారము కొరకు, కృతః - 
చేయబడిన; సముద్యమః - చక్కని ప్రయత్నము, ప్రపన్నభక్త-అర్థవిధా - 
శరణు పొందిన భక్తుల పురుష్తార్థమును సంపాొదించుటయందు, సమా 
హితః - సావధానమై యున్నది, యత్‌ - ఏలయనగా (దేనిచే), లోకపాలైః 
- లోకపాలకులగు, అమరైః - దేవతలచే, అలబ్ధపూర్వః - ఇదివరలో 
పొందబడని, అనుగ్రహః - అనుగ్రహము, అపసదే - అధముడగు, అసురే 
- రాక్షసునియందు, అర్చితః - చేయబడినదో. 


బలి ఇట్లు పలికెను --- ఆశ్చర్యము! నీకు నమస్కరించుటకు 
చేసిన ప్రయత్నము శరణు వేడిన భక్తులకు సమ్మతమైన పురుషార్థము 
(మోక్షము) ను సంపాదించుటకు సావధానమై (సమర్ధమై) యున్నది. ఏల 
యనగా, లోకపాలకులగు దేవతలు కూడ ఇదివరలో పొందని అనుగ్ర 
హమును నీవు అధముడగు రాక్షసుని (నా) మై చూపితివి. 


శ్రీశుక ఉవాచ | 
ఇత్యుక్త్వా హరిమానమ్య బ్రహ్మాణం సభవం తతః ! 
వివేశ సుతలం ప్రీతో బలిర్ము క్రస్సహాసుర: || తె 
ముక్తః - విడిచిపెట్టబడిన, బలిః - బలి, ఇతి - ఈ విధముగా, 
ఉక్త్వా - పలికి, అసురైః సహ - రాక్షసులతో గూడి, హరిమ్‌ - శ్రీహరిని, 
సభవమ్‌ - రుద్రునితో కూడియున్న బ్రహ్మాణమ్‌ - బ్రహ్మగారిని, ఆనమ్య 
- ప్రణమిల్లి ప్రీతః - సంతోషించినవాడై, తతః - అక్కడనుండి, సుతలమ్‌ 
_- సుతలమును, వివేశ - ప్రవేశించెను. 
అప్పుడు బలి నాగపాశబంధమునుండి విముక్తుడాయెను. ఆయన 
రాక్షసులతో గూడి శ్రీహరికి, బ్రహ్మగారికి రుద్రునకు నమస్కరించి. సంతో 
షముతో అక్కడనుండి సుతలమును ప్రవేశించెను. 


772 శ్రీమద్భాగవతము 
ఏవమింద్రాయ భగవాన్‌ ప్రత్యానీయ త్రివిష్టపమ్‌ | 
పూరయిత్వాదితేః కామమశాసత్సకలం జగత్‌ || శే 


ఏవమ్‌ - ఈ విధముగా, భగవాన్‌ - వామన భగవానుడు, 
ఇంద్రాయ - ఇంద్రుని కొరకు, త్రివిష్టపమ్‌ - స్వర్గమును, ప్రతి-ఆనీయ - 
సమర్పించి, అదితేః - అదితియొక్క, కామమ్‌ - కోరికను, పూరయిత్వా - 
పూర్తి చేసి, సకలమ్‌ - సమస్తమైన, జగత్‌ - జగత్తును, అశాసత్‌ - పాలించె 
ను. 


ఈ విధముగా వామన భగవానుడు ఇంద్రునకు స్వర్గమును సమ 
ర్పించి, అదితియొక్క కోరికను పూర్తి చేసి, ఉపేంద్రుడై సకలజగత్తును 
పాలించెను, 


లబ్ధప్రసాదం నిర్ము క్షం పౌత్రం వంశధరం బలిమ్‌ | 
నిశామ్య భక్తిప్రవణః ప్రహ్లాద ఇదమబ్రవీత్‌ || వ్‌ 
లబ్ధప్రసాదమ్‌ - పొందబడిన అనుగ్రహము కలిగినట్టియు, నిర్ము 
క్తమ్‌ - విడుదల చేయబడినట్టియు, వంశధరమ్‌ - వంశమును నిలబెట్టున 
ట్టియు, పొత్రమ్‌ - మనుమడైన, బలిమ్‌ - బలిని, నిశామ్య - చూచి, భక్తిప్ర 
వణః - భక్తితో వినముడైన, ప్రహ్లాదః - ప్రహ్లాదుడు, ఇదమ్‌ - ఈ మాటను, 
అబ్రవీత్‌ - పలికెను. 
శ్రీహరి అనుగ్రహమును పొంది బలి నాగపాశములనుండి విము 
క్తుడాయెను. వంశమును నిలబెట్టే తన మనుమడైన బలిని చూచి భక్తితో 
వినమ్రుడైన ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. 
ప్రహాద ఉవాచ |! 
నేమం విరించో లభతే ప్రసాదం న శ్రీర్న శర్వః కిముతాపరే తే, 
యన్నోుసురాణామసి దుర్గపాలో విశ్వాభివంద్యైరపి వందితాంఘ్రిః, 
ఇమమ్‌ - ఈ ప్రసాదమ్‌ - అనుగ్రహమును, విరించః - బ్రహ్మగా 
రు, న లభతే - పొందుట లేదు, శ్రీః - లక్ష్మీదేవి, న - పొందుట లేదు, 
శర్వ: జ రుద్రుడు, న - పొందుట లేదు, అపరే ల ఇతరులగు, త శు వారు, 


అష్టమ స్కంధము - అధ్యాయము 23 773 





కిముత - పొందుట లేదని వేరుగా చెప్పవలయునా?, యత్‌ - ఏదనగా, 
విశ్వ-అభివంద్ర్యైః అపి - జగత్తునకు నమస్కరించ దగినవారిచే కూడ, 
వందిత-అంటఫ్రిః - నమస్కరించబడిన పాదములు గల నీవు, అసురాణామ్‌ 
- రాక్షసులమగు, నః - మాకు, దుర్గపాలః - ద్వారపాలకుడవు, అసి - 
అగుచున్నావో. 


సకలజగత్తుచే నమస్కరించబడే బ్రహ్మాదులచే కూడ నమస్కరిం 
చబడే పాదములు గల నీవు రాక్షసులమగు మాకు ద్వారపాలకుడవు అగు 
చున్నావు. ఇట్టి అనుగ్రహమును బ్రహ్మగారు గాని, లక్ష్మీదేవి గాని, 
రుద్రుడు గాని పొంది యుండలేదు. ఇతరులగు ఇంద్రాదులు పొందలేదని 
వేరుగా చెప్పవలయునా? 


యత్పాదపద్మమకరందనిషేవణేన 
బ్రహ్మాదయశ్శరణదాశ్నువతే విభూతీః | 

కస్మాద్వయం కుసృతయః ఖలయోనయసే 
దాక్షిణ్యదృష్టిపదవీం భవతః ప్రణీతాః |! 77 


శరణద - శరణునిచ్చువాడా!! యత్‌-పాదపద్మమకరందనిషేవ 
ణేన - ఎవ్వాని పద్మములవంటి పాదముల మకరందమును సేవించుటచే, 
బ్రహ్మా-ఆదయః - బ్రహ్మగారు మొదలైనవారు, విభూతీః - మహిమలను, 
అశ్నువతే - పొందుచున్నారో, కుసృతయః - చెడు ప్రవర్తన కలిగినవార 
ము, ఖలయోనయః - దుష్టమగు పుట్టుక గలవారము, తే - అట్టి, వయమ్‌ 
- మేము, భవతః - నీయొక్క, దాక్షిణ్యదృష్టిపదవీమ్‌ - దయాదృష్టికి గోచ 
రమగుటను, కస్మాత్‌ - ఎందువలన, ప్రణీతాః - పొందించబడితిమి? 

ఓ శరణాగతవత్సలా! బ్రహ్మగారు మొదలైనవారు నీ పద్మముల 
వంటి పాదముల మకరందమును సేవించి మహిమలను పొందుచున్నారు. 
మేము పుట్టుక చేతనే దుష్టులము, చెడు ప్రవర్తన గలవారము. అట్టి మేము 
అట్టి నీయొక్క దయాద్భృష్టికి గోచరులమైనాము. ఇది ఎట్లు సంభవమైనది? 

చిత్రం తవేహితమహోుమితయోగమాయా- 
లీలావిసృష్టభువనస్య విశారదస్య | 


774 శ్రీమద్భాగవతము 
సర్వాత్మనస్సమదృశో విషమస్స్వభావో 
భక్షిప్రియో యదసి కల్పతరుస్వభావః || 8 


అమితయోగమాయాలీలావిసృష్టభువనస్య - ఊహకు అందని 
యోగమాయయొక్క లీలచే రచించబడిన భువనములు కలిగినట్టియు, 
విశారదస్య - నిపుణుడైనట్టియు, సర్వ-ఆత్మనః - సర్వముయొక్క 
యథార్థస్వరూపమైనట్టియు, సమదృశః - సర్వమును సమముగా దర్శిం 
చే, తవ - నీయొక్క, ఈహితమ్‌ - చేష్ట చిత్రమ్‌ - విచిత్రమైనది, విషమః 
- తేడాలను చూపే, స్వభావః - స్వభావము, అహో - ఆశ్చర్యము! భక్త 
ప్రియః - భక్తులయందు ప్రీతి గలవాడవు, యత్‌ - ఏలయనగా, కల్పతరు 
స్వభావః - కల్పవృక్షముయొక్క స్వభావమువంటి స్వభావము కలవాడవు, 
అసి - అగుచున్నావు. 


నీవు ఊహకు అందని నీ యోగమాయయొక్క లీలచే భువనము 
లను రచించిన నిపుణుడవు. సర్వముయొక్క యథార్థతత్త్వము నీవే. కావు 
న, నీవు సర్వమును సమముగా దర్శించెదవు. అయిననూ, నీ చేష్ట (దుష్ట 
శిక్షణము: శిష్టరక్షణము ఇత్యాది) విచిత్రమైనది. భక్తులయందు, అభక్తుల 
యందు నీ స్వభావము భిన్నముగా నుండుట కూడ ఆశ్చర్యమే! అయితే, 
నీవు కల్పవృక్షమువంటి వాడవు. తనను సమీపించినవారిని మాత్రమే అను 
గ్రహించే కల్పవృక్షము వలె నీవు నీ యెడల భక్తిని చేయువారిని అనుగ్ర 
హించెదవు. 


శ్రీభగవానువాచ | 
వత్స ప్రహ్లాద భద్రం తే ప్రయాహి సుతలాలయమ్‌ । 
మోదమానస్స్వపౌత్రేణ జ్ఞాతీనాం సుఖమావహ || 0 


వత్స - కుమారా! ప్రహ్లాద - ఓ ప్రహ్లాదా!, తే - నీ కొరకు, భద్రమ్‌ 
_- మంగళమగు గాక[ సుతల-ఆలయమ్‌ - సుతలమునందలి నివాస 
మును గురించి, ప్రయాహి - బయలు దేరుము, స్వపౌత్రేణ - నీ మనుమ 
నితో గూడి, మోదమానః - ఆనందించుచున్నవాడవై, జ్ఞాతీనామ్‌ - బంధు 
వులకు, సుఖమ్‌ - సుఖమును, ఆవహ - కలిగించుము. 


అష్టమ స్కంధము - అధ్యాయము 23 775 





త్రీభగవానుడిట్లు పలికెను --- ఓ వత్సా! ప్రహ్లాదా! నీకు మంగళ 
మణగు గాక! సుతలమునందలి నివాసమునకు బయలు దేరుము. నీవచట నీ 
మనుమనితో కలిసి ఆనందిస్తూ, బంధువులకు సుఖమును కలిగించుము. 


నిత్యం దప్దాసి మాం తత్ర గదాపాణిమవస్టితమ్‌ | 
మద్దర్శనమహాహ్లాదధ్వస్తకర్మ నిబంధనః || శే0 
గదాపాణిమ్‌ - గద చేతియందు గలవాడనై, అవస్టితమ్‌ - జాగ 
రూకుడనై నిలిచియున్ను మామ్‌ - నన్ను నిత్యమ్‌ - నిత్యము, తత్ర - 
అచట, దప్దాసి - చూడగలవు, మద్‌-దర్భ్శనమహా- ఆహాదధ్వస్తకర్మనిబం 
ధనః - నన్ను దర్శించుటచే కలిగిన గొప్ప ఆనందముచే నశింప జేయబ 
డిన కర్మలకు హేతువగు అజ్ఞానము గలవాడవు. 


అచట గదను చేతితో పట్టుకొని సావధానముగా నిలిచియున్న 

నన్ను నీవు ప్రతిదినము చూడగలవు. నన్ను చూచుటచే మహానందము (ఆ 
త్మానందము) ను పొందే నీకు కర్మలకు కారణమగు అజ్ఞానము నశించిపో 
వును. 

శ్రీశుక ఉవాచ | 

ఆజ్ఞాం భగవతో రాజన్‌ ప్రహాదో బలినా సహ | 

బాఢమిత్యమలప్రజ్ఞో మూర్జ్యాధాయ కృతాంజలిః || 11 

పరిక్రమ్యాదిపురుషం సర్వాసురచమూపతిః | 

ప్రణతస్తదనుజ్ఞాతః ప్రవివేశ మహాబిలమ్‌ || న! 


రాజన్‌ - ఓ మహారాజా! అమలప్రజ్ఞ - స్వచ్చమగు జ్ఞానము 
గలవాడు, సర్వ-అసురచమూపతిః - సకల రాక్షససేనలకు ప్రభువు అగు, 
ప్రహ్లాదః - ప్రహ్లాదుడు, కృత-అంజలిః - కట్టబడిన దోసిలి గలవాడై, బలినా 
సహ - బలితో గూడి, భగవతః - శ్రీహరి భగవానునియొక్క, ఆజ్ఞామ్‌ - 
ఆదేశమును, బాఢమ్‌ - సరే, ఇతి - అని, మూర్ధ్ని - శిరస్సునందు, 
ఆధాయ - స్వీకరించి, ఆదిపురుషమ్‌ - జగత్కారణమగు ఆ పురుషోత్తము 
ని, పరిక్రమ్య - ప్రదక్షిణము చేసి, ప్రణతః - నమస్కరించినవాడై తద్‌-అ 
వ్‌ 


776 శ్రీమద్భాగవతము 


నుజ్ఞాతః - ఆయనచే అనుమతి ఈయబడినవాడై, మహాబిలమ్‌ - సుతల 
మును, 'ప్రవివేశ - ప్రవేశించెను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! సకల రాక్షససే 
నలకు ప్రభువగు ప్రహ్లాదుడు స్వచ్భమగు ఆత్మజ్ఞానము గలవాడు. ఆయన 
సరే అని శ్రీహరి భగవానుని ఆదేశమును బలితో సహా తలవంచి స్వీకరిం 
చి, జగత్కారణుడగు ఆ పురుషోత్తమునకు ప్రదక్షిణము చేసి నమస్కరించె 
ను. అపుడు ఆయనయొక్క అనుమతిని పొంది ప్రహ్లాదుడు బలితో గూడి 
సుతలమును ప్రవేశించెను. 


అథాహోశనసం రాజన్‌ హరిర్నారాయణోంంతికే | 
ఆసీనమృత్విజాం మధ్యే సదసి బ్రహ్మవాదినామ్‌ || 13 
రాజన్‌ - ఓ మహారాజా!, అథ - తరువాత, హరిః - పాపములను 
పోగొట్టే నారాయణః - నారాయణుడు, బ్రహ్మవాదినామ్‌ - బ్రహ్మవేత్తల, 
సదసి - సభయందు, బుత్విజామ్‌ - బుత్విక్కుల, మధ్యే - మధ్యయం 
దు, అంతికే - సమీపమునందు, ఆసీనమ్‌ - కూర్చునియున్ను ఉశనసమ్‌ 
- శుక్రాచార్యుని ఉద్దేశించి ఆహ - పలికెను. 





ఓ మహారాజా! శుక్రాచార్యుడు ఆ బ్రహ్మవేత్తల సభలో బుత్వి 
క్కుల మధ్యలో వామనునకు సమీపమునందే కూర్చుని యుండెను. 
అపుడు పాపములను పోగొట్టే ఆ నారాయణుడు ఆయనతో ఇట్లు పలికెను. 


బ్రహ్మన్‌ సంతను శిష్యస్య కర్మ చ్భిద్రం వితన్వతః | 
యత్తత్కర్మసు వైషమ్యం బ్రహ్మదృష్టం సమం భవేత్‌ || 14 
బ్రహ్మన్‌ - ఓ మహర్షీ! కర్మ - యజ్ఞమును, వితన్వతః - విస్తార 
ముగా చేయుచున్న శిష్యస్య - నీ శిష్యుడగు బలియొక్క, ఛిద్రమ్‌ - కర్మ 
లోపమును, సంతను - పూరించుము, కర్మసు - కర్మలయందు, యత్‌ - 
ఏ, వైషమ్యమ్‌ - లోపము ఉండునో, తత్‌ - అది, బ్రహ్మదృష్టమ్‌ - బ్రహ్మ 
వేత్తచే చూడబడినదై, సమమ్‌ - పూర్ణము, భవేత్‌ - అగును, 


అష్టమ స్కంధము - అధ్యాయము 23 ౯౮7777 





ఓ మహర్షీ! నీ శిష్యుడు యజ్ఞమును నిస్తారముగా చేయుచుండ 
గా, దానియందు కర్మలోపము కలిగినది. దానిని నీవు పూర్తి చేయుము. 
కర్మలయందు కలిగే వైషమ్యుము (లోపము) బ్రహ్మవేత్తల చూప్పుచేతనే 
సమము (పూర్ణము) అగును. 


శుక్ర ఉవాచ | 
కుతస్తత్కర్మ వైషమ్యుం యస్య కర్మేశ్వరో భవాన్‌ | 
_ యళ్జ్లేశో యజ్ఞపురుషస్పర్వభావేన పూజితః | క్షే5్‌ 

తత్‌-కర్మ వైషమ్యుమ్‌ - ఆ బలికి కర్మలో తేడా (లోపము), కుతః - 
ఎక్కడిది? యస్య - ఏ బలికి, కర్మ-ఈశ్వరః - కర్మలను ప్రవర్తిల్ల జేయు 
వాడవు, యజ్ఞ-ఈశః - యజ్ఞమునకు ప్రభుడవు, యజ్ఞపురుషః - యజ్ఞమే 
రూపముగా గలవాడవు అగు, భవాన్‌ - నీవు, సర్వభావేన - సర్వస్వమును 
అర్చించుటచే, పూజితః - పూజించబడితివో. 


శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- యజ్ఞపురుషుడవగు నీవే కర్మ 
లను ప్రపర్తిల్ల జేసే యజ్జేశ్వరుడవు. బలి నిన్ను సర్వస్వమును అర్పించి 
పూజించినాడు. అట్టి బలియొక్క కర్మలో తేడా (లోపము) కు అవకాశమె 
క్కడిది? 


మంత్రతస్తంత్రతశ్శిద్రం దేశకాలార్హవస్తుతః | 
సర్వం కరోతి నిశ్శిద్రం నామసంకీర్తనం తవ || 16 


మంత్రతః - మంత్రమును బట్టి, తంత్రతః - అనుష్టాన క్రమమును 
బట్టి, దేశకాల-అర్హవస్తుతః - దేశము కాలము దానమునకు పాత్ర మరియు 
ద్రవ్యములను బట్టి, ఛిద్రమ్‌ - లోపమును, సర్వమ్‌ - సర్వమును, తవ - 
నీయొక్క, నామసంకీర్తనమ్‌ - నామముయొక్క చక్కని కీర్తనము, 
నిశ్శిద్రమ్‌ - పూర్ణమునుగా, కరోతి - చేయును. 


యజ్ఞములో మంత్రము, అనుష్టాన క్రమము, దేశము, కాలము, 
దానమునకు పాత్ర మరియు ద్రవ్యములను బట్టి వచ్చిన లోసములన్నియు, 
నీ నామమును చక్కగా కీర్తించినచో, తొలగిపోయి కర్మ పూర్ణమగును. 


778 శ్రీమద్భాగవతము 


తథాపి వదతో భూమన్‌ కరిష్యామ్యనుశాసనమ్‌ | 
ఏతచ్చేయః పరః పుంసాం యత్తవాజ్ఞానుపాలనమ్‌ || 17 


భూమన్‌ - ఓ పరమేశ్వరా! తథాపి - అయినప్పటికీ, వదతః - 
చెప్పుచున్న నీయొక్క, అనుశాసనమ్‌ - ఆదేశమును, కరిష్యామి - చేయ 
గలను, తవ - నీయొక్క, ఆజ్ఞా-అనుపాలనమ్‌ - ఆదేశమును పాటించుట, 
యత్‌ - అనేది ఏది గలదో, ఏతత్‌ - ఇది, పుంసామ్‌ - మానవులకు, పరః - 
సర్వోత్కృష్టమైన, శ్రేయః - శ్రేయస్సు. 

ఓ పరమేశ్వరా! అయిననూ, నేను నీవు చెప్పిన ఆజ్ఞను పాలించె 
దను. మానవులకు నీ ఆజ్ఞను పాలించుటయే సర్వోత్తమమైన (శ్రేయస్సు 
(మోక్షము). 


శ్రీశుక ఉవాచ | 
అభినంద్య హరేరాజ్ఞాముశనా భగవానితి | 
యజ్ఞచ్భిద్రం సమాధత్త బలేర్విప్రర్షిభిస్సహ | | 18 
భగవాన్‌ - పూజనీయుడగు, ఉశనా - శుక్రాచార్యుడు, ఇతి - ఈ 
విధముగా, హరేః - శ్రీహరియొక్క, ఆజ్ఞామ్‌ - ఆదేశమును, అభినంద్య - 
అంగీకరించి, విప్ర-బుషిభిః సహ - బుత్విక్కులతో మహర్షులతో కూడి, 
బలేః - బలియొక్క, యజ్ఞచ్చిద్రమ్‌ - యజ్ఞములోని లోపమును, సమాధత్త 
- పూర్ణము చేసెను. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- పూజనీయుడగు శుక్రాచా 
ర్యుడు ఈ విధముగా శ్రీహరియొక్క ఆదేశమును అంగీకరించి, బుత్వి 
క్కులతో మరియు మహర్షులతో గూడి బలియొక్క యజ్ఞములోని లోప 
మును సరిదిద్ది యజ్ఞమును పూర్ణము చేసెను. 
ఏవం బలేర్మహీం రాజన్‌ భిక్షిత్వా వామనో హరిః | 
దదౌ భ్రాత్రే మహేంద్రాయ త్రిదివం యత్పరైర్భతమ్‌ 1119 


రాజన్‌ - ఓ మహారాజా! హరిః - శ్రీహరి, వామనః - వామనుడై, 
ఏవమ్‌ - ఈ విధముగా, బలేః - బలినుండి, మహీమ్‌ - భూమిని, ఛిక్షిత్వా 





అష్టమ స్కంధము - అధ్యాయము 23 779 


- యాచించి, భ్రాత్రే - సోదరుడగు, మహేంద్రాయ - మహేందుని కొరకు, 
త్రిదివమ్‌ - స్వర్గమును, దదౌ - ఇచ్చెను, యత్‌ - ఏదైతే, పరైః - శత్రువు 
లచే, హృతమ్‌ - లాగుకొనబడినదో. 

ఓ మహారాజా! శ్రీహరి వామనుడై ఈ విధముగా బలినుండి 
భూమిని (తద్ద్వారా మూడు లోకములను) యాచించి తన సోదరుడగు 
మహేందునకు, పూర్వము శత్రువులచే లాగుకొనబడిన స్వర్గమును అప్ప 
జప్పెను. 


ప్రజాపతిపతిర్భ్రహ్మా దేపర్షిపితృభూమిపైః | 


దక్షభృగ్వంగిరోముక్ష్యైః కుమారేణ భవేనచ || 20 
కశ్యపస్యాదితేః పీత్యై సర్వభూతభవాయ చ॥ 
లోకానాం లోకపాలానామకరోద్వామనం పతిమ్‌ || 21 


ప్రజాపతిపతిః - ప్రజాపతులకు తండ్రియగు బ్రహ్మగారు, దేవర్షిపి 
తృభూమిమైః - దేవర్దులు పితృదేవతలు మరియు మనువులతో, దక్షభృగు 
-అంగిరోముఖ్య్యైః - దక్షుడు భృగుడు అంగిరసుడు మొదలగువారితో, 
కుమారేణ - సనత్కుమారునితో, భవేన చ - రుద్రునితో కూడ కూడి, కశ్య 
పస్య - కశ్యపునకు, అదితేః - అదితికి, ప్రీత్యై - ప్రీతిని కలిగించుటకై సర్వ 
భూతభవాయ చ - సకలప్రాణుల కల్యాణము కొరకు కూడ, వామనమ్‌ - 
వామనుని, లోకానామ్‌ - లోకములకు, లోకపాలానామ్‌ - లోకపాలకులకు, 
పతిమ్‌ - ప్రభువునుగా, అకరోత్‌ - చేసను. 

ప్రజాపతులకు తండ్రియగు బ్రహ్మగారు కశ్యపునకు అదితికి 
ప్రీతిని కలిగించి సకలప్రాణులకు కల్యాణమును చేయుటకై వామనుని లోక 
ములకు, లోకపాలకులకు ప్రభువును చేసెను. దేవర్డులు, పితృదేవతలు, 
మనువులు, దక్షుడు భృగువు అంగిరసుడు మొదలగువారు, సనత్కుమారు 
డు, రుదుడు కూడ ఆ బ్రహ్మగారికి ఈ కార్యములో తోడుగా నుండిరి. 


వేదానాం సర్వదేవానాం ధర్మస్య యశసశ్శిియః | 
మంగలానాం వ్రతానాం చ కల్పం స్వర్గాపవర్గయోః || 22 


780 శ్రీమద్భాగవతము 


ఉపేంద్రం కల్పయాంచశ్రే పతిం సర్వవిభూతయే | 
తదా సర్వాణి భూతాని భృశం ముముదిరే నృప || 23 


వేదానామ్‌ - వేదములకు, సర్వదేవానామ్‌ - సకలదేవతలకు, 
ధర్మస్య - ధర్మమునకు, యశసః - కీర్తికి శ్రియః - సంసదకు, మంగలా 
నామ్‌ - మంగళకార్యములకు, వ్రతానాం చ - వ్రతములకు కూడ, స్వర్గ-అ 
పవర్గయోః - స్వర్గమోక్షములకు, కల్పమ్‌ - సమర్థుడగు, ఉపేంద్రమ్‌ - 
ఇంద్రుని సోదరుడగు వామనుని, సర్వవిభూతయే - అందరి అభివృద్ధి కొర 
క్రై పతిమ్‌ - ప్రభువునుగా, కల్పయాంచ[్రే - ఏర్పాటు చేసెను, నృప - ఓ 
మహారాజా!, తదా - అప్పుడు, సర్వాణి - సకలములైన, భూతాని - 
ప్రాణులు, భృశమ్‌ - మిక్కిలి, ముముదిరే - ఆనందించినవి. 

బ్రహ్మగారు సకలప్రాణుల అభివృద్ధి కొరకై సమర్థుడగు వామనుని 
ఉపేంద్రుని చేసి -- వేదములు, సకలదేవతలు, ధర్మము, కీర్తి, సంపద, 
మంగళకార్యములు, వ్రతములు, స్వర్గము, మోక్షము -- అనువాటికి ప్రభు 
వునుగా వ్యవస్థ చేసెను. ఓ మహారాజా! అప్పుడు సకలప్రాణులు మిక్కిలి 
ఆనందించినవి. 


తతస్త్వింద్రః పురస్కృత్య దేవయానేన వామనమ్‌ | 
లోకపాలైర్ణివం నిన్యే బ్రహ్మణా చానుమోదిత:ః || 24 


తతః - తరువాత, బ్రహ్మణా చ - బ్రహ్మగారిచే, అనుమోదితః - 
అనుమతి నీయబడిన, ఇంద్రః తు - ఇంద్రుడైతే, లోకపాలైః - లోకపాలకు 
లతో గూడి, వామనమ్‌ - వామనుని, పురస్కృత్య - ముందిడుకొని, దేవ 
యానేన - దేవతల విమానముచే, దివమ్‌ - స్వర్గమును గురించి, నిన్యే - 
తీసుకు వెళ్లెను. 

తరువాత ఇంద్రుడు లోకపాలకులతో గూడి బ్రహ్మగారి అనుమ 
తతో వాసునుని దేవవిమానములో ముందు కూర్చుండబెట్టి దేవయానమా 
ర్గముచే స్వర్గమునకు తీసుకువెళ్లెను. 





అష్టమ స్కంధము - అధ్యాయము 23 781 


ప్రాప్య త్రిభువనం చేంద్ర ఉపేంద్రభుజపాలితః | 
గియా పరమయా జుష్టో ముముదే గతసాధ్వసః || 25 


ఉపేంద్రభుజపాలితః - ఉపేంద్రుని భుజములచే పాలించబడిన, 
ఇంద్రః చ - ఇంద్రుడు, త్రిభువనమ్‌ - ముల్లోకములను, ప్రాప్య - పొంది, 
పరమయా - సర్వోత్కృష్టమైన, శ్రియా - సంపదతో, జుష్టః - కూడియు 
న్నవాడై, గతసాధ్వసః - తొలగిన భయము గలవాడై, ముముదే - ఆనం 
దించెను. 





ఉపేంద్రుని భుజములచే రక్షించబడిన ఇంద్రుడు ముల్లోకముల 
అధికారమును పొందెను. భయము తొలగిపోవుటచే ఆయన సర్వోత్కృష్ట 
మైన సంపదతో గూడి ఆనందించెను. 


బ్రహ్మా శర్వః కుమారశ్చ భృగ్వాద్యా మునయో నృప । 


పితరస్సర్వభూతాని సిద్ధా వైమానికాశ్చ యే [| 26 
సుమహత్కర్మ తద్విజ్టోర్గాయంతః పరమాద్భుతమ్‌ | 
ధిష్ట్యాని స్వాని తే జగ్మురదితిం చ శశంసిరే || 27 


నృప - ఓ మహారాజా!, బ్రహ్మా - బ్రహ్మగారు, శర్వః - రుద్రుడు, 
కుమారః చ - సనత్కుమారుడు, భృగు-ఆద్యాః - భృగువు మొదలైన, 
మునయః - మహర్షులు, పితరః - పితృదేవతలు, సర్వభూతాని - సకల 
ప్రాణులు, సిద్ధాః - సిద్ధులు, యే - ఏ, వైమానికాః చ - విమానములనెక్కి 
యున్నవారు ఎవరు గలరో వారు, విష్ణోః - విష్ణువుయొక్క, తత్‌ - ఆ, 
సుమహత్‌ - చాల గొప్పదైనట్టియు, పరమ-అద్భుతమ్‌ - గొప్ప ఆశ్చర్య 
మును కలిగించే, కర్మ - లీలను, గాయంతః - కీర్తించుచున్నవారై స్వాని - 
తమ, ధిష్ణ్యాని - స్థానములను గురించి, జగ్ముః - వెళ్లిరి, తే - వారు, 
అదితిం చ - అదితిని కూడ, శశంసిరే - కొనియాడిరి. 


ఓ మహారాజా! బ్రహ్మగారు, రుద్రుడు, సనత్కుమారుడు, 
భృగువు మొదలగు మహర్షులు, పితృదేవతలు, సకలప్రాణులు, సిద్ధులు, 
విమానములయందున్న గంధర్వులు మొదలగువారు విష్ణువుయొక్క ఆ 


782 శ్రీమద్భాగవతము 
చాల గొప్ప లీలను చూచి గొప్ప ఆశ్చర్యమును పొందిరి. వారా లీలను 
గానము చేస్తూ, అమ తమ స్థానములకు వెళ్లిరి. వారు అదితిని కూడ కొని 
యాడిరి. 


సర్వమేతన్మయాం5ఖ్యాతం భవతః కులనందన | 
ఉరుక్రమస్య చరితం శ్రోత్తూణామఘమోచనమ్‌ | _ 28 


కులనందన - వంశమును ఆనందింప జేయువాడా!! మయా - 
నాచే, భవతః - నీకు, ఏతత్‌ - ఈ, సర్వమ్‌ - సర్వము, ఆఖ్యాతమ్‌ - 
చెప్పబడినది, ఉరుక్రమస్య - గొప్ప పరాక్రమము గల శ్రీహరియొక్క, చరి 
తమ్‌ - వృత్తాంతము, శోత్తాణామ్‌ - వినువారలకు, అఘమోచనమ్‌ - 
పాపమునుండి విముక్తిని కలిగించునది. ్ష 

ఓ మహారాజా! నీవు నీ వంశీయులను ఆనందింప జేసితివి. నేను 
నీకు ఈ వృత్తాంతమునంతనూ చెప్పితిని. గొప్ప పరాక్రమము గల శ్రీహరి 
మొక్క వృత్తాంతమును విన్నవారి పాపములు దూరమగును. 


పారం మహిమ్న ఉరు విక్రమతో గృణానో 
యః పార్థివాని విమమే స రజాంసి మర్త్యః | 
కిం జాయమాన ఉత జాత ఉమైతి మర్త్య 
ఇత్యాహ మంత్రదృగృషిః పురుషస్య యస్య || 209 
ఉరు - అధికముగా, విక్రమతః - పరాక్రమించే విష్ణువుయొక్క, 
మహిమ్నుః - మహిమమయొక్క, పారమ్‌ - హద్దును, యః - ఏ, మర్త్యః - 
మానవుడు, గృణానః - కీర్తించువాడో, సః - ఆతడు, పార్ధివాని - భూమికి 
చెందిన, రజాంసి - ధూళి కణములను, విమమే - లెక్కించినాడు, జాయ 
మానః - పుట్టుచున్నవాడు గాని, జాతః ఉత - పుట్టినవాడు గాని, మర్త్యః - 
మానవుడు, యస్య - ఏ, పురుషస్య - పూర్ణుడగు భగవానునియొక్క, 
మహిమ్నుః పారమ్‌ - మహిమయొక్క హద్దును, కిం ఉమైతి - చేరుకొనునా 
యేమి?, (అనగా చేరుకొనడు), ఇతి - అని, మంత్రదృక్‌ - మంత్రద్రష్టయ 
గు, బుషిః - మహర్షి ఆహ - పలికెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 23 703 





అధికముగా పరాక్రమించే (బ్రహ్మాండమును కొలిచే పెద్ద అడు 
గులు వేసిన) శ్రీహరియొక్క మహిమను హద్దువరకు (నిశ్శేషముగా) కీర్తిం 
చిన మానవుడు భూమియందలి ధూళి రేణువులను లెక్కించినవాడే 
యగును (అనగా, అది సంభవము కాదు). పూర్ణుడగు భగవానుని 
మహిమయొక్క హద్దును చూచిన మానవుడు పుట్టలేదు, ఇప్పుడు జీవించి 
లేడు. భవిష్యత్తులో పుట్టబోడు అని మంత్రద్రష్టయగు వసిష్ట మహర్షి ప్రవ 
చించెను. 

విష్ణోర్ను కం వీర్యాణి ప్రవోచం యః పార్దివాని విమమే రజాంసి 
యో అస్కభాయదుత్తరం సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయః! అనియు, 
న తే విష్ణో జాయమానో న జాతో దేవ మహిమ్న పరమం తమాప! 
అనియు మంత్రములు గలవ. 


య ఇదం దేవదేవస్య హరేరద్భుతకర్మణః | 
అవతారానుచరితం శృణ్వన్‌ యాతి పరాంగతిమ్‌ || 30 
దేవదేవస్య - దేవదేవుడైనట్టియు, అద్భుతకర్మణః - ఆశ్చర్య 
మును కలిగించే లీలలు గల, హరేః - శ్రీహరియొక్క, ఇదమ్‌ - ఈ, అవ 
తొర-అనుచరితమ్‌ - అవతార వృత్తాంతమును, యః - ఎవడైతే, శృణ్వన్‌ 
- వినువాడో ఆతడు, పరామ్‌ - సర్వోత్తమమైన, గతిమ్‌ - గతిని, యాతి - 
పొందును. 
దేవదేవుడగు శ్రీహరి చేసే లీలలు ఆశ్చర్యమును గొల్పును. 
ఆయనయొక్క ఈ వామనావతార వృత్తాంతమును వినువాడు పరమ గతి 
(మోక్షము) ని పొందును. 


క్రియమాణే కర్మణీదం దైవే పిత్య్యేంథ మానుషే | 
యత్ర యత్రానుకీ ర్త్యేత తత్తేషాం సుకృతం విదుః | 31 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే వామనావతారే 
బలేస్సుతలగమనం నామ త్రయోవింశోకధ్యాయః || 


లీ4 శ్రీమద్భాగవతము 
దైవే - దేవతలకు సంబంధించినది, పిత్య్యే - పితృదేవతలకు 
సంబంధించినది, అథ - లేదా, మానుషే - మానవులకు చెందిన, కర్మణి - 
కర్మ, క్రియమాణే - చేయబడుచుండగా, ఇదమ్‌ - ఈ వృత్తాంతము, 
యత్ర యత్ర - ఎక్కడెక్కడనైతే, అనుకీర్త్యేత - కీర్తిచబడునో, తేషామ్‌ - 
వారియొక్క, తత్‌ - ఆ కర్మ, సుకృతమ్‌ - బాగా చేయబడినది అని, విదుః 
- తెలియుచున్నారు. 


దేవకార్యమగు యజ్ఞాదులయందు గాని, పితృదేవతల శ్రాద్ధము 
నందు గాని, మానవులకు చెందిన వివాహము మొదలగు కర్మలయందు 
గాని ఈ వృత్తాంతమును క్రీర్తించినచో, ఆ కర్మ సుసంపన్నమగునని మహా 
త్ములు చెప్పెదరు. 
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
వామనావతారవృత్తాంతములో బలి సుతలమునధిష్టించుటను వర్ణించే 
ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23). 


కసత యిళు 


అథ చతుర్వింశో్‌ ధ్యాయః 
మత్స్యావతార వృత్తాంతము 


రాజోవాచ | 
భగవన్‌ శ్రోతుమిచ్చామి హ రేరద్భుతకర్మణః | 
అవతారకథామాద్యాం మాయామత్స శ్రవిడంబనమ్‌ 11 1 


భగవన్‌ - ఓ పూజనీయా! అద్భుతకర్మణః - అద్భుతమైన 
లీలలు గల, హరేః - శ్రీహరియొక్క, ఆద్యామ్‌ - మొట్టమొదటి, అవతారక 
థామ్‌ - అవతారముయొక్క గాథను, మాయామత్స గవిడంబనమ్‌ - 
యోగమాయచే మత్స్యరూపమును అనుకరించుటను, శ్రోతుమ్‌ - వినుట 
కు, ఇచ్చామి - కోరుచున్నాను. 


పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ పూజనీయా! శ్రీహరి 
అద్భుతమగు లీలలు గలవాడు. ఆయన యోగమాయచే దాల్చిన మొట్ట 
మొదటి అవతారము మత్యృరూపమును అనుకరించినది. ఆ గాథను నేను 
వినగోరుచున్నాను. 


యదర్ధమదధాద్రూపం మాత్స్యం లోకజుగుప్పితమ్‌ | 
తమఃప్రకృతి దుర్మర్దం కర్మగ్రస్త ఇవేశ్వరః || 2 


ఈశ్వరః - సర్వేశ్వరుడగు శ్రీహరి, లోకజుగుప్సితమ్‌ - జనులచే 
ఏవగించుకొనబడేది, తమఃప్రకృతి - తమోగుణ ప్రధానమైన స్వభావము 
గలది, దుర్మర్షమ్‌ - సహించ శక్యము కానిది అగు, మాత్స్యమ్‌ - చేపకు 
చెందిన, రూపమ్‌ - రూపమును, కర్మగ్రస్తః ఇవ - కర్మలకు వశుడైయుండే 
జీవుడు వలె, యద్‌-అర్థమ్‌ - ఎందుకొరకు, అదధాత్‌ - దాల్బెను? 


786 శ్రీమద్భాగవతము 





తమోగుణప్రధానమగు స్వభావము గల చేపయొక్క రూపమును 
జనులు వఏివగించు కొనెదరు. సహించ శక్యము కాని అట్టి రూపమును 
స్వతంత్రుడగు శ్రీహరి కర్మపరతంత్రుడగు జీవుడు వలె ఎందుకొరకు 
దాల్బెను? 


ఏతన్నో భగవన్‌ సర్వం యథావద్వక్తుమర్హసి | 
ఉత్తమశ్లోకచరితం సర్వలోకసుఖావహమ్‌ !| 3 


భగవన్‌ - ఓ పూజనీయా!, సర్వలోకసుఖ-ఆవహమ్‌ - సక 
లమానవులకు సుఖమును కలిగించే, ఏతత్‌ - ఈ, ఉత్తమశ్షోకచరితమ్‌ - 
పవిత్రక్తీరియగు శ్రీహరి చరితమును, సర్వమ్‌ - సర్వమును, నః - మా 
కొరకు, యథావద్‌ - ఉన్నది ఉన్నట్లుగా, వక్తుమ్‌ - చెప్పుటకు, అర్హసి - 
తగుదువు. 

ఓ పూజనీయా! పవిత్రకీర్తియగు శ్రీహరియొక్క చరితము సకల 
మానవులకు సుఖమును కలిగించును. ఈ వృత్తాంతమునంతనూ నీవు 
మాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్ప దగుదువు. 


సూత ఉవాచ |! 
ఇత్యు క్లో విష్ణురాతేన భగవాన్‌ బాదరాయణిః | 
ఉవాచ చరితం విష్ణోర్మత్స్యరూపేణ యత్కృతమ్‌ [| డే 


ఇతి - అని, విష్ణురాతేన ఆ పరీక్షిత్తుచే, ఉక్తః - పలుకబడిన, భగ 
వాన్‌ - పూజనీయుడగు, బాదరాయణిః - వ్యాసుని పుత్రుడగు శుకుడు, 
విష్ణో - విష్ణువుయొక్క, చరితమ్‌ - వృత్తాంతమును, ఉవాచ - చెప్పెను, 
మత్స్యరూపేణ - మత్స్యరూపముచే, యత్‌ - ఏది, కృతమ్‌ - చేయబడిన 
దో. 


సూతుడిట్లు పలికెను --- పరీక్షిన్మహారాజు ఇట్లు పలుకగా వ్యాస 
పుత్రుడగు శుకమహర్షి, విష్ణువు మత్స్యావతారమునెత్తి చేసిన లీలల 
వృత్తాంతమును చెప్పెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 24 787 


శ్రీశుక ఉవాచ | 

గోవిప్రసురసాధూనాం ఛందసామపి చేశ్వరః | 

రక్షామిచృంస్తనూర్థత్తే ధర్మస్యార్థస్య చైవహి || వ్‌ 

ఈశ్వరః అపి - స్వతంత్రుడే అయిననూ, గోవిప్రసురసాధూనామ్‌ 

- గోవులు వేదవేత్తలు దేవతలు సత్పురుషులయొక్క, ఛందసాం చ - వేద 
ములయొక్క, ధర్మస్య - ధర్మముయొక్క, అర్ధస్య చ ఏవ హి - అర్థము 
యొక్క, రక్షామ్‌ - రక్షణను, ఇచ్చన్‌ - కోరువాడై, తనూః - దేహములను, 
ధత్తే - దాల్బును. 








శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీహరి స్వతంత్రుడే. కాని 
గోవులు, వేదవేత్తలు, దేవతలు, సత్పురుషులు, వేదములు, ధర్మము 
మరియు సత్పురుషుల సంపదలను కూడ రక్షించగోరి ఆయన దేహము 
లను దాల్బును. 


ఉచ్చావచేషు భూతేషు చరన్‌ వాయురివేశ్వరః | 
నోచ్చావచత్వం భజతే నిర్గుణత్వాద్ధియో గుణైః || 6 
ఉచ్చావచేషు - గొప్ప చిన్న భూతేషు - ప్రాణులయందు, చరన్‌ 
- సంచరించే, వాయుః ఇవ - వాయువు వలె, ఈశ్వరః - ఈశ్వరుడు, నిర్గు 
ణత్వాత్‌ - నిర్గుణుడగుట వలన, ధియః - అంతఃకరణముయొక్క, గుణైః - 
గుణములచే, ఉచ్చావచత్వమ్‌ - గొప్పదనమును గాని అల్బ్పత్వమును 
గాని, న భజతే - పొందడు. 
గొప్ప చిన్న ప్రాణులలో సంచరించే వాయువు వాటి గొప్పదన 
మును గాని, అల్పత్వమును గాని తాను పొందదు. అదే విధముగా, పరమే 
శ్వరుడు నిర్గుణుడు. కావున, సకలప్రాణులలో ఆత్మరూపముగా నున్ననూ, 
ఈశ్వరునకు అంతఃకరణముయొక్క గుణములను బట్టి గొప్పదనము గాని, 
అల్పత్వము గాని సంక్రమించదు. 


ఆసీదతీతకల్పాంతే బ్రాహ్మో నైమిత్తికో లయః | 
సముద్రోపప్లుతాస్తత్ర లోకా భూరాదయో నృప || /7 


788 శ్రీమద్భాగవతము 
నృప - ఓ మహారాజా! అతీతకల్ప-అంతే - గడచిన కల్పము 
యొక్క ఆఖరునందు, నైమిత్తికః - బ్రహ్మగారి నిద్ర నిమిత్తముగా కలిగే, 
బ్రాహ్మః - బ్రాహ్మము అనబడే, లయః - ప్రళయము, ఆసీత్‌ - కలిగెను, 
తత్ర - దానియందు, భూః-ఆదయః - భూలోకము మొదలుగా గల, లోకాః 
- లోకములు, సముద్ర-ఉపప్పుతాః - సముద్రమునందు మునిగిపోయినవి. 


ఓ మహారాజా! గడచిన కల్పముయొక్క ఆఖరునందు బ్రహ్మ 
గారు నిద్రించుట అనే నిమిత్తమును బట్టి బ్రాహ్మము అనే ప్రళయము 
ఏర్పడెను. అప్పుడు భూలోకము మొదలైన లోకములు సముద్రములో 
మునిగి పోయినవి, 


కాలేనాగతనిద్రస్య ధాతుశ్శిశయిషోర్చలీ | 
ముఖతో నిస్ఫృతాన్‌ వేదాన్‌ హయగ్రీవోంంతికేహరత్‌ 1|| 8 


కాలేన - కాలముచే, ఆగతనిద్రస్య - వచ్చిన నిద్ర కలిగినట్టియు, 
శిశయిషోః - నిద్రించ గోరిన, ధాతుః - బ్రహ్మగారియొక్క, ముఖతః - నోటి 
నుండి, నిస్సృతాన్‌ - బయల్వెడలిన, వేదాన్‌ - వేదములను, అంతికే - 
సమీపమునందు, బలీ - బలశాలియగు, హయగ్రీవః - హయగ్రీవాసురు 
డు, అహరత్‌ - అపహరించెను. 
కాలము సంప్రాప్త మైనప్పుడు బ్రహ్మగారికి నిద్ర వచ్చి, ఆయన 
నిద్రించ గోరెను. అపుడు ఆయన నోటినుండి బయల్వెడలిన వేదములను 
ఆయనకు సమీపములోనున్న బలశాలియగు హయగ్రీవాసురుడు అపహ 
రించెను. 
జ్ఞాత్వా తద్దానవేంద్రస్య హయగ్రీవస్య చేష్టితమ్‌ | 
దధార శఫరీరూపం భగవాన్‌ హరిరీశ్వరః | 0 
దానవేంద్రస్య - రాక్షసగ్రేస్టుడగు, హయగ్రీవస్య - హయగ్రీవుని 
యొక్క, తత్‌ - ఆ, చేష్టితమ్‌ - పనిని, జ్ఞాత్వా - తెలుసుకొని, ఈశ్వరః - 
సర్వేశ్వరుడగు, భగవాన్‌ హరిః - శ్రీహరి భగవానుడు, శఫరీరూపమ్‌ - 
చేప రూపమును, దధార - ధరించెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 24 700 


రాక్షస [శ్రేస్టుడగు హయగ్రీవుడు చేసిన ఆ పనిని తెలుసుకొని, 
సర్వేశ్వరుడగు శ్రీహరి భగవానుడు చేప రూపమును దాల్బెను. 


తత్ర రాజబుషిః కశ్చిన్నామ్నా సత్యవ్రతో మహాన్‌ | 
నారాయణపరోకతప్యత్తపస్స సలిలాశనః || కేం 
తత్ర - ఆ కల్పమునందు, నామ్నా - పేరుచే, సత్యవ్రతః - సత్య 
వ్రతుడు, మహాన్‌ - గొప్పవాడు అగు, కశ్చిత్‌ - ఒకానొక రాజబుషిః - 
రాజర్షి, నారాయణపరః - నారాయణ భక్తుడు, సః - ఆతడు, సలిల-అశనః 
- నీరు మాత్రమే ఆహారముగా గలవాడై, తపః - తపస్సును, అతప్యత్‌ - 
చేసెను. 

ఆ కల్పములో సత్యవ్రతుడనే పేరు గల గొప్ప రాజర్డి ఉండెను, 
నారాయణ భక్తుడగు ఆయన నీటిని మాత్రమే ఆహారముగా తీసుకొని తప 
స్సును చేసెను. 

యోసావస్మిన్‌ మహాకల్పే తనయస్స వివస్వతః | 
శ్రాద్ధదేవ ఇతి ఖ్యాతో మనుత్వే హరిణాంర్పితః || శ 
యః - ఏ, సః - ఆతడు, అస్మిన్‌ - ఈ, మహాకల్పే - గొప్ప కల్ప 
మునందు, అసౌ - ఈ, వివస్వతః - సూర్యుని, తనయః - పుత్రుడు, శ్రాద్ధ 
దేవః - శ్రాద్ధదేవుడు, ఇతి - అని, ఖ్యాతః - ప్రసిద్ధి గాంచినవాడు, హరిణా 
- శ్రీహరిచే, మనుత్వే - మనువు అనే స్థానమునందు, అర్చితః - స్థాపించ 
బడినవాడు. 

ఆ సత్యవ్రతుడే ఈ గొప్ప కల్పమునందు శ్రాద్ధదేవుడని ప్రసిద్ధి 
గాంచిన ఈ సూర్యపుత్రుడు. ఈయననే శ్రీహరి మనువు అనే స్థానము 
నందు స్థాపించినాడు. 


ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణమ్‌ | 
తస్యాంజల్యుదకే కాచిచ్చఫ ర్యేకాభ్యపద్యత || కై 


790 శ్రీమద్భాగవతము 


ఏకదా - ఒకనాడు, కృతమాలాయామ్‌ - కృతమాలా నదియందు, 
జలతర్పణమ్‌ - నీటితో తర్పణమును, కుర్వతః - చేయుచున్న తస్య - 
వానియొక్క, అంజలి-ఉదకే - దోసిలియందలి నీటియందు, కాచిత్‌ - ఏదో 
రకానికి చెందిన, ఏకా - ఒక, శఫరీ - చేప, అభ్యపద్యత - వచ్చి పడెను. 


ఒకనాడు ఆయన కృతమాలానదిలో నీటితో తర్పణములను 
చేయుచుండగా, ఆయన దోసిలిలోని నీటిలో ఏదో ఒక చేప వచ్చి చేరను. 


సత్యవ్రతోంంజలిగతాం సహ తోయేన భారత | 
ఉత్ససర్ద నదీతోయే శఫరీం ద్రవిడేశ్వరః || 13 
భారత - భరతవంశీయుడవగు ఓ రాజా!, ద్రవిడ- ఈశ్వరః - ద్రవి 
డదేశ ప్రభువగు, సత్యవ్రతః - సత్యవ్రతుడు, అంజలిగతామ్‌ - దోసిలియం 
దున్ను శఫరీమ్‌ - చేపను, తోయేన సహ - నీటితో బాటుగా, నదీతోయే - 
నదియొక్క నీటియందు, ఉత్ససర్హ - విడిచిపెట్టెను. 


భరతవంశీయుడవగు ఓ రాజా! ద్రవిడదేశ ప్రభువగు సత్యవ్రతుడు 
దోసిలియందున్న చేపను నీటితో బాటుగా నదియొక్క నీటిలో విడిచి పెట్టె 
ను. 


తమాహ సాుతికరుణం మహాకొరుణికం నృపమ్‌ | 
యాదేభ్యో జ్ఞాతిఘాతేభ్యో దీనాం మాం దీనవత్సల | 
కథం విసృజసే రాజన్‌ భీతామస్మిన్‌ సరిజ్జలే | శేష 


మహాకారుణికమ్‌ - గొప్ప కరుణామయుడగు, తమ్‌ - ఆ, నృపమ్‌ 
- రాజును ఉద్దేశించి, సా- ఆ చేప, అతికరుణమ్‌ - మిక్కిలి కరుణముగా, 
ఆహ - పలికెను, దీనవత్సల - దీనులయందు ప్రేమ గలవాడా! రాజన్‌ - 
ఓ రాజా! దీనామ్‌ - దీనురాలనైనట్టియు, జ్ఞాతిఘాతేభ్యః = తమ జాతికి 
చెందిన ప్రాణులను చంపే, యాదేభ్యః - జలజంతువుల వలన, భీతామ్‌ - 
భయపడియున్ను మామ్‌ - నన్ను, అస్మిన్‌ - ఈ, సరిత్‌-జలే - నదీజలము 
నందు, కథమ్‌ - ఏ విధముగా, విసృజసే - విడిచి పెట్టెదవు? 


అష్టమ స్కంధము - అధ్యాయము 24 701 
గొప్ప కరుణామయుడగు ఆ రాజును ఉద్దేశించి ఆ చేప మిక్కిలి 
కరుణముగా ఇట్లు పలికెను -- ఓ రాజా! నీవు దీనులయందు [్రేమ గలవా 
డవు. దీనురాలనగు నేను తమ జాతికే చెందిన ప్రాణులను చంపే జలజం 
తువుల వలన భయపడియున్నాను. నన్ను ఈ నదీజలములయందు ఎట్లు 
విడిచి పెట్టెదవు? 
టి కి ల్ని 
తమాత్మనో5నుగ్రహార్థం (టత్యా మత్స్యవపుర్ధరమ్‌ | 
అజానన్‌ రక్షణార్థాయ శఫర్యాస్స మనో దధే || 5 
ఆత్మనః - తనయొక్క, అనుగ్రహ-అర్జమ్‌ - అనుగ్రహించుట కొర 
కు, మత్స్యవపుః-ధరమ్‌ - చేప రూపమును ధరించిన, తమ్‌ - ఆ విష్ణువు 
ను, అజానన్‌ - తెలియని, సః - ఆ రాజు, శఫర్యాః - యక రక్షణ 


-అర్ధాయ - రక్షించుట అనే ప్రయోజనము కొరకు, ప్రీత్యా - ్రేమతో, 
మనః - - మనస్సును, దధే - నిశ్చయించెను. 


తనను అనుగ్రహించుటకై విష్ణువు చేప రూపమును ధరించి వచ్చి 
నాడని ఆ మహారాజునకు తెలియదు. ఆయన గ్రేషుతో ఆ చేపను రక్షించు 
టకే మనస్సులో నిశ్చయించెను. 


తస్యా దీనతరం వాక్యమాశ్రుత్య స మహీపతిః | 
కలశాప్పు నిధామైనాం దయాలుర్నిన్య ఆశ్రమమ్‌ 1 16 
తస్యాః - ఆ చేపయొక్క, దీనతరమ్‌ - మిక్కిలి దీనమగు, 
వాక్యమ్‌ - మాటను, ఆశ్రుత్య - జాగ్రత్తగా విని, దయాలుః - దయామయు 
డగు, సః - ఆ, మహీపతిః - రాజు, ఏనామ్‌ - ఈ చేపను, కలశ-అప్పు - 
కలశమునందలి నీళ్లయందు, నిధాయ - ఉంచి, ఆశ్రమమ్‌ - ఆశ్రమమును 
గురించి, నిన్యే - తీసుకు వెళ్లెను. 
ఆ చేపయొక్క అతిదీనమగు మాటను విని దయామయుడగు ఆ 
రాజు దానిని కలశములోని నీటిలో వేసి ఆశ్రమమునకు తీసుకు వెళ్లెను. 


సా తు తత్రైకరాత్రేణ వర్ధమానా కమండలౌ | 


అలబ్ధ్వ్యాకకత్మావకాశం వా ఇదమాహ మహీపతిమ్‌ || 17 
51 


792 శ్రీమద్భాగవతము 
సాతు - ఆ చేపయైతే, తత్ర - ఆ, కమండలౌ - కమండలమునం 
దు, వీకరొత్రేణ - ఒక్క రాత్రిచే, వర్ధమానా - పెరుగుచున్నదై, అత్మావకా 
శమ్‌ - తనకు అవకాశమును, అలబ్ధ్వా వై - సుతరాము పొందక, మహీప 
తిమ్‌ న రాజును ఉద్దేశించి, ఇదమ్‌ ల ఈ మాటను, ఆహ న పలికెను. 


ఆ చేప ఒకే ఒక రాత్రిలో ఆ కమండలమునందు తనకు దానిలో 
చోటు చాలని విధముగా పెరిగెను. అపుడది ఆ రాజుతో నిట్లనెను. 


నాహం కమండలావస్మిన్‌ కృచ్ళ్రం వస్తుమిహోత్సహే | 
కల్పయౌకస్సువిపులం యత్రాహం నివసే సుఖమ్‌ || 18 
అహమ్‌ - నేను, ఇహ - ఇచట, అస్మిన్‌ - ఈ, కమండలౌ - 
కమండలమునందు, కృచ్చ్రమ్‌ - కష్టముగా, వస్తుమ్‌ - నివసించుటకు, న 
ఉత్సహే - సమర్థురాలను కాదు, సువిపులమ్‌ - మిక్కిలి విశాలమైన, ఓకః 
- నివాసమును, కల్పయ - ఏర్పాటు చేయుము, యత్ర - ఎక్కడనైతే, 
అహమ్‌ - నేను, సుఖమ్‌ - సుఖముగా, నివసే - నివసించెదనో. 
ఇచట ఈ కమండలములో ఇరుకులో కష్టపడుతూ నివసించుట 
నావలన కాదు. కావున, నాకు మిక్కిలి విశాలమగు నివాసమును ఏర్పాటు 
చేయుము. అచట నేను సుఖముగా నివసించెదను. 


స ఏనాం తత ఆదాయ న్యధాదౌదంచనోదకే | 
తత్ర క్షిప్తా ముహూర్తేన హస్త్రతయమవర్ధత [| శం 
సః - ఆ రాజు, ఏనామ్‌ - ఈ చేపను, తతః - అచటనుండి, 
ఆదాయ - తీసుకొని, బొదంచన-ఉదకే - నూతి నీటియందు, న్యధాత్‌ - 
వేసెను, తత్ర - అచట, క్షిప్తా - వేయబడిన ఆ చేప, ముహూర్తేన - గంట 
లో, హస్తత్రయమ్‌ - మూడు మూరలను, అవర్ధత = పెరిగెను. 


ఆ రాజు ఆ చేపను అచటనుండి తీసుకువెళ్లి నూతి నీటిలో వేసె 
ను. నూతిలో వేయబడిన ఆ చేప గంటలో మూడు మూరలు సెరిగెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 24 7 


న మ ఏతదలం రాజన్‌ సుఖం వస్తుముదంచనమ్‌ |! 
పృథు దేహి పదం మహ్యం యత్త్వాహం శరణం గతా 1120 


రాజన్‌ - ఓ మహారాజా! సుఖమ్‌ - సుఖముగా, వస్తుమ్‌ - నివ 
సించుటకు, ఏతత్‌ - ఈ, ఉదంచనమ్‌ - నుయ్యి, మే - నాకు, న అలమ్‌ - 
చాలదు, మహ్యమ్‌ - నా కొరకు, పృథు - పెద్ద, పదమ్‌ - స్థానమును, 
దేహి - ఇమ్ము: యత్‌ - ఏలయనగా, అహమ్‌ - నేను, త్వా - నిన్ను శర 
ణమ్‌ = శరణమును, గతా - పొందితినో. 

ఓ మహారాజా! నాకీ నుయ్యి సుఖముగా నివసించుటకు చాలుట 


లేదు. నేను నిన్ను శరణు వేడినాను. కావున, నాకు విశాలమగు స్థానమును 
ఏర్పాటు చేయుము. 


తత ఆదాయ సా రాజ్ఞా క్షిప్తా రాజన్‌ సరోవరే 1 
తదావృత్యాత్మనా సోయం మహామీనో$న్వవర్థత 11 21 


రాజన్‌ - ఓ మహారాజా సా - ఆ చేప, రాజ్ఞా - రాజుచే, తతః - 
అక్కడనుండి, ఆదాయ - తీసుకొని, సరోవరే - సరస్సునందు, క్షిప్తా - 
వేయబడెను, సః - ఆ, అయమ్‌ - ఈ మహామీనః - గొప్ప చేప ఆత్మనా 
- దేహముతో, తత్‌ - ఆ సరస్సును, ఆవృత్య - ఆవరించి, అను-అవర్ధత - 
నిరంతరముగా పెరిగెను. 

ఓ మహారాజా! ఆ రాజు ఆ చేపను ఆ నూతినుండి తీసి సరస్సు 


నందు వేసెను. ఆ ఈ గొప్ప చేప నిరంతరముగా పెరిగి ఆ సరస్సును ఆవ 
రించెను. 


నైతన్న్మే స్వస్తయే రాజన్నుదకం సలిలౌకసః | 
నిధేహి రక్షాయోగేన హ్రదే మామవిదాసిని || 22 
రాజన్‌ - ఓ రాజా! సలిల-ఓకస: - నీరే నివాసముగా గల, మే - 


నాకు, ఏతత్‌ - ఈ ఉదకమ్‌ - సరస్సు నీరు, స్వస్తయే - సుఖము కొరకు, 
న - కాదు, రక్షాయోగేన - రక్షించే ఉపాయముచే, అవిదాసిని - క్షీణిం 


794 శ్రీమద్భాగవతము 
చుట లేని, హ్రదే - మహాసరస్సునందు, మామ్‌ - నన్ను నిధేహి - ఉంచు 
ము 


ఓ రాజా! నాకు నీరే నివాసము. ఈ సరస్సులోని నీరు నా సుఖవి 
హారమునకు సరిపడుట లేదు. నన్ను రక్షించే ఉపాయమును చేయుము. 
నీరు ఎన్నటికీ క్షీణించని అగాధమగు సరస్సులో నన్ను ఉంచుము. 


ఇత్యు క్రస్సోోనయన్మత్స్యం తత్ర తత్రావిదాసిని | 
జలాశయే సంమితం తం సముద్రే ప్రాక్షిపజ్బషమ్‌ || 23 


ఇతి - ఈ విధముగా, ఉక్తః - పలుకబడిన, సః - ఆ రాజు, 
మత్స్యమ్‌ - చేపను, తత్ర తత్ర - ఆయా, అవిదాసిని - క్షీణించని జలము 
గల సరస్సునందు, అనయత్‌ - తీసుకు వెళ్లెను, సంమితమ్‌ - దానితో 
సమానమైన, తమ్‌ - ఆ, రుషమ్‌ - చేపను, సముద్రే - సముద్రమునందు, 
ప్రాక్షిపత్‌ - వేసెను. 
ఆ చేప ఇట్లు పలుకగా, ఆ రాజు ఆ చేపను క్షీణించని నీరు గల 
సరస్సులలో, ఒకదాని కంటె మరియొకటి పెద్దదిగా ఉండే సరస్సులలో 
వేసెను. అఆ చేప ఆ సరస్సుతో సమానముగా పెరుగుచుండెను. 
అపుడాయన ఆ చేపను సముద్రములో వేసెను. 
క్షిష్యమాణస్తమాహేదమిహ మాం మకరాదయః | 
అదంత్యతిబలా వీర మాం నేహోత్స్రష్టుమర్హసి || 24 


క్రిష్యమాణః - వేయబడుచున్న చేప, తమ్‌ - ఆ రాజును, ఇదమ్‌ 
- ఈ మాటను, ఆహ - పలికెను, ఇహ - దీనియందు, అతిబలా;ః - అధిక 
మగు బలము గల, మకర-ఆదయః - మొసళ్లు మొదలగునవి, మామ్‌ - 
నన్ను అదంతి - భక్తించును, వీర - ఓ వీరా! మామ్‌ - నన్ను, ఇహ - 
దీనియందు, ఉత్స్రష్టుమ్‌ - విడిచిపెట్టుటకు, న అర్హసి - తగవు. 


ఆయన ఆ చేపను సముద్రములో వేయుచుండగా అది ఇట్లనెను 
-- ఓ వీరా! దీనిలో చాల బలము గల మొసళ్లు, తిమింగలములు మొదల 


అష్టమ స్కంధము - అధ్యాయము 24 ౯95 


గునవి గలవు. అవి నన్ను తినివేయును. కావున, నన్ను దీనియందు విడిచి 
పెట్టుట నీవంటి వీరునకు తగదు. 


ఏవం విమోహితస్తేన వదతా వల్గుభారతీమ్‌ | 
తమాహ కో భవానస్మాన్‌ మత్స్యరూపేణ మోహయన్‌ 1125 


వల్గుభారతీమ్‌ - మధురమైన మాటను, వదతా - పలుకుచున్ను 
తేన - ఆ చేపచే, ఏవమ్‌ - ఈ విధముగా, విమోహితః - మోహింప జేయ 
బడిన రాజు, తమ్‌ - ఆ చేపను ఉద్దేశించి ఆహ - పలికెను, మత్స్యరూ 
పేణ - చేప రూపముతో, అస్మాన్‌ - మమ్ములను, మోహయన్‌ - మోహ 
మును కలిగించుచున్ను భవాన్‌ - నీవు, కః - ఎవరు? 

ఈ విధముగా మధురమైన మాటలను పలికి మోహపెట్టుచున్న ఆ 
చేపతో రాజు ఇట్లనెను -- చేప రూపముతో మమ్ములను మోహపెట్టు 
చున్న నీవు ఎవరివి? 

నైవంవీర్యో జలచరో దృష్టోంస్మాభిశ్యుుతోంపి చ | 
యో భవాన్‌ యోజనశతమహ్నాభివ్యానశే సరః || 26 
ఏవంవీర్యః - ఇట్టి పరాక్రమము గల, జలచరః - నీటిలో నివసించే 
ప్రాణి, అస్మాభిః - మాచే, దృష్టః - చూడబడినది, అపి చ - మరియు, 
శ్రుతః - వినబడినది, న - కాదు, యః - ఏ, భవాన్‌ - నీవు, అహ్నా - దిన 
ముచే, యోజనశతమ్‌ - వంద యోజనములను, సరః - సరస్సును, అభి 
వ్యానశే - నిండా విస్తరించితివో. 

నీ వంటి పరాక్రమము గల నీటి జంతువును మేము ఇదివరలో 
చూడనూలేదు, విననూలేదు. నీవు ఒకే రోజులో పెరిగి వంద యోజన 
ముల విస్తారము గల సరస్సును నిండా వ్యాపించితిని, 


నూనం త్వం భగవాన్‌ సాక్షాద్ధరిర్నారాయణో5వ్యయః | 
అనుగ్రహాయ భూతానాం ధత్సే రూపం జలౌకసామ్‌ || 27 


యయియటటీనద్భాగవతము 
త్వమ్‌ - నీవు, నూనమ్‌ - నిశ్చయముగా, సాక్షాత్‌ - సాక్షాత్తుగా, 
అవ్యయః - అవినాశియగు, భగవాన్‌ నారాయణః - నారాయణ భగవానుడ 
వు, భూతానామ్‌ - ప్రాణులయొక్క, అనుగ్రహయ - అనుగ్రహము కొరకు, 
జల-ఓకసామ్‌ - నీటిలో నివసించే ప్రాణులయొక్క, రూపమ్‌ - రూపము 
ను, ధత్సే - ధరించుచున్నావు. 
నీవు సాక్షాత్తుగా అవినాశియగు నారాయణ భగవానుడవు. ఇది 
నిశ్చయము. నీవు ప్రాణులననుగ్రహించుట కొరకై చేపల రూపమును 
దాల్చినావు. 
నమస్తే పురుష్రేష్ట స్థిత్తుత్పత్త్యప్యయేశ్వర | 
భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో 1128 
పురుష[్రేష్ట - ఓ పురుషోత్తమా!, స్థితి-ఉత్పత్తి-అప్యయ-ఈశ్వర 
- స్థితి సృష్టి ప్రళయములకు ప్రభువా!, తే - నీ కొరకు, నమః - నమస్కార 
ము, విభో - ఓ ప్రభూ! భక్తానామ్‌ - భక్తులైనట్టియు, ప్రపన్నానామ్‌ - 
శరణు వేడిన, నః - మాకు, ముఖ్యః - ప్రధానమైన (సత్యమైన), ఆత్మగతిః 
హి - ఆత్మ మరియు ఆశ్రయము గదా! 
ఓ పురుషోత్తమా! బగత్తుయొక్క సృష్టిస్థితలయములకు ప్రభుడవు 
నీవే. నీకు నమస్కారము. ఓ ప్రభూ! నీ భక్తులమగు మేము నిన్ను శరణు 
వేడుచున్నాము. మాకు సత్యమైన ఆత్మ, ముఖ్యమైన ఆశ్రయము నీవే, 


సర్వే లీలావతారాస్తే భూతానాం భూతి హేతవః | 
జ్ఞాతుమిచ్భామ్యదో రూపం యదర్ధం భవతా ధృతమ్‌ 1129 


తే - నీయొక్క, లీలా-అవతారాః - లీలకొరకైన అవతారములు, 
సర్వే - అన్నీ భూతానామ్‌ - ప్రాణులమొక్క, భూతిహేతవః - అభ్యుద 
యము కొరకు కారణములు, అదః - ఈ, రూపమ్‌ - రూపము, భవతా - 
నీచే యద్‌-అర్ధమ్‌ - దేని కొరకై ధృతమ్‌ - ధరించబడినదో, జ్ఞాతుమ్‌ - 
తెలియుటకు, ఇచ్చామి - కోరుచున్నాను. 


అష్టను స్కంధము - అధ్యాయము 24 797 


నీవు అవతారములనెత్తి చేసే లీలలన్నీ ప్రాణుల అభ్యుదయము. 
కొరకు హేతువులగుచున్నవి. “నీవీ రూపమును చేనికొరకై ధరించితివో, 
నేను తెలియ గోరుచున్నాను. 


న తేంరవిందాక్ష పదోపసర్పణం 
మృషా భ వేత్సర్వసుహృత్ప్రియాత్మనః | 
యథేతరేషాం పృథగాత్మనాం సతా- 
. మదీదృశో యద్వపురద్భుతం హి నః | 30 


అరవింద-అక్ష - పద్మమువంటి కన్నులు గలవాడా! సర్వసుహృ 
త్‌-ప్రియ-ఆత్మనః - సకలప్రాణులకు హితకారి మరియు ప్రియమగు ఆత్మ 
స్వరూపుడవు అగు, తే - నీయొక్క, పద-ఉపసర్పణమ్‌ - పాదములను 
శరణు వేడుట, మృషా - వ్యర్థము, న భవేత్‌ - కాదు, యథా - ఏ విధము 
గానైతే, పృథగ్‌-ఆత్మనాం సతామ్‌ - అనాత్మలగు దేహాదులయందు 
ఆత్మాభిమానము కలిగియుండే, త్వద్‌-ఇత రేషామ్‌ - నీకంటె ఇతరులయొ 
క్క (శరణు వేడుటయో), యత్‌ - ఏలయనగా, నః - మాకు, అద్భుతమ్‌ - 
ఆశ్చర్యమును గొలిపే, వపుః - దేహమును, అదీదృశః హి - చూపితివి 
గదా! 
పద్మమువంటి కన్నులు గల ఓ శ్రీహరీ! దేహము మొదలగు అనా 
త్మపదార్థములయందు ఆత్మభావము గల రాజాదులను నీకంటె భిన్నమైన 
వారిని ఆశ్రయించుట వ్యర్థము. నీ పాదపద్మములను శరణు వేడుట ఆ విధ 
ముగా వ్యర్థము కాదు. ఎందుకంటే, నీవు సకలప్రాణులకు హితకారివి; సక 
లప్రాణులకు ప్రియమైన ఆత్మవు నీవే. కావుననే, నీవు ఆశ్చర్యమును 
గొలిపే ఈ రూపమును మాకు చూపితివి, 
శ్రీశుక ఉవాచ | 
ఇతి బ్రువాణం నృపతిం జగత్పతిః 
సత్యవ్రతం మత్స్యవపుర్యుగక్షయే | 
విహర్హుకామః ప్రలయార్జవే5బ్రవీత్‌ 
చికీర్లు రేకొంతజనప్రియః ప్రియమ్‌ ||! ఏ 


తాతా న్‌ ల. 

యుగక్షయే - యుగాంతమునందు, ప్రలయ-అర్జవే - ప్రళయ 
సముద్రమునందు, విహర్తుకామః - విహరించే కోరిక గలవాడై, మత్స్య 
వపుః - చేప రూపమును దాల్చినవాడు, ఏకాంతజనప్రియః - పరమభక్తు 
లకు ప్రియమైనవాడు (భక్తులు ప్రియులైనవాడు) అగు, జగత్‌-పతిః - జగ 
న్నాథుడు, ప్రియమ్‌ - ప్రియమును, చికీర్లుః: - చేయగోరువాడై, ఇతి - ఈ 
విధముగా, బ్రువాణమ్‌ - పలుకుచున్ను సత్యవ్రతం నృపతిమ్‌ - సత్యవ్రత 
మహారాజును ఉద్దేశించి, అబ్రవీత్‌ - పలికెను. 


శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జగన్నాథుడగు శ్రీహరి పరమ 
(నిష్కామ) భక్తులకు ప్రియమైనవాడు, వారియందు ప్రీతి గలవాడు. 
ఆయన యుగాంతములో ప్రళయ సముద్రమునందు విహరించగోరి చేప 
రూపును దాల్బెను. ఈ విధముగా పలుకుచున్న సత్యవ్రత మహారాజునుద్దే 
శించి ఆయనకు ప్రియమును చేయగోరి ఆ భగవానుడిట్లు పలికెను. 


శ్రీభగవానువాచ | 
సప్తమేద్యతనాదూర్ధ్యమహన్యేతదరిందమ | 
నిమంక్ష్యత్యప్యయాంభోధా త్రైలోక్యం భూర్చ్భువాదికమ్‌ 1|| 32 
అరిందమ - శత్రువులను అణగద్రొక్కినవాడా!, అద్యతనాత్‌ - 
ఈనాటినుండి, ఊర్థ్వమ్‌ - రాబోయే, సప్తమే - ఏడవ, అహని - దినము 
నందు, భూః-భువ-ఆదికమ్‌ - భూః భువః మొదలైన, ఏతత్‌ - ఈ, త్రైలో 
క్యమ్‌ - ముల్లోకముల సమూహము, అప్యయ-అంభోధౌ - ప్రళయ సమ 
ద్రమునందు, నిమంక్ష్యతి - మునిగి పోగలదు. 
శ్రీమత్స్య భగవానుడిట్లు పలికెను --- (అంతః) శత్రువులను అణ 
గద్రొక్కిన ఓ మహారాజా! ఈనాటినుండి రాబోయే ఏడవ రోజున భూః-భు 
వః-సువః అనే మూడు లోకములు ప్రళయ సముద్రమునందు మునిగిపో 
గలవు. 
త్రిలోక్యాం లీయమానాయాం సంవర్తాంభసి వై తదా ! 
ఉపస్థాస్యతి నౌ? కాచిద్విశాలా త్వాం మయేరితా!॥! 33 


అష్టమ స్కంధము - అధ్యాయము 24 799 


తదా - అప్పుడు, త్రిలోక్యామ్‌ - ముల్లోకములు, సంవర్త-అంభసి 
- ప్రళయ జలములయందు, వై - నిశ్చయముగా, లీయమానాయామ్‌ - 
మునిగిపోగా, కాచిత్‌ - ఒకానొక, విశాలా - విశాలమైన, నౌః - నౌక 
మయా - నాచే, ఈరితా - పంపబడినదై, త్వామ్‌ - నిన్ను ఉపస్థాస్యతి - 
ఖ 
సమీపించ గలదు. 


అప్పుడు ముల్లోకములు నిశ్చయముగా ఆ ప్రళయ జలముల 
యందు మునిగిపోగా, నాచే పంపబడిన ఒకానొక విశాలమైన నౌక నీ 
వద్దకు రాగలదు. 


త్వం తావదోషధీస్సర్వా బీజాన్యుచ్చావచాని చ | 

సప్తర్షిభిః పరివృతస్సర్వసత్త్వోపబృంహితః || ఏ4 
ఆరుహ్య బృహతీం నావం విచరిష్యస్యవిక్షవః | 

ఏకార్దవే నిరాలోకే బుషీణామేవ వర్చసా || ఏ5 


త్వం తావత్‌ - నీవైతే, సర్వాః - సకలములైన, ఓషధీః - మొక్కల 
ను, ఉచ్చావచాని - చిన్న పెద్ద, బీజాని చ - విత్తనములను కూడ, సప్త- 
బుషిభిః - సప్పర్డులచే, పరివృతః - చుట్టువారబడినవాడవు, సర్వసత్త్వ-ఉ 
పబృంహితః - సకలప్రాబులచే వర్ధిల్ల చేయబడినవాడవు, బృహతీమ్‌ - 
పెద్ద, నావమ్‌ - నౌకను, ఆరుహ్య - ఎక్కి, అవిక్షవః - దైన్యము లేనివాడ 
వై, నిరాలోకే - వెలుతురు లేని, ఏక-అర్జవే - అంతా వ్యాపించియున్న 
నముద్రమునందు, బుషీణామ్‌ - మహర్షులయొక్క* వర్చసా ఏవ - తేజ 
న్పుచేతనే, విచరిష్యసి - సంచరించ గలవు. 

అప్పుడు నీవైతే సకలములైన మొక్కలను మరియు చిన్న పెద్ద విత్త 
నములను సంగ్రహించుము. సప్తర్డులు నీకు తోడు కాగలరు. సకలప్రాణులు 
నీ గొప్పదనమును వర్ధిల్ల చేయగలవు. నీవా పెద్ద నౌకను ఎక్కుము. అంతా 
వ్యాపించియున్న ఆ ప్రళయ సముద్రములో కాంతి ఉండదు. అయిననూ, 
నీవు మహర్షుల తేజస్సు చేతనే దైన్యము లేకుండా సంచరించ గలవు. 


52 


800 శ్రీమద్భాగవతము 
దోధూయమానాం తాం నావం సమీరేణ బలీయసా | 
ఉపస్థితస్య మే శృంగే నిబధ్నీహి మహాహినా || 36 

బలీయసా - మిక్కిలి బలమైన, సమీరేణ - వాయువృుచే, దోధూ 
యమానామ్‌ - అల్లల్లాడునట్లు చేయబడుచున్ను తామ్‌ - ఆ, నావమ్‌ - 
నౌకను, ఉపస్థితస్య - సమీపమునకు వచ్చియున్ను మే - నాయొక్క, 
శృంగే - కొమ్మునందు, మహా-అహినా - పెద్ద పాముతో, నిబధ్నీహి - 
గట్టిగా కట్టుము. 

మిక్కిలి బలమైన గాలిలో ఆ నావ అల్లల్లాడిపోవును. నేను 
అస్పుడు అచటకు వచ్చెదను. నీవా నావను మహాసర్పమగు వాసుకితో నా 
కొమ్మునకు గట్టిగా కట్టివేయుము. 


అహం త్వామృషిభిస్పాకం సహనావముదన్వతి | 
వికర్షన్‌ విచరిష్యామి యావద్చాాహ్మీ నిశా ప్రభో! 37 


ప్రభో - ఓ మహారాజా! ఉదన్వతి - సముద్రమునందు, సహనా 
వమ్‌ - నౌకతో కూడియున్న త్వామ్‌ - నిన్ను బుషిభిః సాకమ్‌ - మహర్షు 
లతో బాటుగా, వికర్షన్‌ - లాగుచున్నవాడనై, విచరిష్యామి - సంచరించ 
గలను, యావత్‌ - ఎంతవరకైతే, బ్రాహ్మీ - బ్రహ్మగారికి చెందిన, నిశా - 
రాత్రియో. 

ఓ మహారాజా! నీవు, మహర్షులు ఆ నౌకలో కలిసియుండగా, 


బ్రహ్మగారి రాత్రి (ప్రళయము) సాగినంత కాలము నేనా నావను సముద్ర 
ములో లాగుతూ విహరించెదను. 


మదీయం మహిమానం చ పరం పష శద్దితమ్‌ | 
వేత్స్యస్యనుగృహీతం మే సంప్రశ్నైర్వివృతం హృది 1 38 
పరం బ్రహ్మ - పరబ్రహ్మ, ఇతి - అని, శబ్దితమ్‌ - చెప్పబడి 
నట్టియు, సంప్రశ్నై - చక్కని ప్రశ్నలచే, వివృతమ్‌ - వివరించబడి 
నట్టియు, మే - నాచే, అనుగృహీతమ్‌ - అనుగ్రహించబడినట్టియు, మదీ 


అష్టను స్కంధము - అధ్యాయము 24 801 


యమ్‌ - నాదైన, మహిమానం చ - స్వరూపమును కూడ, హృది - హృద 
యమునందు, వేత్స్యసి - తెలియగలవు. 


నీవు చక్కని ప్రశ్నలను వేయుచుండగా, పరబ్రహ్మ అని మహర్షు 
లచే ప్రతిపాదించబడే నా స్వరూపమును నేను వివరించి చెప్పగలను. నా 
అనుగ్రహముచే నీవా పరబ్రహ్మను హృదయమునందు సాక్షాత్కరించు 
కొనగలవు. 


ఇత్ళమాదిశ్య రాజానం హరిరంతరధీయత |! 
సో5న్వవైక్షత తం కాలం యం హృషీకేశ ఆదిశత్‌ || 39 


హరిః - శ్రీహరి, రాజానమ్‌ - సత్యవ్రత .మహారాజును, ఇళ్ళమ్‌ - 
ఈ విధముగా, ఆదిశ్య - ఆదేశించి, అంతరధీయత - అంతర్థానము చెందె 
ను, సః - ఆతడు, తమ్‌ - ఆ, కాలమ్‌ - కాలమును, అను-అవైక్షత - నిరం 
తరముగా ప్రతీక్షించెను, యమ్‌ - దేనినైతే హృషీకేశః - శ్రీహరి, ఆదిశత్‌ 
- ఆదేశించెనో. 


శ్రీహరి సత్యవ్రత మహారాజును ఈ విధముగా ఆదేశించి అంత 
నము చెందెను. ఇంద్రియాధిపతియగు శ్రీహరి ఆదేశించిన ఆ సమయము 
కొరకై ఆ రాజు నిరంతరముగా ప్రతీక్షించుచుండెను. 


ఆస్తీర్య దర్భాన్‌ ప్రాక్కూలాన్‌ రాజర్షిః ప్రాగుదజ్ముఖః | 
నిషసాద హరేః పాదౌ చింతయన్‌ మత్స్య్యరూపిణః 1 40 


దర్భాన్‌ - దర్భలను, ప్రాక్‌-కూలాన్‌ - తూర్పువైపు కొనలు గల 
వానినిగా, ఆస్తీర్య - పరచి, రాజర్షిః - రాజర్షియగు సత్యవ్రతుడు, ప్రాగ్‌-ఉ 
దజ్‌-ముఖః - ఈశాన్యమునకు అభిముఖుడై, ముత్స్యరూపిణః - మత్స్య 
రూప్పుడగు, హరేః - శ్రీహరియొక్క పాదౌ - పాదములను, చింతయన్‌ - 
ధ్యానించుచున్నవాడై, నిషసాద - కూర్చుండెను. 


రాజర్షియగు ఆ సత్యవ్రతుడు తూర్పు వైపు కొనలు ఉండునట్లుగా 
దర్భలను పరచి, ఈశాన్యమునకభిముఖముగా కూర్చుండి, మత్స్యరూప్పు 
డగు శ్రీహరియొక్క పాదములను ధ్యానించెను. 


802 శ్రీమద్భాగవతము 
తతస్సముద్ర ఉద్వేలస్సర్వతః స్లావయన్‌ మహీమ్‌ | 
వర్ధమానో మహామేమైర్వర్షద్భిస్సమదృశ్యత || శ్రే 

"తతః - తరువాత, వర్షద్భిః - వర్షించుచున్న మహామేమైః - పెద్ద 
మేఘములచే, వర్ధమానః - పెరుగుచున్నది, ఉద్‌-వేలః - చెలియలి కట్టను 
దాటినది అగు, సముద్రః - సముద్రము, మహీమ్‌ - భూమిని, సర్వతః - 
అంతటా, ప్లావయన్‌ - ముంచెత్తుచున్నదై. సమదృశ్యత - కానవచ్చెను. 


తరువాత పెద్ద మేఘములు వర్షించుచుండగా వర్ధిల్లి చెలియలి 
కట్టను దాటి సముద్రము భూమినంతనూ ముంచెత్తుచుండుటను ఆ మహా 
రాజు చూచెను. 


ధ్యాయన్‌ భగవదాదేశం దదృశే నావమాగతమ్‌ | 
తామారురోహ విప్రేంద్రైదాదాయోషధివీరుధః || శై 


భగవద్‌-ఆదేశమ్‌ - భగవానుని ఆదేశమును గురించి, ధ్యాయన్‌ - 
ఆలోచించుచున్న రాజు, ఆగతమ్‌ - వచ్చిన, నావమ్‌ - నౌకను, దదృశే - 
చూచెను, ఓషధివీరుధః - మొక్కలను చెట్లను, ఆదాయ - తీసుకొని, విప్ర- 
ఇందై9ః - మహర్షులతో గూడి, తామ్‌ - ఆ నౌకను, ఆరురోహ - ఎక్కెను. 


ఆ రాజు భగవానుని ఆదేశమును గురించి తలపోస్తూండగానే అచ 
టకు వచ్చిన నౌక కనబడెను. ఆతడు ఓషధుల (పంటధాన్యముల) 
మరియు వృక్షముల బీజములను తీసుకొని, మహర్షులతో గూడి ఆ నౌకమై 


ఎక్కెను. 
తమూచుర్మునయః పీతా రాజన్‌ ధ్యాయస్వ 'కేశవమ్‌ |! 
సవై నస్సంకటాదస్మాదవితా శం విధాస్యతి || 4 


ప్రీతాః - సంతోషమును పొందిన, మునయః - మహర్షులు, తమ్‌ 
- ఆ రాజును ఉద్దేశించి, ఊచుః - పలికిరి, రాజన్‌ - ఓ రాజా! కేశవమ్‌ - 
శ్రీహరిని, ధ్యాయస్వ - ధ్యానించుము, సః - ఆయన, వై - నిశ్చయము 
గొ నః - మనలను, అస్మాత్‌ - ఈ, సంకటాత్‌ - కష్టమునుండి, అవితా - 
రక్షించగలడు, శమ్‌ - సుఖమును, విధాస్యతి - కలిగించ గలడు. 


అష్టమ స్కంధము - అధ్యాయము 24 803 


సంతోషించిన ఆ మహర్షులు ఇట్లు పలికిరి -- ఓ రాజా! నీవు 
శ్రీహరిని ధ్యానించుము. ఆయన నిశ్చయముగా మనలనీ కష్టమునుండి 
రక్షించి, సుఖమును కలిగించగలడు. 


సోంనుధ్యాతస్తతో రాజ్ఞా ప్రాదురాసీన్మహార్డవే | 
ఏకశృంగధరో మత్స్యో హైమో నియుతయోజనః || 44 


రాజ్ఞా - రాజుచే, అనుధ్యాతః - ధ్యానించబడిన, సః - ఆ శ్రీహరి, 
తతః - తరువాత, మహార్థవే - మహాసముద్రమునందు, ఏకశృంగధరః - 
ఒక కొమ్మును ధరించినది, మైమః - బంగరుది, నియుతయోజనః - లక్ష 
యోజనముల నిడివిగల, మత్స్యః - చేపయొ, ప్రాదురాసీత్‌ - ఆవిర్భవించె 
ను. 


తరువాత ఆ మహారాజు ధ్యానించగా శ్రీహరి లక్షయోజనముల 
నిడివి గల బంగరు చేపమయై ఆ మహాసముద్రములో ఆవిర్భవించెను. ఆ 
చేపకు ఒక కొమ్ము ఉండెను. 


నిబధ్య నావం తచ్చృంగే యథోక్తో హరిణా పురా | 
వరథత్రేణాహినా తుష్టస్తుష్టావ మధుసూదనమ్‌ || త్‌ 
పురా - పూర్వము, యథా - ఏ విధముగానైతే, హరిణా - శ్రీహరి 
చే, ఉక్తః - చెప్పబడినాడో ఆ విధముగా నావమ్‌ - నౌకను, తత్‌-శృంగే - 
ఆ చేసయొక్క కొమ్మునందు, వరత్రేణ - మోకు అయిన, అహినా - 
పాముతో, నిబధ్య - గట్టిగా కట్టి, తుష్టః - సంతోషించినవాడై మధుసూద 
నమ్‌ - శ్రీహరిని, తుష్టావ - స్తుతించెను. 
పూర్వము శ్రీహరి చెప్పిన విధముగా ఆ రాజు వాసుకినాగును 
మోకుగా చేసి ఆ నావను చేప కొమ్మనకు గట్టిగా కట్టెను. అపుడాయన 
సంతోషించి, మధువు అనే రాక్షసుని చంపిన శ్రీహరిని ఇట్లు స్తుతించెను. 


రాజోవాచ |! 
అనాద్యవిద్యోపహతాత్మ సంవిదః 
తన్మూలసంసారపరిశ్రమాతురాః | 


804 శ్రీమద్భాగవతము 
యదృచ్చయేహోపసృతా యమాప్నుయుః 
విముక్తిదో నః పరమో గురుర్భవాన్‌ || 46 


అనాది-అవిద్యా-ఉపహత-ఆత్మసంవిదః - అనాదియగు అజ్ఞాన 
ముచే నశింప జేయబడిన ఆత్మతత్త్వముయొక్క జ్ఞానము గలవారు, తత్‌- 
మూలసంసారపరిశ్రమ-ఆతురాః - ఆ అజ్ఞానము మూలముగా గల సంసా 
రమునందలి అధికమగు శ్రమలచే కలవరపడువారు. యదృచ్భయా - 
అనుకోకుండా, ఇహ - ఈ లోకమునందు, యమ్‌ - ఎవనిని, ఉపసృతాః - 
ఆశ్రయించినవారై ఆప్పుయుః - పొందెదరో, పరమః గురుః - గురువులకు 
గురవగు, భవాన్‌ - నీవు, నః - మాకు, విముక్తిదః - మోక్షమునిచ్చువాడ 
వ్రు, 

సత్యవ్రత మహారాజు ఇట్లు పలికెను --- జనులు ఈ లోకములో 
అనాదియగు అజ్ఞానముచే కప్పివేయబడిన ఆత్మతత్త్వవివేకము గలవారై, 
ఆ అజ్ఞానముచే కలిగించబడిన సంసారములో నిరంతరముగా పరిశ్రమిస్తూ 
వ్యాకులురై యుండెదరు. వారు అనుకోకుండా (ఈశ్వరేచృచే) నిన్ను 
శరణు వేడి నిన్నే (ఆత్మరూపముగా) పొందెదరు. నీవు గురువులకు గురుడ 
వు. నీవు మాకు మోక్షమునిమ్ము. 


జనోఏబుధోోకయం నిజకర్మబంధనః 
సుఖేచ్చయా కర్మ సమీహతేంసుఖమ్‌ |! 
యత్సేవయా తాం విధునోత్యసన్మతిం 
గ్రంథిం స భింద్యాద్ధ్భదయం స నో గురుః || డ్‌ 


నిజకర్మబంధనః - తన కర్మలచే బంధించబడియున్ను అయమ్‌ - 
ఈ అబుధః - అవివేకియగు, జనః - మానవుడు, సుఖ-ఇచ్చయా - నుఖ 
మునందలి కోరికచే, కర్మ - కర్మను, అసుఖమ్‌ - దుఃఖము కలుగునట్లుగా, 
సమీహతే - చేయుచున్నాడు, యత్‌-సేవయా - ఎవని సేవచే, తామ్‌ - 
అట్టి, అసత్‌-మతిమ్‌ - అవివేకబుద్ధిని, విధునోతి - వదిలించుకొనునో, సః - 
అట్టి శ్రీహరి, నః - మాకు, గురుః - గురువు, హృదయమ్‌ - బుద్ధి అనే, 
గ్రంథిమ్‌ - ముడిని, భింద్యాత్‌ - విడదీయుగాక! 


అష్టమ స్కంధము - అధ్యాయము 24 805 


అవివేకిడుగు ఈ మానవుడు తాను చేసిన కర్మలచే తానే బద్ధుడ 
గును. మానవుడు సుఖమును కోరి కర్మలను చేసి దుఃఖమును మూటగట్టు 
ను. వాని ఈ అజ్ఞానము శ్రీహరిని సేవించుటచే తొలగిపోవును. అట్టి 
శ్రీహరి మాకు గురువు. ఆయన మా హృదయమునందలి అజ్ఞాన గ్రంథిని 
పోనాడు గాక! 


యత్సేవయాః గ్నేరివ రుద్రరోదనం 
పుమాన్‌ విజహ్యాన్మలమాత్మనస్తమః | 
భజేత వర్దం నిజమేష సోోవ్యయో 
భూయాత్స ఈశః పరమో గురోర్గ్డురుః || 48 


పుమాన్‌ - మానవుడు, యత్‌-సేవయా - ఎవని సేవచే, ఆత్మనః 
- తనయొక్క, మలమ్‌ - మాలిన్యమగు, తమః - తమోగుణమును, రుద్ర 
రోదనమ్‌ - రుద్రుని రోదనమగు వెండి, అగ్నే! ఇవ - అగ్నియొక్క వలె, 
విజహ్యాత్‌ - విడిచిపెట్టునో, నిజమ్‌ - తనదైన, వర్ణమ్‌ - స్వరూపమును, 
భజేత - పొందునో, సః - అట్టి ఏషః - ఈ, అవ్యయః - అవినాశియగు, 
ఈశః - ఈశ్వరుడు, గురోః - గురువునకు, పరమః - పూజ్యుడు, సః - ఆ 
శ్రీహరి, గురుః - గురువు, భూయాత్‌ - అగుగాక! 

రుద్రుని రోదనమునుండి పుట్టిన వెండి అగ్నియొక్క సంపర్కము 
వలన తనలోని మాలిన్యమును పోగొట్టుకొని తనదైన రంగును పొందును. 
అదే విధముగా మానవుడు శ్రీహరిని సేవించి తనలోని అజ్ఞానమనే మాలి 
న్యమును పోగొట్టుకొని జ్ఞానముచే తన స్వరూపమును పొందును. అవినా 
శియగు అట్టి ఈశ్వరుడు గురువులకు కూడ పూజనీయుడు. అట్టి శ్రీహరి 
మాకు గురువు అగుగాక! 


న యత్ప్రసాదాయుతభాగలేశ- 
మన్యే చ దేవా గురవో జనాస్స్వయమ్‌ | 
కర్తుం సమేతాః ప్రభవంతి పుంసః 
తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే || ఉం 


కరర కతు రా వరము 

పుంసః - మానవునకు, దేవాః - దేవతలు, గురవః - గురువులు, 
అన్యే - ఇతరులైన, జనాః చ - జనులు కూడ, సమేతాః - కలిసినవారై, 
స్వయమ్‌ = తమంత తాముగా, యత్‌-ప్రసాద-అయుతభాగలేశమ్‌ - ఎవని 
అనుగ్రహములో పదివేలవ వంతులోని లేశమునైననూ, కర్తుమ్‌ - చేయుట 
కు, న ప్రభవంతి - సమర్థులు కారో, ఈశ్వరమ్‌ - ఈశ్వరుడవగు, తమ్‌ - 
అట్టి, త్వామ్‌ - నిన్ను శరణమ్‌ - శరణమునుగా, ప్రపద్యే - పొందుచున్నా 
ను. 


దేవతలు, గురువులు, ఇతర జనులు కూడ కలిసిమైననూ 
తమంత తాముగా నీ అనుగ్రహములో పదివేలవ వంతులోని లేశము 
నైననూ మౌనవునకు చేయజాలరు. అట్టి సర్వేశ్వరుడవగు నిన్ను నేను 
శరణు పొందుచున్నాను. 


అచక్షురంధస్య యథాగ్రణీః కృతః 
తథా జనస్యావిదుషోంబుధో గురుః | 
- త్వమర్కదృక్సర్వదృశాం సమీక్షణో 
వృతో గురుర్నస్స్వగతిం బుభుత్సతామ్‌ || ద్‌ 


యథా - ఏ విధముగానైతే, అచక్షుః - గ్రుడ్డివాడు, అగ్రణీః - అగ్రే 
సరుడు, కృతః - చేయబడినాడో, తథా - అదే విధముగా, అవిదుషః - అవి 
వేకియగు, జనస్య - జనునకు, అబుధః - అజ్ఞాని, గురుః - గురువు, అర్క 
దృక్‌ - సూర్యుడు కన్నుగా గల, త్వమ్‌ - నీవు, సర్వదృశామ్‌ - సకలము 
లైన ఇంద్రియములకు, సమీక్షణః - ప్రకాశకుడవు, స్వగతిమ్‌ - ఆత్మతత్త్వ 
మును, బుభుత్సతామ్‌ - తెలియగోరే, నః - మాకు, గురుః - గురువుగా, 
వృతః - ఎన్నుకొనబడిన వాడవు. 


అవివేకి అజ్ఞానియగు వ్యక్తిని గురువుగా చేసుకున్నచో, గ్రుడ్డివాడు 
మరియొక గ్రుడ్డివానిని మార్గదర్శకునిగా చేసుకున్నట్లుండును. నీకు 
సూర్యుడు కన్ను సకలములైన ఇంద్రియములను ప్రకాశింపజేసే వైత 
న్యము నీవే. కావుననే, ఆత్మతత్త్వమును తెలియగోరే మేము సర్వజ్ఞుడ 
వగు అట్టి నిన్ను గురువుగా ఎన్నుకున్నాము. 


అష్టమ స్కంధము - అధ్యాయము 24 807 


జనో జనస్యాదిశతేసతీం మతిం 
యా ప్రపద్యేత దురత్యయం తమః | 
త్వం త్వవ్యయం జ్ఞానమమోఘమంజసా 
ప్రపద్యతే యేన జనో నిజం పదమ్‌ || వ్‌] 


జనః - మానవుడు, జనస్య - మానవునకు, అసతీమ్‌ - అయోగ్య 
మగు, మతిమ్‌ - బుద్ధిని, ఆదిశతే - ఉపదేశించును, యయా - దేనిచేనైతే, 
దురత్యయమ్‌ - దాట శక్యము కాని, తమః - చీకటిని, ప్రపద్యేత - పొందు 
నో త్వంతు - నీవైతే, అవ్యయమ్‌ - వినాశము శవద్థైము, అమోఘమ్‌ - 
వ్యర్థము కొని, జ్ఞానమ్‌ - జ్ఞానమును, యేన - దేనిచేనైతే, జనః - మానవు 
డు, అంజసా - 'అేలికగా, నిజమ్‌ - తనదైన, పదమ్‌ - స్వరూపమును, ప్రప 
ద్యతే - పొందుచున్నాడో. 


అజ్ఞానియగు జనుడు అజ్ఞానియగు జనునకు అర్ధకామములకు 
చెందిన అయోగ్యమగు బుద్ధిని ఉపదేశించగా, వాడు దాని కారణముగా 
చీకటివంటి దాట శక్యము కాని సంసారము (నరకము) ను పొందుచున్నా 
డు. కాని, నీవు వినాశము లేని మరియు వ్యర్థము కాని ఆత్మజ్ఞానమునుప 
దేశించెదవు. దాని వలన మానవుడు తేలికగా తన స్వరూపమును తెలుసు 
కొని తద్ద్వారా మోక్షమును పొందును. 


త్వం సర్వలోకస్య సుహృత్ప్రయేశ్వరో 
హ్యాత్మా గురుర్‌ జ్ఞానమభీష్టసిద్ధిః | 
తథాపి లోకో న భవంతమంధధీః 
' జానాతి సంతం హృది బద్ధకామః || క్‌2 
సర్వలోకస్య - సర్వమానవులకు, త్వమ్‌ - నీవు, సుహృత్‌ - హిత 
కారివి, ప్రియ-ఈశ్వరః - ప్రియమైన ఈశ్వరుడవు, ఆత్మా - ఆత్మవు, 
గురుః - గురుడవు, జ్ఞానమ్‌ - జ్ఞానరూపుడవు, అభిష్టసిద్ధిః - అభీష్టము 
యొక్క సిద్ధి రూపముగా గలవాడవు, తథాపి - అయినప్పటికీ, బద్ధకామః 
- దృఢమైన కామనలు గలవాడు, అంధధీః - వివేకము లేని బుద్ధి గలవాడు 


808 శ్రీమద్భాగవతము 
అగు; లోకః - మానవుడు, హృది - హృదయమునందు, సంతమ్‌ - ఉండే, 
భవంతమ్‌ - నిన్ను న జానాతి - తెలియకున్నాడు. 

సర్వమానవులకు నీవు హితకారివి, ప్రియమగు ఆత్మరూపుడవు, 
ఈశ్వరుడవు మరియు గురుడవు. మానవుడు పొందే జ్ఞానము, మరియు 
అభీష్టసిద్ధి కూడ నీ రూపములే. అయినప్పటికీ, మానవుడు కామనల 
యందు గట్టిగా తగుల్కొన్నవాడై బుద్ధియందు ' వివేకమును కోల్పోయి, 
తన హృదయమునందే ఉన్న నిన్ను తెలియలేకున్నాడు. 


తం త్వామహం దేవవరం వరేణ్యం 
ప్రపద్య ఈశం ప్రతిబోధనాయ | 
ఛింధ్యర్థదీ పైర్భగవన్‌ వచోభిః 

గ్రంథీన్‌ హృదయ్యాన్‌ వివృణు స్వమోకః || క్‌ 

దేవవరమ్‌ - దేవనాయకుడవైనట్టియు, వరేణ్యమ్‌ ఆ ప్రార్ధించ దగి 
నట్టియు, ఈశమ్‌ - ఈశ్వరుడవగు, తమ్‌ - అట్టి, త్వామ్‌ - నిన్ను, ప్రతిబో 
ధనాయ - తత్త్వోపదేశము కొరకు, ప్రపద్యే - శరణు పొందుచున్నాను, భగ 
వన్‌ - ఓ భగవానుడా!, అర్థదీమైః - తత్త్వమును ప్రకాశింప జేసే, వచోభిః - 
వాక్కులతో, హృదయ్యాన్‌ - హృదయమునందుండే, గ్రంథీన్‌ - ముడుల 
ను, ఛింధి - ఛేదించుము, స్వమ్‌ - నీదైన, ఓకః - స్వరూపమును, వివృణు 
- ప్రకాశింప చేయుము. 

ఓ భగవానుడా! దేవనాయకుడవగు నీవు మాత్రమే ప్రార్థించదగిన 
ఈశ్వరుడవు. అట్టి నిన్ను నేను తత్త్వమునుపదేశించుమని శరణు వేడుచు 
న్నాను. నీవు తత్త్వమును ప్రకాశింప జేసే వచనములను ఉపదేశించి, నా 
హృదయమునందున్న కామనలు అనే ముడులను ఛేదించుము. ఆమైన నీ 
స్వరూపమును ప్రకాశింప జేయుము. 


శ్రీశుక ఉవాచ | 
ఇత్యు క్తవంతం నృపతిం భగవానాదిపూరుషః | 
మత్స్య్యరూపీ మహాంభోధా విహరంస్తత్త్వమబ్రవీత్‌ || 54 


అష్టమ స్కంధము - అధ్యాయము 24 809 

ఇతి - అని, ఉక్తవంతమ్‌ - సలికిన, నృపతిమ్‌ - సత్యవ్రత మహా 
రాజును ఉద్దేశించి, ఆదిపూరుషః - జగత్కారణుడు పూర్ణుడు, మత్స్య 
రూపీ - చేప రూపము గలవాడు అగు, భగవాన్‌ - శ్రీహరి భగవానుడు, 
మహా-అంభోధౌ - మహా సముద్రమునందు విహరన్‌ - విహరించుచున్న 
వారై, తత్త్వమ్‌ - ఆత్మస్వరూపమును, అబ్రవీత్‌ - చెప్పెను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సత్యవ్రత మహారాజు ఇట్లు 
పలుకగా, శ్రీహరి భగవానుడు మహాసముద్రమునందు విహరిస్తూ ఆయ 
నకు ఆత్మస్వరూపమును ఉపదేశించెను. జగత్కారణుడు, పూర్ణుడు అగు 
ఆ భగవానుడు చేప రూపమును దాల్చి యుండెను గదా! 


పురాణసంహితాం దివ్యాం సాంఖ్యయోగక్రియావతీమ్‌ | 
సత్యవ్రతస్య రాజర్జేరాత్మగుహ్యుమశేషతః || క్‌5్‌ 
దివ్యామ్‌ - దివ్యమైనట్టియు, సాంఖ్యయోగక్రియావతీమ్‌ - ఆత్మ 
జ్ఞానము భక్తియోగము కర్మలు గల, పురాణసంహితామ్‌ - మత్స్యపురాణ 
మనే సంహితను, ఆత్మగుహ్యమ్‌ - తన స్వరూపమును, రాజర్హేః - రాజర్డి 
యగు, సత్యవ్రతస్య - సత్యవ్రతునకు, అశేషతః - నిశ్శేషముగా. 


ఆయన తనచే ప్రణీతమైన మత్స్యపురాణమనే సంహిత (అనేక 
విషయముల సంకలనము) ను, తన స్వరూపముయొక్క రహస్యమును 
కూడ సత్యవ్రత మహారాజునకు నిశ్శేషముగా బోధించెను. ఆ పురాణసం 
హితయందు ఆత్మజ్ఞానము, భక్తియోగము, కర్మలు కూడ ప్రతిపాదించబడి 
యున్నవి. 
అశ్రౌషీదృషిభిస్సాకమాత్మతత్త్వమసంశయమ్‌ | 
నావ్యాసీనో భగవతా ప్రోక్తం బ్రహ్మ సనాతనమ్‌ || క్‌6 
బుషిభిః సాకమ్‌ - మహర్షులతో బాటుగా, నావి - నౌకయందు, 


ఆసీనః - కూర్చున్నవాడై, భగవతా - మత్స శభగవానునిచే, పోక్సమ్‌ - ప్రవ 
చించబడిన, సనాతనమ్‌ - కాలమునకు అతీతమైన, బ్రహ్మ - పరబ్రహ్మను 


810 శ్రీమద్చాగవతము 





గురించి ఆత్మతత్త్వమ్‌ - ఆత్మ స్వరూపమును గురించి, అసంశయమ్‌ - 
సందేహములు లేని విధముగా, అశ్రౌషీత్‌ - శ్రవణము చేసెను. 


మహర్షులతో గూడి నాకయందు కూర్చున్న ఆ రాజు మత్స్య భగ 
వానునిచే ప్రవచించబడిన కాలాతీతమగు పరబ్రహ్మను గురించి, ఆత్మ 
స్వరూపమును గురించి శ్రవణము చేసి, సందేహములను తీర్చుకొనెను. 


అతీతప్రలయాపాయ ఉతితాయ స వేధసే | 
హత్వాంసురం హయగ్రీవం వేదాన్‌ ప్రత్యాహరద్ధరిః || 57 
సః- ఆ హరిః - శ్రీహరి, హయగ్రీవం అసురమ్‌ - హయగ్రీవాసు 
రుని, హత్వా - సంహరించి, వేదాన్‌ - వేదములను, అతీతప్రలయ-అ 
పాయే - పూర్వమునందలి ప్రళయము పూర్తి కాగానే, ఉత్సితాయ - నిద్ర 
లేచిన, వేధసే - బ్రహ్మగారి కొరకు, ప్రత్యాజహార - సమర్చించెను. 


మత్స్యరూపుడగు ఆ శ్రీహరి హయగ్రీవాసురుని సంహరించి వేద 
ములను తీసుకువచ్చెను. పూర్వమునందలి ప్రళయము పూర్తి కాగానే నిద్ర 
లేచిన బ్రహ్మగారికి ఆయన ఆ వేదములను సమర్పించెను. 


స తు సత్యవ్రతో రాజా జ్ఞానవిజ్ఞానసంయుతః | 
విష్ణోః ప్రసాదాత్కల్పేంస్మిన్నాసీద్వైవస్వతో మనుః || 58 
జ్ఞానవిజ్ఞానసంయుతః - జ్ఞానవిజ్ఞానములతో కూడియున్న సః - 
ఆ సత్యవ్రతః రాజా తు - సత్యవ్రత మహారాజైతే, విష్ణోః - విష్ణువుయొ 
క్క ప్రసాదాత్‌ - అనుగ్రహము వలన, అస్మిన్‌ - ఈ, కల్పే - కల్పమునం 
దు, వైవస్వతః - వివస్వానుని పుత్రుడగు, మనుః - మనువు, ఆసీత్‌ - 
ఆయెను. 

అ సత్యవ్రత మహారాజు ఆత్మస్వరూపమును పరోక్షముగా తెలి 
యుటయే గాకు స్వానుభవముగా సాక్షాత్కరించుకొనెను. ఆయన విష్ణువు 
యొక్క అనుగ్రహము వలన ఈ కల్పమునందు సూర్యుని పుత్రుడగు (వైవ 
స్వత) మనువు ఆయెను. 


అష్టమ స్కంధము - అధ్యాయము 24 811 





సత్యవ్రతస్య రాజర్జేర్మాయామత్స్యస్య శార్‌బ్సిఐః | 
సంవాదం మహదాఖ్యానం శ్రుత్వా ముచ్యేత కిల్చిషాత్‌ [159 
రాజర్డేః - రాజర్జియగు, సత్యవ్రతస్య - సత్యవ్రతునియొక్క, 
మాయామత్స్యస్య - మాయాశక్తిచే చేప రూపును దాల్చిన, శార్‌బ్లిణః - 
శార్‌జము అనే ధనుస్సు గల శ్రీహరియొక్క, సంవాదమ్‌ - సంవాదరూప 
మైన, మహత్‌ - గొప్ప ఆఖ్యానమ్‌ - వృత్తాంతమును, శ్రుత్వా - విని, 
కిల్చిషాత్‌ - పాపమునుండి, ముచ్యేత - విముక్తుడగును. 
మాయాశక్తిచే చేప రూప్పును దాల్చిన శార్‌జ్ఞధారియగు శ్రీహరి 
రాజర్జియగు సత్యవ్రతునకు చేసిన ఉపదేశము (వారిద్దరి సంభాషణము) 
యొక్క ఈ గొప్ప వృత్తాంతమును విన్న వ్యక్తి పాపమునుండి విముక్తుడగు 
ను. 


అవతారో హరేర్యోకయం క్రీర్వయేదన్వహం నరః | 
సంకల్పాస్తస్య సిధ్యంతి స యాతి పరమాం గతిమ్‌ || 60 
హరేః - శ్రీహరియొక్క యః - ఏ, అయమ్‌ - ఈ, అవతారః - 
అవతారము గలదో దానిని, నరః - మానవుడు, అను-అహమ్‌ - ప్రతిదిన 
ము, క్రీర్తయేత్‌ - కీర్తించవలెను, తస్య - వాని, సంకల్పాః - సంకల్పము 
లు, సిధ్యంతి - సిద్ధించును, నః - ఆతడు, పరమామ్‌ - సర్వోత్తమమగు, 
గతిమ్‌ - ఫలము (మోక్షము) ను, యాతి - పొందును. 
శ్రీహరియొక్క ఈ మత్స్యావతారమును మానవుడు ప్రతి దినము 
కీర్తించినచో, అట్టివాని సంకల్పములు సిద్ధించుటయే గాక, ఆతడు సర్వోత్త 
మమగు ఫలమైన మోక్షమును కూడ పొందును. 
ప్రలయపయసి ధాతుస్సుప్తశ శ్తేర్ము భేభ్యః 
శుతిగణమపనీతం ప్రత్యుపాదత్త హత్వా | 
దితిజముకథయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం 
తమహమఖిలహేతుం జిహ్మమీనం నతోంస్మి 1 61 


812 శ్రీమద్భాగవతము 
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే అష్టమస్కంధే మత్స్యావతార 
_వర్జనం నామ చతుర్వింశోంధ్యాయః || 


1! ఇతి అష్టమః స్కంధః సమాప్తః 11 


ప్రలయపయసి - ప్రళయకాలమునందలి నీటియందు, సుప్తశక్తేః 
- నిద్రించిన శక్తులు గల, ధాతుః - బ్రహ్మగారి, ముఖేభ్యః - ముఖముల 
నుండి, అపనీతమ్‌ - బయల్వెడలిన, శ్రుతిగణమ్‌ - వేదముల సముదాయ 
మును, యః - ఎవడైతే, దితిజమ్‌ - రాక్షసుని, హత్వా - సంహరించి, ప్రతి 
-ఉపాదత్త - తీసుకువచ్చి సమర్పించెనో, సత్యవ్రతానామ్‌ - సత్యవ్రతునకు 
మహర్షులకు, బ్రహ్మ - పరబ్రహ్మను, అకథయత్‌ - ఉపదేశించెనో, అఖిల 
హేతుమ్‌ - సర్వజగత్కారణమైనట్టియు, జిహ్మమీనమ్‌ - మాయచే (లీల 
క్రై చేపయైన, తమ్‌ - ఆ శ్రీహరిని, అహమ్‌ - నేను, నతః - నమస్కరించి 
నవాడను, అస్మి - అగుచున్నాను. 

బ్రహ్మగారు తన సృష్టిశక్తిని ఉపసంహరించి ప్రళయకాలమునం 
దలి నీటిలో నిద్రించుచుండగా, ఆయన ముఖమునుండి బయల్వెడలిన 
వేదములను రాక్షసుడు (హయగ్రీవుడు) అపహరించెను. అప్పుడు శ్రీహరి 
ఆ రాక్షసుని సంహరించి వేదములను తీసుకువచ్చి బ్రహ్మగారికి అప్పజె 
'ప్పెను. సకలజగత్కారణుడగు ఆ శ్రీహరి మాయచే లీల కొరకై చేప 
రూపు దాల్చి, సత్యవ్రతునకు మహర్షులకు పరబ్రహ్మస్వరూపమును 
బోధించెను. అట్టి శ్రీహరికి నేను నమస్కరించుచున్నాను. 

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో 
మత్స్యావతారమును వర్ణించే ఇరువది నాల్గవ 
అధ్యాయము ముగిసినది (24). 


అష్టమ స్కంధము ముగిసినది. 
1| హరిః ఓం తత్సత్‌ శ్రీకృష్ణార్పణమస్తు || 


ఫలు లు 


“రు 86460౮6 దిందికింటటంగక పలితం గం 35 
తైగంళ' ౧౬ 






భారతీయు వాజ్మయం అంతా ఒక 
యొత్తు; శ్రీమద్భాగవతం ఒక్కటి ఒక యెత్తు. 
ఈ ప్రఖ్యాతికి ముఖ్యకారణం - భగవంతుణ్ణి 
గూర్చి తెలిపే (గంధాల్లో భాగవత పురాణం 
అ(గ్రగణ్యమై అలరారుతూ వుండటం. 


““వేద''మనే కల్పతరువున ఫలించి, శుక 
యోగీందుని వాక్కులనెడి అమృత రసంతో 
సమ్మిళితవఎయి, పుడమికి అవతరించిన 
పరిపక్వ మధుర ఫలం భాగవతం! 














ఇంతటి విశిష్ట్రగల భాగవత మహాపురాణాన్ని “తత్త్వ్వప్రకాశిక' - అనే 
తెలుగు టీకతో ప్రచఎరించటం తెలుగంఎవారందరికీ విగఎల 
సంతోషదాయకమ్రైన విషయం. తి తి దేవస్థానంవారి ఈ ప్రచురణ 
సంస్కృతమూలంలోని పరమార్డాన్ని తెలిసికోవటానికి, అలాగే, పోతన 
మహాకవి రచనను ఇతోఇ_ధికంగా అవగాహన చేసి కోవ టానికి - ఉభయ 
తారకంగా ఆం(ధ్రావళికి ఉపయోగపడుతుంది 









సార్థకనావఎధేయువెైన ఈ టీకనఎ రచించినవారు 
పూజ్యశ్రీ తత్త్వవిదానంద సరస్వతీ స్వామివారు (బహ్మ విద్యాకుటీర 
(సికిందరాబాదు) నిలయులు. సంస్కృతాం[ధ్రాంగ్లాది బహుభాషావేత్తలు 
వేద, వేదాంతాది ప్రాచీన విద్యల్లోను, రసాయన శాస్తాది ఆధునికవైజ్ఞానిక 
శాస్తాల్లోను నిష్ణాతులు 

పరిశోధన, బోధన, బహంఎ(గ్రంధ రచన, ఫామాజికాది సమస్యల 
సదవగాహన - ఇత్యాది రంగాల్లో విశేషానుభవం గడించిన పరిణత 
పజ్ఞావంతులు శ్రీస్వామివారు. ఆర్ష విద్యాపారంగతంలైన వీరు 
ఉత్తమవక్తగా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రశస్తిగాంచారు. 











విశేషించి, ఉపనిషత్తుల్లో నిక్షిప్తమై ఉన్న ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని 
(బోధించే ఉదారాశయిుంతో సన్నా్యాసా(శవూన్ని స్వీకరించిన 
యతివరేణ్యులు వీరు! బ్రహ్మవిద్యానిధులయిన వీరు భాగవతానికి సరళ 
సుందరశైలిలో ఈ టీక రచించటం బంగారుకు తావి అబ్బినట్లయింది! 







దిిర8గ౧66 0/ 5 క౪ ౧4౫404064౧, | 15, దింంంగ4 ౧౦8౧ 
శ104గా 88 104046 00౪/450%808008 &౧6 గి౧౧166 &1 7.1.0. ౧౧999, 71౧౧44. 


